వివిధజ్ఞాతవ్య విషయాః 


షోడశకర్మల వివరణము 
మానవులు (ముఖ్యముగా బ్రాహ్మణులు) ఆచరింపవలసిన పదియారు సంస్కా 
రములను, అవి నిర్వహింపవలసిన పద్ధతిని ఆపస్తంబ, ఆశ్వలాయన, బోధాయనాది 
మహర్షులు తమ గృహ్యసూత్రములలో తెల్పినారు. వీటికే షోడశకర్మలని పేరు. వీనిలో 
ఆగర్భాది మరణపర్యంతము చేసికొనవలసిన సంస్కారములకు పంచదశ(15) 
సంస్కారము లని పేరు. 16వదగు పితృమేధసంస్కారము మృతులైన మాతాపితరు 
లనుగూర్చి పుత్రులు చేయు సంస్కారము. 


శ్లో! గర్భాధానం పుంసువనం సీమంతోన్నయనం తథా! 
జాత నామాన్న చౌలాని మౌంజీ వ్రతచతుష్టయమ్‌! 

శ్లో! గోదానాఖ్యం స్నాతకం చ వివాహం పైతృమేధికం! 
షోడశైతాని కర్మాణి సమంత్రం కారయే త్రతః॥ 


అను శ్లోకముల ప్రకారము 1. గర్భాదానము, 2.పుంసువనము, 3.సీమంతము, 4.జాత 
కర్మ, 5.నామకర్మ, 6.అన్నప్రాశనము, 7.చౌలము, 8.ఉపనయనము, 9.ప్రాజాపత్య 
వ్రతము, 10.సౌమ్యవ్రతము, 11.ఆగ్నేయవ్రతము, 12.వైశ్వదేవము, 13.గోదానవ్రతము, 
14.స మావర్తనము,15.వివాహము, 16.పితృమేధము - అనునవి షోడశ (16) కర్మలు. 
ఇందులో మొదటి 15 సంస్కారములను వివరించు గ్రంథమునకు “పూర్వప్రయోగి 
మనియు, చివరిదగు పితృమేధసంస్కారమును వివరించు గ్రంథమునకు “అపర 
ప్రయోగ” మనియు పేరులు. ఈగ్రంథము పూర్వప్రయోగమును వివరించునది. ఈ 
సమస్తకర్మల నిర్వహణ కవసరమైన మౌలికమైన విష్వక్సేనారాధన, గణపతిపూజ, 
పుణ్యాహవాచన, అగ్ని ముఖ, విచ్చిన్నాగ్నిసంధాన, జొపాసన, అంకురార్పణ, ఉదక 
శౌన్తి ప్రతిసరబంధ, జననకాలశాంత్యాది ప్రయోగములును ఈగ్రంథములో వివరింప 


బడినవి. అంతేకాక ఉపాకర్మ, సంధ్యావందన, నూతనగృహనిర్మాణ, గృహప్రవేశ, 


పూర్వప్రయోగే 2 వివిధజ్ఞాతవ్యవిషయాః 


పుత్రస్వీకారప్రయోగములును ఇందులో చెప్పబడినవి. ఈకర్మలన్నియు తత్తన్మంత్ర 
ములతో చేయవలెనని “షోడశైతాని కర్మాణి సమంత్రం కారయేత్‌ అను దళము తెల్పు 
చున్నది. కాని స్త్రీలకు జాతకర్మనుండి చౌాలమువఅకు గల కర్మలను అమంత్రకముగా 
చేయవలె ననియు, వివాహాది పుంసువనమువజకు గల కర్మలను సమంత్రకముగా 
చేయవలె ననియు శాస్త్రము విధించుచున్నది. 

ఈకర్మలయొక్క కర్షృకమునుగురించి, ధర్మశాస్త్రము లిట్లు చెప్పుచున్నవి. 
గర్భాధాన, పుంసువన, సీమంత, జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, చౌలములు 
ఏడును, ఉపనయనమందు కుమారభోజనమువజకును పితృకర్త్షృకము. ఉపనయన 
ములో క్షురకర్మ మొదలుకొని పాలాశకర్మాంతమున్ను, మరియు ఉపాకర్మ, వేద 
వ్రతచతుష్టయము, గోదానవ్రతమువరకున్ను ఆచార్యకర్తకములు. స్నాతకవివాహ 
ములు స్వకర్శకములు. పితృమేధము పుత్రకర్తకము. 

ఈకర్మల ప్రయోజన మిట్లు చెప్పబడినది. గర్భాధాన,పుంసువన, సీమంత, జాత 
కర్మ,నామకరణ, అన్నప్రాశన,చౌల, ఉపనయన, (ఉపాకర్మ), ప్రాజాపత్య,సౌమ్య, 
ఆగ్నేయ,వైశ్వదేవ,గోదాన, స్నాతక, వివాహ,పైతృమేధికకర్మలు స్థూలశరీరమును 
సంస్కరించునవి. ఇట్లు సంస్కరింపబడిన శరీరమే కర్మశరీరము. ఇట్లు చేకూరిన 
సంస్కారసంపత్తియే వేదము చదువుటకును, తదుక్తయజ్ఞయాగాదికర్మలు చేయుట 
కును అర్హతను, అధికారమును కల్పించును. ఇట్లు సంస్కారియైనవాడే సభార్జుడు, 
పూజ్యుడు. అందుచేత ఈసంస్కారములను యథాశాస్త్రముగ నాచరించుట శిష్టుల 
కర్తవ్యము. 

అభ్యుక్షణాదిపదవివరణము 

ఈగ్రంథములో చెప్పటోవు అగ్నిసంధానాదులలో అభ్యుక్షణము, అవోక్షణము 
మున్నగు పారిభాషికపదములు తరచుగా వచ్చును. సౌలభ్యమునకై వాని అర్థమిక్కడ 
ముందుగానే వివరింపబడినది. 

శ్లో ఉత్తానేన తు వాన్తేన కర్తవ్యం ప్రోక్షణం బుధైః 

అవాబీనేన వాన్తేన కర్తవ్యం న్యా దవోక్షణమ/ 


పూర్వప్రయోగే 3 వివిధజ్ఞాతవ్యవిషయాః 


అవాజ్యా న్లివ్రకారేణ, అభ్యు తణముదీరతమ్‌/ 
తర్యగ్భూ తేన వాన్తేన, వర్యుక్షణమితి న్యు తమ్‌/ 
అనగా వెల్లకిల నున్న చేతితో నీటిని చల్లుటను ప్రోక్షణమనియు, బోర్లించిన చేతితో 
౧ ౧ ౧ 
నీటిని చల్లుటను అవోక్షణమనియు, బోర్లించిన పిడికిటి ద్వారా నీటిని చల్లుటను 
అభ్యుక్షణ మనియు, అడ్డముగా నుంచిన చేతి పిడికిలితో నీటిని చల్లుటను పర్యుక్షణ 
మనియు అందురు. 


ఇధ్మముల లక్షణములు 


"పాలాశః ఖాదిరో వా స్యాదిధ్మః పంచదశ స్మృతః" - ఇతి బోధాయనః. 
"ప్రఘారౌ ప్రాదేశసంమితోౌ। ద్విః ప్రాదేశో భవేదిధ్మః! త్రిః ప్రాదే శస్తు మధ్యమః! 
స్థవిష్టో దక్షిణార్థస్స్యాత్తిరనామిక ఇష్యతే! త్రిర్మధ్యమం చోత్తరార్థ్యః పరిదీనాం 
ప్రమాణకమ్‌! సంఖ్యా వింశతిధాత్పోక్తాన్యైక వింశతిధా క్వచిత్‌!" 

-ఇతి నారసింహస్మార్తకారికావృత్తిః . 

అనగా ఇధ్మములు మోదుగవిగాని, చండ్రవిగాని పదునైదుండవలెనని బోధాయన 
మహర్షి చెప్పెను (సూచన: ఇవియే కాక, జమ్మి, మట్టి, రావి, వెదురు, మేడి, జువ్వి, 
గజీక, దర్భలు మొదలగు అన్యవృక్షజన్యమైనవి గూడ నుండవచ్చును గాని, యాజ్ఞిక 
కోటిలో సర్వసాధారణముగా మోదుగపుల్లలనే ఇధ్మములుగా వాడుట జరుగు 
చున్నది). ఇధ్మముల లక్షణములు నృసింహపండితుని స్మార్తకారికావృత్తిలో నిట్లు 
చెప్పబడినవి: "ఇధ్మకట్టలో మొత్తము 20 సమిధలుండవలెను. వీనిలో 15 ఇధ్మములు; 
ఇవి రెండు జిట్టల పొడవుండవలెను. మిగిలినవానిలో రెండు ఆఘారసమిధలు; ఇవి 
జిట్టెడు పొడవుండవలెను. ఇవి అగ్నికి తూర్పున గేటువలె నుంచునవి. ఇంకను మిగిలిన 
3 సమిధలకు పరిధులని పేరు; వీనిలో మధ్యమపరిధి అగ్నికి పడమటను, దక్షిణపరిధి 
అగ్నికి దక్షిణమునను, ఉత్తరపరిధి అగ్నికి ఉత్తరమునను ఉంచబడునవి. ఇందులో 
మధ్యమపరిధి 3 జిట్టల పొడవుండవలెను. దక్షిణపరిధి 3 అనామికల పొడవుండవలెను; 
అనామిక యనగా చాచిన అంగుష్టానామికలకు మధ్యగల దూరము. ఉత్తరపరిధి 3 


పూర్వప్రయోగే 4 వివిధజ్ఞాతవ్యవిషయాః 


మధ్యమముల పొడవుండవలెను; మధ్యమమనగా చాచిన మధ్యమాంగుష్టములకు 
మధ్యగల దూరము. (సూచన: శ్రాతకర్మలయందు పై 20 సమిధలేకాక మజొక సమిధ 
- అసూయాజసమిత్తు అనునది - ఉండును. కాని స్మార్తకర్మలలో 20 సమిధలే 
యుండును.) 
ఈసమిధల స్థాల్య మెంతయుండవలెనో ఈక్రింది శ్లోకములు తెల్పుచున్నవి. 
శ్లో! కనిష్టికాగ్రపర్వణ్యాం యావత్‌ స్థాల్యం ప్రదీయతే! 
తావత్‌ స్థాల్యం సమిత్కాష్టం గృహ్య భాష్యాద్వినిశ్చితమ్‌ 
శ్లో! తథైవానామికాగ్రస్య చర్మకాష్టస్య మానతః 
శిష్టాబ్దుశిత్రయాస్యాద్యం మానాః పరిధయః ఖలు! 
అనగా, చిటికెనవ్రేలి చివరికణుపు ఎంతలావుండునో సమిధలు అంత లావుండ 
వలెను. అల్లే ఉంగరపువ్రేలి చివరికణుపంత లావున్న దొకటి, మిగితా రెండువ్రేళ్ల మొదటి 
కణుపంత లావుగలవి రెండుసమిధలు పరిధులుగ నుండవలెను. 


పరిధులను అగ్నికి చుట్టు నుంచు విధానము 


ఈపరిధులలో అన్నింటికంటె లావుగ నుండు దానిని అగ్నికి పడమటను (స్థవిష్టో 
మధ్యమః), దానికంటె సన్నగను పొడవుగను ఉండు పరిధిని అగ్నికి దక్షిణమునను 
(అణీయాన్‌ ద్రాఘీయాన్‌ దక్షిణార్థ్యః), ఇంకను సన్నముగను పొట్టిగను ఉండు 
పరిధిని అగ్నికి ఉత్తరమునను (అణిష్టో హ్రసిష్ట ఉత్తరార్థ్యః) ఉంచవలెను. ఆఘార 
సమిధలను రెండును కుడిచేత పట్టుకొని మధ్యమపరిధికి తాకించి అగ్నికి తూర్పున 
దక్షిణోత్తరములందు ఉర్థ్వాగ్రములుగా నుంచవలెను. 


పరిధులకు శమ్యలకు భేదము 
పైన చెప్పిన పరిధులు కొన్ని సంస్కారములలో శమ్యలుగా భావింపబడుచున్నవి. 


పరిధులుగా భావింపబడినప్పుడు ఈసమిధలను హోమాంతమున అగ్నిలో వేయు 
చున్నారు. శమ్యలుగా భావింపబడినప్పుడు వీనిని అగ్నిలో నుంచక తీసివేయు 


పూర్వప్రయోగే 5 వివిధజ్ఞాతవ్యవిషయాః 


చున్నారు. ఇదియే పరిధులకు, శమ్యలకు గల భేదము. ఏయే సంస్కారములలో నివి 
శమ్యలుగా భావించుచున్నారో ఆవిషయము నీ క్రింది శ్లోకములు తెల్పుచున్నవి. 


శ్లో! వివాహోపనయన స్నానే సీమన్త క్షౌరకర్మసు! 
ప్రాయశ్చిత్తేషు గోదానే శమ్యాన్యత్ప్రహరే తథా! 
శ్లో! వ్రతేషు శాన్తిహోమేషు విభ్రష్టేష్టా వృషోత్సృజే 
చరోః ప్రధానకే కుర్యాచ్చమ్యా ఏవన సంశయః 
అనగా వివాహము, ఉపనయనము, స్నాతకము, సీమంతము, చౌలము, ప్రాయ 
శ్చిత్తహోమము, గోదానవ్రతములయందు శమ్యలుగా నెంచవలెను. ఇతరకర్మలలో 
పరిధులుగా నెంచి వీనిని అగ్నిలో నుంచవలెను. వేదవ్రతములందును, శాన్తిహోమము 
లందును, విభ్రష్టష్టియందును, వృషోత్సర్జనమందును, చరుప్రధానమైన అన్ని 
కర్మలయందును శమ్యలుగా నెంచవలెను. 


పరిధులను అగ్నిలో నుంచు విధానము 
పరిధులను, ఆఘారసమిధలను అగ్నిలో పరిహరించు పద్ధతి ఈక్రింది శ్లోకము తెల్పు 
చున్నది. 
శ్లో! ప్రహృత్య మధ్యమం పరిధి మితరే యుగపత్‌ క్షిపేత్‌ 
ఆఘారసమిధావగ్నౌ యుగప త్సృంప్రయోజయేత్‌ 
హోమాంతమున పరిధులను, ఆఘారసమిధలను అగ్నిలో వేయుట జరుగు 
చున్నది. దీనికై మధ్యమపరిధిని మొదట అగ్నియందుంచి, తదుపరి దక్షిణోత్తరపరి 
ధులు రెండును రెండు హస్తములలో గ్రహించి ఒకేసారి అగ్నియందుంచవలెను. తరు 
వాత ఆఘారసమిధలు రెండును తీసి ఉత్తరమున నున్న సమిధయొక్క అగ్రమును 
అగ్నిలోనికి ద్రోసివేసి, రెండవదానిని అగ్ని యందుంచవలెను. 
ఇధ్మమును అగ్నిలో నుంచు విధానము 
పైన చెప్పిన 3 పరిధులు (లేక శమ్యలు), రండు ఆఘారసమిధలు పోగా సమిధల 
కట్టలో 15 సమిధలు మిగిలియుండును. ఈ 15 సమిధలకట్టకు ఇధ్మము అని పేరు. 


పూర్వప్రయోగే 6 వివిధజ్ఞాతవ్యవిషయాః 


అగ్నిముఖములో అగ్నిని స్థాపించిన తర్వాత ఈ ఇధ్మమును అగ్నిలో వేయవలసి 
యుండును. ఇట్లు వేయుటకు “ఇధ్మాధాని మని పేరు. దానికై కర్త ఈ ఇధ్మముల 
యొక్క మూలము, మధ్యముల మధ్యగల భాగమును ఎడమచేతను, మధ్యము, చివ 
రల మధ్యగల భాగమును కుడిచేతను పట్టుకొని, ఇధ్మమూలమును నేతిలో నద్ది, 
బ్రహ్మానుజ్జను పొంది, కొంచెము పైకి లేచి ఇధ్మముకొనలు తూర్పునకుండునట్లుగా 

ల న్‌ (sc) 
అగ్నిలో వేయవలెను. ఒంటిచేత ఇధ్మాధానమును చేయగూడదు. 


హోమపాత్రల వివరములు 


కొన్ని హోమములు నాల్గు హోమపాత్రలతోను, మటీకొన్ని ఆజు హోమపాత్రల 
తోను చేయుచున్నారు.వీనికి వరుసగా చతుష్పాత్రప్రయోగము, షట్పాత్రప్రయోగము 
- అని పేర్లు. పితృసంబంధమైన అనేకహోమములు చతుష్పాత్రప్రయోగముతోనే 
చేయుచున్నారు. చతుష్పాత్రప్రయోగమునకు వాడు పాత్రలు: 
దర్వీ: ఆజ్యమును, హవిర్హవిష్యాదులను ఆగ్నియందు వేసి ప్రధానహోమము చేయుట 
కుపయోగించు పాత్ర. దీనికే "స్రుక్కు" అనియు, "ప్రధానదర్వి" అనియు పేరులు. 
ఇతరదర్వీ: ఆజ్యమును స్రుక్కునందుంచుట కుపయోగించు పాత్ర. దీనకే "స్రువ" 
మనియు పేరు. ప్రధానహోమమునకు ఆనుషంగికమైన అనాజ్ఞాతాదిహోమములు 
స్రువముతోనే చేయుచున్నారు. సృక్స్రువములకు యాజ్ఞికులు సామాన్యముగా 
మోదుగాకులను వాడుట చూచుచున్నాము. అట్టుగాకున్న వీనికై కజ్దితో చేసిన పాత్రలు 
గూడ వాడవచ్చును. 
ఆజ్యస్థాలి: సంస్కరింపబడిన హోమార్థమైన ఆజ్యము నుంచు పాత్ర. 
ప్రోక్షణి: ఇతర హోమపాత్రలను ప్రోక్షించి, సంస్కరించు జలముంచు పాత్ర. 

ఈ క్రిందివి షట్పాత్రప్రయోగములో నుపయోగించు రెండు అదనపు పాత్రలు: 
ప్రణీతి: నీటిని నింపి ఉంచుకొను పాత్ర. ఇది పాత్రాసాదన చేసినపుడు అగ్నికి ఉత్తర 
మున నుంచి, అందులో నీటిని నింపి, పూర్ణాహుతి తర్వాత కర్త తనను తన కుటుంబ 
మును ప్రోక్షించుకొనుటకై నీటి నుంచుకొను జలపాత్ర. 


పూర్వప్రయోగే 7 వివిధజ్ఞాతవ్యవిషయాః 


ఇధ్మము: పైన చెప్పినట్లుగా 20 సమిధలు గలిగి, దర్భత్రాటిచే కట్టబడిన సమిధల కట్ట. 


ఈపాత్రలకే దేవపాత్రలని పేరు. ఆయాహోమవిధులందు చెప్పబడినట్టుగా అగ్నికి 
ప్రక్కన పూర్వాగ్రముగా దర్భలను పజచి, వానిపై పైహోమపాత్రలను బోర్లించి యుంచ 
వలెను. ఇట్లు పాత్రల నుంచుటకే పాత్రాసాదన మని పేరు. శుభకార్యములందు వీనిని 
జంటజంటగా రెండుచేతులలో పట్టుకొని రెండువరుసలలో అగ్నికి ఉత్తరమున ఎడమ 
వైపు పరచిన దర్భలపై ఎడమచేతిలోని పాత్రను, కుడివైపు పరచిన దర్భలపై కుడిచేతి 
లోని పాత్రను బోర్లించి యుంచవలెను. * దర్వ్యాజ్యస్థాల్యా, ప్రోక్షణీపూర్ణపాత్రే, ఇధ్మ 
స్రువావితి- అను సూత్రము వీని నుంచు క్రమము తెల్పుచున్నది. అనగా దర్వీని, 
అజ్యస్థాలీని కుడి, ఎడమచేతులలో నొకేసారి గ్రహించి, బోర్లించి యుంచవలెను. అప్తే 
ప్రోక్షణిని, ప్రణీతిని జంటగాను, ఇధ్మకట్టను, ఇతరదర్విని మటొక జంటగాను కుడి, 
ఎడమచేతులలో నొకేసారి పట్టుకొని బోర్లించి యుంచవలెను. పితృకార్యములందు 
జంటగా గాక, ఒక్కొక పాత్రనే క్రమముగా బోర్లించి యుంచవలెను. ఇక మనుష్య 
సంబంధమైన పాత్రలనన్నిటిని ఒకేసారి అగ్నికి సమీపమున నుంచవలెను. అనగా 
ఉపనయనాదులలో అవసరమైన మౌంజీ, మేఖలా, వస్త్ర యజ్ఞోపవీతాదులన్నియు 
నొక తట్టలో నుంచి, ఆ తట్టను అగ్ని సమీపమున నుంచవలెను. 

పై పాత్రలే కాక, ఈ క్రింది పాత్రలును తరచుగా కొన్ని ప్రయోగములలో ప్రసక్త 
మగును: 
అభ్యుక్షణతోయపాత్ర: ఇతరపాత్రలను ప్రోక్షించుటకై నీటి నుంచు పాత్ర. ఇది షట్పాత్ర 
ప్రయోగములోను, చతుష్పాత్రప్రయోగములోను రెంటిలోను ఉండును. 
చరుపాత్ర: చరువును - అనగా బియ్యము, పెసరపప్పు మున్నగువానిని కలిపి అగ్నిపై 
వండుట కుపయోగించు పాత్ర. 
హవిఃపాత్ర: హోమార్థమైన హవిస్సును (అన్నమును) ఉంచు పాత్ర. 
హవిష్యపాత్ర: హోమార్థమైన హవిష్యమును (కూరను) ఉంచు పాత్ర, 
మేక్షణము: దర్వీని తుడుచుటకు, హవిస్సును తోడుటకు ఉపయోగించెడు సమిధ. 


పూర్వప్రయోగే 8 వివిధజ్ఞాతవ్యవిషయాః 


ఆయామతము: ప్రోక్షణ్యాజ్యపాత్రాదిసంస్కారములకై వాడునట్టి రెండుదర్భలతో 
కట్టిన పవిత్రము. దర్భులతుదకు అగ్రములు ఒక అంగుళము పొడవు కనబడునట్లు ఒక 
ముడిని వేసి, ఆ ముడి తరువాత మూడు అంగుళములకు క్రిందుగా ఆ దర్భలను 
నఖములతో గాక అన్యవిధముగా త్రుంచవలెను (చెంబుయొక్క అంచుతో ఈదర్భలను 
త్రుంచుట సర్వత్ర యాజ్ఞికకోటిలో చూచుచున్నాము). ఇదియే ఆయామతము. 
ఇట్టివానిని శ్రీవిష్వక్సేనారాధనయందును, గణపతిపూజయందును, పుణ్యాహవాచ 
నము, అగ్నిముఖాదికర్మ లయందును ఉపయోగించుచున్నారు. పితృకార్యములలో 
దీనిని రెండు దర్భలకు బదులు ఒక్కదర్భతో కట్టుచున్నారు. 

అర్హ్యపాత్రలు: శ్రాద్ధములో స్వాముల కీయవలసిన అర్హ్యజలము నుంచు పాత్రలు. 


అగ్నిలో ఆహుతుల నుంచు విధానము 


అగ్నిలో ఆజ్యాహుతులు గాని, చర్వాది ఇతరాహుతులు గాని వేసినప్పుడు వానిని 
“స్వాహ అని ఉచ్చరించిన తర్వాతనే అగ్నిలో వేసి, “న మమి అని త్యాగము 
నుచ్చరింపవలెను. ఇట్లు ఆజ్యాహుతి నుంచునప్పుడు ఎడమచేతితో ఆజ్యపాత్రను లేదా 
హృదయమును తాకుచు, స్వాహాంతముగా మంత్రమును చదివి కుడిచేతితో నేతిని 
అగ్నిలో నుంచవలెను. స్రువముతో స్రుక్కులోనికి ఎన్ని మారులు ఆజ్యమును వేసికొన 
వలెనన్నది ఆయాప్రయోగములు నిర్ణయించును. ఉదా: “అగ్నయే స్వాహి అను 
మంత్రముతో ఆజ్యహోమమును చేయునప్పుడు “స్వాహా అన్న తర్వాత అగ్నిలో 
నేతిని వేసి, “అగ్నయ ఇదం న మమి అని త్యాగము నుచ్చరింపవలెను. “అగ్నయ 
ఇదం న మమ అను త్యాగమునకు -' ఈ సమర్పించిన ఆహుతి అగ్నికే చెందును కాని 
నాకు చెందదు” అని అర్థము. 

స్థండిలలక్షణము 

హోమార్థము అగ్ని ప్రతిష్టించుటకై ఏర్పరచు వేదికకు స్థండిల మని పేరు. వైఖా 
నసగృహ్యసూత్రములో స్థండిలలక్షణ మిట్లు చెప్పబడినది. 'వొక్చ్య్రావణో బోత్తరవ్రవణో 
వాళులే దేళే జుధాభిన్సీ కతాభిః ప్రాక్స కి మం బక్షీ జోత్తరళ్ళ ద్వాత్రింళదంగులాయతం 


పూర్వప్రయోగే 9 వివిధజ్ఞాతవ్య విషయాః 


దస ంగుళోన్న తం యథాలాభోన్ను తం వాన్రండిలమగ్న్యాయతనం భవతో - అనగా, 
“తూర్పునకు గాని, ఉత్తరమునకు గాని వాలుగల శుద్ధమైన ప్రదేశమున స్వచ్భమైన 
ఇసుకను రెండంగుళముల ఎత్తుగా (అవసరమైన అంతకంటెను ఎత్తుగా గాని) నేర్చి, 
తూర్పు, పడమర, ఉత్తర,దక్షిణదిశలందు మూలలు గలిగిన 32 అంగుళముల చతుర 
స్రముగా నేర్పాటు చేయవలెను. ఇదియే హోమాగ్ని నుంచు స్థండిలము' - అని దీని 
కర్థము. అంగుళమనగా హోమకర్త లేక పురోహితునియొక్క కుడిచేతి నడిమివ్రేలి 
యొక్క నడిమిగణపునకు సమాన మని “నర్వేషాం యాజ్ఞకానాంయజుమానస్యా- 
భ్వర్భో వా భక్షీణవాన్తన్య మధ్య మాం గు ళేర్భ భ్యమవర్వణా మానమాబరతి' - అను 
శ్రౌతవాక్యము తెల్పుచున్నది. ఈ అంగుళప్రమాణము దాదాపుగా ఈనాడు మనము 
వాడుచున్న “16h” నకు సమముగా నున్నది. 
షట్పాత్రప్రయోగద్వైవిధ్యము 

షట్పాత్రప్రయోగములో అగ్నిముఖము, అజ్యభాగము అని రెండు విధములు 
గలవు. అగ్నిముఖములో పరిధులను, ఆజ్యభాగములో శమ్యలను ఉపయోగింతురు. 
(లోగడ చెప్పినట్లుగా, అదేసమిధలను అగ్నిముఖములో పరిధులని, ఆజ్యభాగములో 
శమ్యలని వ్యవహరింతురు). అగ్నిముఖాంతమున “ఓం భూడ్చువన్సువ సాహో 
అని హోమము చేయుటకు ముందుగా 'అగ్న యే న్వావో అగ్న య ఇదం నమమ” అని 
హోమము చేయవలెను. ఆజ్యభాగములో ఈహోమముతో పని లేదు. వివాహము, 
ఉపనయనము, సమావర్తనము, సీమంతము, చౌలము, గోదానవ్రతము, ప్రాయశ్చిత్త 
హోమములు - వీనియందు ఆజ్యభాగమును, ఉపాకర్మ, వేదవ్రతాదులందు అగ్ని 
ముఖమును చేయవలెను. పుంసువనము, స్థాలీపాకములను గూడ ఆజ్యభాగముతోనే 
చేసినప్పటికి, వానిలో శమ్యలకు బదులు పరిధులనే వాడవలెను. 

హోమాంతమున ఆఘారసమిధలను పరిహరించు విధానములో గూడ ఆజ్య 
భాగమునకు, అగ్ని ముఖమునకు భేదము గలదు. అగ్ని ముఖములో హోమాంతమున 
పరిధులను అగ్నిలో వేసి, రెండు ఆఘారసమిధలయొక్క చివరలు సగభాగములను 
తూర్పువైపు అగ్ని యందు గుచ్చవలెను. ఆజ్యభాగములో శమ్యలను తీసివేసిఆఘార 


పూర్వప్రయోగే 10 వివిధజ్ఞాత వ్యవిషయాః 


సమిధలను అగ్నిలో పడవేయవలెను. మిగితా పాత్రాసాదన, పాత్రసంస్కారాది విధాన 

ములలో ఆజ్యభాగమునకు, అగ్నిముఖమునకు భేదము లేదు. 

దర్భలు, హోమపాత్రల విచారము 

1 హోమపాత్రలు కట్టతో చేసినవి గాని, చిన్నచిన్న గిన్నెలు గాని, మోదుగ 
దొప్పలు గాని నుండవచ్చును. దర్వులకు మేడి, లేక రావి, లేక మోదుగాకు 
లను వాడవచ్చును. కాని మామిడాకులను మాత్రము వాడకూడదు. యాజ్ఞిక 
కోటిలో మోదుగాకులను వాడుటయే అచారముగా నున్నది. 

2. అన్ని శుభకార్యములందును ఆయామతములు, పవిత్రములు, భుగ్నములు 
రెండేసి దర్భలతో కట్టవలెను. పరిస్తరణలను 16 దర్భలతో కట్టవలెను. ప్రతి 
పుణ్యాహవాచనమునకు వేర్వేరుగా పవిత్రములను, కూర్చలను, ఆయామత 
ములను చేసికొనవలెను. ఒక పుణ్యాహములో వాడిన వానిని మటొక పుణ్యాహ 
ములో వాడగూడదు. 

3. షట్పాత్రప్రయోగములో అగ్నిముఖములోను, ఆజ్యభాగములోను వాడవలసిన 
దర్భల సంఖ్య నీక్రింది శ్లోకములు తెల్పుచున్నవి. 


న్లో! అగ్నిం షోడ శభిర్దర్భైః పురతస్తు పరిస్తరే! 
పరిస్తరణ మన్యేషామేవం సంఖ్యా విధీయతే! 
తాత్పర్యము: అగ్నికి తూర్పున 16దర్భలచేత పరిస్తరణము చేయవలెను. ఇట 
౧ 
మిగితా దక్షిణ, పశ్చిమ, ఉత్తరదిశలందును చేయవలెను. (అందుచేత పరిస్తరణ 
లకు 16%4=64 దర్భలు కావలెను.) 
న్లో! పాత్రాణాంతు ద్విషట్కం స్యాత్‌ ప్రణీతాసాదనే తథా! 
అష్టభిరాచ్భాదనం కుర్యా త్రిభి రప్రహ్మాసనం తథా! 
తాత్పర్యము: అగ్నికి ఉత్తరమున పాత్రాసాదన చేయుటకు 12, ప్రణీతి (పూర్ణ 
జలపాత్ర) నుంచుటకు 12, ప్రణీతిపై కప్పుటకు 8, బ్రహ్మాసనమునకై 3, మొత్తం 35 
దర్భలు కావలెను. 


పూర్వప్రయోగే 11 వివిధజ్ఞాత వ్యవిషయాః 


శ్లో! _ద్వౌదర్భౌతు పవిత్రస్య తథా ప్రత్యయనస్య చ! 
సంమార్జనం త్రిభిర్దర్భె ర్యలనస్యైక ఉచ్యతే! 
పర్యగ్నికరణస్యైక మేవ మష్టోత్తరం శతమ్‌! 
తాత్పర్యము: ఆయామతమునకు 2, దర్భాగ్రములు త్రుంచి ఆజ్యపాత్రయందు 
వేయుటకు 2, స్రుక్సంమార్దనకు 3, అవద్యోతనమునకు 1, పర్యగ్నికరణము 
నకు 1, మొత్తం 9. 
(పైన పేర్కొన్న 64, 35 దర్భల సంఖ్యతో గలిపి ఇట్లు మొత్తం 108 దర్భలు 
కావలెను. చతుష్పాత్రప్రయోగములో ప్రణీతి, బ్రహ్మస్థానములు లేవు గనుక 85 
దర్భలు చాలును.) 
శ్లో! _ఏకాదశాబ్దుళీదేశే దశమే నవమే=ష్టమే! 
సేచనం పరిధిశ్రైవ తరణం పూజనం క్రమాత్‌! 
తాత్పర్యము: స్థండిలమునకు 11 అంగుళముల దూరములో సేచనము, 8 అంగు 
ళముల దూరములో అలంకారమును చేయవలెను. 9 అంగుళముల దూరములో 
పరిస్తరణలను, 10 అంగుళముల దూరములో పరిధులను ఉంచవలెను. 
కూర్చులక్షణములు 
శ్లో! కూర్చం తు త్రివిధం జ్లేయ ముత్తమం మధ్య మాధమే! 
నవభి సృప్రభి ర్థర్భెః పంచభి ర్లుని సంయుతమ్‌! 
తన్మూలం ద్వాదశాజ్జుళ్యం తదగ్రం చతురజ్ఞుళమ్‌! 
కూర్చాగ్రే తు గీర్టెవీ కూర్చుమధ్యే తు పార్వతీ! 
కూర్చమూలే స్థితా గజ్జా ఏతాః కూర్చాధిదేవతాః 
అర్థము: కూర్చ మూడు విధములు. 9 దర్భలతో కట్టినది ఉత్తమము, 7 దర్భలతో 
కట్టినది మధ్యమము, 5దర్భలతో కట్టినది అధమము. అందుచేత 9 గాని, 7 గాని,5 
గాని కొనలు గల దర్భలను తీసికొని, కొనలు సమముగా నుండునట్లు సరిచేసికొని, 
కొనలనుండి 4 అంగుళములకు క్రిందుగా దర్భల నన్నటిని కలిపి ముడివేసి, ఒక 
దర్భను క్రిందివైపునకు విడదీసి, దానిని మిగితా దర్భల చుట్టును చుట్టుకొనుచు వచ్చి 


పూర్వప్రయోగే 12 వివిధజ్ఞాత వ్యవిషయాః 


12 అంగుళము లైన తర్వాత ఈదర్భను మొదళ్లవెపు ముడి వేసి, మిగిలిన మొదళ్ళను 
కోసివేయవలెను. ఇట్లు కట్టిన కూర్చయొక్క అగ్రమునకు సరస్వతి, మధ్యభాగము 
నకు పార్వతి, మొదటికి గంగాదేవి అధిష్టానదేవతలని పై శింగాభట్టీయమునందలి శ్లోక 
ములు చెప్పుచున్నవి. ఐనను శుభకార్య ములందు కొందరు 12 దర్భలతో కూర్చను 
కట్టుట చూడవచ్చును. 


సప్తాగ్ని జిహ్వలు 


ఏడు జిహ్వలు కలవాడు గావున అగ్నికి “సప్తజిహ్ఫ్యు’ అని పేరు. వివిధకర్మలలో 
వివిధజిహ్వలయందు హోమద్రవ్యము నుంచవలసియుండును. అందుచే నీక్రింది 
శ్లోకములలో వివరింపబడిన జిహ్వల లక్షణముల నెరిగి హోమము చేయవలెను. 
శ్లో! హిరణ్యా కనకా కృష్ణా రక్తా చైవాథ సుప్రభా! 

అతిరక్తా బహురూపా సప్తజిహ్వాః ప్రకీర్తితాః 
శ్లో! హిరణ్యా పశ్చిమే జిహ్వా, కనకాత్వగ్నిమధ్యగా! 

రక్తాచైవోత్తరే జిహ్వా, కృష్ణా దక్షిణదిక్‌ స్థితా! 
శ్లో! సుప్రభాచైవ పూర్వాయా మతిరక్తాగ్నిదిక్‌ స్థితా! 

బహురూపా చ శార్వాయాం జిహ్వాస్థానం పకీర్తితమ్‌| 

థి She 
తాత్పర్యము: హిరణ్యా, కనకా, కృష్ణా, రక్తా, సుప్రభా, అతిరక్తా, బహురూపా 
అనునవి అగ్నియొక్క సప్తజిహ్వలకు పేర్లు. హిరణ్య పడమటియందు, కనక మధ్య 
యందు, రక్త ఉత్తరమందు, కృష్ణ దక్షిణమందు, సుప్రభ తూర్పునందు, అతిరక్త ఆగ్నే 
యమందు, బహురూప ఈశాన్యమందు ఉండును. ఇవి జిహ్వాస్థానములు. 
వచ a క 

ల్లో! వివాహేవారుణీ జిహ్వా, మధ్యమా జాతకర్మసు। 

ఉత్తరేతూపనయనే, దక్షిణా పితృకర్మణి | 
శ్లో! కామ్యకర్మసు పూర్వాయా, మభిచారేగ్నిదిక్‌ స్థితా! 

శాన్తికర్మణి శార్వాయాం స్థానకర్మ సమీరితమ్‌॥ 
శ్లో! ఆగ్నేయే తిలహోమస్స్యా, దైశాన్యాం గృహకర్మసు! 

రక్తాయాం చరుహోమస్సా, త్సుప్రభా సక్తుహోమకే॥ 


పూర్వప్రయోగే 13 వివిధజ్ఞాత వ్యవిషయాః 


శ్లో! పుష్పం స్యాద్బహురూపాయాం, శేషాస్వాజ్యాహుతి ర్భవేత్‌! 
పూర్వాదికృర్వహోమార్థమితి హోమస్య లక్షణమ్‌! 

తాత్పర్యము: ఏయే కర్మలలో ప్రధానహోమముల నేయే జిహ్వలయందు చేయవలెనో 

పైళ్లోకములు తెల్పుచున్నవి. వీని సారాంశ మీక్రింది పట్టికలో సమీకరింపబడినది. 


కర్మ హోమము చేయవలసిన జిహ్వ 
వివాహము పశ్చిమ(హిరణ్య) జిహ్వ 
జాతకర్మ,ఘృతహోమము మధ్య(కనక)జిహ్వ 
ఉపనయనము, చరుహోమము ఉత్తర(రక్త)జిహ్వ 
పితృకర్మలు దక్షిణ(కృష్ణ) జిహ్వ 
కామ్యకర్మలు, సక్తు(పేలపిండి),అన్ని ద్రవ్యములు తూర్పు (సుప్రభ) జిహ్వ 
తిల, అభిచారహోమములు ఆగ్నేయ(అతిరక్త) జిహ్వ 
శాంతి, గృహకర్మలు,పుష్పహోమము ఈశాన్య(బహురూప) జిహ్వ 
అగ్నినిర్ణయము 


గృహస్థుడు వివాహాగ్నిని పరిరక్షించుకొని అందులో నిత్యాపాసనములు చేయు 
చుండవలెను. ఇట్టిఅగ్నికి జాపాసనాగ్ని, లేక ధార్యాగ్ని లేక స్మార్తాగ్ని అని పేరు. 
ఇట్లు గాక స్వగృహము, లేక శ్రోత్రియాగార మునుండి తెచ్చి ప్రతిష్టించిన అగ్నికి లౌకి 
కాగ్ని యని పేరు. కొన్ని కర్మలు లౌకికాగ్నిలోను, మటీకొన్ని జొపాసనాగ్నిలోను 
చేయవలసియుండును. నృసింహపండితుని ' స్మార్తకారికావృత్తి ననుసరించి, ఏయే 
కర్మలకు సంబంధించిన హోమముల నేయే అగ్నిలో చేయవలెనో ఇచ్చట చెప్పబడు 
చున్నది. 
లౌకికాగ్నిలో చేయవలసినవి: జాతకర్మ మొదలు వివాహాంతము గల కర్మలు, కామ్య 
వ్రతములు, ఉద్యాపనములు, భార్యాయుక్తుడైనవాడు చేసికొనునట్టి ద్వితీయ భార్యా 
వివాహకర్మ. 
జాపాసనాగ్నిలో చేయవలసినవి: పుంసువనము, సీమంతము, శాంతికాదిహోమములు, 
మాతామహీమాతామహులయొక్కయు, మాతాపితరులయొక్కయు, తనభార్య 


పూర్వప్రయోగే 14 వివిధజ్ఞాత వ్యవిషయాః 


యొక్కయు ప్రత్యాబ్దికములందలి అగ్నౌకరణము, వాస్తుహోమము, గృహప్రవేశ 
హోమము, ఆగ్రయణేష్టి, వివాహానంతరము చేయవలసిన సప్తపాకయజ్ఞములు - 
అనగా, జొపాసనము, వైశ్వదేవము, స్థాలీపాకము, మాసిశ్రాద్ధము, అష్టకాశ్రాద్ధము, 
సర్పబలి, ఈశానబలి- అను ఏడు కర్మలు. 
దీపారాధనము 

ఈ గ్రంథములో నటనట ' దీపారాధనం కారయిత్వా” అను వాక్యము వచ్చుచుండును. 
దీనికి కర్మ నాచరించు స్థానములో (సుమంగళులచేత) దీపమును వెలిగింపజేసి, అట్లు 
వెలిగించినదీపమును ఆరాధించి అని అర్థము. ఈవిషయములో, 'సంస్కారప్రకాశిక 
యను గ్రంథము 

| ళ్‌ భోదీవ/త్వాం దివ్యాడూవ అంధకారనివారక/ 

మాం మయా శృ తం వూడాం గృభ్రాన్‌ తేజవ్రవయ/ 
ఓం దీవాయ నమః” 
అని ప్రార్థించి పుష్పాక్షతలు వేసి దీపమును పూజింపవలెనని తెల్పుచున్నది. 
అప ఉపస్పృశ్య స్థానాని 

వైదికకర్మలలో' అప ఉపస్పృశ్య” అనగా నీటిని తాకి (చేయి కడిగికొని) అను 
నిర్దేశము తరచుగా వచ్చుచుండును. ఇట్లు చేయవలసిన స్థలము లీక్రింది సూత్రము 
తెల్పుచున్నది. 
సూ! రౌద్ర రాక్షస నైర్‌బుత పైతృక భేదన ఛేదన ఖనన పర్యగ్నికరణ అవద్యోతన 
అవఘ్రూణ ఆత్మాభిమర్శనానిన చ కృత్వా అప ఉపస్పృకశేత్‌. 
అనగా, ప్రయోగములో రుద్రశబ్దము, రాక్షస శబ్దము (ఉదా: “రక్షోభ్య ఇదం”), 
నైర్‌బుత శబ్దము (ఉదా: “నైర్‌ బుత్యాం దిశి నిరస్య”), పితృశబ్దము (ఉదా: “పితృభ్య 
ఇదం” )- ఇటువంటి పదముల నుచ్చరించి నపుడు, చీల్చుట, కోయుట, త్రవ్వుట, 
పర్యగ్నికరణము (జ్వలితదర్భచే చుట్టుట), అవద్యోతనము ( జ్వలితదర్భ ప్రతిబింబ 


పూర్వప్రయోగే 15 వివిధజ్ఞాత వ్యవిషయాః 


మును ఆజ్యపాత్రలో చూచుట), ఆఘ్రూణించుట (వాసన చూచుట), హృదయమును 
ముట్టుట (ఉదా? మయి మహో” అను మంత్రము)- ఇవి చేసిన వెనుకను - “అప ఉప 
స్పృశ్యి అని చెప్పి (ప్రోక్షణిలోని, లేక ఉదకపాత్రలోని) నీటిని తాకవలెను. 


ఆచమనవిధానము 
ఈగ్రంథములో పలుచోట్ల “ఆచమ్య అను పదము వచ్చుచుండును. “ఆచమ్య” 
అనగా 'ఆచనము చేసి అని అర్థము. ఈ ఆచనమును చేయు విధాన మిచ్చట చెప్ప 
బడుచున్నది. 


ఆచమనము చేయుటకై కర్త ఒక చెంబులో నీటిని తీసికొని తూర్పునకు గాని, 
ఉత్తరమునకు గాని మళ్లి తొడలలోనికి చేతులు వచ్చునటులు కుక్కుటాసనముతో 
(గొంతుకాళ్లతో) కూర్చుండి, ఎడమచేతిలో నీటిచెంబును పట్టుకొని దానిలోని నీటిని 
గోకర్ణాకృతిలో పట్టుకొన్న కుడి అరచేతిలో మొదటిసారి పోసికొని “అచ్యుతాయ 
నమః అని లోపలికి పుచ్చుకొని, రెండవసారి పోసికొని “అనంతాయ నమః అని 
పుచ్చుకొని, మూడవసారి పోసికొని * గోవిందాయ నమః అని లోపలికి పుచ్చుకొన 
వలెను. ఆతర్వాత ఈ క్రింది మంత్రములను చెప్పుచు అంగస్పర్శ చేయవలెను (ఇట్లు 
మంత్రయుతముగ శరీరాంగములను మార్జనము చేయుటచే అవి శుద్ధమగునని విశ్వా 
సము.) 
1. కేశవాయ నమః (కుడిచేతి బొటనవ్రేలితో కుడి దవుడను తాకవలెను) 
2. నారాయణాయ నమః (పైవిధముగానే ఎడమదవుడను తాకవలెను) 
3. మాధవాయ నమః (కుడిచేతి ఉంగరపు, బొటనవ్రేళ్లను చేర్చికుడికంటిని తాకవలెను) 
4. గోవిందాయ నమః (పైవిధముగానే ఎడమకంటిని తాకవలెను) 
5. విష్ణవే నమః (కుడిచేతి చూపుడు, బొటనవ్రేళ్లను చేర్చి ముక్కుకుడివైపును తాకవలెను) 
6. మధుసూదనాయ నమః (పైవిధముగానే ముక్కుఎడమవైపును తాకవలెను) 
7. త్రివిక్రమాయ నమః (కుడిచేతి చిటికెన, బొటనవ్రేళ్లను చేర్చి కుడిచెవిని తాకవలెను) 
8. వామనాయ నమః (పైవిధముగానే ఎడమచెవిని తాకవలెను) 
9. శ్రీధరాయ నమః (కుడిచేతి నడిమి, బొటనవ్రేళ్లను చేర్చి కుడిభుజమును తాకవలెను) 


పూర్వప్రయోగే 16 వివిధజ్ఞాత వ్యవిషయాః 


10.హృషీకేశాయ నమః (పైవిధముగానే ఎడమభుజమును తాకవలెను) 
11.పద్మనాభాయ నమః (కుడిచేతి అన్నివ్రేళ్ళ్లతో నాభిని తాకవలెను) 
12.దామోదరాయ నమః (కుడిచేతితో శిరమును తాకవలెను) 

పై విధముగా మూడుసార్లు నీటిని పుచ్చుకొని, అంగస్పర్శ చేయుటకే ఆచమన 
మనిపేరు. స్మార్తులలో పైనిచ్చిన 12 మంత్రములకు బదులు 24 మంత్రములను చెప్పు 
ఆచారమున్నది. కాని వైష్ణవులలో పై 12 మంత్రములను చెప్పునట్టి ఆచారమే యున్నది. 


ప్రాణాయామము 


ఈ గ్రంథములో పలుచోట్ల ' ప్రాణానాయమ్య” అను పదము వచ్చుచుండును. 
“పాణానాయమ్య” అనగా “ప్రాణాయామము చేసి” అని అర్ధము. ఈ ప్రాణాయా 
థి (| 
మము చేయు విధాన మిచ్చట చెప్పబడుచున్నది. 
కుడిచేతియొక్క బొటనవ్రేలు, చిటికెనవ్రేలు, ఉంగరపువ్రేళ్లతో (లేక అన్ని వ్రేళ్ళతో) 
ముక్కును బిగించి (పీడించి) 


“డం భూః ఓం భువః! ఓగ్‌ం నువ ఓం మవ ఓం జానో/ఓం తవః/ఓగ్‌ం నత్యమ్‌/ఓం 
తత్సవితుర్వరేణ్యం భభోదేవన్మ భీమవా/ధయో యో నో వ్రబోపయాత్‌/ఓ మాపో 
జ్యోతీరసో౭ మృతం బ్రివ్యా భూడ్భువన్సువరోమ్‌/' 
అను మంత్రమును చెప్పుచు గాలిని నిర్బంధించుటయే ప్రాణాయామము. ఇచ్చట 
“ఓమాపోజ్యో తీరసో ౭ మృ తం బ్రహ్మా” వరకు మంత్రమును చెప్పి, కుడిచేతితో 
కుడిచెవిని తాకి, ఆపైని “భూద్భువ న్ఫువ రోమ్‌ అని చెప్పి ముగించవలెను. 
గాలియొక్క ప్రసారము రేచకము, పూరకము, కుంభకమని మూడు విధములు. 
ఎడమముక్కు రంధ్రమునుండి గాలిని పూరించుట పూరకము. మంత్రము నుచ్చరించు 
చున్నంతసేపు గాలిని బంధించుట కుంభకము. కుడిముక్కురంధ్రమునుండి గాలిని 
విడుచుట రేచకము. మొదట చిటికెనవ్రేలు, ఉంగరపువ్రేళ్లతో ఎడమముక్కును మూసి 
చాలా నిదానముగా రేచకము చేసి, తుదకు బొటనవ్రేలితో కుడిముక్కును మూసి, 
ఎడమముక్కును విడిచి దానితో నిదానముగా పూరకము చేసి, తరువాత చిటికెనవ్రేలు, 


పూర్వప్రయోగే 17 వివిధజ్ఞాత వ్యవిషయాః 


ఉంగరపువ్రేళ్లతో ఎడమ ముక్కును కూడ మూసి, పెదవులతో మూతిని మూసి, పై 
మంత్రమును జపించుచు జపించుచున్నంతసేపు గాలిని బంధించియుంచుటకే ప్రాణా 
యామమని పేరు. కుడిచేతియొక్క బొటనవ్రేలితో కుడిముక్కును, చిటికెనవ్రేలితో 
ఎడమముక్కును మూసి, ఉంగరపువ్రేలిని ముక్కు పైనుంచి ముక్కును పట్టుకొని గాలిని 
బంధించుటకు ఓంకారముద్ర అని పేరు. అన్నివ్రేళ్ళతో పట్టుకొని గాలిని బంధించుటకు 
ప్రణవముద్ర అని పేరు. ప్రణవముద్ర గృహస్థవానప్రస్థులకును, ఓంకారముద్ర బ్రహ్మ 
చారులకు, యతులకును విహితమైనదని శాస్త్రము. 
పత్నీ పుత్రస్థాన నిర్ణయము 

వివాహోపనయనాదికర్మలు చేయునప్పుడు పత్నీపుత్రులు యజమానునికి కుడి 
వైపునకు గూర్చొనవలెనా లేక ఎడమవైపునకు గూర్చొనవలెనా యను సంశయము 
కల్గుచున్నది. ఈ సంశయము నీక్రింది కారికలు నివారణ చేయుచున్నవి. 

శ్లో! జాతకే నామకే చైవ హ్యన్నప్రాశన చౌలయోః। 
ఉపాయనే వివాహే చ సీమంతాధాన పుంసవే! 
కర్తా చ వామత స్తిష్టే త్పత్నీ పుత్రస్తు దక్షిణే॥ 1 
కన్యాదానే చ శ్రాద్ధే చ అధ్వరే సోమ దర్శనే! 
స్వయ ముత్తరతః తిష్టే తృత్నీపుత్రస్తు దక్షిణే! 2 
సంస్కార్యః పురుషో వా౭పిస్త్రీవా దక్షిణతో భవేత్‌! 
సంస్కారకస్తు సర్వత్ర తిష్టే దుత్తరత స్తథా! 3 
పుణ్యాహవాచనే చైవ సంకల్పేషు తథైవ చ! 
ఆశీర్వచనకాలే చ నిత్యౌపాసనకర్మణి! 
రక్షాబంధనకాలే చ పత్నీ యోక్ర్రవిమోచనే! 
ఏతేషూత్తర స్తిష్టే ద్వధూ రన్యత్ర దక్షిణే! 4 


ల్లో! 


ల్లో! 


ల్లో 


పై కారికలను పరిశీలింపగా పుణ్యాహవాచనము, సంకల్పము, ఆశీర్వచనము, నిత్యా 
పాసనము, రక్షాబంధనము - వీనిని చేయునప్పుడును, యోక్ర్రము విప్పునప్పుడును స్త్రీ 
పురుషునికి ఎడమవైపుండవలెను, మిగితా అన్ని కార్యములందును కుడివైపుండవలె 


పూర్వప్రయోగే 18 వివిధజ్ఞాత వ్యవిషయాః 


నను అర్థము సిద్ధించుచున్నది. ఇట్లు నాల్గవకారిక చెప్పినను, మూడవకారికకే వైష్ణ 
వులు ప్రాధాన్యము నిచ్చుచున్నారు. అందుచేత సంస్కర్తయైన యజమానుడు సంస్క 
రింపవలసిన స్త్రీపురుషులను (అనగా, పత్నీపుత్రపుత్రికాదులను) తనకు కుడివైపునకు 
కుర్చుండ బెట్టుకొని కర్మలు నిర్వహించుటయే వైష్ణవులకు ఆచారముగా నున్నది. 
బృహస్పతి, బ్రహ్మస్థాన నిర్ణయము 
ల్లో! బృహస్పతి స్సదా తిష్టేద్దిశ్యుదీచ్యాం సమాహితః! 
స్మార్తకర్మసు సర్వత్ర నిశ్చిత్యోక్తం కపర్షినా॥ 
అను కపర్టికారక బృహస్పతిని (వాధ్యారును) కర్మస్థలమునకు ఉత్తరమున దక్షిణ 
ముఖముగా కూర్చుండబెట్టవలెనని తెల్పుచున్నది. సర్వహోమప్రయోగములందును 
“బ్రాహ్మణం దక్షిణతో దర్భేషు నిషాద్య' అని యుండు టచేత, బ్రహ్మస్థానమునందలి 
బ్రాహ్మణుని హోమస్థలమునకు దక్షిణమున మూడుదర్భలను పూర్వాగ్రముగా వేసి 
వానిపై ఉత్తరముఖముగా కూర్చొనబెట్టవలె ననుట స్పష్టము. 
మంత్రస్నానము 
ప్రయోగములలో కొన్నిసార్లు మంత్రస్నానము, లేక మానసికస్నానము చేయ 
వలసిన అవసరము కల్గుచుండును. వీని విధానము లిచ్చట వివరింపబడినవి. 
కర్త ఆచమనము చేసి, ప్రాణాయామము చేసి, 'క్రీభగవద్యా్యాయా శ్రీమన్నా రా 
యణప్రీత్య ధం మంత్రన్నా నం కరిష్యే” - అని సంకల్పించి, ఎడమచేతిలో నీటిచెంబును 
పట్టుకొని,ఆనీటిని కుడిచేతి బొటనవ్రేలుతో నద్దుకొని ఈక్రింది విధముగా ' ఆపోహిష్టా 
మయో భువ? అను మంత్రముతో ప్రోక్షించుకొనవలెను. 

“ఆపోవాా మయోభువూ'--అని పాదములపై, “తానోఊరే దోధాతన'- అని తలపై, 
“మహా రడొయ బక్షనీ'-అని ఎదపై, 'యో పోళ్ళినవతీమో రనో-అని తలపై, “తన 
భాజయతేవా నో-అని ఎదపై, 'ఉళలీరేన మాతరో-అని పాదములపై, “తస్మా అరు 
గమాను వ -అని ఎదపై,“ యన్య శ్షయాయ జున్సోథో -అని పాదములపై “ఆపో 
జనయథా భనః-అని తలపై, ప్రోక్షించుకొనవలెను. ఇదియేమంత్రస్నానము. 


పూర్వప్రయోగే 10 వివిధజ్ఞాత వ్యవిషయాః 


మానసికస్నానము 
శ్లో! అపవిత్రః పవిత్రోవా సర్వావస్థోం గతోఇ-పి వా! 
యస్స్మరేత్‌ పుండరీకాక్షం స బాహ్యాంభ్యంతర శ్యుచిః॥! 
అని మననము చేయుచూ జలమును తలపై ప్రోక్షించుకొనుచూ శ్రీవెకుంఠమునందున్న 
శ్రీమన్నారాయణుని పాదాంగుష్టమునుండి వెలువడిన గంగానది బ్రహ్మ రంధ్రము 
గుండా తనలో ప్రవేశించి తనను పరిశుద్ధుని చేసినట్టు ఎంచుటయే మానసికస్నానము. 
ఊర్థ్వ పుండ్రధార ణవిధిః 

పైరెండు స్నానములను నదిలోనో చెరువులోనో ఇంటిలోనో జలముతో స్నానము 
చేయుటకు వీలుగాని పరిస్థితులందే చేయవలెను గాని దానికి ప్రత్యామ్నాయముగా 
చేయగూడదు. ఇట్లు సంకల్పపూర్వకముగా అఘమర్షణాదిమంత్రముల పఠించుచు 
జలములో మునిగి చేయు స్నానమునకు వారుణస్నాన మని పేరు. ఇట్లు శుచిగా 
స్నానము చేసిన పిమ్మట మడిబట్టలను కట్టుకొని, దర్భాసనముపై గాని, చిత్రాసనము పై 
గాని తూర్పు లేక ఉత్తరముఖముగా కూర్చుండి వైష్ణవుడు తప్పకుండ ద్వాదశోర్థ్వ 
పుండ్రములను ధరింపవలెను. అనుకూలము లేనిచో ద్వాదశోర్థ్వపుండ్రధారణకై ప్రోక్త 
మైన మంత్రములన్నియు పఠించి లలాటమందొక ఊర్ధ్వపుండ్రమునైనా ధరింపవలెను. 
ఇట్లు ధరింపనిదే ఏకర్మయు చేయకూడదు. 

ద్వాదశోర్ధ్వ పుండ్రధారణ విధి వేర్వేరు గ్రంథములలో కించిద్భిన్నముగా నున్నది. 
ఇచ్చట పాద్మసంహితలో చెప్పబడిన విధానము వ్రాయబడుచున్నది. పైవిధముగా 
ఆసనముపై కూర్చొని, తిరుమణిపెట్టెను, శుద్ధిచేసిన చెంబులో మంచితీర్థమును చెంత 
నుంచుకొని * ఓం నమో నారాయణాయ అను మూలమంత్రమును, 
“ ఉధ్భ తొ= ని వరాపాణ తృవ్లేన శత భావంనా/భూమి రేను ధరణీ లోకదారజోమృత్తికో 
_ధ లా సయ! భభ య సహ... 
వానిమే పావం యన యా దువ్యృ తం కృ తమ్‌/త్వయా వాతేనిపావేన జీవామి 


శరదళ్ళతమ/మృత్తికేదేవా మే వువ్లిం త్వయి నర్వొం వ్రతివ్షీతము/గనద్వా రాం దురా- 
be ల క కు. Sa 22 

ధరాం నిత్య న్యం రరీవజోీమ్‌/ఈళ్వరీగం నర్వభూతానాం తామిహోవనవ్య్వా యే 
శ్రీయమ్‌/ 


పూర్వప్రయోగే 20 వివిధజ్ఞాత వ్యవిషయాః 


అను వేదమంత్రమును పఠించుచు, ఎడమచేతిలో తిరుమణిని నీటితో కలుపుకొని 
మర్దింపవలెను. ఇప్తేర్పడిన తిరుమణి పంకమును మరల ' ఓం నమో నారాయణాయ” 
అను మూలమంత్రముతో నభిమంత్రించి ఈ క్రిందివిధముగా ధరింపవలెను: 

1. ఓం కేశవాయ నమః- అని లలాటమున, 

2. ఓం నారాయణాయ నమః - అని పొట్టపై, 

3. ఓం మాధవాయ నమః - అని వక్షమునందు, 

4. ఓం గోవిందాయ నమః - అని కంఠమున 

5. ఓం విష్ణవే నమః - అని కడుపు కుడిభాగమున 

6. ఓంమధుసూదనాయ నమః - అని కుడి భుజమున 

7. ఓం త్రివిక్రమాయ నమః - అని కంఠము కుడిభాగమున 

8. ఓం వామనాయ నమః - అని కడుపు ఎడమభాగమున 

9. ఓం శ్రీధరాయ నమః - అని ఎడమభుజమున 

10. ఓం హృషీకేశాయ నమః - అని కంఠము ఎడమభాగమున 

11. ఓం పద్మనాభాయ నమః - అని వీపు క్రిందిభాగమున 

12. ఓం దామోదరాయ నమః - అని కంఠము వెనుక జుట్టు క్రిందిభాగమున 
ధరించి, మిగిలిన తిరుమణి పంకమును “ఓం వాసుదేవాయ నమః - అని తలపై ధరింప 
వలెను. అనుకూలము లేకున్నచో పై 13 నామములను స్మరించుచు నొక్క లలాటమం 
దైన ధరింపవలెను. తరువాత ఎడమచేతిలో శ్రీచూర్ణమును కల్పుకొని, ఆశ్రీచూర్ణపంక 
మును “ఓం శ్రీం ప్రాం బం క్రియ నమః అనియు, 

“ శ్రిర జాతః శ్రియ ఆనర్యాయ శ్రియం వయో జురిళ్ళ భ్యో ధధాతు/ శ్రియం వసొనా 
అవు తత్వ్తమాయన్‌ భడన్తి నద్యన్స మిధ మిత్ర క్రియ వ్షబైనం తబ్బాయమాదధాతి/ 
నస్తతమృ బా వవడ్క్యృ తగ్‌ం నంధత్తగం నశీయతే వ్రడీయా వతుభీః/ య వవం వేద 
మవాద్దేవ్యా వొిద్భ పౌ విభ్లువత్తై ర బొటీమపా! తన్నో ల్లీ: ప్రబోబోయాత్‌/ 


(= 


పూర్వప్రయోగే 21 వివిధజ్ఞాత వ్యవిషయాః 


అను మంత్రముతోను, మరల “ఓం ల్రీం ప్రాం బం శ్రియై నమ అనుచును అభిమంత్రించి, 
ముందు పెట్టుకొన్న తిరుమణిరేఖలకు మధ్యన ఈక్రింద చెప్పిన క్రమములో దానిని 
నిలువుగా పెట్టు కొనవలెను. 


1. 


12. 


ఓం శ్రియై నమః- అని లలాటమున, 

ఓం అమృతోద్భవాయై నమః - అని పొట్టపై, 

ఓం కమలాయై నమః - అని వక్షమునందు, 

ఓం చంద్రసోదర్యై నమః - అని కంఠమున 

ఓం వరారోహాయై నమః - అని కడుపు కుడిభాగమున 
ఓం హరివల్లభాయై నమః - అని కుడి భుజమున 

ఓం విష్ణుపత్నైషై నమః - అని కంఠము కుడిభాగమున 
ఓం వైష్టవ్యై నమః - అని కడుపు ఎడమభాగమున 

ఓం శార్థిజ్రై నమః - అని ఎడమభుజమున 


. ఓం దేవదేవికాయై నమః - అని కంఠము ఎడమభాగమున 


ఓం మహాలక్ష్మ్యై నమః - అని వీపు క్రిందిభాగమున 
ఓం భువనేశ్వర్యై నమః - అని కంఠము వెనుక జుట్టు క్రిందిభాగమున 


ధరించి, మిగిలిన శ్రీచూర్ణపంకమును “ఓం సురసుందర్మై నమః - అని తలపై ధరించి 
చేతులు జోడించి చక్రాంకనగురుధ్యానశ్లోకముల ననుసంధానము చేసి, ఈ క్రింది 
గురుపరంపరాళ్లోకమును చెప్పవలెను. 
శో! అస్మద్దేశిక మస్మదీయ పరమాచార్యానశేషాన్లురూన్‌ 
స్త. టి ౧ 
శ్రీమల్లక్ష్మణయోగిపుంగవ మహాపూర్ణా మునిం యామునమ్‌! 


రామం పద్మవిలోచనం మునివరం నాథం శఠద్వేషిణం 


సేనేశం శ్రియ మిందిరాసహ చరం నారాయణం సంశ్రయే॥ 


నూతన యజ్ఞోపవీతధారణవిధిః 


ఒక వెండి లేక రాగి లేక కంచుతట్టలోగాని, బెత్తం తట్టలోగాని, ఇవేవి లేకున్న ఒక 
విస్తరాకులో గాని బియ్యమును పోసి, సమముగా నెరపి, ఆ బియ్యముపై బ్రహ్మముడి 


పూర్వప్రయోగే 22 వివిధజ్ఞాత వ్యవిషయాః 


పైన శ్రీచూర్ణమును (కుంకుమను) అలదిన నూతనయజ్ఞోపవీతము(ల) నుంచి, కర్త 
తూర్పుముఖముగా దర్భాసనము పై కూర్చొని, ఆ తట్టను తనముందు పెట్టుకొని, 
రెండుసార్లు ఆచమనము చేసి, పవిత్రమును ధరించి, ప్రాణాయామము చేసి, అంజలి 
బద్ధుడై, క్రింద నిచ్చిన “శ్రీమాన్‌ వేజ్క టినాథార్యః “జృక్లాంబరభరం, “యన్య 
థ్విరబవక్తాద్యాః ' అను శ్లోకములను చెప్పి, 'వారిరోం తత్సల్‌ ---నూతనయజ్రోవ 
= Go) ట్‌ 
బీతధారణం కరిష్యే) -అని సంకల్పించి “న్వళేవభూతేన మయా అను శ్లోకమును 
చెప్పి సాత్వికత్యాగము చేయవలెను. (సాత్వికత్యాగము చేసిన పిమ్మట కొందటు 
యజ్ఞోపవీతమునకు *విష్వక్సేనారాధనిలో చెప్పినట్లుగా షోడశోపచారపూజను 
చేయుచున్నారు.) 
ప్రార్థనా 

"శ్రీమాన్‌ వేజ్కి టనాధథార్య౭ రవితార్భ రకోనలీ/ 

వేదాన్తాబార్య వర్యో మే నన్ని దత్తాం నదా వ్యాద/ 

జుర్హాంబరధరం విజ్గుం ళలివర్థం బతుడ్భు జమ్‌/ 

వ్రనన్న వదనం ధ్యాయేళ్ళ ర్వవిఘ్నా వతాన్తయే॥ 

యన్య ద్వారభవ్య్రాద్యాః వారవ ద్యా* వరళ్ళతమ్‌/ 

విభు 0 నిభ్ను ౨త నతలతం వివ్వుక్సేనం తమ్మాత్రయే/ 
సంకల్పః: “వాంరోం తత్సత్‌, శ్రీగోవింద గోరింట గోవిందో- అన్య శ్రీభగవతః మవో 
వుడువన్య విష్లోర్య్యాయా వ్రవత్తమానన్య అడ్య బ్రివ్యా అః ట్వి తీయవరారే శ్వేతవరావా 
కల్లే వైవన్వతమన్వాంతరే కలియుగే ప్రథమపాదే జంబూడ్వీవే భారతవరైే భరతఖండే 
శరాభైో మేరోరక్ష అటిగ్భా గె అన్ఫ్రీ న్‌ వర్తమానే వ్యా వవోరికేవ్రభవాది వవ్షినంవత్సురా - 
శాం మధ్గే ----నంవత్స రే ---- అయనే ----ుతౌ ----మానే ----వక్తే ----తిథౌ-- 
--వానరే ----నక్షత్రయుక్రాయాం తుభనత్షత్ర తభ యోగ కుభకరణ ఏవం గుణవిజే- 
వణవిళ్ళహాయాం అస్యాం త భతి శ్రీభగవదాజయా శ్రీమన్నా రాయజవ్రీత్యరం భగవ 
చై ంకర్య డూవం శ్రౌతస్మా ర్తనిత్య కర్మా నుష్రాన యోగ్య తానీధ్య్య రం నూతనయజ్లోవ 
బీతధారణం కరిష్యే” 


పూర్వప్రయోగే 23 వివిధజ్ఞాత వ్యవిషయాః 


సాత్త్వికత్యాగః 
న్వాళేవభూతేన మయా న్వీయైః నర్వ వరిళ్నదైః/ 
విధాతుం ప్రీతమాత్మానం దేవః ప్రక్రమతే స్వయమ్‌!" 
యజ్ఞోపవీతధారణమ్‌ 


తరువాత యజ్ఞోపవీతముయొక్క బ్రహ్మముడియొక్క శృంగములు కుడిదిక్కునకు 
వచ్చునట్లు కుడి అరచేతిని వెల్లకిల సాచియు, బోర్లించిన ఎడమ అరచేతిలోనికి యజ్ఞో 
పవీతముయొక్క క్రిందిభాగము వచ్చునట్లును యజ్ఞోపవీతమును పట్టుకొని, కుడి 
చేతిని ముఖసమముగ నెత్తి, * యజ్ఞోవవీ తధారణమంత్రన్య బ్రివ్మో బుషి” అనుచు 
కుడిచేతితో తలను, “త్తిళ్లువ్‌ భః) అనుచు మూతిని, “వేదాన్హయో దేవతాః అనుచు 
ఎదను తాకి, “యజ్ఞోవవీ తారణ వినియోగః) - అనుచు కుడిచేతిని ముఖసమముగా, 
ఎడమచేతిని నాభిసమముగాను పట్టుకొని, 
మం॥/యజ్ఞోవనీతం వరమం వవిత్రం వ్రజావళే ర్యతృవాడం వు రస్తోల్‌/ ఆయువ్య 
మధ్యం ప్రతిమంభ జుభ్రం యజ్ఞోవనీతం బలమన్తు తేజః) 
అను మంత్రమును పఠించి, యజ్ఞోపవీతమును శిరమునుండి దూర్చి, ఎడమభుజముపై 
నుండునట్లును, కుడిచంకకు క్రిందుగా నుండునట్లును ధరింపవలెను. ఇట్లు బ్రహ్మచారు లొకే 
యజ్ఞోపవీతమును, గృహస్థులు రెండును ధరింపవలెను. కొందరు గృహస్థులు ఉత్తరీయా 
రము మూడవయజ్ఞోపవీతమును కూడ ధరించు పద్ధతి యున్నది. 
గృహస్థులు రెండవ యజ్ఞోపవీతమును ధరించుట 

ద్వితీయయజ్ఞోపవీతధారణకై గృహస్థులు మరల ఆచమించి, ప్రాణాయామము చేసి, 
“ వూర్యోక్తవవంగుణ విశేవణవిళిప్రాయామస్యాం తభతిథౌ శ్రీభగవదాజ్ఞాయా శ్రీమన్నా రా 
యణ వ్రీత్యర్థం భగవృ్నత్కై ంకర్యడూవం గార్లస్యారం ద్వీతీయ యజ్లోవవీతధారణం కరీవ్యే/ 
- అని సంకల్పించి, ఇదివరకు చెప్పిన మంత్రములతోనే, ఇదివరకు చెప్పినట్టుగనే రెండవ 
యజ్ఞోపవీతమును ధరించవలెను. 

ఒకవేళ గృహస్థులు మూడ వయజ్ఞోపవీతమును ధరింప దలచినచో, మరల ఆచమించి, 
ప్రాణాయామము చేసి, * వూర్యోక్తవవంగుణ విలేషణవి కాయా మన్యాం జుభొతిథౌ శ్రీభగవ 


పూర్వప్రయోగే 24 వివిధజ్ఞాత వ్యవిషయాః 


దాజ్ఞయా శ్రీమన్నా రాయణ ప్రీత్యర్థం భగవ త్రై ంతర్య యూవం ఉత్తలీయాలం తృతీయ 
యజ్ఞోవవీ తధారణం కరిష్యే/ -- అని సంకల్పించి, ఇదివరకు చెప్పిన మంత్రములతోనే, ఇదీ 
వరకు చెప్పినట్లుగనే మూడవ యజ్ఞోపవీతమును ధరించవలెను. 
మంతజపః, ఉపసానమ్‌ 
Y థి 
పైవిధముగా యజ్ఞోపవీతము(ల)ను ధరించిన పిదప 
ముం/' ఓం భూః ఓం భువ ఓగ్‌ం నువో/ ఓం మవొః ఓం జనో ఓం తవ ఓర్‌ం 
నత్యమ్‌/డీం తత్సవితుర్వరేణ్యం భభోదేనన్య భీమవా/భియో యో నో వ్రబోభయాత్‌? 
ఉమాపోడ్యోతీరసోజ మృ తం బ్రహ్మ భూడ్చు వన్సు వలోమ్‌/ 
అను మంత్రమును పదిసార్లు జపించి, లేచి నిలబడి అంజలిబద్ధుడై, 
మం/శీత్తమే శిథురే దేవీ భూమ్యాం వర్వు తమూర్రని/ బ్రాహ్మ శోభ్యో వ్యొనుడ్తానం 
5) దేని యథా నుఖమ్‌/ 
అను మంత్రమును పఠించి, కూర్చొని అచమనము చేసి, ప్రాత యజ్ఞోపవీతమును 
తీసివేయవలెను. 
పాత యజోపవీతమును త్యజించుట 
Uy వ 
మరల ఆచమించి, ప్రాణాయామము చేసి, 
శ్‌ ఉవవీతం భిన్న లతంతుం జోధం కళ్ళు అ భూవ్లితం/ 
విన్ఫ జామి యజోబ్రవ్యా వర్చో దీర్థాయురన్తు మే 
అను శ్లోకమును చెప్పి ప్రాత యజ్ఞోపవీతమును తీసివేసి ఆచమింపవలెను. 
నూతనయజ్ఞోపవీతప్రాణప్రతిష్ట 

క్రొత్తగా వడకిన యజోపవీతమును ధరించుటకు ముందుగా దానికి పాణపతిష చేయ 

వ న whee ir” 
వలెను. ఆవిధాన మిక్కడ చెప్పబడుచున్నది. 
ప్రయోగః: గోమయముచే నలుకబడి శుచియైన ప్రదేశములో నొక బెత్తపుతట్టలోగాని, 
కంచు, ఇత్తడి, వెండి ఇత్యాది లోహపుతట్టలోగాని బియ్యమును పటిచి, ఆబియ్యముపై 
పూర్వాగ్రముగా రెండు దర్భలు వేసి, వానిపై జలముతో నిండిన కలశమునుంచి, ఆ 


పూర్వప్రయోగే 25 వివిధజ్ఞాత వ్యవిషయాః 


కలశములో కూర్చను, ఒక చిన్న మామాడికొమ్మను ఉంచి, | ఓంభూర్భువస్సువ 


రోమ్‌” అని చెప్పుచు నూతనయజ్ఞోపవీతమును ఆకలశములో నుంచి గంధాదులతో 
నర్చింపవలెను. ఆ తర్వాత పైన యజ్ఞోపవీ తధారణవిధిలో చెప్పినట్లుగా ప్రాణాయా 
మము చేసి, దేశకాలముల కీర్తించి, “యజ్ఞోవవీ తవ్ర తాం కరిష్యామి” అని సంక 
ల్చించి, సాత్త్వికత్యాగమును చేసి, యజ్ఞోపవీతమును తాకుచు 
ఓం భూజోయడ్రోవవీతం వ్రతిషావయామి/ 

g 9 
ఓం భువ యజ్ఞోవబీ తం వ్రతివావయామి/ 
ఓగ్‌ం నువః/ యట్ఞోవవీతం వ్రతిషావయామి/ 


ఓం భూడ్భు వన్సువో/ యజ్ఞోవవీతం వ్రతిావయామి/" 


“ఉంవ్య భీవీమావావాయామి/డీం ఆవ ఆవావాయామి/ 
ఓం ఆగ్ని మావావాయామి/ ఓం వాయుమావావాయామి/ 

ఓం ఆకాళమావావహయామి/ ఓం ప్రాణమావావాయామి/ 

ఓం ఆత్మా నమావావాయామి/ ఓం అంతరాత్మా నమావావాయామి/ 


పూర్వప్రయోగే 26 వివిధజ్ఞాత వ్యవిషయాః 


ఓం వరమాత్మా నమావావాయామి/ 
పిదప తరువాతి 4 మంత్రములతో గ్రంథిత్రయదేవతల నావాహన చేయవలెను. 
“ఓం గ్రంథిల్రీయ దేవతాః ఓం బ్రహ్మో ఇమావావాయామి/ 
ఓం వికుమావావాయామి/ ఓం రుద్రమావావాయామి/ 
తరువాత “ఓం యజ్ఞోవబీ తదేవతాం వరమాత్మా నం క్రియకఃవతిమావావాయామి” 
అనుచు శ్రియఃపతి శ్రీనివాసుని గూడ నావాహనచేసి, 'యజ్ఞోవవీతదేవతాభ్యో నమః' 
అని ఆరంభించి,  విష్వక్సేనారాధనమ్‌” అను అధ్యాయములో నిచ్చినట్లుగా గుడ 
నైవేద్యమును సమర్చించుచు షోడశోపచారపూ జ చేయవలెను. ఆతర్వాత యజ్ఞోప 
వీతమును మోదుగు సమిధ, కూర్చములతో కలిపి పట్టుకొని సూర్యునివైపు తిరిగి 
సంధ్యావన్దనవిధిః అను అధ్యాయములో నిచ్చిన * ఆసత్యేన రజసా” అను మంత్ర 
మును చెప్పుచు యజ్ఞోపవీతమును సూర్యునకు చూపించి, యజ్ఞోపవీతమును మటల 
మునుపటి స్థలములో నుంచి, 108 సార్లు గాయంత్రీమంత్రమును జపించి, చివరికి 
“త్ర్యంబకం యజామహే” అను మంత్రమును జపించి, ఇట్టు ప్రాణప్రతిష్ట చేసిన యజ్ఞోప 
వీతమును పూర్వోక్తవిధముగా ధరింపవలెను. 
పంచతీర్థముల విషయము 
తర్పణాదులయందు జలమును విడుచునప్పుడు వివిధతీర్థముల ప్రస్తావన వచ్చు 
చుండును. ఈ తీర్థము లైదు విధములు. వీని లక్షణముల నీక్రింది కారిక తెల్పుచున్నది. 
శో! హసాదా బ్రహ్మతీర్థంచ, హసాగే దేవతీరకమ్‌! 

Famer క 8 జ్‌ 9 

హస్తపార్శ్వే బుషే స్తీర్ధ మంగుష్టే పితృతీర్థకమ్‌! 

తన్మధ్యేచాగ్నితీర్థంచ, పంచతీర్థం ప్రతిష్టితమ్‌| 
అనగా, అంజలిమూలమునుండి, అనగా మణికట్టునుండి (వెనుకకు) విడుచు తీర్థము 
నకు బ్రహ్మ తీర్థ మనియు, అంజలి చివరనుండి, అనగా వేళకొనలనుండి ముందుకు 

థి Ym 

విడుచు తీరమునకు దేవతీర మనియు, అంజలియొక్క మధ్యనుండి (చిటికెన వేళ 

థి థి Ym 
సందునుండి) విడుచు తీర్థమునకు బుషి తీర్థ మనియు, కుడిచేతి చూపుడువ్రేలు, బొటన 
వ్రేళ్ల సందునుండి విడుచు తీరమునకు పితృతీర్ల మనియు, అంజలిమధ్యనుండి విడుచు 
లం థి థి 


పూర్వప్రయోగే 27 వివిధజ్ఞాత వ్యవిషయాః 


తీర్ధమునకు అగ్నితీర్థ మనియు పేరులు. ఉపాకర్మలో బుషులకు తర్పణమును బుషి 
తీర్థముచేతను, బ్రహ్మకు తర్పణమును బ్రహ్మతీర్థముచేతను చేయుచున్నారు. పితృ 
కార్యములందు పితరులకు పితృతీర్థముచేతను, విశ్వేదేవులకు, విష్ణువునకు దేవతీర్థము 
చేతను తర్పణమును చేయుచున్నారు. 
కొన్ని తర్పణనియమములు 
శ్లో! కేవలై స్తజ్ఞులై రేవా నృషీం తృతిలతణ్ఞులైః! 
పిత్యా నాక్షొత్తిలైరేవ తర్పయే ద్ధ్విజసత్తమః॥ 
ల్లో! పూర్వాశాభిముఖో దేవా నుత్తరాభిముఖ స్ప్వృషీన్‌! 
పిత్తూంస్తు దక్షిణాస్యస్తు జలమధ్యేతు తర్పయేత్‌॥ 

అనగా, దేవతలకు (విశ్వేదేవులకు) కేవలము బియ్యముతోడను, (ఉపాకర్మ, 
వేదవ్రతములయందలి) బుషులకు బియ్యము, నువ్వులు కలిపియు, పితరులకు 
కేవలము నువ్వులతోడను తర్పణమును చేయవలెనని మొదటి శ్లోకమున కర్థము. 
అనగా వీనిని చేతిలో తీసికొని జలముతో గూడ పైన చెప్పిన (పంచ) తీర్థములతో వదల 
వలెనని తాత్పర్యము. 

అప్తే కర్త దేవతర్పణమును తూర్పుముఖముగా నుండియు, బుషితర్పణమును 
ఉత్తరముఖముగా నుండియు, పితృతర్పణమును దక్షిణముఖముగా నుండియు (నదీ 
లేక తటాక) జలములో నిలుచుండి చేయవలెనని రెండవ శ్లోకమున కర్థము. ఇట్లు గాక 
గృహమందే తర్పణము చేసినను ఈదిశలకే మళ్లి చేయవలెననుట స్పష్టము. 

నూతనవస్త్రాది(కట్న )ప్రదానమ్‌ 

ఉపనయన,వివాహ,గర్భాధాన,సీమంతాదికర్మలలో మాతుల, కన్యాదాతృ, 
శ్వశురాదిబంధువులు వటు,వర,కన్యాదులకు నూతనవస్త్రాభరణాదు లీయవలసిన 
లౌకికాచారము వచ్చుచుండును. ఇట్లు వీని నిచ్చుటకే “కట్నము నిచ్చుటి అని పేరు. 
ఈ కట్నము నిచ్చు పద్ధతి ఇచ్చట చెప్పబడుచున్నది. దీనిని ఆయాకర్మలకు తగు 
విధముగా అన్వయించుకొని చేసికొనవలెను. 


పూర్వప్రయోగే 28 వివిధజ్ఞాత వ్యవిషయాః 


పద్ధతి: కట్నము నిచ్చు వ్యక్తి కట్నమును (నూతనవస్త్రములు, ఆభరాణాదులను), 
పూవులు, పండ్లు, కుంకుమ, అక్షతలు,తాంబూలములతో నొక తట్టలో పెట్టుకొని 
వాధ్యారు క్రింద నిచ్చిన ఆశాస్తేయం అను మంత్రమును చదువుచుండగా కట్నగ్రహీత 
కెదురుగా నిలుచుండి, అతనికి ముఖమున బొట్టును పెట్టి, ఆవస్ర్రాభరణాదులను గ్రహీత 
చేతిలోనుంచి గ్రహీతపై అక్షతలు వేయవలెను. అట్లు వేస్‌న తర్వాత పురోహితుడు 
ప్రదాతయొక్క పేరును, బంధుత్వమును, సందర్భమును తెలుపు వాక్యమును, ఉదాహ 
రణకు “శ్రీమద్వేభమార్లవ్రతిప్రావనాబార్యో భయ వేదాన్త వ్రవర్తక శ్రీమదిత్యాద శ్రీమాన్‌ 
కేషాబాడ్యు లవాడు వివావానందర్భ మున తమ అలునిక నముర్శించు నూతనవన్త 
౧ ee 
ములు” అను విధముగా చెప్పవలయును. దంపతులు ఇతర స్త్రీపురుషధ్వయమునకు 
కట్నము నిచ్చునప్పుడు పురుషనకిచ్చు కట్నమును పురుషు డొక తట్టలోను, స్త్రీకిచ్చు 
కట్నమును స్త్రీ వేటొక తట్టలోను పెట్టుకొని పురుషుడు పురుషనికిని, స్త్రీ స్తీకిని బొట్టు పెట్టి 
ఈయవలెను. ఒకవేళ గ్రహీతకంటె చిన్నవాడైనవ్యక్తి గ్రహీతకంటె పెద్దవాడైన వ్యక్తి 
పక్షమున కట్నము నిచ్చుచున్నచో పైవాక్యములో ఆ వృద్ధవ్యక్తినామసంబంధములనే 
చెప్పవలెను. 
మం/ఆకోన్తే= యం యతమానో= సౌ/ఆయురాళోన్తే/ నువ్రజాన్త్వమాళోన్తే/ నజాత- 


వనస్యా మాళోన్తే/ఉత్తీరాం దేవయజ్యా మాళోన్తే/ భూయో వావివ్క రజమాళోన్తే/ దీవ్యం 
ధామాళోన్తే/విల్ఫేం ప్రీయ మాళోన్తే! యభనోనొ వావిపా2 = లోనే! తదీళ్యా తదృద్యాత/ 
తబ్గన్నై దేవా రొనన్రామ్‌/ త్వక్లా జాయా మజనయ తృజ్హాన్యై త్వాం వతలీమ్‌/త్వక్షా 
నవాన్ర మాయూగంషి బీర్థమాయః కృ జోతు వామ్‌/ నుమంగలీరియం వడూ 


రిమాగ్‌ం నమేతవక్మే త/ సౌభోగ్య మృన్యై దత్వా యాథాన్తం వివరేతన/ ఇమాం 


త్వ మన్హా మీఢ్వన్సువ్రత్రాగ్‌ం నుభగాం కృణు/దళోస్యాం వుత్రానాధేహి వతీ 
మేకాధకం ర్చ ta] || 


పూర్వప్రయోగే 29 వివిధజ్ఞాత వ్యవిషయాః 


(గమనిక: పైమంత్రములో త్వష్టా జాయామజనయన్‌---పతిమేకాదశం కృధి” అను 
వాక్యములను దంపతులకు కానుక లిచ్చు సమయములోనే చెప్పవలెను. ఒక్క పురు 
షుడే ఉన్నచో (ఉదా: ఉపనయనములో వటువు) ఈవాక్యములను విడిచిపెట్టవలెను.) 
కర్యారంభపదతిః 
న. 

'సర్వత్ర కర్మాదొ కర్తా సుస్నాతః ప్రయతో ధృతోర్ధ్వపుండ్రః బద్ధశిఖః సోత్తరీయః 
సంధ్యావన్దనాది నిత్యకృత్యాని కృత్వా, కర్మోపయోగి సమస్తసంభారాన్‌ సమీకృత్య, 
రంగవల్ల్యాద్య లంకృతం వేదికాం సంసిద్ధీకృత్య, తత్ర దీపారాధనం కారయిత్వా, యథా 
వసరం భార్యయా కుమారేణ సహ వేదికాం ప్రాప్య, ఆచమ్య, పవిత్రపాణిః, ఉద్దిష్ట 
కర్మార్థం పరిషదనుజ్ఞాం ప్రాప్నుయాత్‌. 


పరిషదనుజా 
= 
"తాంబూల ఫల దక్షిణాసమేత హరిద్రాక్షత పాత్రం హస్తే గృహీత్వా, వేదికాయాః 


చ'ఏకర్మ చేయుటకైనను ముందుగా కర్త స్నానము చేసి శుచియై (ప్రయతః=శుచియైనవాడై అని 
అర్థము), ఊర్థ్వపుండ్రములను ధరించి, బద్ధశిఖుడై, ఉత్తరీయముతో సహ అధోవస్త్రమును 
(ధోవతిని) ధరించి, సంధ్యావందనాది నిత్యకృత్యములను ముగించుకొని, కాళ్లు కడిగికొని, 
ఆచమించి, పవిత్రమును ధరించి, కర్మ కవసరమైన సంభారములను, పాత్రలను, దర్భాదులను 
తీసికొని యథావసరముగా భార్యాకుమారాదులతో రంగవల్ల్యాదులచే నలంకరింపబడిన 
వేదికాస్థలమునకు వచ్చి, అచ్చట సుమంగళులచే దీపారాధన చేయించి, బృహస్పతిని (వాధ్యా 
రును) వేదికి ఉత్తరమున కూర్చుండ బెట్టి ఉద్దిష్టకర్మార్థమై పరిషదనుజ్ఞను పొందవలెను. 

2 'నర్వకర్మా రంభేను నభాం ప్రార్రయేల్‌”- అను వచనము ప్రకారము ఏదైన కర్మ చేయుటకు 
మొట్టమొదట వేదవిదులు, తత్కర్మజ్ఞలగు బ్రాహ్మణోత్తములను (పరిషత్తును) కర్మనిర్విఘ్న 
తై ప్రార్థించి వారి అనుమతిని పొంది కర్మ నారంభింపవలెను. ఇట్టి అనుమతికే “పరిషదనుజ్ఞు 
అని పేరు. దీనికై కర్త ఒక తట్టలో ఫలపుష్పాక్షతాదక్షిణలను పెట్టుకొని (యథావసరముగా 
భార్యాకుమారు తో సహ) వేదికకు పశ్చిమమున (తాను కూర్చుండు పీటలకు వెనుక) తూర్పు 
ముఖముగా లేచి నిలబడి, “ఓం నమస్సదసే” నుండి మొదలిడి “మహాన్తోఇనుగృహ్హన్తు వరకు 
చెప్పుచు సభను ప్రార్థించి, (అచట ఉన్నయెడల భార్యాకుమారులతో సహ) ప్రణమింపవలెను. 


పూర్వప్రయోగే 30 వివిధజ్ఞాత వ్యవిషయాః 


పశ్చాత్‌ ప్రాజ్ముఖః ఉత్థాయ, 

ఓం నమన్సృదోనే నమున్స దొనన్స తీయే నమన్సఖీనాం వురోగాణాం బకవే నమో 
దవే నమః వృథ్నీవ్యై/ (తై.సం.3-2-4-14)/నవ్రభ నభాం మే గోపాయ/ యే బ నభ్యా 
న స భనీ! తాన్తాయా వతు కుడు/నర్వమాయుడుపానతామ/ (తైబ్రా.1-2-1-26) 

“ నర్వేభ్య శావైన్లవేభ్యో నమజో స్వామినః భవత్సా ధమూలో మయా నముర్పితా 
మిమాం సౌవ్వరీం దక్షీణాం యత్కింబిభవి యథోక్తబక్ష శామివ న్వీక్ళ త్య అన్మినినే--- 
కర్మా రంభమువాలార్తన్సు మువూర్తో=. స్తితి భవన్తో మవాన్తో= నుగృన్రాన్త/లగ్భ న్య 
నర్వే గ్రహాజ్బుభైకాబోళ్ళానవ లదాన్సువ్రనన్నా భూయానుంతి భవన్లో మవాన్తో౭ను 
గృన్రాన్తు/డత్తరే కళ్ళ జ్య విన్ను మన్త్వతి భవన్తోమవాన్తో2 నుగ్భథ్టాన్తు' - ఇతి ప్రార్థ్య 
నమస్కుర్యాత్‌. “ ఉత్తరే కర్భ జ్య విభ్ను మన్తు/”' - ఇతి పరిషద్వచనమ్‌. 
దబ్రధాననంతల్ప కర్తా దర్భేష్వాసీనః, దర్భాన్‌ ధారయమాణః, ద్విరాచమ్య, త్రిః 
ప్రాణానాయమ్య, 


ప్రార్థనలో '---కర్మారంభి అనుదానిలో గీతలున్నచోట కర్మపేరును (ఉదా: వివాహకర్మా 
రంభ, చౌలకర్మారంభముహూర్త) చెప్పవలెను. “అనుగృహ్హాను” అని వచ్చినప్పుడెల్ల పరిషత్తు 
పై అక్షతలు వేయుచుండవలెను. అట్లు ప్రార్థింపగా, “ఉత్తరే కర్మణ్యవిఘ్న మస్తు!” - అని పరి 
షత్తు అనుగ్రహింపవలెను. అట్లు సభానుజ్ఞను పొంది కర్త వారికి ఫలదక్షిణాతాంబూలముల 
నిచ్చి ప్రధానసంకల్పమును చెప్పవలెను. 

? తర్వాత ఉద్దిష్టప్రధానకర్మార్థమై సంకల్పమును చేయవలెను. దీనికై తాను కూర్చొను పీటపై 
కర్త రెండు ఉత్తరాగ్రపు దర్భలను వేస రెండుదర్శ్భ లను కుడి వైపు మొలలో దోపికొని, యథావ 
సరముగా భార్యాకుమారులతో సహ పీటలపై కూర్చొని రెండుసార్లు ఆచమించి, మూడుసార్లు 
ప్రాణాయామము చేసి, “శుక్షామ్చరధరం విష్ణుం నుండి మొదలిడి “యస్య ద్విరదవక్రాద్యాః 
వరకు గల శ్లోకములను చెప్పి, తన కుడితొడపై వెల్లకిల ఉంచిన ఎడమ అరచేతిలో బొటనవ్రేలు 
చూపుడువ్రేలు సందున యజ్ఞోపవీతమును పట్టుకొనియున్న కుడి అరచేతిని బోర్లించి యుంచి, 
“హరిరోం తత్సత్‌” నుండి మొదలిడి “కరిష్యే” వరకు సంకల్పమును చెప్పవలెను. ఏసంకల్ప 
మును చెప్పుటకైనా ఇదే పద్ధతి పాటింపవలెను. చేయు కర్మఫలము తనకు ప్రాప్తించిన “కరిష్య" 


పూర్వప్రయోగే 31 వివిధజ్ఞాత వ్యవిషయాః 


“కురక్హాంబరధరం విబ్లుం ళళివ్యర్థం బతుడ్భు జొమ్‌/ 

బ్రనన్న వదనం ధ్యాయేత్సు ర్వావిమ్నో వకాన్తయే॥ 

జానానంధమయం దేవం నిర్భు లన్ఫు భ్‌కాత్భ తిమ్‌/ 

క్‌ 

ఆధారం నర్వవిద్యా భాం వాయ్యగ్రీవమువాన్థు వౌ 

లక్షీ నాభ నమారంభాం నాథ యామున మధ్య మామ్‌/ 

అన్య దాబార్య వర్యన్తాం వందే గుడువరంవరామ్‌/ 

యన్య ద్వరదవ్ర్రాద్యా* వారవ ద్యా* వరళ్ళుతమ్‌/ 

విభు 0 నిభ్ను ంతి నతలతం వివ్వుక్సేనం తమ్మాత్రయే/” 
“వారరోం తల్సల్‌, శ్రీగోవింద, గోవింద, గోవిందో - అన్య శ్రీభగవత? మవోవురువన్య 
విష్రోరాజ్ఞయావ్రవర్తమానన్య ఆద్య్ర్రవ్యూ GC ట్వితీయవరారే జ్వేతవరావాతల్సేవైవ 
న్వతమన్వంతరే కలియుగే వ్రథముపారే జంజూద్స్వీవే భారతవరే భరతఖండే శరాభే 
మేరోర్టక్షణదగ్భాగే అనీన్‌ వర్తమానే వ్యావవోరికే వ్రభవాభి వనీ నంవత్స రాశాం 
మధ్యే ----నంవళత్సరే ఎట రరీరనో === టంలో మూ నే. ప్రల తిల లా 
వానరే----నక్షత్రయుక్రాయాం తుభనత్మత్ర తుభయోగ కుభకరణ ఏవం గుణబవిలేష్షణ 


అనియు, అన్యులకు (ఉదా: ఉపనయనము, చౌలము ఇత్యాదులలో కుమారునకు) ప్రాప్తించు 
ల ఓ A) Ca 0 శ (= క్ర ల 
నప్పుడు “కరిష్య” అని చెప్పవలెను. అముకకర్మ అన్న చోట అముక కు బదులు ఉద్దిష్ట కర్మ 


పేరును చెప్పవలెను (ఉదా: వివాహకర్మ, ఉపనయన కర్మ, చౌలకర్మ ఈరీతిగా). అట్లే “---- 
అని గీతలుంచిన స్థలములలో కావలసిన అయన బుతు తిథి వార నక్షత్రముల పేర్లు చెప్పుకొన 
వలెను. ఇట్లు సంకల్పమును చెప్పిన తరువాత “స్వశేషభూతేన మయా” అను శ్లోకమును చెప్పి 
సాత్త్వికత్యాగమును చేసి, “భగవతో బలేన అను బలమంత్రము ననుసంధానము చేసి, కర్మా 
రంభము చేయవలెను. 


పూర్వప్రయోగే 32 వివిధజ్ఞాత వ్యవిషయాః 


విళిప్రాయాం అస్యాం జుభితిథౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయణవప్రీత్యర్థం భగవల్‌ 
రెంకర్య డూవం అముకకర్భ కరిష్యే - ఇతి సంకల్ప్య 

న్వళేషథూతేన మయా న్వీయైః నర్వ వరిబ్బదైః/ 

విధాతుం ప్రీతమాత్మా నం దేవః వ్రక్రమతే న్వయమ్‌/ 
-ఇతి సాత్త్వికత్యాగం కృత్వా, 
“భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతః కర్మ 
కరిష్యామి” ఇతి బలమంత్రం చానుసంధాయ కర్మారంభం కుర్యాత్‌. 


ఆనుషంగికకర్మలకు సంకల్పపద్దతి 

ప్రధానకర్మకు ఆనుషంగికమైన విష్వక్సేనారాధన, పుణ్యాహవాచన, ప్రతిసర 
బంధ, అంకురార్పణములవంటి కర్మలకు సంకల్పము చెప్పునప్పుడు వానిని ప్రధాన 
కర్మయొక్క అంగములుగా పేర్కొనవలెను. ఉదాహరణకు, ప్రధానకర్మ యైన ఉప 
నయనమునకు ఆనుషంగికముగా వెనువెంటనే చేయు విష్వక్సేనారాధనకు '---- 
గోత్రస్య---నామధేయస్య కుమారస్య ఉద్వహనకర్మ కరిష్యే. తత్కర్మాంగ మాదౌ 
విష్వక్సేనారాధనం కరిష్యే” అని సంకల్పింపవలెను. కాని కొంత వ్యవధి తర్వాత 
ఆరంభమగునట్టి ఆనుషంగికకర్మకు “పూర్వోక్త ఏవంగుణవిశేషణవి శిష్టాయా 
మస్యాం శుభతిథౌ ----- కర్మాంగం ---- కర్మ కరిష్యే- అని మొదటి గీతలున్న 
స్థానములో ప్రధానకర్మపేరును, రెండవగీతలున్న స్థానములో ఆనుషంగికకర్మ 
పేరును సంకల్పములో చెప్పవలెను. 

ఫి టి టి టి ట్య 


ళీ ళీ ళీ 
ఖం 9 9 ఛి 9 శి 9 


విష్వక్సేనారాధనమ్‌ 


“కృక్ణాంబరథరం విష్ణుం ళళివ్వర్థం బతుర్భు జొమ్‌/ 

వ్రనన్న వభనం ధ్యా యేళ్ళ ర్వవిఘ్నా వశాన్తయే॥ 

యన్య ద్విరబవ్య్రాధ్యాః పారివ ధ్యాః వరళ్ళతమ్‌/ 

విభు 0 నిభ్ను ంతలి నతలం వివ్వుక్సేనం తమ్యాత్రయే/ 

దివ్యా కారం నరోజాక్షం తంఖిబ్ర్రగదాభరమ్‌/ 

ముతుభద్వా రనిలయం వివ్వుక్సేనమువాన్ను వౌ 
ఉం భూః వివక్షే నమావావాయామి/ ఓం భువ వివ్వుక్సే నమావావాయామి/ ఓగ్‌ం 
నువీః/వివ్వ క్లే నమావావాయామి/ఓం భూడ్చు వను వో/9ివ్వు క్షే నమావావాయామి” 
శీమతేవివ్వక్సే నాయ నమళ ధ్యా యామి/ ఆవావాయామిగఇత్యక్షతాదిభిరావాహ్య, 
"ఆననం నమర్చు యామి/ పాదయోః వొధ్యం నముర్చ యామి/ వాన్తయోరర్థ్య ం 
నమర్చ యామి/ ఆచమనీయం నమర్చ యామి/జౌవబారకస్నా నం నమర్చయామి/ 


4.విష్వక్చేనారాధనను ఉద్ధిష్టకార్యనిర్వి ఘ్నపరిసమాషికై ప్రధానకర్మకు ఆనుషంగికముగా 
చేయుచున్నారు. అందుచే 31వ పుటలో నిచ్చినట్టుగా ఆనుషంగికసంకల్పమును చేసి దీని 
నారంభించవలెను. దీనికై (వెండి) పళ్లైరమందు బియ్యమును పోసి, అందులో 'శ్రీ' అని వ్రాసి, 
దానిపై పూర్వాగ్రముగా నొక తమలపాకు నుంచి, ఆ తమలపాకుపై రెండు దర్భలతో కట్టిన 
ఆయామతము నుంచి, "శుక్లాంబరధరం--" నుండి "ధ్యాయామి|ఆవాహయామి!" - వజకు 
చెప్పి ఆ పవిత్రముపై అక్షతలను వేసి విష్వక్సేనుని ఆవాహనము చేసి, 

5. "ఆసనం సమర్పయామి" - అని రెండు పూర్వాగ్రపు దర్భల నా ఆయామతముపై వేసి, 
"పాదయోః పాద్యం సమర్పయామి ---ఆచమనీయం సమర్పయామి!" - అని చెప్పుచు అర్థ్య, 
పాద్య, ఆచమనీయములకై కూర్చతో ఉదకము నొసగి, "జాపచారికస్నానం సమర్పయామి! 
ఆపో హిష్టా మయో భువః---స్నాపయామి!" వజకు చెప్పుచు కూర్చతో స్నానార్థము జల 
మును ప్రోక్షించి, "స్నానానంతరమాచమనీయం సమర్పయామి" - అని చెప్పుచు స్నానము 
తర్వాత ఆచమనమునకై మజల కూర్చతో ఉదకము నిచ్చి, "వస్త్రార్థమక్షతాన్‌ సమర్పయామి" 
- అని వస్త్రార్థం అక్షతలను వేసి, "ఉపవీతార్థమక్షతాన్‌ సమర్పయామి" - అని యజ్ఞోపవీ తార్థం 

33 


పూర్వప్రయోగే 34 విష్వక్సేనారాధనమ్‌ 


"ఓం ఆపోవాష్టా మయో భువస్తానిడూరే దధాతన/చుపా రపొయ బక్షనే/ యో వో 
త్థావతీమో రన్తన్తన్య భాజయతేవా నః ఉళతీరవ మాతర తస్మా అరం గమామ వో 
యన్య జయాయ జాన్లాథ/ ఆపోజినయుథా భనజ”- స్నా వయామి/స్నా నానంతర 
మాచమనీయం నమర్చ యామి/వస్రార్రమక్షతాన్‌ నమర్చ యామి/జవవీతారమడ- 
తాన్‌ నమర్చ యామి గన్ధం నమర్చ యామి/వువ్చైః వూజయామి/దూవం నమర్చ 
యామి/దీవం బర్భయామి/ ఏతే ధ్ధాక్షతవువ్చు థూవటీపోత్రలీ యాభరణాభ్య లం 


కారాన్స) ర్వోవబారా?- ఇత్య భ్యర్చ్య, 
“నైవేద్యం -"&ం భూడ్శ్భు వను వః ఇతి గుడం ప్రోక్య, "నత్యం త్వర్తేన వరేషి క్సామిు 
(2ులీం తూ నత్యేనవరోషిఖ్బామి - అతి రాత్రౌ/”- అతి పరిషిచ్య, "అము తమన్తు, 


అక్షతలను వేసి, "గన్గం సమర్పయామి" - అని గంధము నుంచి, "పుష్పైః పూజయామి" - అని 
పుష్పముల నుంచి, "ధూపం సమర్పయామి" - అని ధూపమును వెలిగించి సమర్పించి, "దీపం 
దర్శయామి" - అని దీపమును చూపెట్టి, "ఏతే గన్ధాక్షతపుష్ప ధూపదీపోత్తరీ యాభరణాద్యలం 
కారాస్సర్వోపచారాః" - అని అక్షతలను వేసి, 

6. నైవేద్యమునకై ఒక బెల్లము ముక్కనుంచి, దానిని "ఓం భూర్భువస్సువః "- అని ప్రోక్షించి, 
"సత్యం త్వర్తేన పరిషిజ్బామి" - అని పగటిపూట, లేదా "బుతం త్వా సత్యేన పరిషిఖ్బూమి" 
అని రాత్రిపూట పరిషేచనము చేసి, "ఓం ప్రాణాయ స్వాహా------ ఓం బ్రహ్మణే స్వాహా!" అని 
ప్రాణాహుతులను పలికి ఆబెల్లమును నివేదన చేసి, "మధ్యేమధ్యే పానీయం సమర్పయామి!" - 
అనుచు కూర్చుతో ఉదకమునొసగి, "అమృతాపిధానమసి" - అని కూర్చోదకముతో ఉత్తరా 
పోశనము నొసగి,"హస్తా ప్రక్షాళయామి! పాదౌ ప్రక్షాళయామి!"- అనుచు హస్త, పాదోదకము 
లకై కూర్చతో జలము నొసగి, "తామ్చూలం సమర్పయామి! - అని తామ్బ్చూలము నొసగి, 
"సువర్ణమన్రపుష్పం సమర్పయామి!" - అని అక్షతలను వేసి, "అనయా పూజయా శ్రీవిష్వ 
క్చేనభగవాన్‌ సుప్రీతో వరదో భూత్వా ఉత్తరే కర్మణ్యవిఘ్నమస్త్వితి భవంతో మహాంతో=ను 
గృహ్హాను!"- అని ప్రార్థించి, "ఉత్తరే కర్మణ్యవిఘ్న మస్తు! " - అని పరిషత్తుచే చెప్పించుకొని, 
"విష్వక్సేనప్రసాదం శిరసా గృహ్హామి!" - అని విష్వక్సేనునకు సమర్పించిన పూవులలో నొకటి 
తలలో పెట్టుకొని, "యజ్ఞేన యజ్ఞమయజన్త దేవాః-----యత్ర పూర్వే సాధ్యాస్సన్తి దేవాః! - 
విష్వక్సేనం యథాస్థాన ముద్వాసయామి శోభనార్థే పునరాగమనాయ చ!" - అని చెప్పుచు 


పూర్వప్రయోగే 35 విష్వక్సేనారాధనమ్‌ 


అద్భు తోవన్తరేణమని - ఇత్యాపోశనం దత్వా, "'ఓంప్రాణాయ స్వాజో/ఓం అపానాయ 
న్వావోడీం వ్యానాయ న్వావోడీం ఉదానాయ న్వావోడీం నమానాయ న్వావో/డీం 
ద్రవం జో స్వాజో/ మధ్యే మధ్యే పానీయం నమర్చయామి/- ఇతి నివేద్య, 

"అము తావిదానమని ”- ఇత్యుత్తరాపోశనం దత్వా, 

'వాన్తౌ వ్రకాళయామి/ పారౌ వ్రకాళయామి/ తామ్చూలం నమర్చయామి/ 
నువ్వమ్యన్రవువ్చుం నమర్చు యామి/అనయా వూజాయా శ్రీ వివ్వుక్షే నభగవాన్‌ నువ్రీతో 
వరబోభూత్వా ఉత్తరేతర్భ జ్య విన్ను మన్త్వీతి భభంతోమవోంతో2 ను గృభ్రాన్తు/జిత్తరే 
కళ్ళ జ్య విన్ను మన్తు/ వివ్వుక్సే నవ్రసాబం తిరసా గృభ్రోమి/ యజ్ఞోన్‌ యజ్ఞ మయజిన్త 
దేవా తాని ధర్మా ణో వ్రథ్రమాస్యా నన్న్‌ /తే వా నాకం మపహామా సే నృ బన్తే యత్ర వూరే 
సాధ్యాన్గన్తి దేవాః! వివ్వుక్సేనం యథ్యాానముద్వానయామి లోభినార్ధే వునరాగమ 
నాయ బ/7 ఇతి విష్వక్సేనం యథాస్థానం ప్రతిష్టాపయేత్‌. 

రార ర్‌ు 4, 
సల్‌ శ థో 


ళీ 
శ్య9 శృం ళల శృం శృం శల శృ 


ఆయామతమును కొంచెము కదలించి, అక్షతలు వేసి, నమస్కరించి, విష్వక్సేనుని ఉద్వాసన 
చేయవలెను. 


పుణ్యాహవాచనమ్‌ 


7పాణిపాదౌ ప్రక్షాళ్య, ద్విరాచమ్య, పవిత్రపాణిః, శుద్ధభూమౌ కదళ్యాదిదళే ప్రస్థ 
పరిమితం తణ్జులం నిక్షిష్య, తజణ్జులోపరి ప్రాచీనాగ్రం దర్భద్వయం నిక్షిష్య, తేషు తన్తు 
వేష్టితం, ధూపితం జలకుమ్మం నిధాయ, తం ప్రణవవ్యాహృతీ భిరద్భిః పూరయిత్వా, 
కూర్చామ్రపల్లవాదిభిరలంకృత్య, దర్భేష్వాసీనః ప్రాణానాయమ్య, 


¥ శ్రీ మాన్వేంతణనాణార్య ? కవితార్భ కోనలీ/ 
వేదాంతాబార్య వర్యో మే నన్ని దత్తాం నదా వ్యాథి/ 
గురుభ్యో న్హగుడుభ్య శ్చ నమోవాకమధీమవే 
వృణీమమౌ బ తత్రాద్యౌ ధంవతీ జగతాం వతీ॥ 


7 పుణ్యాహవాచనము చేయుటకై కర్త ముందుగా కాళ్లు, చేతులు కడిగికొని, రెండుసార్లు ఆచ 
మించి, పవిత్రమును ధరించి, పరిశుద్ధమైన ప్రదేశమున ఒకపెద్ద విస్తరాకును పబచి, దానిలో 
మానెడు బియ్యమును పోసి సమముగా నెజపి, దానిపై పూర్వాగ్రములుగా రెండు దర్భలను 
పటిచి, వానిపై చుట్టును దారమును చుట్టబడినదియు, అగరువత్తులపొగచే ధూపితమైన లోపలి 
భాగము కలదియునైన కలశము నుంచి (సూచన:దారమును చుట్టని కలశమునే ఉంచుట 
కొందటిీ దేశాచారము), "ఓం భూః ఓం భువః ఓ రం నువఃఓం భూర్భువ న్సువః”- అని అందులో 
నీటిని నింపి, కూర్చను, మామిడికొమ్మను (ఆకుల కొనలు, కూర్చ కొనలు పైకుండునట్లుగా) 
ఆ కలశమునందుంచి, కలశమునందు హరిద్రాక్షతలు వేసి , ఒక టెంకాయను జుట్టు పైకిచేసి ఆ 
కలశముఖమున నుంచి, దానిని రెండు పూర్వాగ్రపుదర్భలతో కప్పి, కర్త తూర్పుముఖముగా 
కలశము తనకు ముందుండునట్లుగా దర్భలపై కూర్చుండి ప్రాణాయామము చేసి, 

క 'శ్రీమాన్వేంతణనాథార్య2” అను శ్లోకమునుండి 'యన్య ద్విరభవ్రాద్యాః” అను శ్లోకము 
వజకు చెప్పి, 'వారరోం తల్స్‌ ల్‌, శ్రీ గోవింద ---జుభి గర్భ అవివుణ్యా వావాబనం కరిష్యే ౯ అని 
సంకల్పించి ' న్వశేవభూతేనమయా--- అని సాత్త్వికత్యాగము చేయవలెను. (గమనిక: సంక 
ల్పములో శుద్ధిపుణ్యాహవాచనమునకు బదులు కర్మణః పుణ్యాహవాచనము చేయునప్పుడు 
“కర్మణః పుణ్యాహవాచనం కరిష్యే” అని చెప్పవలెను. “అముక కర్మాంగం” అన్నచోట 
“వివాహకర్మాంగం”, 'ఉపనయనకర్మాంగం” ఇత్యాదిగా ప్రధానకర్మ పేరును చెప్పవలెను.) 

36 


పూర్వప్రయోగే 37 పుణ్యాహవాచనమ్‌ 


త్య్హూందిరభరం బిక్షుం ళళివర్థం బతుడ్భు జొమ్‌/ 
వ్రనన్న వదనం ధ్యా యేత్ఫర్వవిమ్నో వశాన్తయే॥ 
యన్య ద్వి రధవ్యక్రాద్యా 2 వారవ ద్యాః వరళ్ళుతమ్‌/ 
విభ్నుం నిభ్ను ంతి నతతం వివ్వుక్లే నం తమాత్రయే॥ 
"'వారరోం తత్పత్‌, క్రీగోవింద; గోవింద గోనిందో- అన్య త్రీభోగవతః మవోవుడువన్య 
విష్లోర్యాయా వ్రవత్తమానన్య అధ్య బ్రహ్మా ఆః ద్వీ తీయవరారే శ్వే తవరావాకల్సే పైన 
న్వాతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జింబూడ్వీవే భారతవరే భరతఖండే ళకాల్లే 
మేరోర్టక్షణదగ్భాగే అనీ న్‌ వర్తమానే వ్యా వవోరికేవ్రభవాభి వీ నంవత్స రాణాం 
మధ్యే ----నంవల్సు రే ----ఆయనే ----బుతౌ----మానే ----వక్షే ----తిథౌ---- 
వానరే ----నక్షత్రయుక్రాయాం ఉుభనక్షత్ర చభయోగు జుభీకరణ ఏవం గుణవిలేష్షణ 
విశ్వాయాం అస్యాం జుభితిథౌ క్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయజవ్రీళ్య భం అముక 
కర్భాంగం తుది గర్భ అలి వుణ్యావావాచనం కరీవ్యే ”- ఇతి సంకల్ప్య, 
న్వళేషభూతేన మయా న్వీయైః నర్వ వరిభ్నదైః/ 
విధాతుం ప్రీతమాత్మా నం దేవః వ్రక్రమతే న్వయమ్‌/ 
- ఇతి సాత్త్వికత్యాగం కృత్వా, 
?'వృుణ్యావౌ భతురో బ్రావ్మశాన్‌ తోపయివ్యే” - ఇతి సాక్షతతీర్థం భూమౌ 
నిస్సావ్య, దక్షిణకరతలేన కుమ్భుం సమాలభ్య, "స్వామినః మనన్స మాధీయతామ్‌” 


*"దర్భహస్తులైన బ్రాహ్మణులను కలశము చుట్టును నల్దిక్కులందు కలశసమీపమునందు 
కూర్చుండ బెట్టుకొని, 'శశ్యావా బతురోబ్రావ్యా శాన్‌ తోపయివ్యే "- అని చెప్పుచు హిరణ్య 
మును, హరిద్రాక్షతలను, జలమును కుడిచేతిలోనికి తీసికొని, కలశముచుట్టును ప్రదక్షిణముగా 
మూడుసార్లు చుట్టి, వానిని వాయవ్యమునకు వదలి పెట్టి (ఆ హిరణ్యమును ఆచార్యున కీయ 
వలెను), కుడి అజచేతిని కలశముపై మూసియుంచి, కర్త "స్వామినః మనన్ఫమాభీయతామ్‌ "- 
అని ప్రార్థింపగా బ్రాహ్మణులు "నమాపాతమననః న్ధుః”- అని చెప్పవలెను. ఇట్లే కర్తయు, 
విప్రులును వరుసగా, 'వ్రనీదన్తు భొవన్తః "అనగా, 'వ్రనన్నా? న్ధః"అనియు, “భవద్భ రనుజ్రాతః 
చ్య(ర్భ ణలివ్రుణ్యా వాం వాభయివ్యే "అనగా, “ఓం వాభ్య తాము "అనియు, 


పూర్వప్రయోగే 38 పుణ్యాహవాచనమ్‌ 


- ఇతి కర్తా, 'నమాహవాతమననః న్ధుః”- ఇతి ప్రతివచనమ్‌. కర్తా 'వ్రనీధోన్తు భీవన్తః" - 


జ ఈత 


ప్రనన్నాఃి నః” ఇతి ప్రతివచనమ్‌. కర్తా- 'భవద్భీరనుడ్రాతు చదిగూర్భుణులి 
వుణ్యావాం వాభయివ్యే “go వాభ్య తామ్‌ "- ఇతి ప్రతివచనమ్‌. 

తతః కర్తా ఉదపాత్రం సవ్య హస్తే నిధాయ, దక్షిణపాణినా పిధాయ బ్రాహ్మణాన్‌ సంప్రార్థ్య 
తేషాం ప్రతివచనాని ప్రాప్నుయాత్‌. తత్ప్రకారః: 

కర్తా- "ఓం (---కర్భణకి/ కధ వుణ్యావాం భవన్తోద్రువన్తు "- "నుశ్యావామన్తు ౯ 
ఇతి ప్రతివచనమ్‌. ” ఓం (---కర్భణ) న్వన్తి భవన్తో బ్రువన్తు” - 'న్వశ్త్యన్తు "= ఇతి ప్రతి 
వచనమ్‌. కర్తా - "డం (---కర్భ ణః) బుధం భవన్తో బ్రువన్తు” - "బుభ్యతామ్‌ " ఇతి 
ప్రతివచనమ్‌. ప్రార్థనాప్రతివచనే త్రికి త్రిక. 

" అనంతరం "ఓం బధీకి ఓం నమృధికి వుణ్యావా నమృధైరన్తు, శివం కర్మాన్తు, 
బ్రజావతిః వ్రీయతామితి భవన్లో బ్రువన్తు "- ఇతి ప్రార్థయేతి. "అన్తు. వ్రీయతాం భగవాన్‌ 
బ్రజావతిః"- ఇతి ప్రతివచనమ్‌. 
2అథ్ర "కాన్హిరన్తు, వు ర్‌న్తు, తుక్షి రస్తు జధిర్‌న్తు, అవిధభ్ను మను, ఆయుష్య 


మన్తు, ఆరోగ్య మన్తు, ధనధాన్య నమ్భు ప్రరస్తు గోభ్రావ్యూ జోభ్యః చుభం భవతు “- ఇతి 


"తరువాత కర్త ఉదకుంభమును ఎడమచేతిలో పట్టుకొని, కుడిచేతిని దానిపై మూసియుంచి, 
బ్రాహ్మణులను ప్రార్థించి, వారి ప్రత్యుత్తరములను పొందవలెను. అనగా, కర్త 'వుణ్యావాం భవస్తో 
టవన్తు” అని ప్రార్థింపగా, 'వుణ్యావామన్తు” అనియు, 'న్వన్తి భవన్తో బ్రువన్తు” అనగా, 
'న్వన్త్యన్తు "అనియు, “బుధం భవన్తో బ్రువన్తు "అనగా, "జుధ్య తామ్‌" అనియు నీ ప్రార్థనా, 
ప్రత్యుక్తులు మూడు మూడేసిసార్లు పలుకవలెను. విశేషముగా కర్మణః పుణ్యాహవాచనములో 
బ్రాకెట్లలో నిచ్చిన కర్మణపదములకు ముందుగల గీతలస్థానములో ప్రధానకర్మపేరును చేర్చి 
('వివాహి, 'ఉపనయని ఇత్యాదిగా) చెప్పుచు పై వాక్యములను పలుకవలెను. 
"తరువాత 'ఓం బుభ్ధికి ఓం నమృభ్రః వుణ్యావానమృనైరన్తు, శివం కర్భాన్తు, వ్రజావతిః 
వ్రీయతామితి భవస్తోబ్రువన్తు ”- అని బ్రాహ్మణులను ప్రార్థింపగా, వారు "అన్తు వ్రీయతాం భగవా 
న్నృజావతిః"- అని చెప్పవలెను. 
12 తరువాత కలశమును బియ్యముపై నుంచి, కలశముఖమున నుంచిన టెంకాయను తీసి క్రిందికి 


పూర్వప్రయోగే 39 పుణ్యాహవాచనమ్‌ 


కించిత్‌ కించిజ్ఞిలం కూర్చేన కస్మింశ్చిత్పాత్రే నినీయ సర్వేఇపి బ్రూయుః. 

గ "తుడాన్యాం బవార్జేజే అరిక్షనిరననమన్తు, ఆగ్నే య్యాం యత్సావం తత్స్యతి 
వాతమన్తు, యబ్బేయన్రధన్తు, భక్షిణతః నర్వ లోభనమన్తు, నర్వాన్సమ్చుదన్సున్తు ౬ 
"ఓం శౌన్తి కాన్తిళ్ళాన్తి” - ఇతి నీతం జలం కుమ్మే నినయేత్‌. 

“తతక "ఇమం మే వరుణ త్రధీ వావమద్యా బి మృడయ/ త్వామవన్యు రాబకే/ 
తత్త్వ యామి బ్రవ్మా ణా వన్గమాన్తన్తదాకాన్త యడీమానో వావిర్భీః/ అహౌఢమానో 
వరుణవా బోధ్యు రుళగంన మాన ఆయుః వ్రమోవ్వీవో (@ై.నం.2. 111 


పెట్టి, కర్త ఎడమచేతిలో నొక ఎండుకొబ్బెరిగిన్నెను పట్టుకొని, కొనలు క్రిందికుండునట్టుగ 
కలశములో నుంచిన కూర్చను, మామిడికొమ్మను కలిపి కుడిచేతిలో పట్టుకొని “ాన్తిరన్తు---- 
గో్రావ్మా జోభ్య. తభం భవతు "- అను వాక్యములను విస్రులతో గూడి చెప్పుచూ, ప్రతివాక్యము 
చివర కలశమునుండి కొంచెము నీటిని కూర్చామ్రపల్లవములతో ఆ గిన్నెలోనికి చేర్చుకొని, 

" "ఈఠాన్యాం దివార్జేశే అరక నిరననమన్తు "అని చెప్పుచు ఈశాన్యమునకు, "ఆగ్నే య్యాం 
యత్సావం తత్స్రతివాతమన్తు” అనుచు ఆగ్నేయమునకును, '"నర్వాన్ఫుమ్వుదన్సున్తు " 
అనుచు పైకిని కూర్చ, మామిడియాకుల కొనలతో కలశములోని నీటిని చల్లి, "ఓం 
లౌన్తిక్శాశ్రిల్ళాన్తి' - అని కొబ్బెరిగిన్నెలో సేకరించిన జలమును మజల కలశములో పోసి, 
కూర్చను, మామిడికొమ్మను కొనలు పైకుండునట్లుగ మటల కలశములో నుంచి, క్రింద నుంచిన 
టెంకాయను మజిల కలశముఖమున నుంచవలెను. 

* తరువాత ఆయామతమును, అక్షతలను కుడిచేతిలో తీసికొని “ఇమం మే వరుణ ------ 
వ్రమోవీః”- అను మంత్రమును చెప్పి, "అన్మిన్‌ కుమ్మే వరుణాన్తర్యామిణం భోగవన్తం వుజ్రారీ 
కాశకమానవావాయామి ” - అని కలశమునందు అక్షతలను, ఆయామతము నుంచి వరుణుని 
ఆవాహన చేసి, "ననాద పోఢళోవ బారాన్‌ నమర్చయామి "- అని షోడశోపచారార్థం హరిద్రా 
క్షతలను కలశముపై వేసి, 'తధంగం మృగ్రజావం కరిష్యే “- అని చెప్పి, రెండు రెండేసి దర్భలను 
కలశము చుట్టు నలుదిక్కులా ఆసీనులైన నల్గురు స్వాముల కొసగి, వారితో సహ దర్భలచే 
కలశమును తాకుచు కర్త "ఆపో వాష్ణా మయో భువః, “పారణజ్యు వర్థాళ్ళు భయః', "వవమాన 
న్ఫువళనః', "తబ్భం యోరావృ శోమవా! 'నమో బ్రివ్మాణో”, "ఓం శాన్తిళ్ళాత్తి క్యాన్తిః"- అను 


పూర్వప్రయోగే 40 పుణ్యాహవాచనమ్‌ 


అన్ఫి న్‌ తుంభే వడుణాన్తర్యా మిణం భగవన్తం వుతారకాకమావావాయామి"- ఇతి కుంభే 
వరుణమావాహ్య, "ఆననాభిషోడళోవబారాన్‌ నమర్చ యామి  ఇత్యక్షతైస్సృంపూజ్య 
'తదంగం మస్రజవం కరిష్యే"- ఇత్యుక్త్వా, చతుర్దిక్వాసనేషు నిషజ్జై శృతుర్శిః 
బ్రాహ్మణైః దర్భహస్తైః కుంభ మన్వారభ్య, 

"ఓం భధ్ర్రావ్లో అరారివం జుషోరళ్ళేన్య వాజునో/ నురభి నో ముఖా కరల్‌ ప్రజ 
ఆయూగొంవి తౌరివత్‌/ (తై.సం.15.10/ ఆపో వా పౌ మయోభువన్తా నొడోరే దద్రాతన/ 
మవా రజాయ ఎక్షనీ/ యో పోళ్ళిన తమో రనన్తన్య భాజయతేవా న ఉళతీరేవ 
మాతర! తస్మా అరం గమామ వోయన్య జయాయ జస్వాభఅపోజినయణా బన” 
(తై.ఆ.7.42) 

ఉదుత్తముం వరుణ పాళమన్భ దవోభమం విమధ్య మధ్‌ క్రభాయ/ అథౌ వయ 
మాదిల్య వ్రతే తవానొగసో అదేతయే స్యామ/ @.నం. 15.11) అన్హభ్నా ద్యామృవభో 
ఆన్తరేక్ల మనమీ త వరిమాడిం వృ థివ్యా ఆనీబద్వి క్వా భువనాని నమ్రాడ క ల్వేత్తాని 
వదిజన్య ద్రతాని నం. 12.8) యచ్చిధ లే విశోయభాబ్రదేన వదుజ్రతమ్‌ 
మినీమని ధ్యవీట్య ఏ/ యత్కి ౦ బేదం వోరుజుదైవ్యే జనో భిద్రోహాం మనుష్యా క్చ ర- 
మని/ అవీత్రీ యత్తవ ధర్బ యుయోవీమ మా నసన్తస్మా దేనసో దేవ రీరిషః) కతవాసో 
యద్రరవర్న దీవియద్వో నూనత్యముతయన్న విద్ధు/ నర్వా తా వివ్య తిభీరేవ. 
దేవాధా తే న్యా మ వరుణ వ్రయానః(తై.నం.24 mw న న 
అవి లే వాడో వరుణ నమోభిరవొ యజ్హోభరీమవా వాబవిర్భీః/ యన్న న భ్య 
మనుర వ్రబేతో రాజున్నే నాగొంనీ శిక్రథః కృతానో (తై.నం.15.711)/ తత్త్వొయామి 


ట్రివ్మ్బాణా వన్లమాన్తన్తదాళాన్త యడమానో వావిర్భీః/ అహౌఢమానో వరుతవా 
బోధ్యు రుళగం న మాన ఆయుః ప్రమోవీల (త.మం.పా. 1.4)/ 


మంత్రములను జపించవలెను. (గమనిక: చిట్టచివరి "నమో బ్రవ్యాణో” నుండి "ఓం శాన్సిళ్ళాన్సి 
శ్చాన్సిః“వజకు గల మంత్రములను మూడేసి సారులు పలుకవలెను.) 


పూర్వప్రయోగే 41 పుణ్యాహవాచనమ్‌ 


హరణ్యవర్రాత్యువయః పావకా యాను జాతః కళ్య పో యాన్విన్హువోఅగ్న యా 
గర్భం దభరేవడూపాస్తాన ఆవళ్ళర్ల స్యోనా భీవన్తు/యాసాగ్‌ం రాజా వరుజోయాతి 
మధ్యే నత్యాన్ఫ తే తివవళ్య జ్ఞ: నొనామ/మదుజ్చు తక్ళుచయో యాః పొవకాస్తాన : 
అవళ్ళర్గ స్యోనా భీవన్తు/ యాసాం దేవా దీవి రృజ్విన్తోభక్షం యా అశ్తరోక్షే దబవాంధా 
భవర్తి! యాః వృథీవీం వయసోన్టన్త శక్రాస్తా న ఆవళ్ళల్గ స్యోనా భీవను/ శివేన మా 
చక్షుషా వళ్యతావళ్ళివయా తనువోరన్సృ ళత త్వచం మే/నర్వాగొం అగ్నీ గం రోవ్వు- 
వో వాలవేవోమయి వర్చో బలమోజోని ధేత్త'(తైసం.5.6.) న్‌ . 

వవమానన్సు వరన వ వబిక్రేణు విచరణోఃో యః పోతా న వునాతు మా/ 'వునన్తు మా 


దేవజునాళి వ్రునన్తు మునహోధియా/ వునన్తు విక్‌ ఆయవళ జాకవేధః వవిత్రీవల్‌/ వవిత్రేణు 


వునావా మా/ కుర్రడి దేవ దీద్యోల్‌/ అగ్నే క్రత్వా క్రతూగం రను/ యత్తే వవిత్రమర్చవ న 


అగ్నే వితీతమన్తరా/ బ్రహ్మా తేనోవునీమవా/ ఉఖాజ్యాం దేవ నవితః/ వవిత్రేణ నవేనొబ/ 
ఖదం బ్రవ్మూ వునీముహా/వైత్వ దేవీ వ్రనతీ దేవ్యా గాల్‌] యన బప్వాన్తనువోవీతవృన్లాణ 
తయా మదేస్తన్స ధమాద్యేమ/ వయ స్యా చు వతయో రయీణామ్‌/ బైత్వానలో 
రళ్ళి భీర్మా వునాతు/ వాతా త్రాణోనోషిలో వముయోభూకః ధ్యావొవృ ఖీవీ వయసా 
వయోభిః/ బుతావరే యజ్ఞాడే మా వ్రనీతాబ్‌/ దృ వాద్ఫే న్ఫవితన్భ్ర భః! వ్ల్లోన్లైరేవ 
మన్ఫా భి: నో అగ్నౌ దక్షః వునావా మా/ యేనొదేవా ఆఅవునత/ యేనావో 'దీవ్యంకలే తేన 
దివ్యేన ద్రవ్యం డా/ ఇ తభం ద్రవ్య వునీ[మవా/ యః వావమానీ రధ్యేతీ! బువభి న్ధుంభ్బి 
తగ్‌ం రనబ్‌/ నర్వాగం న వ్రూతమళ్నా తి/ న్వాదితం మాతరజ్చునా/ పావమానీర్యో 
అధ్యేత్‌! బుషి న్ఫుంభ్భొ తగ్‌ం రనబ్‌/ తృన్మై నరన్వతీ యువౌ/ శ్లీలగ్‌ం నర్పర్శఢూ- 
థీకమ్‌/ వొవమానీన్స్వన్య్యయనీః ౫ నుదుమూ వా వడున్వతః ౯ ౬ంవుభి భి నృంభ్భితో రన 

బ్రావ్యా శోవ్వుమృ తగొం వా వాలమ్‌/ పానమానీ Crp న కమం లోక మభథో అ అముమ్‌/ 
కామాళ్ల మధయ న్రు సః ౫ దేవీర్లేవెన్స మాభ్ళే తాః ౫ వొవమానీ న్వన్యయినీవో నుభుమూ 
వాత తకళ్ళు తేక బువభిన్నంభ్ళ్‌ తోరన నఃబ్రావ్యా శోవ్వుమ్భు తగ్‌ం వాతమ/యేనోదేవాః 
వవిత్రేణ/ ఆత్మానం చ్రనకే నదా/ తేన నవాన్రధారేణు/ పావమాన్యః వునన్తు మా/ 


పూర్వప్రయోగే 42 పుణ్యాహవాచనమ్‌ 


ప్రొజావత్యం వవిత్రమ్‌/ శతోబ్యొమగ్‌ం వారణ్ఞుయమ్‌/ తేన బ్రవ్మువిదో వయమ్‌/ 
వూలం బ్రివ్యూ వునీముపా/ ఖాన్రున్సునీతీ నవా మా వునాతు/ సోవున్స్వున్యా వరణ 
నృమీబ్యా/ యమో రాజా ప్రమృశాభీః వ్రునాతు మా/ 'జాతవేదా మోర్థయ న్మా వ్రునాతు/ 
(ఆభ్రా14.8)/ తబ్బం యోరావ్చు జీమవే/గాతుం యజ్ఞాయ/గాతుం యజ్ఞవతయే బైటి" 


న్వాన్తరన్తు నశన్వున్తర్భా నువే భ్య౫ ఊర్లం జీగాతు భేషజుమ్‌/ తం నోఅన్తు ద్వీవడో ళం 
బతివ్చ దే/ఓం శాన్తిళ్ళాన్తిక్శాన్తో/ (తై. ఆ.౩ 7 

నమో బ్రహ్మణో నమో అన్త్వగ్న యే నమః వృ థ్లివ్యై నమ ఓషధీభ్య ౫ నమా వాబే 
నమా వాబన్ల కాయే నమో విష్ణవే బృవాతే కిలోమి/ ఓం శాస్తిక్యాత్తిల్ళాన్తో! (తై.ఆ.2.)) 
(ఏవంత్రిః) 

సబత్రి జపిత్వా, ప్రణవేన కుమృముత్థాప్య, “వరుణ్వార్తర్యా మిణం భోగవన్తం శ్రీవుజ్ణ 
రీకాక్షం యధ్రాఫానం వ్రతిష్రావయామి" ఇత్యక్షతాన్‌ వికీర్య వరుణ ముద్వాస్య, 

1. 'బ్రాద్యాం దిళి దేవా ుల్విడో మార్థయన్రామ్‌/ 

2. దక్షణాయాం దిశి మాసాః వీతరో మార్థయ న్రామ్‌/ 

2. ద్రతీబ్యాం భళి గృహోః వళవోమార్థయన్రామ/ 


"పై మంత్రములను బ్రాహ్మణులతో సహ జపించి, షోడశోపచారార్థం కలశముపై అక్షతలు వేసి, 
ప్రణవముతో (అనగా, "ఓం" అనుచు) కలశమును రెండుచేతులా లేవనెత్తి, మరల క్రిందికి పెట్టి, 
“ వరుణాన్త్రర్యామిణం =--వ్రతిఖావయామి” అని చెప్పుచు కలశముపై అక్షతలు వేసి, వరుణుని 
ఉద్వాసన చేసి, ఇదివరకు విప్రుల చేతి కొసగిన దర్భలను తిరిగి తీసికొని, వానికొనలను కలశము 
లోని కూర్చామ్రపల్లవాగ్రములతో చేర్చి, వానితో కలశములోని నీటి నద్దుకొనుచు క్రింద నొసగిన 
5 మార్దనమంత్రములతో ఆనీటిని వరుసగా తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఊర్ధ్వ దిశలందు 
ప్రోక్షించి, " దేవన్య త్వా" అను మంత్రములతో కర్తను, అతని కుటుంబమును ప్రోక్షించవలెను. 
పిదప "వాస్తోవ్బ తే" - అను మంత్రముతో ఇంటిని, ఇతరపదార్థాదులను, ఇంటి పరిసరములను 
ప్రోక్షించవలెను. తర్వాత కర్త “ఆప ఇద్వా” ఇత్యాదిమంత్రములతో కలశములోని తీర్థప్రాశనము 
చేసి, సాత్త్వికత్యాగమును చేసి, బ్రాహ్మణ సత్కారమును చేసి ముగించవలెను. 


పూర్వప్రయోగే 43 పుణ్యాహవాచనమ్‌ 


4. డడీబ్యాం దీళ్యావ ఓవభీయో వనన్స తయో మారయన్తాము/ 

5. ఊర్ధ్వాయాం దళి యజ్ఞన్సంవల్స రో యజ్ఞువతిర్భా భ్రయన్రామ్‌/” 
ఇతి పూర్వ,దక్షిణ,పశ్చిమ,ఉత్తర,ఊర్థ్వదిశాం ప్రోక్ష్య, దేవస్యత్వాదినా సపత్నీకం 
యజమానం ప్రోక్షయేత్‌. 

ప్రోక్షణమంత్రాః 

'దేవన్మ త్వా నవితుః వ్రనవే/ అశ్వినోర్చా వాభ్యామ/ వ్రూల్లో వాస్తాభ్యామ్‌/ 
అళ్విన్నోర్భె వజ్యోన/ తేదీనే బ్రహ్మ వర్చ సాయాభివఖ్బా మి/ దేవన త్వా నవితుః వ్రనవే/ 
అట్టునోర్భా వాధ్యా మ/వ్రూప్లోవాస్తాభ్యా మ/నరన్వత్యై బైవజ్యో నటీర్యు యా న్నా ద్యొ 
యాభివుఖ్బా మి/ దేవన త్వా నవితుః వ్రనవే/ అశ్వినోర్భా వాంభ్యా మ/వూప్రోవాన్తా- 
భ్యామ/ఇన్రున్యేస్తాయేద శ్రియ యళన ఐలియాభివళ్చా మి! @ై్రా265) 


బవాజునము/ సోమగం రాజానం వరుజమగ్న మన్వారబామపా/ ఆదిత్యాన్‌ 
విష్టగం నూర్భేం ద్రవుడిం బ్‌ బృవాన్స తిము/ దేవన త్వా నవితుః ప్రనవేశ్వినో 
ర్వా వుజ్యాం వూ్లోవాస్తాభ్యా గం నరిన్వత్యై వాబోయన్తుల్య శ్రేణాగ్నే స్వా సాక్రూజ్యో 
నాభిషిజ్బామీస్తొన్య త్వా సొత్రాజ్యోనాభిషిక్సామి బృవాన్సళే శ్వా సాక్రూజ్యో 
నాభిషీఖ్సామి! (తై.సం.1-7-10) న్‌ న 
- దేవాన్వ్యన్రుజ్యేప్తావరుణ రాజానో భస్తాబ్భోవరపాచ్చు పార్తు నవావతేనివూతో 
నమేభ్యో న ప్రోకలో యదేనమతో ప్రాబీను ప్రోకతి యభృక్చు తమాజ్యన ప్రోకతి తేనా 
య ల స లం త టా 


అన్తు/ 
గృహప్రోక్షణమంత్రాః 
'వాస్తోచ్చుతే వ్రత జానీవ్యా స్మాన్ట్యూవేలో తనమీవో భవా నః యృత్వైమపా వ్రతి 
తన్నో జువన్వ ళం నొపధి జ్వీవదే ళం బతువ్చు ద/వాస్తోవ్చ తే ళర్ళ యూ నగ్‌ంనదొ తే 
నక్లీమవా రజ్వయా గాతుముత్యా/ ఆమా తేమ శత యోగే వరం నో యూయం వాత 


పూర్వప్రయోగే 44 పుణ్యాహవాచనమ్‌ 


న్వున్తీభిన్స దొ నః వాస్తోవ్బ తేవ్రతరోణోన పధి గోభిరక్లో భి లిన! అజారొనన్త నఖ్యే న్యామ 


వితేవొవ్రుత్రాన్‌ వ్రతీ నో జువన్వ/ అమీవవో వాస్తోవ తే విశ్వా దూపాడ్యూ విళన/ నఖా 
నుళేనొపధి నః కివగ్‌ం శివమ్‌/(తైమం.పా.2 15) 
తీర్ధప్రాశనమంత్రాః 
"ఆవ ఇద్వా డో భోషజోరాపో అమీవబాతనీ* ఆవన్సర్వాన్య భోవడోస్తాన్తే కృజ్వున్తు 

భేవజుమ్‌/ (బు.సం.8-7-25)| ఆమయావీ చీన్వీత ఆపోబై భోషజిము/ భేవజమేవానే 
కలోతి/ నర్వ మాయలేతి/(తై.ఆ.1-26)| “-ఇతి యజమానః తీర్థం ప్రాశ్య,  స్వశేష భూతేన 
మయా... ఇతి సాత్త్వికత్యాగం కృత్వా బ్రాహ్మణసత్క్మారం కుర్యాత్‌! 

న్వళేషభూతేన మయా న్వీయైః నర్వ వరిభ్నరైః/ 

విధాతుం ప్రీతమాత్మా నం దేవః వ్రక్రముతే న్వయమ్‌/ 

శశ టీం శీ, 


శీ టీం తోం శో 
9 9 ఖం 9 9 ఖం 9 


అగ్నిముఖమ్‌(షట్పాత్రప్రయోగణ) 


(మొదటి అధ్యాయములో చెప్పినట్లుగా ప్రధానదర్వి(స్రుక్కు), ఆజ్యపాత్ర, ప్రోక్షణీ 
పాత్ర, ప్రణీతిపాత్ర, ఇధ్మము, ఇతరదర్వి (స్రువము) అను నీ ఆజు పాత్రల నుపయో 
గించి చేయు అగ్ని ముఖమునకు “షట్పాత్రప్రయోగి మని పేరు. దీని విధాన మిక్కడ 
వివ రింపబడినది.) 


గసంకల్పకః: కర్తా ప్రాణానాయమ్య, 'భూర్యోక్త పవంగుణవి లేషణవి కాయా మన్యాం 
జుభితిటౌ శ్రీభగవదాజ్ఞాయా శ్రీమన్నా రాయణవ్రీత్యరైం భగవ్వత్కైంతర్య డూవం ---- 
కర్భాంగత్వేన వట్నాత్రవ్రయోగిదిధానేన అగ్ని ముఖం కరిష్యే” -ఇతి సంకల్ప్య, 

7 గోమయేనోపలిప్తే శుచౌ దేశే, శ్వేతతండులచూర్ణేన ప్రాదేశమాత్రం చతురస్రసమం 
స్థండిలం కల్పయిత్వా, “ప్రాచీః పూర్వముదక్సంస్థం దక్షిణారంభ మాలిఖేత్‌. అథో 
దీచీః పురస్సంస్థం పశ్చిమారంభ మాలిఖేత్‌. 


“సంకల్చకః: అగ్నిముఖము ప్రధానకర్మకు ఆనుషంగికమైనది. అందుచే ----కర్మాంగత్వేన 
అని ఉన్నచోట ప్రధానకర్మపేరును (ఉదా: చౌల, ఉపనయన - ఇత్యాదిగా) చెప్పి, దానికి అంగ 
భూతముగా నీ అగ్ని ముఖమును చేయుచున్నానని సంకల్పించి అగ్నిముఖము నధోలిఖితవిధ 
ముగా చేయవలెను. 

"స్థండిలకల్పనమ్‌: అగ్నిప్రతిష్టాపనకై గోమయముతో నలుకబడి రంగవల్ల్యాద్యలంకృత 
మైన శుచియైన ప్రదేశమున కొంచెము బియ్యముపిండిని నెజపి అరత్నిమాత్ర చతురస్రస్థలమును 
హోమార్థమై కల్పించవలెను. ఈ స్థలమునకే స్థండిలమని పేరు. 

సిఉల్లేఖనమ్‌: పిదప రెండుదర్శ్భ లను సగమునకు మడచి చివరలు క్రిందికుండునట్లుగా అంగుష్టా 
నామికలతో పట్టుకొని వానితో “ప్రాచీః పూర్వముదక్సంస్థం దక్షిణారంభమాలిఖేత్‌' అనుచు 
పడమటినుండి మొదలిడి తూర్పున కంతమగునట్లు స్థండిలముయొక్క దక్షిణార్థమందును, 
మధ్యను, ఉత్తరార్థమునందును వరుసగా ఒక్కొక్కరేఖను గీచి, ఆతర్వాత “అథోదీచీః పుర 
స్సంస్థం పశ్చిమారంభమాలిఖేత్‌” అని చెప్పుచు దక్షిణమునుండి మొదలిడి ఉత్తరమున కంత 

45 


పూర్వప్రయోగే 46 షట్పాత్రప్రయోగః 


"అవాక్కరోభ్యుక్య, తృణం నైబుత్యాం నిరస్య, అప ఉపస్పృశ్య, 20 శ్రీం భూర్భువ 
న్ఫువలోవ్‌" ఇత్యగ్నిం ప్రతిష్టాప్య, “ఉత్సృచ్యతే = భ్యుక్షణతోయకేషమ్‌! ప్రాక్రోయ 
మన్యం నిదధాత్యుదగ్వా యథా బహిస్స్యా చ్చ పరిస్తరాణామ్‌! 

2అగ్ని మిధ్వా (యాజ్ఞియైరింధనైః ప్రజ్వాల్య), 


మగునట్లు ఒక్కొక్కరేఖను స్థండిలముయొక్క పశ్చిమార్థమున, మధ్యన, పూర్వార్థమున 
వరుసగా గీచి, ఆ దర్భలను స్థండిలముపై నుంచవలెను (ఇట్లు రేఖలను గీయుటకే ఉల్లేఖన మని 
పేరు. “ల్లో! అంగుష్టానామికాభ్యాం తు సంగృహీతేన సూత్రవిత్‌| బుజవస్సంతతం రేఖా విలిఖేత్తు 
యథావిధి! - అని ఉల్లేఖనవిషయములో కపర్టికారిక.) 

” అభ్యుక్షణతోయపాత్రలో అక్షతలు వేసి కొంచము నీటిని పోసికొని, ఆనీటిలో కొంచెం కుడి 
అఅిచేతిలో పోసికొని 'అవాక్కరోభ్యుక్ష్య” అని చెప్పుచు ఆనీటిచే అధోముఖహస్తముతో స్థండిల 
మును ప్రోక్షించి, “తృణం నైబుత్యాం నిరస్య” అనుచు ఆదర్భలను వేదిపైనుండి తీసి నైబుతికి 
పడవేసి, 'అప ఉపస్పృశ్య" అనుచు అభ్యుక్షణతోయపాత్రలోని నీటిని తాకవలెను. 

2 అగ్ని నిధానమ్‌: స్థండిలముపై "ఓం భూడ్భు వన్సు వర్‌ "అని అగ్నిని ఉంచి, (ఈ అగ్నిని 
ఇద్దరు ముత్తైదువలు ఒక ఇత్తడితట్టలో తెచ్చి స్థండిలముపై నుంచిన తర్వాత కర్త ఆ తట్టలో 
అక్షతోదకమును వేయుట, అట్టు వేసిన తర్వాత వారా తట్టను వెన్కకు తీసికొనిపోవుట శాస్త్ర 
రీత్యా ఆచారముగా నున్నది. (అప్పు డాస్త్రీలు కంఠమునకు గంధము రుద్దుకొని పోవుటగూడ 
కొన్నిచోట్ల పద్ధతిగా నున్నది.) 

* ఉదకపాత్రనినయనమ్‌: అభ్యుక్షణతోయపాత్రలో మిగిలిన ఉదకమును చల్లివేసి, దానిలో 
అక్షతలువేసి, వెజే జలమును నింపవలెను. ఒక పాత్రలో (దొప్పలో) అక్షతలు వేసి నీటిని పోసి, 
దానిని అగ్నికి తూర్చునగాని ఉత్తరమునగాని ముందు వేయబోవు పరిస్తరణల కవతల నుండు 
నట్లుగా నుంచవలెను. (ఇచ్చట తూర్పున నుంచుటయే ఆచారముగా నున్నది.) 

22 అగ్నిప్రార్థనా: “అగ్నిమిధ్వా' అనుచు అభ్యుక్షణతోయపాత్రలోని నీటితో ప్రోక్షించిన యజ్ఞా 
ర్హములైన (మోదుగు) సమిధలను అగ్నిలో నుంచి, అగ్నిని ప్రజ్వలింపజేయవలెను. ఇచ్చట 
“నాగ్నిం ముఖేనోపధమేత్‌, న చ వ్యజనాదినా వా, ధమనీం, తృణం కాష్టం వాన్తరే కృత్వా ముఖే 
నైవ ధమేత్‌" అను వాక్యముండుటచేత, అగ్నిని నేరుగా నూదుటచేగాని, విసనకజ్దితో, చేతితో, 
వస్త్రాదులతో విసరుటచేగాని జ్వలింపజేయరాదు. ఒక సమిధనుగాని, దర్భనుగాని అడ్డముగా 


పూర్వప్రయోగే 47 షట్పాత్రప్రయోగః 


"40 భత్వార కృంగాత్రయూా అన్య వాదాడ్వే శీరేనప్త వాన్తానో ఆన్య/త్రిఫాదిభో 
పృవభోలోరబీతి మహో దేవో మర్త్యా గం ఆవివేళ/తై.ఆ.6.10)/అగ్ని ౦ ధ్యాయామి ”- 


"ఓం ఏవ వా దేవూవ్రదళో౭ ను నర్వాః వూర్వో వా జాతన్స శ గర్భే అన్తః న విజాయ 


మానన్సు ఉనివ్య మాజువ్రత్య డ్భాన్తిన్ల తి బిళ్ళ సహో ముఖి ప్రాజ్ఞ ఖాగ్నే మమాభి 
ముఖో భవ/ నుముఖో భవ/ నువ్రనన్నో ఖవ/ వరదో భవ/ యథోక్త్రజవ్వూయా వావి 
హో! 

- ఇత్యగ్ని మావాహ్య, ప్రార్థ్య, అగ్నేః పురతో= క్షతోదకం నినీయ, జపరిసమూహ్య, 
247, ఓం అగ్భు యే నమక 2 ఓం జాతవేదనే నమకి ౩ ఓం నవోజునే నమకి 4. ఓం 
అజొరావ్రభొవే నమక 5. ఓం జెళ్వానరాయ నమక 6. ఓం నర్యావనే నమ 7 ఓం 
వజ్క్‌ రాభనే నమక 8. ఓం వినర్ప్సిణో నమక ౨ క్రీయజ్ఞువుడుషాయ నమః (10.నర్వేభ్య 
లీబై్షవేభ్యో నమమ ఇత్యక్షతైరలంకృత్య, 

జప్రాగగ్రైర్దర్భెరగ్నిం పరిస్పృణాతి! ప్రాగుదగైర్వా! దక్షిణానుత్తరాన్‌| ఉత్తరానధరాన్‌| 


పెట్టుకొని నోటితో నూది ప్రజ్వలింపజేయవలెను. ఆతర్వాత అంజలిని ఏటవాలుగా వంచి అగ్ని 
వైపు చూపించుచు * చత్వారి కృంగాత్రయో"- అను మంత్రముతో అగ్నిని ధ్యానించి, "వవ పొ 


దేవః --- విళ్వతోముఖవ వొడ్యు ఖాగ్నే --వావిర్ల్రు వోణ - అని చెప్పుచు అంజలిని తన ఎదవైపు 
త్రిప్పుకొనుచు ప్రాజ్ముఖుడైన అగ్నిని తన కభిముఖముగా కమ్మని ప్రార్థించి, కుడిఅరచేతిలో 
కొంచెము హరిద్రాక్షతలను, నీటిని తీసికొని వానిని అగ్నికి తూర్పున నుంచి, 
జపరిసమూహనమ్‌: “పరిసమూహ్య” అనుచు కుడిఅటిచేతిలో నీటిని పోసికొని అగ్ని చుట్టును 
తూర్పునుండి మొదలిడి ప్రదక్షిణముగా నలికి (ఇట్లు చేయుటకే పరిసమూహన మనిపేరు.) 

2 అలంకరణమ్‌:' ఓం అగ్నయే నమః” నుండి “4ంవిసర్పిణే నమః వరకు గల వాక్యములను 
చెప్పుచు ప్రదక్షిణముగా తూర్పునుండి మొదలిడి 8 దిక్కులందును అగ్నిచుట్టును అక్షతల 
నుంచి,' శ్రీయజ్ఞపురుషాయ నమః” అనుచు అగ్నిమధ్య కొన్ని అక్షతలు చేస్తి “సర్వేభ్య శ్శ్రీ 
వైష్ణవేభ్యో నమః - అనుచు సదస్యులపై అక్షతలు వేయవలెను. 

ప పర్రిస్తరణవిధిః: పదహారేసి దర్భలతో కట్టిన నాల్గు పరిస్తరణలను అగ్నిచుట్టును ప్రదక్షిణ 


పూర్వప్రయోగే 48 షట్పాత్రప్రయోగః 


జఉత్తరేణాగ్నిం ప్రాగగ్రాన్‌ దర్భాన్‌ సగ్గ్‌స్తీర్య! ద్వంద్వం న్యజఖ్బీపాత్రాణి ప్రయునక్తి 
దర్వీ మాజ్యస్థాలీమ్‌! ప్రోక్షణీం ప్రణీతీమ్‌! ఇధ్మ మితరదర్వీం!! 

ఇసమౌ సాగ్రౌ ద్వౌ దర్భ ప్రాదేశమాత్రౌ పవిత్రే కృత్వా! తృణం కాష్టం వా అంతర్థాయ 
ఛినత్తి న నఖేన! అప ఉపస్పృశ్య] అద్భి రనుమృజ్య!! 


ముగా వేయవలెను. ఇట్లు తూర్పు, పశ్చిమములందు వేయు పరిస్తరణలను ఉత్తరాగ్రములు 
గను, ఉత్తరదక్షిణములందు వేయు పరిస్తరణలను పూర్వాగ్రములుగాను, తూర్పునుండి ఆరం 
భించి ప్రదక్షిణముగా వేసి, దక్షిణదిశలో వేసిన పరిస్తరణలను ప్రాక్పశ్చిమముగా వేసిన పరిస్తర 
ణల మొదళ్లపై నుండునట్టును, ఉత్తరమున వేసిన పరిస్తరణలను ప్రాక్పశ్చిమముగా వేసిన పరి 
స్తరణల కొనల క్రిందికుండునట్లును సవరించవలెను. 

%పాత్రాసాదనమ్‌: అగ్నికి ఉత్తరమున 6-6 దర్భలను రెండుపాయలుగా పూర్వాగ్రముగా 
పజిచి, 3 దర్భలను ఉత్తరాగ్రముగా తనముందు పటిచుకొని, హోమపాత్రలను జంటగా తీసికొని 
అగ్నికి ఉత్తరమున రెండు పాయలుగా నుంచిన దర్భలపై బోర్లించి పెట్టవలెను. అనగా, కుడి, 
ఎడమచేతులలో దర్వీని, ఆజ్యస్థాలీని జంటగా తీసికొని కుడివైపపాయ మొదట కుడిచేతిలో 
నున్నదానిని, ఎడమవైపుపాయ మొదట ఎడమచేతిలో నున్నదానిని బోర్లించి పెట్టవలెను. అట్లే 
ప్రోక్షణీపాత్రను, ప్రణీతిపాత్రను కుడి,ఎడమచేతులలో జంటగా తీసికొని క్రమముగా దర్వీ, ఆజ్య 
స్థాలీలకు పైవైపు బోర్లించి ఉంచవలెను. చివరికి 20 సమిధలు గల ఇధ్మముల కట్టను, ఇతర 
దర్వీని (స్రువమును) కుడి, ఎడమచేతులలో జంటగా తీసికొని వానిని క్రమముగా ప్రోక్షణీ,ప్రణీతు 
లకు పైవైపు బోర్లించి ఉంచవలెను. ఇట్లు హోమపాత్రలుంచుటకే “పాత్రాసాదని మని పేరు 
(సగ్గ్‌స్తీర్య =పఅచి; ద్వంద్వం=రెండురెండు, న్యఖ్చీ=బోర్లించిన). ఈ ఆలు పాత్రలకు దేవ 
పాత్రలని పేరు. ఇవిగాక ఉపనయనచౌలాదిప్రయోగములలో నుపయుక్తమగు కత్తి, మేఖలా 
దండాదులకు మనుష్యపాత్రలని పేరు. ఈ మనుష్యపాత్రల నన్నిటిని ఒక పెద్దతట్టలో నుంచి, 
దాని నొకేసారి దేవపాత్రల కుత్తరమున దర్భలపై నుంచవలెను. 

7 ప్రవిత్రకరణమ్‌: సమమగు పొడవుగల రెండుదర్భలను సరిచేసి పట్టుకొని, కొనలకు క్రిందుగా 
రెంటిని కలిపి ముడివేసి, కొనలనుండి మొదటికి జుత్తెడు పొడవుండునట్టుగా ఆదర్భల మొద 
ళృను గోళ్లతో త్రుంచక, ఒక సమిధ నడ్డముగా నుంచి త్రుంచి, అభ్యుక్షణ తోయపాత్రలోని నీటిని 
తాకి, ఆదర్భలను ముమ్మారు కడిగి, ఆయామతమును కట్టి, 


పూర్వప్రయోగే 49 షట్పాత్రప్రయోగః 


౫ స్తోక్షణ్యామవదాయ] తస్యామక్షతానప అనీయ! హస్తయో రజ్జుష్టోపకనిష్టి కాభ్యాం 
ఉత్తానాభ్యాం ఉదగగ్రే గృహీత్వా! ప్రాచీస్తిరుత్చూయ! అభిమన్త్య| సపవిత్రేణ పాణినా 
పాత్రాణి సంమృశ్య। పాత్రాణ్యుత్తానాని కృత్వా! విస్రస్యేధ్మం। త్రిః ప్రోక్షతి! శేషముత్సిచ్య] 
పునః పూరయిత్వా! (ప్రోక్షణీం) కించిద్దక్షిణతో నిధాయ! 

జప్పూర్ణపాత్రమాదాయ! అపరేణాగ్నిం పవిత్రాంతర్తితే పాత్రే అప ఆనీయ] ఉదగగ్రాభ్యాం 
పవిత్రాభ్యాం త్రిరుత్ప్చూయ! ముఖసమముద్ధ్భృత్య। సమం ప్రాణైర్హుత్వోత్తరేణాగ్నిం 
దర్భేషు సాదయిత్వా! తత్పవిత్రమాజ్యస్థాల్యాం నిధాయ! దర్కైః ప్రచ్భాద్య! 

౫ "అన్న న్‌---- వోముకర్భ జీ బ్రహ్మో ణం త్వాం వృ జశీమవౌబ్రవ్మా జే నమః ఇట 


౫ిస్తోక్ష శీసంస్కారః: ప్రోక్షణి ఉన్నచోటనే దాని సంస్కారము నిట్లు చేయవలెను. 

ప్రోక్షణిని త్రిప్పిపెట్టి దానిలో ఆయామతమును వేసి, ప్రోక్షణిలో అక్షతలు వేసి, ఉదకమును నింపి, 
రెండుచేతులయొక్క బొటమన ఉంగరపువ్రేళ్లచేత ఆయామతమును ఉత్తరమునకు కొనలుండు 
నట్లు పట్టుకొని, పడమటినుండి తూర్పున కంత మగునట్లు ఆడించుచు మూడుసార్లు ప్రోక్షణి 
లోని నీటిని గీచి, ప్రోక్షణిపై కుడిఅజిచేతిని బోర్లించి చూపి అభిమంత్రించి, ఆయామతముతో 
మిగితాపాత్రలను తాకి, వానిని త్రిప్పి పెట్టి, ఇధ్మకట్టకు కట్టిన దర్భత్రాటిముడిని విడిచి, ఆయా 
మతమును కుడిచేతిలో పూర్వాగ్రముగ పట్టుకొని, మూడుసార్లు ప్రోక్షణిలోని నీటిని ఇతరదేవ 
మనుష్యపాత్రలపై ప్రోక్షించి, ప్రోక్షణిలోని నీటిని చల్లి, వేరే నీటినందులో నింపి, దానిని అగ్నికి 
కొంచెము దక్షిణముగా (దాదాపుగా నైబుతివైపు) పరిస్తరణల కవతల నుంచవలెను. ఈనీటితోనే 
మిగితా అగ్నిము ఖమునంతయు పూర్తిచేయవలెను. 

ఐప్పణ్రీతిసంస్కారః: ప్రోక్షణిలోని ఆయామతమును ఉత్తరాగ్రముగా ప్రణీతిపాత్రలో వేసి, దానిని 
ప్రదక్షిణముగా తీసికొని వచ్చి తనముందు (అగ్నికి పడమట) పరిస్తరణలకు వెలుపల నుంచు 
కొని, కొంచెము అక్షతలు వేసి నీరు నింపి, ప్రోక్షణికివలెనే ఉత్తరాగ్రాయామతంతో దానిని 3 సార్లు 
ఉత్పూరణము చేసి, దానిని ముక్కుసూటిగా నెత్తి పట్టుకొని, అగ్నికి ఉత్తరమున లోగడ వేసిన 
దర్భల కుత్తరమున 12 దర్భలను పూర్వాగ్రముగా వేసి, వానిపై నాపాత్ర నుంచి, దానిలోని పవిత్ర 
మును తీసి ఆజ్యస్థాలీలో ఉత్తరాగ్రముగ నుంచి, ఆ ప్రణీతిపాత్రను 8 పూర్వాగ్రపు దర్భలచే కప్పి, 
30 బ్రహ్మావాహనమ్‌: తరువాత కర్త అగ్నికి దక్షిణమున 3దర్భలు పూర్వాగ్రముగ వేసి "అన్ఫీ న- 
---వోమకర్భ ణీ బ్రహ్మో ణం త్వాం వృశీమపా, ద్రవ్య జ నమక ఖఇబదమాననమ్‌ ”- అని వానిపై 


పూర్వప్రయోగే 50 షట్పాత్రప్రయోగః 


మాననమ/ ఆవావానాది పోడజోవబారాన్‌ నమర్చు యామి/”- ఇతి బ్రహ్మాణం దర్శ్భేషు 
అగ్నేర్దక్షిణతో నిషాద్య, అక్షతైరభ్యర్చ్య. 

ఆజ్యపాత్రసంస్కారః: *ఆజ్యం విలాష్య! అపరేణాగ్నిం పవిత్రాంతర్హితాయామాజ్య- 
స్థాల్యాం ఆజ్యం నిరూప్య| *ఉదీచోంఇ గారాన్నిరూహ్య। తేష్వధిశ్రిత్య| *జ్వలతా 
తృణేనావద్యోత్య! అప ఉపస్పృశ్య! తం విసృజ్య[*ద్వే దర్భాగ్రే నఖాదన్యేన (అంగుష్ట 


బ్రహ్మస్థానమం దొక శ్రీవైష్ణవుని ఉత్తరముఖముగా కూర్చుండబెట్టి, 'ఆవావానాదిష్తోళతోవ 
బారాన్‌ నమర్చుయామి "అని అతనిపై పసుపు అక్షతలు వేసి అర్చింపవలెను. గీతలున్న చోట 
ముఖ్యకర్మ పేరుచెప్పవలెను (ఉదా: వౌలహోమకర్మణి,ఉపనయనహోమకర్మణి - ఇత్యాదిగ) 
* తెచ్చుకున్న నేతిని కరిగించి (విలాప్య=కరిగించి), ఆజ్యపాత్రను ప్రదక్షిణముగా తీసికొని 
వచ్చి అగ్నికి పడమట పరిస్తరణలకు వెలుపల తన ముందు వేసికొన్న దర్భలపై నుంచుకొని, 
అందులో ఆయామతమును వేసి, కరగించిన నేతిని పోసి (నిరూప్య= పోసి), 

32 ఉత్తరమువైపు అగ్నినుండి కొన్ని నిప్పులను వేలుగా తీసికొని (నిరూహ్య తీసికొని), వానిపై 
ఆ నేతిపాత్రనెక్కించవలెను (అధిశ్రిత్య= ఎక్కించి). వేజుగా తీసికొన్న నిప్పుల నెచ్చట నుంచవలె 
నను విషయమున ఈ కారిక యున్నది: “వివాహ, చౌల, సీమంత, స్వాధ్యాయవ్రతకర్మసు! 
స్నాన, గోదాన సంధానే ఆజ్యసంస్కార మన్తరే! వాస్తుహోమే చాగ్రయణే శాంతిహోమే వృషో 
త్సృజే![ ఉపనయనాది సర్వేషు సపరిస్తరణాద్బహి! - అనగా, వివాహ, చౌల, సీమంత, వేదవ్రత, 
స్నాతక,గోదానములందు పరిస్తరణలకు లోపలనే ఆజ్యసంస్కారము. అనగా వేలుగా తీసి 
కొన్న నిప్పులు పరిస్తరణలకు లోపలనే ఉండవలె ననుట. కాని, వాస్తు హోమ,ఆగ్రయణ,ఉపన 
యన, వృషోత్సర్ణన, శ్రాన్తిహోమాది అన్ని కర్మలయందు ఆజ్యసంస్కారము పరిస్తరణలకు 
వెలుపలనే ఉండవలెను. అనగా ఈకర్మలలో వేజుగా తీసికొన్న నిప్పులు పరిస్తరణలకు 
వెలుపల నుండవలె ననుట. 

33 క్ర దర్భను నిప్పుతో నంటించి, ఆ జ్వాల నేతిపాత్రయందు ప్రతిబింబించునట్టుగా దర్భను 
చూపించి (ఇదియే అవద్యోతనము), నీరు ముట్టి, ఆ దర్భను పడవేసి, 

* అంగుష్టపర్వప్రమాణముగ రెండు దర్భాగ్రముల నొకేపరి గోటితో గాక అన్యవిధముగా త్రుంచి 
(ప్రచ్భిద్య=త్రుంచి), నీరు ముట్టి, వానిని ప్రోక్షణిలోని నీటితో కడిగి, ఆదర్భాగ్రములను నేతి 
పాత్రలో నుంచి, నేతిపాత్రను (ఉన్నచో హవిఃపాత్రతో సహ) జ్వలితదర్భచేత ప్రాగాదిగా ప్రదక్షి 


పూర్వప్రయోగే 51 షట్పాత్రప్రయోగః 


పర్వమాత్రం) సకృత్ప్రచ్చిద్య|అపఉపస్పృశ్య! ప్రక్షాళ్య! ప్రత్యస్య (ఆజ్యే ప్రాశ్య)! 
ప్రాగాది ప్రదక్షిణం త్రిః పర్యగ్నికృత్వా! ఉదగుద్వాస్య! అప ఉపస్పృశ్య! 

పఅంగారానగ్నౌ ప్రత్యూహ్య! ఆజ్యస్థాలీం స్వస్య పురస్తా న్నిధాయ] ఉదగగ్రాయామ 
తేన పునరాహారమాజ్యం త్రిరుతూయ।] *పవిత్రగ్రంథిం విస్తస్య| అప ఉపస్పృశ్య! 
ప్రక్షాళ్య! ప్రాగగ్రమగ్నా ప్రహరతి॥ *”దర్వీన్నిష్టప్య! త్రిభిః దర్భైః సంమృజ్య! పున 
ర్నిష్టప్య! ప్రోక్ష్య! స్రువ ముత్తరతో నిధాయ! దర్భానద్భిః సంస్పృశ్య! అగ్నౌ ప్రహరతి॥ 
పరిధి(శమ్యా) నిధానమ్‌:*(ఆజ్యభాగేషు) పరిధ్యర్థే శమ్యాః (అథవా అగ్నిముఖేషు 


ణముగా మూడుసార్లు చుట్టి, నీరు ముట్టి, ఆ దర్భను ఉత్తరమునకు పడవేయవలెను. ఇట్లు 
జ్వలితదర్భచేత చుట్టుటకే పర్యగ్నికరణమని పేరు. గృహ్యరత్నమను ధర్మశాస్త్రములో 
నిచ్చట “నిరూఢాగ్నే రవద్యోతనపర్యగ్నికరణార్థాగ్నిగ్రహణే తస్మిన్నిరూఢాగ్నావేవ తం 
నిక్షిపేత్‌, న బహిస్త్యజేత్‌” అను నిర్దేశమున్నది. మూలాగ్నినుండి వేరుగా తీసికొన్న నిప్పులకు 
నిరూఢాగ్ని అని పేరు. అవద్యోతన,పర్యగ్నికరణార్థమై దర్భ నీ నిరూఢాగ్నిలో నంటించి 
కొన్నచో అట్టి జ్వలితదర్భల నా అగ్నిలోనే త్యజించవలెను గాని బయట పడవేయగూడదని 
ఈ నిర్దేశమున కర్ణము. కాని దీని నందజును పాటించుచున్నట్లు లేదు. 

* అగ్నినుండి వేజుగా తీసిన నిప్పులను తిరిగి అగ్నిలో చేర్చి, నేతిపాత్రను ప్రదక్షిణముగా తీసి 
కొని వచ్చి తన ముందుంచుకొని, ఉత్తరాగ్రాయామతంతో మూడుసార్లు తూర్పునుండి పడమ 


రకు,పడమటినుండి తూర్పున కంతమగునట్లు నేతిపాత్రలోని నేతిని గీచి (ఇదే పునరాహారము), 
* ఆజ్యపాత్రలోని ఆయామతమును వెలికి దీసి, దాని ముడిని విప్పి, నీరు ముట్టి, ఆ ఆయా 
మతదర్భులను కడిగి, కొనలు తూర్పుదిశగా నుండునట్లు పట్టుకొని అగ్ని యందు వేయవలెను. 


* పరిధినిధానమ్‌: ఇప్పుడు శమ్యలు లేక పరిధులుగా పిలువబడు సమిధలను అగ్నికి చుట్టు 


పూర్వప్రయోగే 52 షట్పాత్రప్రయోగః 


పరిధీన్‌) దధాతి! స్థవిష్టో మధ్యమః! అణీయాన్‌ ద్రాఘీయాన్‌ దక్షిణార్థ్యః। అణీష్టో 
హ్రసిష్ట ఉత్తరార్థ్యః। మధ్యమముదగగ్ర మితరౌ ప్రాగగ్రౌ॥ మధ్యమపరిధిముపస్పృశ్య! 
ద్వే ఆఘారసమిధౌ పురస్తా దూర్ధ్వే దక్షిణోత్తర మాదధాతి॥ 

పూర్వపరిషేచనమ్‌: "సవ్య హస్తేన పాత్ర స్పృశన్‌ దక్షిణేన పాణినా అగ్నిం పరిషించతి! 
"ఓం అదితే=ఒను మయన్యన్వ "(ఆతి దక్షిణతః ప్రాచీనమ్‌), "ఓం ఆనుముతే2నుమున్యన్వ స్ట 
(ఇతి పశ్చా దుదీచీనమ్‌), 'ఓం నరన్వుతేఒ౭నుమన్యన్వ ” (ఇత్యుత్తరతః ప్రాచీనమ్‌), 
" దేవనవితూవ్రనువ “(ఇతి సమంతమ్‌) పరిషిచ్య! 


నుంచవలెను. స్థాలీపాకేతర వివాహము, ఉపనయన, సమావర్తన, సీమంత, చౌల, గోదానవ్రత, 
ప్రాయశ్చిత్తములం దీసమిధలు శమ్యలుగను, ఇతరకర్మలలో పరిధులుగను పిలువబడును. 
శమ్యలుంచు హోమమునకు ఆజ్యభాగమనియు, పరిధులుంచు హోమమునకు అగ్నిముఖ 
మనియు పేర్లు. ఈవిషయము మొదటి అధ్యాయములో వివరింపబడినది. వీని నుంచు క్రమ 
మిట్లున్నది - అన్నిటికంటె లావుగనుండు పరిధిని మధ్యన (అనగా అగ్నికి పశ్చిమమున పరిస్త 
రణకు వెలుపల) వేసి, సన్నగా పొడవుగా నుండు పరిధిని దక్షిణమున మధ్యమసమిధకు 
తగులునట్లును, అన్నిటికంటి సన్నగను పొట్టిగను ఉండు పరిధిని అగ్ని కుత్తరమువైపున 
మధ్యమపరిధికి తగులునట్లుగాను ఉంచవలెను. మధ్యమపరిధి కొన ఉత్తరమునకును, దక్షిణో 
త్రరములయందుంచు పరిధుల కొనలు తూర్పునకును ఉండవలెను. తరువాత మిగిలిన రెండు 
పొట్టి పరిధులను (ఇవియే ఆఘారసమిధలు) రెండుచేతులలో తీసికొని వానిని మధ్యమపరిధికి 
ఒకసారి తాకించి, వానిని ప్రాగగ్రములుగా మునుపగ్నికి తూర్పునందుంచిన ఉదకపాత్ర కిరు 
వైపులా దక్షిణోత్తరములం దుంచవలెను. 

* పూర్వపరిషేచనమ్‌: తరువాత "అగ్నిం వరివింబతి” అని చెప్పి, ఎడమచేతితో ప్రోక్షణిని 
తాకుచు, "ఓంఅదితే౭ నుమన్యన్వ ౯ అనుచు దక్షిణమునందు పడమటినుండి తూర్పునకు, 
"ఓం అనుముతేజ౭నుమున్యన్వు "- అనుచు పశ్చిమమునందు దక్షిణమునుండి ఉత్తరమునకు, 
"ఓం నరన్వతే౭నుమన్యన్వ & అనుచు ఉత్తరమునందు పడమటినుండి తూర్పునకు, "దేవ 
నవితః వ్రనువ£ అని ఈశాన్యమునుండి ప్రదక్షిణముగా తిరిగి ఈశాన్యము వటికు, కుడిచేత 
ప్రోక్షణిలోని నీటితో అగ్ని చుట్టును పరిషేచనము చేయవలెను. 


పూర్వప్రయోగే 53 షట్పాత్రప్రయోగః 


+ఇధ్మ మాజ్యేనాభ్యజ్య! ఇధ్మమలంకృత్య! స్వయమలంకృత్య | బ్రహ్మాణమలం 
కృత్య! "అన్ఫ్ర న్‌---వోము కర్భ ణీ బ్రివ్మా న్‌ ఇభ మాధాన్యే ౬ ఇతి ప్రార్థ్య! "ఆభత్స ౯ 
ఇత్యనుజ్ఞాతః! ఇధ్మమాధాయ! అప ఉపస్పృశ్య 
ఆఘారహోమః 

“స్తువేణ ఆజ్యమాదాయ, వాయవ్యాదాగ్నేయాన్తం ప్రజాపతిం మనసా ధ్యాయన్‌ 
'వజావతయ ఖధం న తుమ ”- ఇతి సంతతధారయా హుత్వా,*తతః ప్రధానదర్వ్యా 
ఆజ్యమాదాయ, ఇన్రం మనసా ధ్యాయన్‌ నైబుత్యా దీశానాన్తం "ఇధాయేధం నమమ” 
_ఇతి సంతతధారయా హుత్వా, 


గిజధ్మా ధానమ్‌: తరువాత స్రువముతో ఇధ్మమును నేతితో నభిఘరించి, (ఇధ్మమనగా మిగిలిన 
15 సమిధల సమూహము), దానిపై అక్షతలు వేసి అలంకరించి, అప్తే ముందుగా బ్రహ్మను, 
తదుపరి తనను తలపై అక్షతలు వేసికొని అలంకరించుకొని, ఇధ్మమును రెండుచేతులా పట్టు 
కొని దానిని బ్రహ్మకు చూపించి, "అన్ఫ్రీ న---వోమరర్భు శో ఖద్భు మాధాన్యే " అని బ్రహ్మను 
అడిగి, "ఆభత్స్వ - (ఇధ్మము నుంచుము) అని అతనిచే చెప్పించుకొని, దానిని పూర్వాగ్రముగా 
నగ్నిలో నుంచి ప్రోక్షణిలోని నీటిని తాకవలెను. గీతలున్నచోట ప్రధానకర్మ పేరును (చౌల, 
ఉపనయన - ఇత్యాదిగా) చెప్పవలెను. 

* స్రువములో నేతిని తీసికొని, ప్రజాపతిని మనసులో ధ్యానించుచు 'వ్రజావతయేదభం న మమ" - 
అని వాయవ్యమునుండి ఆగ్నేయమున కేకధారగా అగ్ని యందుంచి (ఇది ప్రథమాఘారము), 
తరువాత స్రువముతో స్రుక్కులో నొకసారి నేతిని పోసికొని ఇంద్రుని మనసులో ధ్యానించుచు 
'ఇధ్హాయేధం నమమ" అని నైబుతినుండి ఈశాన్యమున కేకధారగా అగ్నిలో హోమము చేయ 
వలెను (ఇది ద్వితీయాఘారము). వీనికే ఆఘారహోమములని పేరు. తరువాతి నాల్గు మన్తము 
లతో నాల్లేసిసార్లు (పంచార్షేయులు 5సార్లు) స్రుక్కులోనికి స్రువముతో నేతిని వేసికొని "ఓం 
ఆగ్న యే న్వావో అగ్నయ ఇదం న మమ" - అని అగ్నిలో ఈశాన్యభాగమందును, "ఓం 
సోమాయ న్వాజో/ సోమాయేధం న మమ/” - అని అగ్నిలో ఆగ్నేయభాగమునందును, తరు 
వాతి రెండుమంత్రములతో అగ్నికి మధ్యమందును హోమము చేయవలెను. ఈహోమములకు 
చక్షుర్హోమములని పేరు. ఇట్లు చక్షుర్లోమమువరకు చేయు కార్యములకు పూర్వతంత్రమని పేరు. 


పూర్వప్రయోగే 54 షట్పాత్రప్రయోగః 


చక్షురోమాః 
వా 
7 ఓం ఆగ్న యే న్వావో/అగ్భ య ఇదం నమమ/- ఇత్యుత్తరార్థపూర్వార్ధి, 
2 ఉం సోమాయ న్వావో/సోమాయేభం నవమవము/- ఇతి దక్షిణార్థపూ ర్వార్డే, 


ప్రధానదర్వ్యా చతుర్గ్భృహీతేనాజ్యేన జహోతి. 
“స్తూ! యథోపదేశం ప్రధానాహుతీర్‌ హుత్వా! (స్తువేణ) జయాభ్యాతానాన్‌ రాష్ట్ర- 
భృతః ప్రాజాపత్యామ్‌ వ్యాహృతీ ర్విహృతాః సౌవిష్టకృతీ మిత్యుపజహోతి॥ 


గమనిక: “అగ్నయే స్వాహా అని అగ్నిమధ్యన మూడవహోమముచేయుట అగ్ని ముఖము 
లోనేకాని ఆజ్యభాగములో లేదు. ఈ ఆహుతికి ముఖాహుతి అనిపేరు. 
43 తర్వాత ఉద్దిష్టప్రధానకర్మకు ఏయే హోమములు నిర్గీతమైనవో వానిని చేయవలెను. అవి 
మునుముందు ఆయా ప్రధానకర్మలనుగుజించి వ్రాసినప్పుడు అక్కడ చెప్పబడును. ప్రధానా 
హుతులు చేసిన తర్వాత “ఇధ్మసన్న హనప్రక్షేపము” చేయవలెను. అనగా ఇధ్మములకు కట్టిన 
దర్శత్రాటిని నీటిలో తడిపి, దులిపి, అగ్నిలో వేయవలెను. పిదప జయాదిహోమములను చేయ 
వలెను.ఇట్లు ప్రధానహోమానంతరము ఇధ్మసన్నహనప్రక్షేపముతో నారంభించి చేయు కార్య 
ములకు ఉత్తరతంత్రమని పేరు. ఈఉత్తరతంత్రమును చేసి హోమక్రియను ముగించవలెను. ఈ 
విషయములను స్పష్టపరచుటకై సూత్రార్థము క్రింద వ్రాయబడినది. 

యథోపదేశం=ఏయే కర్మలయందు ఏయే హవిస్సులతో ఏయేరీతిగా చేయవలెనని చెప్ప 
బడెనో దాని నతిక్రమించకుండ, ప్రధానాహుతీః=ప్రధానహోమములను, హుత్వా=హోమము 
చేసి, స్రువేణ=స్రువముతో, జయ=(13)జయహోమములను, అభ్యా తాన్‌= (18) అభ్యాతానము 
లను, రాష్ట్రభృతః=(22) రాష్ట్రభృత్తులను, ప్రాజాపత్యామ్‌= (1) ప్రాజాపత్యహోమమును, 
వ్యాహృతీర్వి హృతాః=పృథక్కుగా (అనగా వ్యాహృతి కొక్కటి చొప్పున) (3) వ్యాహృతి 
హోమములను, సౌవిష్టకృతీం=(1) స్విష్టకృద్ధోమమును, ఇతి=ఇట్లు వెరసి 58, ఉపజహోతి 


పూర్వప్రయోగే 55 షట్పాత్రప్రయోగః 


జయాదిహోమాః 
“న్లో! ప్రథమాఘారహోమశ్చ ప్రధానాహుత్యనంతరమ్‌! 
యద్ధోతవ్యం తు తత్సర్వం స్రువేణోక్తం కపర్దినా! 
ప్రాణానాయమ్య, ' ఏతత్కర్మ సమృద్ధ్యర్థం జయాదిహోమం కరిష్యే" -ఇతి 
సంకల్ప్య, స్రువేణాజ్యం గృహీత్వా, 
౧ ఓం బిత్తం బీ న్వాజో బిత్తాయేధం నమమ/ 
ఓం బిల్తీళ్చ స్వాజో] చిత్తా ఇదం నమమ? 
ఓం పప బ స్వాజో/ఆతాతాయేధం న మము 
ఓం ఆకూలిళ్చ స్వావఆకూత్యా ఇదం నమమ/ 
డం విద్దాతం చ స్వాజో విజ్ఞాతాయేధం న మము) 
ఓం బిజ్ఞానీం బ స్వాజో/ విజ్ఞానాయేధం నమమ 
ఓం మనక స్వాజో/మనన ఇదం నమమ/ 
ఓం ళక్పోరీళ్చ స్వావోళక్పరీభ్య ఇదం నమమ? 
ఓం బరశళ్చ స్వాజో/భర్భాయేదం నమమ? 
ఉం వూర్రమానళ్ళ స్వావోవూరమానాయేదం నముము/ 


090వ కొా ణల Aw ఘీ 


నె 


=ఉపహోమములను చేయవలెను. ఇట్లు “జయాదిహోమం కుర్యాత్‌” అని చెప్పినపుడెల్ల ఈ 
58 హోమములు చేయవలెనని గ్రహించవలెను. 

ఇట్లు చేసి, శమ్యలు చెప్పబడిన కర్మయందు వానిని విసర్జించియు, పరిధులు చెప్పబడిన 
కర్మలయందు వాని నగ్నిలో నుంచియు, 12 అనాజ్ఞాతాదిహోమములను చేసియు, ఉత్తరపరి 
షేచనమును, అగ్న్యుపస్థానమును చేసియు, చిట్టచివరకు సాత్త్వికత్యాగము చేసియు ముగించ 
వలెను. అందుచేత ఈ ఉపహోమమంత్రము లన్నియు నిచ్చట నీయబడుచున్నవి. 
* ఆఘారహోమములు, ప్రధానహోమములు చేసిన తర్వాత వచ్చు ఉపహోమము లన్నియు 
స్రువముతో చేయవలెనని కపర్టి వచించెను. జయాదిహోమములు ప్రధానహోమము తరువాతనే 
వచ్చును గావున వీనిని స్రువములో నొకసారి నేతిని గ్రహించి చేయవలెనని ఈకారిక కర్థము. 


పూర్వప్రయోగే 56 షట్పాత్రప్రయోగః 


7/ 


12. 


73. 


14. 


75. 


16. 


77. 


78. 


19, 


ఓం బృవాబ్బ న్వాజో/బృ వాత ఇధం న మము॥ 

ఉం రభన్తరం బొ స్వాజో/ రథిన్తరాయేధం నమమ/ 

ఓం వ్రజావతిరయానిన్ర్యయ వృష్ణే ప్రాయబ్బయగ్రః వృతనాజ్యోమ తస్యై విళ 
నృవునమన్త నర్వా నృ ఉగ్రన్స పౌ వావ్యో బభూవ స్వాజో/వ్రజావతయ ఇదం న 
మమ 


అభ్యాతానాః (అభ్యాతానాలు- 18) 
ఆగ్ని ల్ళూ తానా మధేవతిన్స మా౭ వత్వూన్ఫీ న్నావిల్ద న్న న్ఫ్రీన్‌ కృత్రే౭ న్యామా- 
శివ్య స్యాం వురోదాయామన్ను నృ ర్భీన్న స్యాం దేవతూత్యా గ స్వాజూ) 
ఆగ్న యే భూతానామధివతయ ఇధం నమమ/ 
ఇంద్రో జ్యో ఫానామధేవతిన్స మా౭ వత్వన్థు నవా న్న న్యి న్‌ కృతే న్యామా- 
శివ్య స్యాం వురోదాయామన్ను నృ ర్మ న్న స్యాం దేవతూత్యా గ స్వాజూ) 
జంద్రాయ జ్యా వానామభివతయ ఇదం న మమ 
యమః వృ థివ్యా అభీవతిన్స మా౭ వత్యన్ఫీ నవా న్న న్ధిన్‌ త్యతే2 న్యామా- 
శిష్య స్యాం వురోధాడయామన్సి నృ ర్చ న్న స్యాం దేవవూత్యా గ న్వాజూో/ 
యమాయ వృ భీవ్యాభివతయ భధం న మమ/ 


వాయు రన్తరోక్షన్యాధీవతిన్స మా= వత్వున్ఫీ నావాల్ద న్న నీ న్‌ క్లత్రే౭ స్యా మా- 
శివ్యన్యాం వురోధాడూమన్ని స్కార్జ్భన్న స్యాం దేవవూత్యా గ స్వావవాయవే 
ఆఅంతరక్షస్యా ధివతయ ఖభం న మము/ 

నూర్యో ధవోభవతిన్స మా౭ వత్వన్మి నావం న్న న్యి న్‌ క్షత్రే= న్యామా- 


శిష్య న్యా 0 వురోదాడూమన్ను స్క ర్భ్‌ న్న న్యా 0 దేవవలత్యా రగ న్వావో 
నూర్యాయ టదిబోధివతీయ భధం న మము// 


భన్హ్రామా నక్షత్రాణామధీవతిన్స మా౭ వత్యన్ఫీ న్రవ్మూన్న నిన్‌ శ్షత్రే౭ న్యాయా 
శివ్యన్యాం వురోదాడూమన్యునృ రన్న స్యాం రేవజాత్యా గ్‌ న్వాజూ/ భశ్ల్ల- 
మనే నక్షత్రాధవతయ ఇదం నమమ/ 


పూర్వప్రయోగే 57 షట్పాత్రప్రయోగః 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


బృవాన్సలతి ర్భవ్యా శజోభీవతిన్స మా=వల్వన్శి న్భావ్యూన్నన్ని న్‌ క్షత్రే= 
న్యా మాళివ్యన్యాం వురోదాడూమన్ని న్మ్కర్శన్న న్యాం దేవవలాత్యా గ్‌ న్వాజో/ 
బృ వాన తయే బ్రవ్యా ణోధివతయ భొధం న మము 


మిత్రన్ఫ త్యా నామధేవతిన్స మా౭ వత్వాన్థు నవ్యా న్న న్ఫ్రీ న్‌ క్షత్రే౭ న్యామా- 
శివ్య స్యాం వురోధాయామన్ని నృ ర్భీ న్న స్యాం దేవజాత్యాగ్‌ స్వావో 
మిత్రాయ నత్యా నామధివతయ ఇభం నమమ 

వదీజో= పామ ధేవతిన్స మా౭ వత్వన్శి నవ్యా న్న న్యి న్‌ క్షత్రే= స్యామా- 
శివ్య స్యాం వురోధాయామన్ని న్య ర్భే న్న స్యాం దేవజాత్యాగ్‌ స్వావో 
వఠుణాయాపామధివతయ ఖదం న మమః/ 

నముద్ర న్మ?త్యా నామధీవతిన్స మా౭ వత్వున్మీ నవ్య న్న న్యిన్‌ శృత్రే= 
న్యామాళివ్య స్యాం వురోదాయామన్యినృ ర న్న స్యాం దేవవలత్యా ౧ స్వావో 
నముద్రాయ న్రోత్యా నామధివతయ ఇధం న మమ/ 

అన్న గం నామ్రాజ్యానాముధీవతి తన్ను ఒవత్పున్థి నవ్యా న్న నిన్‌ క్షత్రే= 
న్యామాళివ్య స్యాం వురోదాయోమన్యినృ ర్భ న్న స్యాం దేవవలూత్యా గ న్వావో 
అన్నా య సొమ్రాజ్యా నామదీవతయ ఖధం నమమ 

సోమ డీవభీనాముధీవతిన్స మా౭ వత్వున్మీ నవా న్న న్య న్‌ క్షత్రే౭ స్యామా- 
శివ్యన్యాం వురోరాయామన్ఫీ న్మ ర్భీన్న స్యాం దేవజూత్యా గ్‌ స్వావో 
నోమాయావ ధీనామధివతయ ఖఇభం నమమ/ 


నవితా వ్రనవానామధేవతిన్గ) మా= వత్వాన్థు న్భ్యావ్యూన్న న్ధి న్‌క్షత్రే౭స్యా మూ- 
శిష్య న్యా 0 వురోధాడూమన్ను స ర్ట న్న న్యా 0 దేవవలత్యా గ న్వావోనవిత్రే 
వ్రనవానామభివతయ ఇదం నమమ 


రుధ్రః వాకూనామధేవతిన్స మా౭ వత్వన్ఫీ నవ్యా న్న న్యిన్‌ క్షత్రే= స్యా మా- 
శిష్య న్యా 0 వురోభాడూమన్ను స ర్భ్ర న్న న్యా 0 దేవవలాత్యా ర్‌ న్వాజో/ 
రుద్రాయ వచూనామధివతయ ఇదం న మమ/ 


పూర్వప్రయోగే 58 షట్పాత్రప్రయోగః 


అప ఉపస్పృశ్య ( ప్రోక్షణిలోని నీటిని తాకవలెను) 

28. త్వక్లి డూవాణామభీవతిన్స మా౭వత్వన్థు నవ న్న న్మ్రీ న్‌ క్షత్రే౭ న్యామా- 
శివ్య స్యాం వరోధాయామన్చీ శ రీ న్న స్యాం దేవజ్చాత్యాగ్‌ స్వామోత్వవ్లే? 
డూపాశామభివతయ ఇధం న మమ 

2. విభుః వర్వీతానామభీవతిన్స మా౭ వత్వున్ఫీ నవ న్న న్మీన్‌ క్షత్రే౭ న్యామా 
శివ్య స్యాం వురోదాడూమన్యిన రీ న్న స్యాం దేవజాత్యాగ్‌ స్వాజూ విక్టవే 
వర్వతానామధివతయ ఇదం న మము 

30. మరుతో గణానామధేవతయ న మా౭ వన్తన్మీ నవల న్న న్థిన్‌ క్షత్రే=. 
స్యామాళివ్యస్యాం వురోధాయామన్చీ నృ ర్భీ న్న స్యాం దేవజూత్యాగ్‌ స్వాజో! 
మడుద్భ్యుః రశానామధివతిభ్య ఇదం న మము 


(మృతపితృకశ్వ్చేత్‌ - తండ్రి మరణించియుండిన ఈక్రింది హోమమును చేయవలెను) 

31. వితేరః వితామవహోః వరేవరేతతాన్తతామువో ఇవామావత/ అన్ఫిన్నవ్యూ 
న్నన్ధున్‌ క్షత్ర= స్యా మాళివ్య స్యాం వురోదాయామన్ని స్మార న్నస్యాం 
దేవవూత్యాగ స్వావోవిత్రాదభ్యో దేవతాభ్య ఇదం నమమ 


(జీవపితృకళ్చేత్‌ - తండ్రి జీవించియుండిన ఈక్రింది హోమమును చేయవలెను) 

32. వితాభమువో అవరే తతాన్తతామవో ఇవామావత/ అన్ఫు నవల న్న న్ఫ్రీన్‌ క్షత్రే= 
న తం మ సల్‌. 
స్వావోమంత్రోక్తదేవతాభ్య్‌ ఇదం నమమ 


(జీవపితామహశ్చేత్‌ - తండ్రి మరణించి తాత జీవించియుండిన ఈక్రింది హోమము 

చేయవలెను. తండ్రి, తాత లిద్దరు జీవించియుండిన 32వ మంత్రమును జపించవలెను, 

కాని ఆజ్యహోమము చేయరాదు.) 

౫3. వితరః వరే తతాన్తతామవో ఖవామావత/ అన్ఫి నృావాల్బ న్న నిన్‌ కృతే స్యా 
మాళివ్య స్యాం వీరోధాయామన్చీ న్క ర్భీ న్న స్యాం దేవజాత్యార్‌ స్వావో 


పూర్వప్రయోగే 59 షట్పాత్రప్రయోగః 


మంత్రోక్తదేవతాభ్య ఇదం నమమ/ 


అప ఉపస్పృశ్య (ప్రోక్షణిలోని నీటిని తాకవలెను) 


34. 


35. 


36. 


37. 


38. 


39, 


40. 


41. 


42. 


43. 


రాష్ట్రభృత్తులు- 22 
బుతాపాడ్ళ తధామా= గ్నీ ర్లీనర్వ నృత్య వభయో౭ వృ లన ఊల్లోనామ న వాదం 
డ్రివోంు శ్షత్రం వాళ్తు తా వ్రదంద్రివిల్ద క్షత్రం వొస్తు తస న్వాజూ అగ్న యే గనర్వా 
యేధం నమమ 
తాభ్య న్బ్వావోశవదీభ్యో ఇవ్వ) రోభ్య ఇదం నమమ 
నగంవాతోవిళ్వనామా నూర్యో గర్వ న్ర న్య మురీచయో౭. వృ రన అయుపో 
నాము న భం బ్రవ్మూ క్షత్రం వొతు తా ఇధం బ్రవ్మూ క్షత్రం వొత్తు త్వ్హై న్వావో 
నూర్యాయ గన్ధర్వాయేదం నమమ/ 
తాభ్యన్ఫ్య్వావో/మరీబిభ్యో ౭ వృ రోళ్య ఆయుభ్య ఇదం నమమ/ 


నువుమ్ను న్ఫూర్మి రళ్ళి ్పున్తామార్టుర్వ నవ్య నక్షత్రాజ్య వృ రసో బేకురేయో 
నామ న ఇదం బ్రహ్మా క్షత్రం పొతు తా ఇధం బ్రవ్మూ క్షత్రం పన్తు తన స్వావో 
చంధ్రమనే గస్దర్వాయేటం నమమ? 

తాభ్యన్సాాజో/నక్షత్రేభ్యో 2 వృ రోళ్య ఇదం నమమ 
భుజ్యన్సువర్లోయడ్రోగస్టర్వ న న్య దక్షీణా అవ రనక్త్రవా నామ న ఇధం 
ట్రివ్మూ క్షత్రం పాతు తా ఖబం బ్రివ్మూ క్షత్రం పాన్తు తస్మై స్వావాయజ్ఞాయ 
గన్ధర్వాయేదం నమమ/ 

తాభ్యస్ఫ్వావోదక్షణాభ్యో ౭ వృ రోళ్య ఇదం నమమ? 

వ్రజావతిర్వుళ్వకర్మా మనోగ్జర్వ న్రన్మ ర్మా) మాన్మే వృ రసోవవ్నా యో నాము 


న ఇధంట్రివ్మూ క్షత్రం వొతు తా ఇదం బ్రవ్యూ క్షత్రం పొన్తు తృన్ఫై న్వాజో/మననే 
గన్ధర్వాయేదం నమమ/ 
తాభ్యస్సాజో/ బుక్సా మేభ్యో ౭ వృ లోభ్య ఇదం నమమ 


పూర్వప్రయోగే 60 షట్పాత్రప్రయోగః 


44. 


45. 


46. 


47. 


48. 
49, 


50. 


57. 


> 


52. 


53. 


54. 


55. 


శషీలోవిళ్వువ్య బా వాతో గర్వ న్రస్యా పో౭ వృ రసోముదా నామ న ఇధం బ్రహ్మా 
క్షత్రం వొత్తు తాఖధం బ్రవ్మూ క్షత్రం జాన్తు ల్వన్మై స్వాజూ/వాతాయగర్వాయేభం 
నమము/ 

తాభ్యన్వ్వావో అద్య్యో ఇవ్ఫరోభ్య ఇదం నమమ/ 

భువనన్య వతేయన్యు తడవరోగృవాఖవా వోన నోరాస్వాడ్యానిగం రాయ- 
స్పోవగొం నువీర్య్‌ గం నంవతృరీణాగొన్వన్తణ్‌ స్వాజా/భువనన్య వతయ ఇదంన 
మము/ 

వరమేన్య ఢవతిర్మృ త్య లు శ్రవ్య వళ్చువుమురపోయువోనామ న ఖతం 
బ్రివ్యూ క్షత్రం పొతు తా ఇదంద్రివ క్షత్రం పొన్తు తృరై న్వావోమ్భృత్యవే 
గన్ధర్వాయేబం నమమ 


తాభ్యన్స్వావోవిశ్వాన్యా ఇవ్ఫరోభ్య ఇదం నమమ 

నుక్షితిన్సు భూతిర్భద్రకృ భృువర్వాన్చర్థన్యో గర్వ శ్ర న్య విద్యతోజవృరసో 
రుబోనామ న ఇదం బ్రివ్మూ క్షత్రం వొళు తా ఇధం బ్రివ్యూ క్షత్రం పొన్తు త్వ 
స్వాజూో/ వర్థన్యాయ గన్ధర్వాయేదాం నముము/ 

తాభ్యన్స్వావో విభ్యుద్య్భ్యూ ఇవ్ఫరోభ్య ఇదం నమమ 


దూరే వతిరమృ డఉయోమృ త్యు ర్లోకర్వ న్రన్మ వ్రజా తివృరసో భీడుబోనామ న 
ఇధింబ్రవ్మూ క్షత్రం పొతు తా ఇదం బ్రివ్మూ క్షత్రం వొస్తు తస్మై స్వావోమృత్యవే 
గన్ధర్వాయేబం నమమ/ 

తాభ్యస్సాజో వ్రజాభ్యో ౭ వృ రోభ్య ఇదం నమమ 

బాదిః కృ వణకాళీ కామో గర్వ న్తస్యా భయోా=. నృ రనళ్ళో భయ న్రీర్నా మ న 


ఇదంద్రివల క్షత్రం పాతు తా ఇదం బ్రివ్మూ క్షత్రం పాన్తు తై స్వాజా/ కామాయ 
గన్ధర్వాయేబం నమమ 

తాభ్యన్స్యావో ఆధిభ్యో ౭వ్సలోభ్య ఇదం నమము/ 

న నోభువనన్య వతేయన్య తజవరోగ్భ వోఖవా బడదు బ్రహ్మా జోజన్కై కత్రాయ 


పూర్వప్రయోగే 61 షట్పాత్రప్రయోగః 


మహా ళర్భ యబ్బ స్వాజో/భువనన్య వతయే బ్రవ్మాణ ఇదం నమమ 
ప్రజాపతిహోమః 
56. వ్రజొవతే న త్వదేతాన్యన్యో ఎక్వో జాతాని వరితా భభూవ/యత్కొ మా నే 
జహుమ్యున్తన్నో అన్తు వయగ్‌ న్యామ వతయోరయీణాగ్‌ న్వావోవ్రజావతయ 
ఖదంనమమ/ (తైనం. 78-శ 
వ్యాహృతిహోమః 
57. ఉం భూస్స్యాజో!/ అగ్న య ఇదం నముమ/ 
౨6. ఓం భువస్న్య్వాజో/వాయవ ఇదం నముమ/ 
59. ఉగ్‌ం నువస్తా సభదోనూర్యా యేదం నముదు/ 
స్విష్టకృ ద్ధో మః 
64 యదీన్య కర్ణణో౭ త్యరేరిభం యద్వా న్యూన మిహోకరమ్‌/ అగ్ని క్రత్స్వీక్టక్ళ 
ద్వుద్వా్ల ర్వుల్‌ న్వీప్టగ్‌ం నువాలతం కలోతు స్వావో' అగ్న యే న్విప్టతృత ఇదం 
నమమ/ 


పరిధి ప్రహరణమ్‌ 
“బతి హుత్వా, (అగ్నిముఖేషు ) పరిధి ప్రహరః। మధ్యమపరిధిం ప్రహృత్య! ఇతరౌ 


యుగపత్‌ ప్రహరన్‌! ఉత్తరారస్యాగ మంగారేషూపగూహతి॥(ఆజ్య భాగేషు ) శమా, 
ప్ర త్రరార్థస్యాగ్ర గ స 


అపోహ్య! ఆఘారసమిధౌ ప్రహరతి॥ 


“పై హోమముల నన్నిటిని చేసి, అగ్నిముఖప్రయోగమునందు పరిధులను అగ్నిలోనుంచ 

వలెను. దీని విధమిట్లున్నది. మధ్యమపరిధిని తీసి అగ్నిలో ప్రాగగ్రముగా నుంచి, అగ్నికి ఉత్తర 
దక్షిణములందుంచిన పరిధుల నొకేసారి ఎడమ, కుడిచేతులతో తీసికొని అగ్నిలో నుంచవలెను. 
తరువాత అగ్నికి తూర్పున దక్షిణోత్తరములందుంచిన రెండు ఆఘారసమిధల నేకకాలమున 
కుడి, ఎడమచేతులలో గ్రహించి వానిని సగమువరకు అగ్నిలో గ్రుచ్చవలెను. ఆజ్యభాగమందు 


పూర్వప్రయోగే 62 షట్పాత్రప్రయోగః 


సంస్రావహోమః 

“ద్రర్ర్యామితరదర్వ్య గ్రమవదాయ, 

'స్వావోవిళ్వౌభ్యో దేవేభ్యః నగ న్రావభాగెభ్య ఇదం నమమ” 

- ఇతి సగ్గ్‌ంస్రావేణాఇ భిజహోతి. తతః అప ఉపస్పృశ్య, ప్రాయశ్చిత్తహోమం, ప్రాణా 

యామం, పరిషేచనం, ప్రణీతామోక్షణం, బ్రహ్మోద్వాసనం, అగ్న్యుపస్థానాదికం కుర్యాత్‌. 

అనాజ్ఞాతాదిహోమః 
ప్రాణానాయమ్య, "అన్ఫ్రీన్‌---హోమ కర్భ శీ నంభావిత జ్ఞాతాజ్ఞాతాది నకలదోన నిరర 
ప్ర ఈ బౌ 

ణం అన్యాజాతాదివోమం కరిష్యే “ఇతి సంకల్ప్య, స్రువేణాజ్యేన జహుయాత్‌. 

1 అనాజ్ఞాతు యగాజ్ఞాతం యజ్ఞన్య క్రయతే మిథు/ అగ్నే తదోన్య కల్పయ త్వగ్‌ం 
వా వేతీయథాతథోభ్‌ న్వావో అగ్న య ఇదం నమమ/ (తైజ్రా 3.7.11) 

2. వురువనమ్మి తోయజ్లోయడ్డా వుడువనమ్మి తః) అగ్నే తదీన్య కల్పయ త్వగ్‌ం 
పా వేత యధాతథగ్‌ స్వాజో/అగ్న య ఇదం న మమ/ (బ్రా. 3.7.11) 

౩౨ యత్సొకత్రా మనసా దీనదేక్షాన యజ్ఞన్మో మన్వతే మర్తొనః/ అగ్ని ప్షధోతార్రతు 
విద్దీజానన్య జీప్లో దేవాగ్‌ం మితుళోయడాతి స్వాజో అగ్న య ఇధం న మమ/ 


క్రమముగా అగ్నికి పశ్చిమ,దక్షిణోత్తరదిశలందున్న శమ్యలను తీసి అగ్నికి ఉత్తరమున పరిస్త 
రణల కవతల నుంచి, ఆఘారసమిధలను రెండుచేతులలో నేకకాలమున గ్రహించి వానిని సైత 
మళ్లే పరిహరించవలెను. ఆఘారసమిధలను అగ్నిలో వేయవలెనని కొందరి మతము. 
“ద్రర్విలో నితరదర్విచేత ఒకసారి ఆజ్యము గ్రహించి, ఇతరదర్విలో కూడ నేతిని వేసికొని, దాని 
యొక్క అగ్రమును దర్వి యందు బోరగిలించి, ఏకధారగా అగ్నిలో "స్వావా/విళ్వేభ్యో దేవేభ్యః 
--- అధోం నమమ" - అని హోమమును చేసి, ప్రోక్షణిలోని నీటిని తాకి, ప్రాణాయామము చేసి, 
“ అన్ఫ్రీ న్‌----- వోయమరర్భుణో నంభావిత జ్రాలజ్రాతాద నర లధోష నిర్లరణార్థం అనాజ్ఞాతాది 
వోమం కరిష్యే” అని గీత లుంచిన చోట ప్రధానకర్మపేరును చెప్పుచు సంకల్పించి, స్రువముతో 
నేతిని తీసికొనుచు క్రింద నిచ్చిన 14 మంత్రములతో అనాజ్ఞాతాదిహోమమును చేయవలెను. 


పూర్వప్రయోగే 63 షట్పాత్రప్రయోగః 


10. 


11. 


12. 
73. 
14. 


త్వన్నో అగ్నే వడుణన్య విద్వాన్‌ దేవన్య వాడో౭వో యా నీన్మ్రీఫాః! యడ్ల 
వవ తమళ్ళోజిబానో విశ్వా ద్వేషాగొంని వ్రముమ్యు్యూనృ త్భ్య్వావో అగ్నీ 
వరుణాభ్యామిదం నమమ! @ై.మం.పా 1-4) 

నత్వన్నో అగ్నే ఒవమో భీహోతీ నేదప్లో అన్యా ఉవసో వ్యవ్లై/ ఆవోయజ్వు నో 
వదీజుగ్‌ం రరాజో వీవా మృ జీకగం నువావోన వధి స్వావో' అగ్నీ వరుడాఖ్యా 
మిదంనమమ/(తైమంపాగశు న 

యతో తాన భయామవా/ తతో నో ఆభీయం కృధి! మధవభ్యార తవ తన్న 
ఊతయ/ విద్వప్లో విమృుభో ఊహా న్వావో ఇంద్రాయ ముభువత ఇదం న ముము/ 
(తె.బ్రా. 2.7.11) 

న్వన్తదా వితన్స తఈద్భత్రహో విమృ భోవళీ/ వృ వేన్హ్రః వురవళు నః న్వన్తిదా 
తభయజ్బ ర సాదా! ఇఖ్హాయాభయంకరాయేభం నమమ (ైబ్రా 27.11) 


ఆభిరీర్భి ర్యభతోన ఊనమ్‌/ ఆవ్యాయయ వారివో వర్థమానః/ యదాస్తో- 

తృభ్యో మవ గోత్రారుజానుభూయిప్లభాజో అదో తే న్యాము న్వావో 
న్‌: స్తాన నమమ కన ప యా జ 

ఖంద్రాయ వారివత ఖదం న ముమ/ (తైజ్రా 3.7.11) 

క్రోమృరం యజామమౌ నుగ్గనిం నషి వర్గనము/ఉర్వాడుకమీవ బిన్లనా న్మృ్ర త్యో 


దృుకీయ మా౭మృతాత్సాజో త్య ంబకాయేధం న మమ/ (తై. ఆ. 6.56) 
అప ఉపస్పృశ్య (ప్రోక్షణిలోని నీటిని తాకవలెను) 

ఆటం వివ్దుర్వి వీక్రమే త్రేధా నిదే వధమ్‌/నమూఢమన్య పాగ్‌ంనురే స్వాజూ విప్లవ 
భొధం నముమ/ (తై.నం. 1.2.13) 

ఉం భూస్ఫాజో/ అగ్న య ఇదం న మము 

ఓం భువస్సాజో/వాయవ ఇదం నమమ 

Pr eee జో) నూర్యా యేం న మమ 

ఓం భూడ్చువన్ను సవ స్వావోవ్రజావతయ ఇదం నమమ 


పూర్వప్రయోగే 64 షట్పాత్రప్రయోగః 


సర్వప్రాయశ్చిత్తహోమః 
“ప్రాణానాయమ్య, 'అన్మిన-----హోమరర్భు ణో మధ్యే నంభావితమ్మన్ర-తంత్రాన్వర- 
వరా-ిభవివర్యా న-న్యూ నాతిరక్త-దోష వ్రాయత్చిత్తారం నర్వవ్రాయతక్నిత్తవోయం 
వోష్యామి "- ఇతి సంకల్ప్య, స్రువేణాజ్య మాదాయ జహుయాత్‌ 
స ఓం భూడ్భువన్సువ స్మాజో|వ్రజావతయ ఇదం నమమ/ 


6. శ్రీవిద్దవే స్వాజో/ ఏవే వరమాత్భున ఇదం న మమ/ 


* మరల ప్రాణాయామము చేసి, * అని న్‌-----వోమ కర్భ జీమధ్యే నంభానిత మృన్రతంత్ర- 
న్వారవర్థవిధవివర్యా నన్యూ నాతిడీక్రబోవూయక్సి త్తారం నర్వప్రాయళ్సిత్త్రవోమం కరిష్యే” 
అని గీతలుంచినచోట ప్రధానకర్మపేరును చెప్పుచు సంకల్పించి, స్రువముతో నేతిని తీసికొనుచు 
క్రింద నిచ్చిన 15,16 మంత్రములతో సర్వప్రాయశ్చిత్తహోమమును చేయవలెను. క్రియ నాచరిం 
చుటలోను, మంత్రాదులు చెప్పుటలోను కల్గిన న్యూనాతిరిక్తాదిదోషపరిహారార్థమై ఈ సర్వ 
ప్రాయశ్చిత్తహోమమును చేయుచున్నారు. 

4 కర్త “శ్రీభగవదాజ్ఞయా...పూర్ణాహుతిహోమం కరిష్యే” అని చెప్పి, పూర్ణాహుతిచేయుటకై 
ఒక టెంకాయను క్రొత్త రైకబట్టలో కట్టి ఒక తట్టలో పెట్టి, చిల్లరను, రెండు అరటిపండ్లను, ఇతర 
హోమద్రవ్యములను కూడ ఆ తట్టలోనే ఉంచి, సదస్యులచేత దాని నభిమంత్రింపజేసి, దానికి 
షోడశోపచారపూజను చేసి, స్రుక్కులోనికి స్రువముతో ఏకం, ద్వే--ద్వాదశ' అని చెప్పుచు 12 
సార్లు నేతిని వేసికొని, నిలబడి, “సప్త తే అగ్నే” అను మంత్రముతో హోమము చేసి, కూర్చొని, 


పూర్వప్రయోగే 65 షట్పాత్రప్రయోగః 


హోమద్రవ్యాణి పాత్రే నిధాయ, పూజాదికం కృత్వా, ఏకం-ద్వే-త్రీణి-చత్వారి-పంచ- 
షట్‌ -సప్త-అష్టా-నవ-దశ-ఏకాద శ-ద్వాద శ - ఇతి ద్వాదశ గృహీతేనాజ్యేన స్రుచం 
పూరయిత్వా, 


77 ఓం నత్త తేఅగ్నే నమిభోన్సవ్త ఊొవ్వూ నృృవ్తధేయ నృవ్త ధామ ప్రీయాజే/నవ్త వోత్రా 


న్ఫువ్లధాత్వూ యజిన్తి నవ యోనీ రావృజన్వ్యా భు తేన స్వాజో/ అగ్న యే నవ్తహోత్త 
కదం నోయమ/" (తై.నం.1.5.3) 

ఇతి హుత్వా, ఉత్థాయ, ఆజ్యపాత్రే పరిశిష్టాజ్యం ప్రధానదర్వ్యా సంతత 
ధారయా జహుయాత్‌. 
15. నూర్జావాతి ముత్తమాం థహోతి/నర్వుంవె తూరావాంతిక నర్వుమేవావ్నో తి/ అథో 
తాయం వై శార్థావుతిః అన్యా మేవ వ్రలీతిక్ల తి॥ 


₹. అర్న విష్లూ నజోవనేమా వరన వాజరగధడ్యుమై ర్వాజోభిరాగతమ/(తై.సం.4.7.1) 


20. ఓం వస్తోర్థారాం ఊవోతి వసోర్హే ధారొజనదితి వా ఏషా వలాయతే ము తన్య 
వావనమేపషాధారా2. మువ్మృన్హోకే వీన్చీమానోవాొ త్వ త ఆజ్యోన జవోతి తేజోవా 
ఆజ్యం తేపోచసోటూరా తేష్టువా్నై తేజో వడనేజ లోకాచ్చూవై వసెట్టూరా 
కామానేవావరునో యం తామదయీత ప్రాణానన్యా న్నా డ్యమ్‌/(తై.సం.5.4.8) 

ఇతి హుత్వా కర్తా ఉపవిశేత్‌. తతః “వూర్థావంతి మువూర్తన్సుమువాూ ల్తో౭ న్రు' - 
ఇత్యక్షతాన్‌ బ్రాహ్మణాః కర్తూణాం శిరసి క్షిపేయుః॥ 

ఉత్తరపరిషేచనమ్‌:పునః ప్రాణానాయమ్య, "అదిలే౭ నామ్‌ నః” ఇతి 


“ అగ్న యే నవ్తవత ఖం నమమ అని త్యాగమును చెప్పి, మరల లేచి నిలబడి 18వ మంత్రమును 
చెప్పుచు తట్టలో నుంచిన హోమద్రవ్యములను అగ్నిలో వేయవలెను. తర్వాత 19-20 మంత్రము 
లను చెప్పుచు ఆజ్యపాత్రలో మిగిలిన నేతిని స్రుక్కునుండి అగ్నిలో సంతతధారగా పోసి 
కూర్చొనవలెను. అప్పుడు బ్రాహ్మణులు “పూర్ణాహుతి ముహూర్త స్ఫుముహూర్తో౭ స్తు” అని 
కర్తపై అక్షతలు వేయవలెను. అముక అని ఉన్నచోట ప్రధానకర్మ పేరును చెప్పవలెను. 

* మరల ప్రాణాయామమును చేసి, మునుపటివలెనే ఎడమచేతితో ప్రోక్షణిని తాకుచు, కుడిచేత 


పూర్వప్రయోగే 66 షట్పాత్రప్రయోగః 


దక్షిణతః ప్రాచీనమ్‌, "అనుమతే= న్వామళ్‌ స్థా?" - ఇతి పశ్చాదుదీచీనమ్‌, 'నరోన్వాలే=. 
నోమ్‌ ఫ్రా” ఇత్యుత్తరతః ప్రాచీనమ్‌, "దేవో నవిత్వః ప్రాసొబీః”- ఇతి సమంతమగ్నిం 
పరిషిచ్య! 

ప్రణీతామోక్షణమ్‌ 
59ప్పణ్రీ త్రిపాత్రమానీయ! 'సదసీ" తి పునః పూరయిత్వా! 
మం/4ం నదోని నన్ఫో భూయాన్సర్వామున నర్వీం మే భూయాఃవ్లూర్గమని వ్రూర్థం మే 
భూయా అక్షీళమన మామక్షప్రాణ 


పాత్రప్రయుక్తదర్భా నాదాయ। తేన “యేన దేవాః ఇత్యాదిభిః ప్రణీతి జలం మార్జయేతి] 
మార్దనమ్‌ 


మం! యేసో దేవాః వవిల్రేణ/ ఆత్మాసేం వున తే నడా/ తేసో నవాస్రదారేణ/వపొవమాన్య = 


ప్రోక్షణిలోని నీటిని తీసికొని “అదతేజన్వూమ్యరం్థ్రాః”- అని దక్షిణమునందు పడమటినుండి 
తూర్పునకు, "అనుమతే= శ్వమళ్గ్‌ ంఫ్థాః "- అని పశ్చిమమునందు దక్షిణమునుండి ఉత్తరము 
నకు, "నరన్వుతే౭ న్వామరంన్రైశ”- అని ఉత్తరమునందు పశ్చిమమునుండి తూర్పునకు, "దేవ 
నవితః వ్రానావీః”- అని ఈశాన్యమునుండి ప్రదక్షిణముగా తిరిగి ఈశాన్యమువటికు, అగ్నిని 
పరిషేచనము చేయవలెను. దీనికే ఉత్తరపరిషేచనమని పేరు. 

50 ప్రణీత్రి పాత్రను తీసికొని వచ్చి తన ముందుంచుకొని, దానిలో నితరపాత్రలలో (అనగా, ప్రోక్షణి 
లోను, అగ్నికి తూర్పున నుంచిన పాత్రలోను) ఉన్న జలమును “సదసి సన్మే” అను మంత్రముతో 
పోసి, అగ్నికి ఉత్తరమున ఆ ప్రణీతిక్రింద వేసిన దర్భలను, దానిపై కప్పిన 8 దర్భలను చేర్చి 
కొనలు జోడించి పట్టుకొని, ఆదర్భులకొనలచే ప్రణీతిలోని జలము నద్దికొనుచు “యేన దేవాః 
పవిత్రీణ” ఇత్యాదిమంత్రములతో మార్దనము చేసికొని, తరువాత 1-5 మంత్రములతో వరుసగా 
పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఊర్ధ్వ దిశలందు అదేదర్భలతో ప్రోక్షించి, ఆ తర్వాత “నముధ్రం 
వూవ్రవాణోమి” అను మంత్రముతో కర్త ప్రణీతిలోని జలమును భార్య దోసిటిలో పోయగా నామె 
జలములోనున్న అక్షతలు చేతిలో నుంచుకొని, మిగితా జలమును క్రిందికి విడువవలెను. ఆ 
అక్షతలను తీసికొని కర్త తనతలపై, భార్యతలపై (చౌలాదులలో పుత్రునితలపై) వేసికొనవలెను. 


పూర్వప్రయోగే 67 షట్పాత్రప్రయోగః 


వునన్తు మా/ప్రాజావత్యం వవిత్రమ/ ళతోప్యా మగం పారణ యుమ్‌/ తేసి బ్రహ్మ విపో 
వయమ/వూతం బ్రహ్మా వునీముపా/ ఇస న్ఫునీతీ నవా మా వునాతు/సోమెన్స్వు స్యా 
వరుణ న్ఫృమీజ్యా/ యమో రాజావ్రవ్భు ణాభిః వునాతు మా/ జాతపేదా మోరున్త్యా 
వునాత న్న 
దిజ్మార్జనమ్‌ 
౧ 'వ్రాబ్యాం దిళి దేవాబుల్విటో మార్థయన్రామ్‌/ 
2 దక్షేణాయాం దిళి మానా వతరోమారయన్తామ్‌/ 
3 వ్రతీద్యాం దిళి గృ వో వళహోమార్రయన్తామ/ 
4. ఉదీబ్యాం దిశ్యొవ ఓవధయో వనన తయో మార్గయన్రావ్‌/ 
౨ ఊర్థ్వాయాం దిశి యజ్ఞన్సంవలళ్ళలో యజ్ఞువతిర్భా భయ న్రామ్‌/” 
ఇతి పూర్వ,దక్షిణ,పశ్చిమ, ఉత్తర, ఊర్థ్వ దిశాం ప్రోక్య, 
"'నముధ్రం వః వ్రవాణోమి స్వాం యోనిమవగచ్భ ఈ అచ్చే ధ్రః వ్రజయూ భూయానం 
మావరోనేబి ముళ్చ యః" (తై.మం.పా.2.9)- ఇత్యాత్మానం, పత్నీం (కుమారంచ) 
ప్రోక్య, 
బ్రహ్మోద్వాసనమ్‌ 
౫ 'భ్రివ్మాణో నమః/నదక్షిణాకం తాంబూలం నమర్చ యామి/యభ్రాఫానముద్వాన 
యామి/- ఇతి బ్రహ్మణే తాంబూలదక్షిణాంచ దత్వా బ్రహ్మోద్వాసనం కుర్యాత్‌. 
ప్రాగాది పరిస్తరణ ముత్తరే విసృజ్య అగ్న్యుపస్థానం కుర్యాత్‌. 
*అగ్న్యుపస్థానమ్‌ 


5 తదుపరి “బ్రిన్మాణో నమః---థద్వానయామి అని చెప్పుచు బ్రహ్మస్థానమున కూర్చున్న 
విప్రునికి తాంబూలదక్షిణ లిచ్చి అతనిని ఉద్వాసన చేసి, తూర్పునుండి మొదలిడి ప్రదక్షిణముగా 
అగ్నిచుట్టు వేసిన పరిస్తరణలను తీసి అగ్నికి ఉత్తరమువైపు పడవేయవలెను. 

52 తర్వాత కర్త భార్యాపుత్రులతో లేచి నిలబడి సాంజలియై, “అగ్నే నయ సుపథా రాయే” అను 


పూర్వప్రయోగే 68 షట్పాత్రప్రయోగః 


"ఉం ఆగ్నె నయ్‌ నువథొరాయే అస్మా న/విజ్విని దేవ వయునోని విద్వాన/ 
యుయోద్యో నృ థ్రీవారాణమేనః/ భూడదుష్లాం తే నవుడక్తం విధేమ/వ్రవోళ్ళుక్రాయ్‌ 


భానవే భరద్వామ్‌/ వావ్యం మతిం బాగ్భయే నువూతమ్‌/ యో డెవ్యోని మానువా 
జనూరగ్‌ంవ/అన్తర్వి కోని విధ్భ నా జాగొతి/అబ్బా గిరోయ తయో దేవయశ్తీళఅగ్ని యురి 


ద్రవణం భిక్షోమాణాః/నునంచ్భ గం నువ్రతీకళ్‌ న్వంభమ్‌/వావ్య వాపా మలతిం మాను- 
షాశాము/ అగ్నే త్వమన్యద్యు యోధ్యమీవాః! అనగ్నిత్రా అభ్యోమన్త కృతః వ్రునో 
రన్ఫుభ్య గం నువితాయ దేవ! వాం ఎిల్చేభిరబరేలిర్య జత్ర్‌/ అగ్నే త్వాం పొరయా నవ్యో 
అస్మా న్‌/న్వ న్తభిరతో దురాణో విక్వా/వూళ్ళే వృఢ్వీ భవాలాన నొడర్వీ/ భవా తోకాయ 
తనయాయ ళంయోజో వ్రకోరవో మననా వద్యమానాః దేవద్రీజీ న్న యథో దేవయన్తః 
దక్షశావాడ్వాడానీ బ్రాద్యో /వావిర్భ రేన్త్యర్భు యీ భు తాజ్‌! (తై.బ్రా.2.8.2) 


మృ హీనం క్రయావానం భక్తిహీనం వంతాళన/ 

యధ్రుతంతు మయాదేవ వరిభూర్థం తదన్తు తే 

వాయకళ్సిత్తాన్య కేషాణ్‌ తపః కర్భా త్భి కాన్నివై/ 

యాని తేషామలేషాణాం ర బైనును రణం వరమ్‌/ 
"అభివాదయే ---" ఇతి గోత్రర్గినామయుతప్రవర ముక్త్వా అభివాద్య ఉపవిశేత్‌. 
(యత్రక్వచేత్యా జ్యభాగాన్తం పురస్తాత్తంత్రమ్‌, జయాదిపరిషేచనాంత ముపరిష్టాత్‌ 


తంత్రమ్‌! తయోర్మధ్యే హూయమానాః ప్రధానహోమాః]) 


శీ టాం శీ తోం తోం తీత టో 
9 ఖం 9 ఖం 9 9 9 


మంత్రమును, తర్వాత నిచ్చిన శ్లోకములను చెప్పి, గోత్రర్షినామయుతమైన ప్రవరను చెప్పి 
అగ్నికి నమస్కరించి ' శ్రీకృష్ణా యనమఃళి అని పదిసార్లు జపించి కూర్చొనవలెను. 

౫ (అనేకకర్మలను సమిష్టిగా చేసినపుడు, చక్షుర్ణోమాంత పూర్వ తంత్రమును, జయాదిపరిషేచ 
నాంతము గల ఉత్తర తంత్రమును ప్రతికర్మకు వేర్వేరుగా గాక ఒకేసారి చేయవలెను. పూర్వోత్తర 
తంత్రములకు మధ్యన ఆయాకర్మలకు చెందిన ప్రధానహోమములను చేయవలెను.) 


చతుష్పాత్రప్రయోగః 


(మొదటి అధ్యాయములో చెప్పినట్లుగా ప్రధానదర్వి(స్రుక్కు), ఇతరదర్వి (స్రువము), 
ఆజ్యపాత్ర, ప్రోక్షణీపాత్ర అను నీ నాల్గు పాత్రల నుపయోగించి చేయు క్రియకు “చతు 
ష్పాత్ర ప్రయోగ మని పేరు. దీని విధాన మిక్కడ వివరింపబడినది. 
“ల్లో! నాఘారౌ నాజ్యభాగౌ చన చేధ్మం న జయాదయః] 

చతుష్పాత్రప్రయోగే తు నిశ్చిత్యోక్తం కపర్దినా!” 
అను కపర్టికారిక ప్రకారము, చతుష్పాత్రప్రయోగములో ఆఘార హోమములు, ఆజ్య 
భాగము, ఇధ్మము, జయాదిహోమము లుండవు. ) 


“సంకల్పకః: కర్తా ప్రాణానాయమ్య, పూర్వోక్త ఏవంగుణవిశేవణవిశిభ్రాయామన్యాం 
తభతిథౌ శ్రీభగవదాజ్ఞియా శ్రీమన్నా రాయణప్రీత్యధ్థం భగవ్వత్కై ంకర్య డూవం---- 
కర్భాంగం బతుప్పాత్త్రప్రయోగవిధానేన అగ్ని ఫావనం కరీవ్య (కరిష్యే) 

-ఇతి సంకల్ప్య, 

౫ గోమయేనోపలిప్తే శుచౌ దేశే, శ్వేతతండులచూర్ణేన సమం చతురస్రం స్థండిలం కల్ప 
యిత్వా, *ప్రాచీః పూర్వముదక్సంస్థం దక్షిణారంభమాలిఖేత్‌! అథోదీచీః పురస్సంస్థం 
పశ్చిమారంభమాలిఖేత్‌! 


కసంకల్పః: అగ్నిముఖము ప్రధానకర్మకు ఆనుషంగికమైనది. అందుచే ----కర్మాంగం అని 
ఉన్నచోట ప్రధానకర్మ పేరును చెప్పి, దానికి అంగభూతముగా నీ అగ్నిముఖమును చేయు 
చున్నానని సంకల్పించి దానిని చేయవలెను. సంకల్పములో “కరిష్యి” అని హోమఫలము కర్తకు 
చెందునప్పుడును, “కరిష్యే” అని అన్యులకు చెందు నప్పుడును చెప్పవలెను. 
కస్థండిలకల్పనమ్‌: అగ్నిప్రతిష్టాపనకై గోమయముతో నలుకబడి రంగవల్ల్యాద్యలంకృత 
మైన శుచియైన ప్రదేశమున కొంచెము బియ్యముపిండిని నెరిపి చతురస్రస్థలమును హోమార్థమై 
కల్పించవలెను. ఈ స్థలమునకే స్థండిలమని పేరు. 
న్‌ ఉల్లేఖనమ్‌: పిదప రెండుదర్శ్భ లను సగమునకు మడచి చివరలు క్రిందికుండునట్టుగా పట్టు 
కొని వానితో ' ప్రాచీ? పూర్వ ముదక్సంస్థం దక్షిణారంభమాలిఖేత్‌' అని చెప్పుచు పడమటినుండి 
69 


పూర్వప్రయోగే 70 చతుష్పాత్రప్రయోగః 


57 అవాక్కరోభ్యుక్య, తృణం నైబుత్యాం నిరస్య, అప ఉపస్పృశ్య" ఓం భూర్భువ 
న్ఫువలోమ్‌ ౯ ఇత్యగ్నిం ప్రతిష్టాప్య! = ఉత్సృచ్యతే= భ్యుక్షణతోయశేషమ్‌! ప్రాకోయ 
మన్యం నిదధాత్యుదగ్వా యథా బహిస్స్యాచ్చ పరిస్తరాణామ్‌ | *అగ్నిం ప్రజ్వాల్య! 
"కం చత్వారి ళృంగా త్రయో అన్య పాదా ద్వే శీరే నవ వాస్తానో అన్య/ త్రిధా 
అ్లోవ్చ వ భోరోరవీతి మవోదేనోమర్త్యా గం ఆవీనేళ/@ై. ఆ.6. 10)/అగ్ని ౦ ధ్యాయామి” 
-ఇతి ధ్యాత్వా, 


మొదలిడి తూర్పున కంతమగునట్లు స్థండిలముయొక్క దక్షిణార్థమునందును, మధ్యను, ఉత్త 
రార్థమునందును వరుసగా ఒక్కొక్కరేఖను గీచి, ఆతర్వాత ' అథోదీచీః పురస్సంస్థం పశ్చిమా 
రంభమాలిఖేత్‌” అని చెప్పుచు దక్షిణమునుండి మొదలిడి ఉత్తరమున కంతమగునట్లు ఒక్కొక్క 
రేఖను స్థండిలముయొక్క పశ్చిమార్ధమున, మధ్యన, పూర్వార్థమందున వరుసగా గీచి, ఆ 
దర్భలను స్థండి లముపై నుంచవలెను (ఇట్లు రేఖలను గీయుటకే ఉల్లేఖన మని పేరు). 

57 అభ్యుక్షణతోయపాత్రలో అక్షతలు వేసి కొంచము నీటిని పోసికొని, ఆనీటిలో కొంచెం కుడి అజ 
చేతిలో పోసికొని “అవాక్కరోభ్యుక్ష్య” అని చెప్పుచు ఆనీటిచే అధోముఖహస్తముతో స్థండిల 
మును ప్రోక్షించి, “తృణం నైబుత్యాం నిరస్య” అనుచు ఆదర్భలను వేదిపైనుండి తీసి నైబుతికి 
పడవేసి, “అప ఉపస్పృశ్య" అనుచు అభ్యుక్షణతోయపాత్రలోని నీటిని తాకవలెను. 

58 అగ్ని నిధానమ్‌: స్థండిలముపై "ఓం భూడ్భు వన్సు వర్‌ "అని అగ్నిని ఉంచి, (ఈ అగ్నిని 
ఇద్దరు ముత్తైదువలు ఒక ఇత్తడి లేక కంచుతట్టలో తెచ్చి స్థండిలముపై నుంచిన తర్వాత కర్త ఆ 
తట్టలో అక్షతోదకమును వేయుట, అట్లు వేసిన తర్వాత వారా తట్టను వెన్కకు తీసికొనిపోవుట 
ఆచారము. (అప్పు డాస్త్రీలు కంఠమునకు గంధము రుద్దుకొని పోవుటగూడ పద్ధతిగా నున్నది. ) 
3 ఉదకపాత్రనినయనమ్‌: అభ్యుక్షణతోయపాత్రలో మిగిలిన ఉదకమును చల్లివేసి, దానిలో 
అక్షతలువేసి, వెజే జలమును నింపి, వేరొక పాత్రలో అక్షితలు వేసి, నీటిని నింపి, దానిని అగ్నికి 
తూర్పునగాని ఉత్తరమునగాని ముందు వేయబోవు పరిస్తరణల కవతల నుండునట్టుగా నుంచ 
వలెను. (ఇచ్చట తూర్పున నుంచుటయే ఆచారముగా నున్నది.) 

60 సమిధల నీటితో ప్రోక్షించి 'అగ్నిమిధ్వా” అనుచు వాని నగ్నిలో వేసి అగ్నిని ప్రజ్వలింపజేసి, 

61 అగ్నిప్రార్థనా: అంజలిని ఏటవాలుగా వంచి అగ్నివైపు చూపించుచు "బత్వార ళృంగా 
త్రయో ” అను మంత్రముతో అగ్నిని ధ్యానించి, ఆవాహన చేసి, 


పూర్వప్రయోగే 71 చతుష్పాత్రప్రయోగః 


"ఓం ఫవ వొ దేవివ్రభిలో2 ను నర్వాఃవూర్వో వా జాతన్స శ గర్భే అన్తః న విజాయ 


మానను ఉఊనివ్యమాణః ద్రత్య జ్యాఖాస్తీన్ల తి విళ్ళ తే ముఖి ప్రాజ్ఞ ఖాగ్నే మమాభి 
ముఖో భవ/ నుముఖో భవ/ నువ్రనన్నో భవ/ వరదో భవ/ యభోక్తజావ్వూయా వావి 
న. 

- ఇత్యగ్ని మావాహ్య ప్రార్థ్య! అగ్నేః పురతోఇక్షతోదకం నినీయ! 

కెపరిసమూహ్య, 1 ఓం ఆగ్నయే నమః 2 ఉం జాతవేధనే నమక ౩ ఓం నవోజనే 
నమక 4. ఓం అజొరావ్రభివే నమకి 5. ఓం బైక్వానరాయ నమః 6. ఓం నర్యావనే నమకి 
7. ఓం వజ్శీరాభనే నమః & ఓం వినర్సీణో నమక ౨. శ్రీయజైవుడువాయ నము 
గ౭నర్వేభ్య జీర్టైన్లవేభ్యో నమవి- ఇత్యక్షతై రలంకృత్య| 

కప్రాగగ్రైర్దర్భె రగ్నిం పరిసృణాతి! ప్రాగుదగైర్వా! దక్షిణానుత్తరాన్‌| ఉత్తరానధరాన్‌! 


62 అగ్నిప్రార్థనా: "పవ వా దేవః --- విళ్వతో ముఖిః భ్రాడ్మాఖాగ్చ్నే --వావిల్భ్ర వోజు "_ అని 
చెప్పుచు అంజలిని తన హృదయము వైపు త్రిప్పుకొనుచు అగ్నిని తన కభిముఖముగా కమ్మని 
ప్రార్థించి, కుడిచేతిలో హరిద్రాక్షతోదకమును తీసికొని దానిని అగ్నికి తూర్పున విడువవలెను. 
ెపరిసమూహనమ్‌: “పరిసమూహ్య” అనుచు తడిచేసికొన్న తన కుడిఅటిచేతితో అగ్ని 
చుట్టును తూర్పునుండి ప్రదక్షిణముగా నలికి, (అలంకరణమ్‌:) “ఓం అగ్న యే నమ నుండి 
మొదలిడి “ఓం వినర్ప్సీజో నముః వరకు గల వాక్యములను చెప్పుచు ప్రదక్షిణముగా తూర్పు 
నుండి మొదలిడి 8 దిక్కులందును అగ్నిచుట్టును అక్షతల నుంచి, 'శ్రీయక్ఞావుడుపాయ నము 
అనుచు అగ్నిమధ్య కొన్ని అక్షతలు వేసి, 'నర్వేభ్య కీబైక్ష వేభ్యో నమః - అనుచు సదస్యుల 
పై అక్షతలు వేయవలెను. 

క్‌ పరిస్తరణవిధిః:పదహారేసి దర్భలతో కట్టిన నాల్గు పరిస్తరణలను అగ్నిచుట్టును ప్రదక్షిణ 
ముగా వేయవలెను. ఇట్లు తూర్పు, పశ్చిమములందు వేయు పరిస్తరణలను ఉత్తరాగ్రములు 
గను, దక్షిణోత్తరములందు వేయు పరిస్తరణలను పూర్వాగ్రములుగాను, తూర్పునుండి ఆరం 
భించి ప్రదక్షిణముగా వేసి, దక్షిణదిశలో వేసిన పరిస్తరణలను ప్రాక్పశ్చిమముగా వేసిన దర్భల 
మొదళ్లపై నుండునట్లును, ఉత్తరమున వేసిన పరిస్తరణలను ప్రాకృశ్చిమముగా వేసిన దర్భల 
కొనల క్రిందికుండునట్లును సవరించవలెను. 


పూర్వప్రయోగే 72 చతుష్పాత్రప్రయోగః 


కజత్తరేణాగ్నిం ప్రాగగ్రాన్దర్భాన్‌ సర్గ్‌ంస్తీర్య, ద్వంద్వం న్యజిపాత్రాణి ప్రయునక్తి 
దర్వీమాజ్యస్థాలీమ్‌! ప్రోక్షణీమితరదర్వీం! 

“సమౌ సాగ్రౌ ద్వౌ దర్భా ప్రాదేశమాత్రౌ పవిత్రే కృత్వా! తృణం కాష్టం వాంతర్ధాయ 
ఛినత్తి ననఖేన! అప ఉపస్పృశ్య 

అద్భిరనుమృజ్య! ప్రోక్షణ్యామవధాయ! తస్యామప ఆనీయ! హస్తయోరజ్జుష్టోప 
కనిష్టికాభ్యాం ఉత్తానాభ్యాం ఉదగగ్రే గృహీత్వా! ప్రాచీస్తిరుత్చూయ! అభిమన్హ్య| 
సపవిత్రేణ పాణినా పాత్రాణి సంమృశ్య! పాత్రాణ్యుత్తానాని కృత్వా! త్రిః ప్రోక్షతి! శేష 
ముత్సిచ్య! పునః పూరయిత్వా! (ప్రోక్షణీం) కించిద్దక్షిణతో నిధాయ॥ 


కపాత్రాసాదనమ్‌: అగ్నికి ఉత్తరమున 6-6 దర్భలను రెండువరుసలుగా పూర్వాగ్రముగా 
పిచి, కుడి, ఎడమచేతులలో దర్వీని, ఆజ్యస్థాలీని జంటగా తీసికొని కుడివైపువరుస మొదట 
దర్వీని, ఎడమవైపు వరుస మొదట ఆజ్యస్థాలీని బోర్లించి పెట్టవలెను. తర్వాత ప్రోక్షణీపాత్రను, 
ఇతరదర్వీని(స్రువమును) కుడి,ఎడమచేతులలో జంటగా తీసికొని క్రమముగా దర్వీ, ఆజ్యస్థాలీ 
లకు పైవైపు బోర్లించి యుంచవలెను. ఇట్లు హోమపాత్ర లుంచుటకే “పాత్రాసాదని మని పేరు. 

౪ పవిత్రకరణమ్‌: కొనలతోగూడిన సమమగు పొడవుగల రెండుదర్భలను కలిపి ముడివేసి, ఆ 
దర్భల చివరనుండి మొదటికి జత్తెడు పొడవుండునట్లుగా ఆదర్భల మొదళ్ళను గోళ్లతో 
త్రుంచక, ఒక సమిధ నడ్డముగా నుంచి త్రుంచి ఆయామతమును కట్టి, నీటిని తాకవలెను. 
 ప్రోక్షణీసంస్కారః: ఆయామతమును జలముతో ముమ్మారు తుడిచి, ప్రోక్షణిని త్రిప్పిపెట్టి 
దానిలో నా ఆయామతమును వేసి, ప్రోక్షణిలో అక్షతలు వేసి ఉదకమును నింపి, రెండుచేతుల 
యొక్క బొటమనఉంగరపువ్రేళ్లచేత ఆయామతమును ఉత్తరమునకు కొనలుండునట్లు పట్టు 
కొని, పడమటినుండి తూర్పున కంతమగునట్లు ఆడించుచు మూడుసార్లు ప్రోక్షణిలోని నీటిని 
గీచి, ప్రోక్షణిపై కుడి అటిచేతిని బోర్లించి చూపి అభిమంత్రించి, ఆయామతముతో మిగితా పాత్ర 
లను తాకి, వానిని త్రిప్పి పెట్టి, మూడుసార్లు ఆయామతంతో ప్రోక్షణిలోని నీటిని ఆపాత్రలపై 
ప్రోక్షించి, ప్రోక్షణిలోని నీటిని చల్లి, అక్షతలు వేసి వేరే నీటినందులో నింపి, దానిని అగ్నికి కొంచెము 
దక్షిణముగా (దాదాపుగా నైబుతివైపు) పరిస్తరణలకు వెలుపల నుంచవలెను. ఈనీటితోనే 
మిగితా అగ్నిముఖము నంతయు పూర్తిచేయవలెను. 


పూర్వప్రయోగే 73 చతుష్పాత్రప్రయోగః 


ఈ ఆజ్యం విలాప్య|అపరేణాగ్నిం పవిత్రాంతర్జితాయామాజ్యస్థాల్యాం ఆజ్యం నిరూప్య! 
అజ దధీచోం= గారాన్ని రూహ్య తేష్వధిత్రిత్య గ జ్వలతా తృణేనావద్యోత్య। తం విసృజ్య! 
అప ఉపస్పృశ్య! ద్వే దర్భాగ్రే నఖాద్యనేన (అంగుష్టపర్వమాత్రం) సకృత్ప్రచ్చిద్య! 
అప ఉపస్పృశ్య! ప్రక్షాళ్య| యుగపదాజ్యపాత్రే ప్రత్యస్య (ఆజ్యే ప్రాశ్య) ప్రాగాది 
ప్రదక్షిణం త్రిః పర్యగ్నిః కృత్వా! అప ఉపస్పృశ్య! ఉదగుద్వాస్య! *౫అంగారానగ్నా 
ప్రత్యూహ్య! ఆజ్యస్థాలీం స్వస్య పురస్తాన్నిధాయ! 

గోఉదగగ్రాయామతేన పునరాహారమాజ్యం త్రిరుత్చూయ! గేపవిత్రగ్రంథిం విస్రస్య! 
ప్రక్షాళ్య! ప్రాగగ్ర మగ్నౌ ప్రహరతి॥ 


ఈ తెచ్చుకున్న నేతిని కరిగించి (విలాప్య=కరిగించి), ఆజ్యపాత్రలో ఆయామతమును వేసి, 
ప్రదక్షిణముగా తీసికొని వచ్చి అగ్నికి పడమట పరిస్తరణలకు వెలుపల తన ముందుంచుకొని, 
అందులో కరగించిన నేతిని పోసి (నిరూప్య= పోసి), 

9 ఉత్తరమువైపు అగ్నినుండి కొన్ని నిప్పులను వేజుగా తీసికొని (నిరూహ్య తీసికొని), వానిపై 
ఆ నేతిపాత్ర నెక్కించి (అధిశ్రిత్య=ఎక్కించి) 

7 ఒక దర్భను నిప్పుతో నంటించి, ఆ జ్వాల నేతిపాత్రయందు ప్రతిబింబించునట్టుగా దర్భను 
చూపించి (ఇదియే అవద్యోతనము), తర్వాత ఆ దర్భను పారవేసి, నీరు ముట్టి, 

71 అంగుష్టపర్వప్రమాణముగ రెండు దర్భాగ్రముల నొకేపరి గోటితో గాక అన్యవిధముగా త్రుంచి 
(ప్రచ్చిద్య=త్రుంచి), నీరు ముట్టి, వానిని ప్రోక్షణిలోని నీటితో కడిగి ఏకకాలమున నేతిపాత్రలో 
నుంచి, నేతిపాత్రను జ్వలితదర్భచేత ప్రాగాదిగా ప్రదక్షిణముగా మూడుసార్లు చుట్టి, నీరు ముట్టి, 
ఆ దర్భను ఉత్తరమునకు పడవేసి (ఇట్లు జ్వలితదర్భచేత చుట్టుటకే పర్యగ్నికరణమని పేరు.) 

72 అగ్నినుండి వేజుగా తీసిన నిప్పులను తిరిగి అగ్నిలో చేర్చి, నేతిపాత్రను ప్రదక్షిణముగా తీసి 
కొని వచ్చి తన ముందుంచుకొని, 

౫ ఉత్తరాగ్రాయామతంతో మూడుసార్లు తూర్పునుండి మొదలిడి తూర్పునకే అంతమగు నట్లు 
నేతిపాత్రలోని నేతిని గీచి (ఇదియే ఉత్పూరణము), 

7 ఆజ్యపాత్రలోని ఆయామతమును వెలికి దీసి, దాని ముడిని విప్పి, ఆదర్భలను ప్రోక్షణీజల 
ముతో కడిగి, కొనలు తూర్పుదిశగా నుండునట్లు పట్టుకొని అగ్నియందు వేయవలెను. 


పూర్వప్రయోగే 74 చతుష్పాత్రప్రయోగః 


గోదర్వీ న్నిష్టప్య] త్రిభిః దర్భైః సంమృజ్య! పునర్నిష్టప్య! ప్రోక్ష్య! నిధాయ! దర్భానద్శిః 
సంస్పృశ్య]! అగ్నౌ ప్రహరతి॥ 

7 "ఓం భూడ్భువన్సువో/ తత్పవితుర్వ రేణ్యం భభో దేవన్మ ధీమపా/ ధియో యో నో 
వ్రబోభయాల్‌/” ఇతి సోదకేన ప్రదక్షిణమగ్నిం పరిసమూహ్య| "అదితే౭ నుమన్యన్వు " 
(ఇతి దక్షిణతః ప్రాచీనమ్‌), "అనుముతే౭ నుమున్యన్వు "(ఇతి పశ్చా దుదీచీనమ్‌), 
'నరన్వతే౭ నుమన్యన్వు ” (ఇత్యుత్తరతః ప్రాచీనమ్‌), "దేవనవితః వ్రనువ” (ఆతి 
సమంతతః) పరిషిచ్య॥ “తతః ప్రధానదర్వ్యా చతుర్భహీతేనాజ్యేన 


గ స్తుక్స్రువసంస్కారః: ప్రధానదర్వీని(స్తుక్కును) ఎడమచేత, ఇతరదర్వీని (స్రువమును) కుడి 
చేత ఒకేసారి తీసికొని, వాని నగ్నిపై కాచి (నిష్టప్య=కాచి, వేడిచేసి), ఆరెండింటిని ఎడమచేతిలో 
పట్టుకొని, మూడుదర్భలతో కుడిచేత ప్రాగంతముగా వానిని తుడిచి, మళ్లీ వానిని రెండు చేతు 
లలో పట్టుకొని కాచి, తుడిచిన దర్భలతో ప్రోక్షణిలోని జలమును వానిపై ప్రోక్షించి, 


7 పూర్వపరిషేచనమ్‌: గాయత్రీమంత్రముతో అగ్నిచుట్టును తడిచేతితో ప్రదక్షిణముగా నలికి, 
“ఆగ్నిం వరిషింబతి” అని చెప్పి, ఎడమచేత ప్రోక్షణిని తాకుచు, కుడిచేత ప్రోక్షణిలోని నీటితో 
"అదితే౭ నుమన్యన్వ € అనుచు దక్షిణమునందు పడమటినుండి తూర్పునకు, "అనుముతే౭ ను 
మన్యన్వ "- అనుచు పశ్చిమమందు దక్షిణమునుండి ఉత్తరమునకు, "నరన్వతే౭ నుమన్యన్వు " 
-అనుచు ఉత్తరమునందు పడమటినుండి తూర్పునకు, "దేవనవితూవ్రనువ ౯ అని ఈశాన్యము 
నుండి ప్రదక్షిణముగా తిరిగి ఈశాన్య మువఅకు, అగ్నిని పరిషేచనము చేయవలెను. 

"తరువాత నాల్లేసిసార్లు నేతిని ఇతరదర్వితో ప్రధానదర్విలోనికి తీసికొనుచు "ఓం భూడ్భువ 
న్ఫువస్సావో/ వ్రజావతయ ఇభం నమము/ఓ అని హోమము చేయవలెను. ఇంతవరకు చేయు 
కార్యములకు పూర్వతంత్రమని పేరు. ఇది ముగిసిన పిమ్మట ఉద్దిష్టప్రధానకర్మకు ఏయే హోమ 
ములు నిర్లీతమైనవో వానిని చేయవలెను. అవి మునుముందు ఆయా ప్రధానకర్మలనుగుజించి 
వ్రాసినప్పుడు అక్కడ చెప్పబడును. ప్రధానహోమానంతరము అనాజ్ఞాతాది, సర్వప్రాయశ్చిత్త 
హోమములను చేసి, ఉత్తరపరిషేచనమును చేసి, చిట్టచివరకు అగ్న్యుపస్థానమును చేసి హోమ 
క్రియను ముగించవలెను. 


పూర్వప్రయోగే 75 చతుష్పాత్రప్రయోగః 


ఓం భూడ్భువన్సువస్స్వావోవ్రజావతయ ఇదం నమమ/" 


ఇతి హుత్వా! యథోపదేశం ప్రధానాహుతీర్‌ హుత్వా| అనాజ్ఞాతాదిహోమం, సర్వ 
ప్రాయశ్చిత్తహోమం, ఉత్తరపరిషే చనం, అగ్న్యుపస్థానం చ కుర్యాత్‌! 


అనాజ్ఞాతాదిహోమః 

ప్రాణానాయమ్య, “"అన్ఫ్రీన్‌-----హోమకర్భ ణీ నంభావిత జ్లాతౌజ్ఞాతాటి నకలదోవ 

నిర్లరణార్థం ఆనాజ్ఞాతాటివోమం కరిష్యే * ఇతి సంకల్ప్య, స్రువేణాజ్య మాదాయ 

జహుయాత్‌! 

7 ఆనాజాతం యదాజొతం యడ్హన్వ కీయతే మిథే/ అగ్నే తదేన్య కలయ త్వగంవా 

నా g ts VCE షు యతో 
వేత్లాయధాతభగ్‌ స్వావోఅగ్న య ఇదం నమమ? (శ్రైబ్రా 27.11) 
2 వుదీవ నమ్మి తోయజ్ఞో యజ్ఞః వ దీషనమ్బి తః అగ్నె తదొన్య కోల్పుయ త్వగ్‌ం పొ 
వేత యధాతథగ్‌ స్వాజో/అగ్న య ఖదం నమమ/(తైజ్రా 2.7.11) 
4 యత్బొ కత్రా మనసా దీనబొక్షాన యజ్ఞన్మో మన్వ తే ముర్తొనః/ అగ్ని వ్రధోతాశ్రతు 
—_ ఉట ను. వత hm — 0p (Sant 
విద్దీజానన్య జీప్లో దేవాగ్‌ం మీతుళో యాతి స్వాజో/ అగ్న య ఇం న మమ/ 

4. తన్నో అగ్నే వదుణన్య విద్వాన్‌ దేవన్య వపౌడో౭ వయా నినీాళ యడీష్లో వవ్నా 
తమళ్యోజీబానో విక్వా ద్వేషాగొంని ద్రముముధ్య న్య త్ఫూజో/ అగ్నీ వరుణాఖ్యా 
మిధం నమమ/(తైమయం.పా 1-4) 

౨ న త్వన్నో అగ్నే ఒవమో భీపోతీ నేదేష్లో అన్యా శవసో శ్యూల్లై/ ఆవోయతవ్వు నో 
వదిణగ్‌ం రరొణో వీవా మృడీకగ్‌ం నువావోన ఏథి న్వావో అగ్నీ వరుణాభ్యా 
మిధం నమమ/ (తై.మం.పా 1-4) 

రు యతఖన్హ భయామపా/తతోనో ఆభీయం రృ ధి/ముభువక్బాగి తవ తన్న ఊతయ/ 
విద్వపోవిమృ భోజుపా న్యాజూో/ ఇంద్రాయ మథువత ఇదం నమమ (తై.్రా 27.11) 


7. న్వన్తదా నిళన్స తద్భత్రవో విమృు భోవళీ/ వృ వేన్లః వురవళు నః న్వన్తదా 
తభయడ్క ర స్ఫ్వాతో' ఇధ్హాయాభయంకరాయేబం నమమ? (తైత్రా 271) 


పూర్వప్రయోగే 76 చతుష్పాత్రప్రయోగః 


ర. ఆభిర్లీర్టు ర్యభతోన ఊనమ/ఆవ్యాయయ వారివో వర్థమాన యదాస్తోళ్ళ భ్యో 
మయవా గోత్రారుజాన భూయివ్లభాజో అధో తే న్యాము న్యాజో/ఇంద్రాయ 
ht నకు tl యా మ! [జూ 
వారవతఖదం న మమ/ (తై.బ్రా. 27.11) 
వాత మృతం యజామహే నుగ్గిం వ్రక్టివర్లనమ్‌/డర్వారుకమీవ బన్లనాన్మృ ల్యో 


ద్భుశీయ మా౭మృతాత్సాజో త్యంబికాయేభం నమమ/ (@.ఆ. 6.56) 
అప ఉపస్పృశ్య (ప్రోక్షణిలోని నీటిని తాకవలెను) 
10. అదం విష్టుర్వాచ్రమే లేధా నిదభే వదమ/ నమూఢమన్య పాగ్‌ంనురే స్వావోవిద్ధవ 
భధం నమమ (తనం. 1.2.13) 

11. ఓం భూస్ఫ్యాజో! అగ్న య ఇదం నమమ 

12. ఓం భువన్స్యావోవాయవ ఇదం నమమ 

౫ ఉరం నువస్స్వాజో/నూర్యా యేభం నమమ/ 

14. ఓం భూడ్చువన్సువ స్ఫాజో వ్రజావతయ ఇదం నమమ 

సర్వ ప్రాయశ్చి త్రహోమః 

*ిస్రాణానాయమ్య, "అన్ఫీ న----వోమకర్శ ణ్‌ మధ్యే నంభావిత మృ్ర-తంత్ర-న్వర- 
వ్థ-విధివివర్యా న-గ్యూ నాతిరిక్త-బోష-ప్రాయ క్చి త్తారం నర్వప్రాయ శ్చి త్ర హోమం 
వోష్యామి "- ఇతి సంకల్ప్య, స్తువేణాజ్య మాదాయ జహుయాత్‌ 

స ఓం భూడ్చువన్సువ స్నాజో/వ్రజావతయ ఖదం నమమ 

6. శ్రీవివ్లవే స్వావో/విళ్లనే వరమాత్భన ఇదం నమమ॥/ 


౫ మరల ప్రాణాయామము చేసి, “ అన్ఫి న్‌-----వోమకర్శ ణి మధ్యే నంభావిత మస్రతాత్రా 
న్వరవర్థవిధవివర్యా నన్యూ నాతిర్తిక్తబోవ్రాయక్సి త్రారం నర్వప్రాయత్సిత్తహోమం తరవ్యే' 
అని గీతలుంచినచోట ప్రధానకర్మపేరును చెప్పుచు సంకల్పించి, స్రువముతో నేతిని తీసికొనుచు 
క్రింద నిచ్చిన 15,16 మంత్రములతో సర్వప్రాయశ్చిత్తహోమమును చేయవలెను. 


పూర్వప్రయోగే 77 చతుష్పాత్రప్రయోగః 


ఉత్తరపరిషేచనమ్‌ 
పునః ప్రాణానాయమ్య, 
"అధితే౭ న్సమల్‌ నా” ఇతి దక్షిణతః ప్రాచీనమ్‌, 
"అనుముతే౭ న్వీమళ్గ ఫ్రా?” -ఇతి పశ్చాదుదీచీనమ్‌, 
"నరన్వులే౭ న్వీమ్‌ స్ట్రా?" ఇత్యుత్తరతః ప్రాచీనమ్‌, 
“దేవొనవితః ప్రానొబీ2"- ఇతి సమంతమగ్నిం పరిషిచ్య! 

అగ్న్యుపస్థానమ్‌ 
ల "ఓం అగ్నే నయ్‌ నువథొరాయే అన్యా న/విక్వోని దేవ వయునోని విద్వాన/ 
యుయోగ్యేశ థ్రీవంరాణమేనః! భూయెష్టాం లే నమక్తిం విధేమ/ ప్రవజ్యుక్రాయ్‌ 
భానవే భొరభ్వామ్‌/ వావ్యం మతిం బాగ్న యే నువ్రూతమ్‌/ యో దైవ్యోని మానుషా 
జనూర్‌ ంవీ/అ్రన్తర్వి కోని విద్య నా జాగొతి/అబ్బా గిరోము తయో దేవయత్రీలఅగ  యస్తి 


ద్రవోణం భిక్షోమాణాః! నునంబ్భళగొం నువ్రతీకళ్‌ న్వంజవ్‌/ వావ్యవావా మరతిం 
మానుషాణామ/ అగ్నే త్వమన్భు ద్యు యోధ్యమీవాః! అనగ్నాత్రా అభ్యోమన్త రృష్లీవో 
వునరన్య భ్య గం నువితాయ్‌ దేవ/కాం ఎకో భిరజరేభిర్య జిత్ర/ అగ్నే త్వం పొరయా 
నవ్యో అస్మా న్‌/న్వున్తీభిరలొడుధాజీ విశ్వా/వూల్చ్‌ వృథఢ్వీ థ్‌హులా నొజిర్వే/భవా 


” మరల ప్రాణాయామమును చేసి, ప్రోక్షణిని ఎడమచేతితో తాకుచు, కుడిచేతిలో ప్రోక్షణిలోని 
నీటిని పోసికొని "అదితే2౭న్వూమర్రస్రాః”- అని దక్షిణమునందు పడమటి నుండి తూర్పునకు, 
'ఆనుముతేఒన్వమర్లస్రాః” - అని పశ్చిమమునందు _ దక్షిణమునుండి ఉత్తరమునకు, 
'నరఠన్వు తే౭ నామ్‌ స్థా? "- అని ఉత్తరమునందు పశ్చిమమునుండి తూర్పునకు, "దేవ నవితః 
వొసావీ?”- అని ఈశాన్యమునుండి ప్రదక్షిణముగా తిరిగి ఈశాన్యమువటకు, అగ్నిని పరి 
షేచనము చేయవలెను. దీనికే ఉత్తరపరిషేచన మని పేరు. 

8 తర్వాత కర్త లేచి నిలబడి సాంజలియై, * అగ్నే నయ సుపథా రాయే” ఇత్యాది మంత్రములను 
చెప్పి, “మంత్రహీనం క్రియాహీనం”, “ప్రాయశ్చిత్తాన్యశేషాణి అను శ్లోకములను చెప్పి, తన 
ప్రవరను చెప్పి అగ్నికి మ్రైక్కి , “శ్రీకృష్ణాయ నమః” అని పదిసార్లు జపించి కూర్చొనవలెను. 


పూర్వప్రయోగే 78 చతుష్పాత్రప్రయోగః 


తోకాయ తనయాయ ళఈయోళో వ్రకొరపో మననా వచ్యమానాళ దేవద్రీజ్‌ న్న యథ 
దేవయన్తో/ధక్షణావాడ్వాజినీ ప్రాద్యో త/వావిర్భ రక్త్యగ్న యీ భు తాబీ!' (తై.బ్రా.2.8.2) 

మృ హీనం క్రయాపానం భక్తిహీనం వాంతాళన/ 

యధ్రుతంతు మయాదేవ వరివూర్థం తదన్తు తే/ 

ప్రాయ ళ్చి త్రాశ్య లేపాణ్‌ తవ కర్ణా ళ్ళి కాని ఎ! 

యాని తేషాము కేషాణాం కృ ానున్భ రణం వరమ/ 
"అభివాదయే ---" ఇతి గోత్రర్షినామయుతప్రవరముక్త్వా అభివాద్య ఉపవిశేత్‌. 

తీ, తీ, 


రీ శీ టీం తోం శో 
9 9 ఖం 9 9 ఖం 9 


విచ్చిన్నెపాసనాగ్నిసంధానమ్‌ 


(వివాహానంతరము గృహస్థుడు ఆవివాహాగ్నిని తనగృహమునకు గొనిపోయి, 
అది చల్లారకుండ పరిరక్షించుకొని, అందులో సాయంప్రాతఃకాలములు పత్నీసమేత 
ముగా జాపాసనమును చేయవలెనని గృహ్య సూత్రములు తెల్పుచున్నవి. ఆ అగ్నినష్ట 
మైనచో ఉపవాసాది ప్రాయశ్చిత్తములు చేసికొని, అగ్నిని పునఃపరికల్పించి అందులో 
జౌపాసనమును చేయవలెనని శాస్త్రము. ఇట్లు విచ్చిన్నమైన అగ్నియొక్క పునఃపరి 
కల్పనవిధాన మీ అధ్యాయములో వివరింపబడినది. ఈవిధానమునకే పునస్సంధాన 
మని ఇంకొకపేరు. 

ల్లో! ఆత్మార్థం చైవ దారార్థ ముభయార్థం చ సర్వథా! 

కుర్యాదౌపాసనే వహ్నా, పరార్థం లౌకికానలే॥ 
అనగా గృహస్థుడు తనకుగాని, దంపతుల కిర్వురికి గాని ఫలము చెందునట్టి పుంస 
వన, గర్భాధాన, సీమంతాది స్మార్తకర్మలను జొపాసనాగ్నిలో చేసికొనవలెను. అన్యు 
లకు ఫలముచెందునట్లుగా తానాచరించు చౌలోపనయనములవంటి కర్మలను లౌకి 
కాగ్నిలో చేయవలెనని పైశ్లోకము తెల్పుచున్నది. అందుచేత తనకుగాని, దంపతుల 
కిద్దరికిగాని చేసికొనవలసిన స్మార్తకర్మలకై ఈ పునస్సంధాన మవసరమగుచున్నది. 
(a) 
అంతేకాక ఆబ్దికాదిపితృకర్మలను, గృహప్రవేశాదులను కూడ జాపాసనాగ్నిలోనే 
౧ YU 
చేయవలెను.) 


ప్రయోగః:అథ కర్తా పాణిపాదౌ ప్రక్షాళ్య, ఆచమ్య, భార్యయా సహ గోమయేనోప 
లిప్తం రంగవల్యాద్యలంకృతం శుచిప్రదేశం ప్రాప్య, హరిద్రాక్షతాదక్షిణాతాంబూల 
సహితం పాత్రం గృహీత్వా, పూర్వాభిముఖో భూత్వా, 


8 క్రర్త కాలుసేతులను కడిగికొని, ఆచమించి, భార్యతో సహ గోమయముతో నలుకబడి, 
ముగ్గులచే నలంకృతమైన శుచియైన ప్రదేశమును ప్రవేశించి, పసుపు అక్షతలు, తాంబూలదక్షి 
79 


పూర్వప్రయోగే 80... విచ్భిన్నౌపాసనాగ్నిసన్థానమ్‌ 


"ఓం నమన్ఫదీనీ నమన్సుదోనన్సతయే నమన్సఖీనాం వురోగాణాం బకువే నమో దనే 
నమః వృ థ్లీబ్యై/ @ఆ.నం.3.2.4.14)/నబ్రథ్‌ నాం మే గోపాయ/ యే బ నభ్యాన్స భానదిః/ 
తానీన్లియాపోతః కురు/ నర్వామాయుడుపానతామ్‌/ (తెలా 12 ౧26% నర్వేభ్య ల్శీదైభ్ల 
వేభ్యో నమ" - ఇతి ప్రణమ్య, 

"అశేషే పౌ వరివల్‌/ భవత్పాభమూలే మయా నమర్వి తామిమాం సౌవరీం యత్కించ 
ప్రకడాం యభథోక్రబకణామివ న్వీకృత్య ఆవయోః విబ్బిన్నౌ పాననాగ్ని నన్థానం 
కర్తుం యోగ్య తాస్నిథిమన్నుగ్రహోణు” - ఇతి ప్రార్థ్య, “తథాస్తు? "యోగ్య తానధిరన్తు "- 
ఇత్యనుజ్ఞాప్య, దర్శ్భేష్వాసీనః, దర్భాన్‌ ధారయమాణః, పవిత్రపాణిః, ప్రాణానా- 
యమ్య, 

సంకల్పః: “వాంరోం తలత్సల్‌, శ్రీగోవింద గోరింద గోనింధ - అన్య శ్రీభగవతః మవో 
వుడువన్య విష్రోరాజ్రయావ్రవర్తమానన్య అధ్య బ్రవ్మా జః ద్వితీయవరాలే ల్వే తవరానా 
కల్పే వైవన్వతమన్వంతలే కలియుగే ప్రథమపాదే జంబూద్వీవే భారతవర్రే భరతఖండే 
ళకాభేమేరోరక్ష అటిగ్భా గే అన్ని న్‌ వర్తమానేవ్యా వవోరికేవ్రభవాది వవ్లి నంవత్స రాణాం 
మద్యే ----నంవళ్స్ఫరే ----అయనే ----ుతౌ ----మానే ----వక్షే ----తిథౌ ---- 
వానరే ----నక్షత్రయుక్త్రాయాం తుభనక్షత్ర, కుభీయోగ్‌, కుభకరణ ఏవంగుణబికేష్షణ 
వికి యాం అస్యాం ఇుభతిధా శ్రీభగవదాజ్టయా శ్రీమన్నా రాయణప్రీత్య ధం విబ్బి 
న్నా వాౌననాగ్నీం వునన్ఫాన్యే/ తద్‌ నిర్వథ్ను వరినమావ్ర్య ధ్రమాదౌ వివ్వుక్సేనా 
రాధనం కరివ్య //- ఇతి సంకల్ప్య, విష్వక్సేనారాధనం కృత్వా, 


ఐలు గల పాత్రను పట్టుకొని తూర్పుముఖముగా నిలుచుండి, "ఓం నమన్సు దనే----ళ్ళీైైన్ల 
వేభ్యో నమః వలకు చెప్పి పరిషత్తుకు ప్రణమించి, "అలేషే వౌ వరివత్‌ -----అనుగ్రహోణ ”- 
పర్యంతము చెప్పి, " తభాన్తు! యోగ్య తానీటిరన్తు ” - అని పరిషదనుజ్ఞను పొంది, దర్భలపై 
కూర్చొని, రెండు దర్భలతో కట్టిన పవిత్రమును ధరించి, భార్యతో సహ పీటలపై పూర్వముఖ 
ముగ కూర్చొని, 'వారరోం తత త్‌-----వివ్వు క్షే నారాభనం కరివ్య ౯ అని సంకల్పించి మొదట 
“విష్వక్సేనారాధనమ్‌” అను అధ్యాయములో చెప్పినట్లుగా విష్వక్సేనారాధనము చేయవలెను. 


పూర్వప్రయోగే 81 విచ్చిన్నాపాసనాగ్నిసన్ధానమ్‌ 


ప్రాజాప త్యకృ చ్చ్ర మ్‌ 

జక్రర్తా ప్రాణానాయమ్య, 'ఫూర్యోక్తపవంగుణవిశేవణవిళిప్రాయామన్యాం తభతిథౌ 
అనేకకాలనాయంవ్రాతరావాతీనాం అకరణప్రాయ కి త్తార్గం బ్రాజావల్య కృ బ్బ్రవ్రతి 
నిధి యత్కింబిధి రోజ్యు దానం కరివ్య " 
-ఇతి సంకల్ప్య, హిరణ్యమక్షతైస్సహ గృహీత్వా 

వారణ్య గర్భ గర్భన్టం వౌమబీజుం విభౌవసోః/ 

అనంతపుణ్యవ లభం అతళ్ళాంతిం వ్రయబ్భ మే 
ఖదమనేకకాలనాయంవ్రాతరావాంతీనాం అకరణప్రాయ కి త్తారం ప్రాజావల్య కృ బ్బ 
ప్రతినిధి యత్కి ంబిధైరజ్యం నానాగ్‌'త్రేభ్య శ్రీచక్ర వేభ్యః తేభ్యః నంవ్రదదే నమమ "- 
ఇత్యక్షతోదకేన భూమౌ తర్పయిత్వా శ్రీవెష్ణ వేఖ్యో దద్యాత్‌. 

స్థాలీపాకాకరణప్రాయశ్చిత్తమ్‌ 

క పునః ప్రాణానాయమ్య, "“వూర్వోక్తఏ వంగుణవిశేవణవిశ్టాయామన్యాం చుభతిథౌ 
ఆనేళబర్భవూర్రమానాలీపాకాకరణ వ్రాయక్చి త్రారం ఆజ్య నవాలవోమద్రవ్య 
తడులదానం కరివ్య "- ఇతి సంకల్ప్య 

తండుల్నావెళ్వ దేవత్యా* వొకనాన్న ౦ వబంతి యే/ 

తస్మా త్తండు లదానేన అతక్ళాంతిం వ్రయబ్భు మే/ 


క శ్రదుపరి కర్త చాలా కాలమునుండి జొపాసన చేయనందుకు ప్రాయశ్చిత్తరూపకముగా ప్రాజా 

పత్యకృచ్భ్రమును హిరణ్యదానరూపకముగా చేయవలెను. దీనికై కర్త ప్రాణాయామము 

చేసి, 'వూర్యోత్త.... కరివ్య "- అని సంకల్పించి, 'పారణ్య గర్భ గర్భం... "అను శ్లోకమును 

చెప్పి దక్షిణను అక్షతోదకముతో సహ భూమిపై విడిచి దానిని శ్రీవైష్టవులకు దానమీయవలెను. 

కోతరువాత కర్త చాలా కాలమునుండి దర్శపూర్ణమాసలయందు స్థాలీపాకము చేయనందుకు 

ప్రాయశ్చిత్తముగా ఆజ్యసహిత తజ్జులములను దానమీయవలెను. దీనికై కర్త ప్రాణాయామము 
డ చ అ] 


నుంచి, "తక్ఞుల్మావెళ్వుదేవత్యా 2... నమమ " - అని చెప్పి దానమీయవలెను. 


పూర్వప్రయోగే 82 _ విచ్భిన్నౌపాసనాగ్నిసన్థానమ్‌ 


తామదేనోన్స ముభ్భూ తం నర్వక్రతుము నంనీతమ్‌/ 
దేవానా మాజ్యు మావోరము తళ్ళాన్తిం వ్రయబ్బ మే 
వారణ్య LS) OLA) నం మౌమబీజుం విభావనో 
P 
అఆనంతవ్రుణ్యభలధం ఆతక్ళాంతిం వ్రయబ్భ మే 
అధమ నేకకాలభర్భువూర్గమాన్య్థాలీ పాకాకరణ ప్రాయ క్చి త్తారం ఆజ్యా నవాతహోమ 
ద్రవ్య తర్హలలం --రోత్రాయ ----శ్తీవవవాయ తుభ్యమవాం నంవ్రదిదే నమమ "- అతి 
ఆజ్యసహితతణ్ఞులదానం కుర్యాత్‌. 
అయాశ్చహోమః 
కద్విక ప్రాణానాయ మ్య, 'వూరోక్త ఏవం (గుణవి శిజ్ఞాయా మస్యాం జుభొతిథౌ శ్రీభగన 
దాజ్హయా శ్రీమన్నా రాయణప్రీత్య ధం అనయా మమ ధర్భువత్న్యానవా విచ్చిన్నా 
పాననాణ్ని 0 వునన్సన్రాన్యే/తదంగమగ్నా వ్రత్మషావనం కరివ్య /”- అతి సంకల్ప్య, 
న్వశేవభూతేన మయాన్వీయైఃనర్వ వరిబ్నదైః/ 
విభాతుం ప్రీతమాత్మా నం దేవః వ్రక్రమతే న్వాయమ్‌/ 
- బ్రతి సాత్త్వికత్యాగం కృత్వా, పూర్వపరిషేచనాంతం చతుష్పాత్రప్రయోగం కృత్వా, 
"ఉం భూర్భు వన్సు వస్ళ్వాజో వ్రజావతయ భాధం నమము/"- ఇతి స్రువేణ హుత్వా, 
65ప్పున్వ ప్రాణానాయమ్య, (శ్రీభగవదాజ్టయా శ్రీమన్నా రాయణప్రీత్య ధం శీవవాసా౭ 


కోరెండుసార్లు (ఒకటి తనకొజకు, ఇంకొకటి భార్యకొజికు) ప్రాణాయామము చేసి, “శ్రీభగవ 
దాజ్ఞయా శ్రీమన్నా రాయజణవ్రీత్యల్థం---విబ్భి న్నా పాననాగ్నీ ం వుశన్సనాన్యే/ తబొంగమగ్ను 
వ్రతిఫ్రావనం కరవ్య/”- అని సంకల్పించి, న్వలేష భూతేన మయా---వ్రక్రమతే న్వయమ్‌' అని 
సాత్త్వికత్యాగమును చేసి, స్థండిలమును కల్పించి, “చతుష్పాత్రప్రయోగః” అను అధ్యాయ 
ములో చెప్పినట్లుగా పూర్వపరిషేచనాంతము చేసి, స్రువములోని కొకసారి నేతిని తీసికొని భార్య 
తనను తాకుచుండగా, “ఓం భూడ్భువన్సువన్వ్య్వావో బ్రజావతయ కదం న మమి అని 
హోమము చేయవలెను. 

ొముఖ్రల ప్రాణాయామము చేసి, "్రీభగవధాజయా----ప్రాయళ్సి త్తారం అయాళ్ళవోమం 

హి ౮ వాల్‌ 

వోష్యామి “- అని సంకల్పించి, చతుర్గృహీతాజ్యముతో 1-6 మంత్రములతో అయాశ్చహోమ 


పూర్వప్రయోగే 83 విచ్చిన్నాపాసనాగ్నిసన్ధానమ్‌ 


తరణ వ్రాయళ్చి త్రారం ఆయాళ్ళ హోమం వోషవ్యామి "- ఇతి సంకల్బ్ప్య, చతుర్గృహీతే 

నాజ్యేన జహుయాత్‌. 

1. ఓం అయాళల్చాగ్న = న్యనభిళన్తీశ్చు నత్యవుత్త్రమయా తని/అయనా మనసా 
బృతోఒయనా వావ్యమూపావేఒయా నో ధేవా భషజుగ్‌ స్వావో/ అగ్నయే 
ఆయన ఇదం నముదు/ (తై.మం.పా. 1.5) 

2. ఓం వునస్త్వా=.బిత్యా డుద్రావనవన్స మీంధతాం వునర్హ్యూవ్భు డోవనునీథ యటైః! 
మృ తేన త్వం తనువో వరయన్వ నత్యాన్సంతు యడీమానన్య తామాన్స్వావో 
అగ్భ యే వనునీథాయేధం న మమ/ తై.నం.4.2.3) 

౨ ఉం మునో జ్యోతరువతామాజ్యుం విచ్చున్నుం యతడిగం నమిమం ధొధాతు/ యా 

— దో — నవి, వాపస్‌! నూ. 
కటా డవసోనిమ్రుబిళ్చ తాన్స్ఫందధామి వావిషాభ్బు లేన న్వావోమననే జ్యో తిష 
కదం నమమ (తై.నం. 1.5.3) 

4 డీం యన్ఫు ఆల్భ నోమిధా౭ భూభగ్న న్తత్చు నరావోర్జాతవోదా వివరణ నావా 
అగ్భ యే జాతవేదన ఇదం న మమ/ @ై.నం.3.2.5) 

ల్‌ డం వునరగ్ని బ్బ క్షురదాల్‌ ఛునర్ట బృ వాన్స తవునర్భు ఆళ్వినాయువం బ్షు 
రాధీత్రమక్ష సావో అగ్నీ న్హూబ్బ వాన్ప త్య శ్వాబ్య ఇదం న మమ/ @ై.నం.22.5) 

6 _ ఉం తీన్తుం తన్వన్‌ రజిసో భానముమన్వువా జ్యో తివ్య తః వథో రక్ష ధియా కృ తాన్‌/ 
అనుల్ప అం వయత జోగు వామపో మనుర్భవ జనయాదైవ్యం ఉన న్వావో 
అగ్భ యే తంతుమత ఇదం నమమ/(తైనం.2420 

సాయంప్రాతరాహుతీనామక రణప్రాయశ్చిత్తహోమః 

పునః ప్రాణానాయమ్య, 'శ్రీభగవదాళ్టయా శ్రీమన్నా రాయణజవ్రీత్యర్థం అన్ఫ్రీ న్విబ్బి 

న్నా గ్ని తర్భ జీ అనేకకాలసాయంప్రాతరావాు తీనామకరణ ప్రాయ ళ్చి తారం నర్వ 


మును చేయవలెను (వివరణ: జౌపాసనాగ్నినష్టమైనందున కర్త విహితోపవాసములను, ప్రాయ 
శ్చిత్తములను చేసికొని, పునస్సంధానము చేసి, జాపాసనము చేయవలెను. ఇట్లుపవాసములను 
చేయనందున, దానికి ప్రాయశ్చిత్తరూపముగ అయాశ్చహోమము చేయుచున్నాడు.) 


పూర్వప్రయోగే 84. విచ్భిన్నౌపాసనాగ్నిసన్థానమ్‌ 


వొాయళ్చిత్తవోమం వోవ్యామి "ఇతి సంకల్ప్య, 

డం భూడ్చువన్సువన్స్వావో వ్రజావతయ ఇదం నమమ/ 
%_ఇత్రి స్తువేణాజ్యమాదాయ హుత్వా, 

దర్శపూర్ణమాసస్థాలీపాకాకర ణప్రాయశ్చిత్తహోమః 

87క్పున ప్రాణానాయమ్య, (శ్రీభగవదాజ్టయా శ్రీమన్నా రాయణప్రీత్య ధం అన్ని 
న్వాబ్భిన్నా ౯. కర్గ్ణుణో ఆనేకకాలభర్భువూర్ణమాన్యసాలీవాకాకరణ ప్రాయళ్సి త్రాధం 
నర్వవాయతళ్నిత్త్రవోమం వోవ్యామి "ఇతి సంకల్ప్య, 

డం భూడర్చువన్సు వన్వ్వావో వ్రజావతయ ఇదం నమము/ 


- అతి స్రువేణాజ్యమాదాయ హుత్వా, పుర్వోక్త ప్రకారేణ (పుటసంఖ్యా 75-78) 
అనాజ్ఞాతహోమం, సర్వ ప్రాయశ్చిత్తహోమం, ఉత్తరపరిషేచనం, అగ్న్యుపస్థానం చ 
OO + వీ, 4, 

(a + 


ళీ ళీ 
9 ఖం 9 శి 9 శి 9 


85మ్రజల ప్రాణాయామము చేసి, చాలాకాలమునుండి సాయంప్రాతస్సమయములందు అగ్ని 
కాహుతు లియ్యనందున ఈహోమమును “ఓం భూడ్భువన్సువస్స్వాజో/ అను మంత్రముతో 
స్రువముతో నొకసారి నేతిని తీసికొని చేయుచున్నాడు. 

87 కర్త మటల ప్రాణాయామమును చేసి, అనేకదర్శపూర్ణమాసలందు స్థాలీపాకము చేయ 
నందువలన “దర్శపూర్ణమాసస్థాలీపాకాకరణప్రాయశ్చిత్తహోమము”ను చేయవలెను. ఇట్లు 
చేసి, చతుష్పాత్రప్రయోగములో (పుటలు 75-76) చెప్పినట్లుగా అనాజ్ఞాతాది, సర్వప్రాయశ్చిత్త 
హోమములను చేసి, అగ్న్యుపస్థానమును చేసి ముగించవలెను. ఈహోమములు చేయు 
నప్పుడు సంకల్పములో "ఆన్ఫీ న్‌ విబ్బిన్నా గ్ని నంధానవోయ కర్భ ణి” అని చెప్పవలెను. 


కొవాసనవిదిక 


(వివాహాములో ఆగ్నేయస్థాలీపాకానంతరము ఆఅగ్నిని సంరక్షించుకొని గృహస్థుడు 
నిత్యమును ప్రొద్దున, సాయంతన మాయగ్నిలో జొపాసనచేయుచుండవలెను. ఇట్టి 
అగ్నినష్టమైన యెడల * విచ్చిన్నెపాసనాగ్నిసంధానము అను ఆధ్యాయములో చెప్పి 
నట్టుగా అగ్నిని పునస్సంధానము చేసి, అవసరమైన ప్రాయశ్చిత్తాదులను చేసి, అదే 
అగ్నితో జొపాసనమును చేయవలెను. 


జాపాసనసంకల్పః 
8 ప్రాజానాయమ్య, "అస్యాం తుభితిథె శ్రీభోగవదాజ్జయా శ్రీమన్నా రాయజవ్రీత్యధ్థం 
వూర్వేభ్యు సా యమౌపాననం, అధ్య బ్రాతరౌపాననం భమవము భర్భువత్నీ నమేతో 
=ఒవాం తజ్జాలెర్లోవ్యా మి "- అతి సంకల్ప్య, పత్న్యర్థం పునః ప్రాణాయామం కృత్వా, 


88 కర్త భార్యాసమేతముగా అగ్నికి పశ్చిమమున పీటలపై కూర్చుండి, ప్రాణాయామమును 
చేసి, * అస్యాం చభతిథౌ శ్రీభరవదాజ్ఞయా శ్రీమన్నా రాయణవ్రీత్యర్థం వూర్వేయ్యనస్భాయ 
మౌవాననం, అద్య ప్రాతలౌపాననం బొమమ భర్భు వత్నీ నమేతో౭ వాం తఖులెల్లోవ్యా మి "_అని 
ఊఉ బా 
సంకల్పించి, "భత్వార ళకృంగాత్రయో ---ఆవివేళ”- అను మంత్రముతో క్రిందికి ఏటవాలుగా 
వంచిన అంజలిని అగ్నివైపు చూపి అగ్ని నావాహన చేసి, 
85 


పూర్వప్రయోగే 86 జొపాసనవిధిః 


అగ్నిప్రతిష్టా 
* గోమయేనోపలిప్తే శుచౌ దేశే, శ్వేతతండులచూర్ణేన సమం చతురస్రం స్థండిలం కల్ప 
యిత్వా, ”ప్రాచీః పూర్వముదక్సంస్థం దక్షిణారంభ మాలిఖేత్‌! అథోదీచీః పురస్సంస్థం 
పశ్చిమారంభ మాలిఖేత్‌! 
%అవాక్కరోభ్యుక్య, తృణం నైబుత్యాం నిరస్య, అప ఉపస్పృశ్య," ఓం భూర్భువ 
న్సువరోమ్‌ - ఇత్యగ్నిం ప్రతిష్టాష్య! ఉత్స్ఫృచ్యతే=భ్యుక్షణతోయశేషమ్‌! ప్రాకోయ 
మన్యం నిదధాత్యుదగ్వా యథా బహిస్స్యాచ్చ పరిస్తరాణామ్‌! 


*స్థండిలకల్పనమ్‌: అగ్నిప్రతిష్టాపనై గోమయముతో నలుకబడి రంగవల్ల్యాద్యలంకృత 
మైన శుచియైన ప్రదేశమున కొంచెము బియ్యముపిండిని నెరిపి చతురశ్రస్థలమును హోమార్థమై 
కల్పించవలెను. ఈ స్థలమునకే స్థండిలమని పేరు. 

2 ఉల్లేఖనమ్‌: పిదప రెండుదర్భలను సగమునకు మడచి చివరలు క్రిందికుండునట్లుగా పట్టు 
కొని వానితో “ప్రాచీః పూర్వ ముదక్సంస్థం దక్షిణారంభమాలిఖేత్‌” అని చెప్పుచు పడమటినుండి 
మొదలిడి తూర్పున కంతమగునట్లు స్థండిలముయొక్క దక్షిణార్థమునందును, మధ్యను, ఉత్త 
రార్థమునందును వరుసగా ఒక్కొక్కరేఖను గీచి, ఆతర్వాత ' అథోదీచీః పురస్సంస్థం పశ్చిమా 
రంభమాలిఖేత్‌” అని చెప్పుచు దక్షిణమునుండి మొదలిడి ఉత్తరమున కంతమగునట్లు ఒక్కొక్క 
రేఖను స్థండిలముయొక్క పశ్చిమార్ధమున, మధ్యన, పూర్వార్థమందున వరుసగా గీచి, ఆ 
దర్భలను స్థండి లముపై నుంచవలెను (ఇట్లు రేఖలను గీయుటకే ఉల్లేఖన మని పేరు). 

” అభ్యుక్షణతోయపాత్రలో అక్షతలు వేసి కొంచము నీటిని పోసికొని, ఆనీటిలో కొంచెం కుడి అజ 
చేతిలో పోసికొని “అవాక్కరోభ్యుక్ష్యు” అని చెప్పుచు ఆనీటిచే అధోముఖహస్తముతో స్థండిల 
మును ప్రోక్షించి, “తృణం నైబుత్యాం నిరస్య” అనుచు ఆదర్శ్భలను వేదిపైనుండి తీసి నైబుతికి 
పడవేసి, “అప ఉపస్పృశ్య” అనుచు అభ్యుక్షణతోయపాత్రలోని నీటిని తాకవలెను. 
*స్థండిలముపై "ఓం భూడ్భు వన్సు వరోమ్‌ "అని అగ్నిని ఉంచి, అభ్యుక్షణతోయపాత్రలో 
మిగిలిన ఉదకమును చల్లివేసి, దానిలో అక్షతలువేసి, వెజే జలమును నింపి, వేరొకదొప్పలో 
అక్షతలు వేసి దానిలో ఉదకమును నింపి దానిని అగ్నికి తూర్పున గాని ఉత్తరమునగాని ముందు 
వేయబోవు పరిస్తరణల కవతల నుండునట్టుగా నుంచవలెను. (ఇచ్చట తూర్పున నుంచుటయే 
ఆచారముగా నున్నది.) 


పూర్వప్రయోగే 87 జాపాసనవిధిః 


అగ్నిం ప్రజ్వాల్య! 

ఓం భత్వారి కృంగా త్రయో అన్య పాదా ద్వే శీలే నవ్త వాస్తాసో అన్య/ త్రిధ 
అద్లోవ్చ వభోరోరవీతి మవోదేవోమర్త్యా గం ఆవేళ (తై. ఆ.6 10)/అగ్ని ౦ ధ్యా యామి! 
- ఇత్యగ్నిం ధ్యాత్వా, 

"ఓం ఏవ వా దేవః వ్రటిళో౭ ను నర్వాః వూర్వో వా జాతన్స శ గర్భే అన్తః న 
ఎజాయమానన స్‌ జనివ్యమాణః వ్రత్యవిసఖా నవతి ఎిళ్వతోముఖ)”- ప్రాజ్బాఖాగే A) 
మమాభిముఖోభవ/నుముఖోభవ/నువ్రనన్నో భవ/వరబోభీవ/” 

94 బతి ప్రార్థ్య, అగ్నేః పురతో 2క్షతోదకం నినీయ, 
జోడం భూడ్భువన్సువః తత్సవితుర్వరేణ్యం భభో దేవన్యు భీమవా/భియో యో నో 
వ్రబోభయాల్‌/+ ఇతి సోదకేన ప్రదక్షిణమగ్నిం పరిసమూహ్య, 
"40 అగ్ని యే నమః ఓం జాతవేదనే నమః ఓం నవోజునే నమః ఓం అడొరా వ్రభీవే 
నమవో ఓం బైల్వానరాయ నమః ఓం నర్యావనే నమః ఓం వత్త రాధినే నమః ఓం 
వినర్సి జో నమః - ఇత్యేతైః నమోన్నైః ప్రదక్షిణం ప్రాగాద్యష్టదిక్షు స్థజ్జీలాదేకాదశాజ్ఞులే 
దేశే పుష్పాకతైరగ్నిం పరితో౭లంకృత్య, 'క్రీయజ్ఞువుయుషాయ నమః" ఇత్యక్షతై 


9౩ తర్వాత ' అగ్నిమిధ్వా” అనుచు నీటితో ప్రోక్షించిన సమిధలను వేసి అగ్నిని ప్రజ్వలింపజేసి, 
94 'పవవా దేవః --విళ్వ తోముఖల/ వొడ్యు ఖాగ్నే ---వావిర్ల్ర వోణ/" - అని చెప్పుచు అంజలిని 
తన హృదయమువైపు త్రిప్పికొనుచు అగ్నిని తన కభిముఖముగా కమ్మని ప్రార్థించి, కుడి అటి 
చేతిలో అక్షతలను ఉదకమును తీసికొని నైబుతిమూల నుండి మొదలిడి మజల నైబుతివజికు 
అగ్నిచుట్టును ఆ చేతిని ప్రదక్షిణముగా త్రిప్పి, ఆ అక్షతోదకము నక్కడ భూమిపై వదలివేసి, 
54 భూడ్శ్భు వన్సు వః--" అను మంత్రముతో ప్రదక్షిణముగా అగ్నిచుట్టును తడిచేతితో నలికి, 
96 "ఓం అగ్న యే నమః జాతవేధనే నమః నహోజునే నమః అజిరావ్రభనే నమః వైక్వానరాయ 
నమక నర్యావనే నమ వళ్ల రాధనే నమ వినర్సి శో నమో” అని చెప్పుచు, క్రమముగా అగ్ని 
చుట్టును తూర్పునుండి మొదలిడి 8 దిక్కులందును అక్షతలు, పూవుల నుంచి వేదిక నలంక 
రించి, 'శ్రీయజ్ఞవు ుషాయ నమ” - అని అగ్నిమధ్య అక్షతలు వేసీ 


పూర్వప్రయోగే 88 జొపాసనవిధిః 


రగ్నిమధ్యే సంపూజ్య,” ప్రాగగ్రైర్దర్భై రగ్నిం పరిస్పృణాతి! ప్రాగుదగైర్వా! దక్షిణా 
నుత్తరాన్‌| ఉత్తరానధరాన్‌| 


ఆరోపితాగ్ని నివేశనమ్‌ 
98ఆత్మసమారోపణే: యది కర్తా ఆత్మసమారో పణం కృతవాన్‌, 
ఉపాపరోహా జాతవేదః వున న్వ్వమ్‌/ దేవేభ్యో వావ్యం వహా నః వ్రజానన్న్‌ / 
ఆడ్మః ప్రజాగ్‌ం రయి మస్మా ను ధేపా/ అజస్తో దీదివా నోదులోణో/ (తైబ్రా.25 4 
ఇతి కర్తృ హృదయస్థాగ్ని మేకం సమిధేనావాహ్య, తం లౌకికాగ్నా ప్రహరేత్‌. 
9సమిత్సమారోపణే: యది కర్తా సమిత్సమారోపణం కృతవాన్‌, 
ఆజువ్వోనన్ను ప్రల్‌కః వు రస్తాభగ్న స్వాం యోని మానీదొసాధ్యా/ 
ఆన్మ్రీన్ల్ర భనై ఆభ్యుత్తీరన్మి న్‌ విళ్వేదేవా యజమానళ్ళ నీధత/ (@ై.నం.4.7.13) 
శద్బుభ్యస్వాగ్నె వ్రతీజాగ్భ వ్యా నమిావూర్తే నర్‌ంన్భ జోథామయం చ్‌ 
వునోకృణ్వగ్‌ స్వావితరం యువానమన్వాతాగం నీ త్వయి తన్తు మేతమ్‌/ 
(తైనం.*47/ - ఇత్యగ్నా్యారోపితసమిధం లౌకికాగ్నౌ ప్రహరేత్‌. 


9 పదహారేసి దర్భలతో కట్టిన నాల్గు పరిస్తరణలను అగ్నిచుట్టును ప్రదక్షిణముగా వేయవలెను. 
ఇట్లు తూర్పు, పశ్చిమములందు వేయు పరిస్తరణలను ఉత్తరాగ్రములుగను, దక్షిణోత్తరము 
లందు వేయు పరిస్తరణలను పూర్వాగ్రములు గాను, తూర్పునుండి ఆరంభించి ప్రదక్షిణముగా 
వేసి, దక్షిణమున వేసిన పరిస్తరణలు ప్రాక్పశ్చిమముగ వేసిన దర్భల మొదళ్లపైకిని, ఉత్తరమున 
వేసిన పరిస్తరణలు ప్రాక్పశ్చిమముగ వేసిన దర్భలకొనల క్రిందికిని ఉండునట్లు సవరించవలెను. 
౨8 ఒకవేళ కర్త ఆత్మసమారోపణము చేసికొనియుండిన, ఒక సమిధను తీసికొని దానిపై మూడు 
సార్లు ఊది, ఆ సమిధలో ఆత్మారూఢాగ్ని నావాహన చేసి, "ఉపావరోహ" అను మంత్రముతో ఆ 
సమిధను అగ్నిలో చేర్చి, లౌకికాగ్నినుండి జొపాసనాగ్నిని పరికల్పించవలెను. 

స అట్లుకాక కర్త సమిత్సమారోపణము చేసియుండిన యెడల, అట్లు ఆరోపణము చేసిన సమి 
ధను “అజుహ్వాన", "ఉద్భుధ్యస్వాగ్నే" - అను మంత్రములతో లౌకికాగ్నిలో చేర్చి లౌకికాగ్ని 
నుండి జాపాసనాగ్నిని పరికల్పించవలెను. 


పూర్వప్రయోగే 89 జొపాసనవిధిః 


100 "ఓం అదితే౭ నుమన్యన్వు “ఇతి దక్షిణతః ప్రాచీనమ్‌, "ఓం అనుముతే౭ నుమన్యన్వ థ్‌ 
- ఇతి పశ్చాదుదీచీనమ్‌, "ఓం నరోన్దుతే2 నుమన్యన్వ = ఇత్యుత్తరతః ప్రాచీనమ్‌, "ఓం 
దేవోనవితః వ్రనువ”- ఇతి సమంతమగ్నిం పరిషిచ్య, 

జొపాసనహోమః 
పత్న్యంజలిం ప్రోక్ష్య, తజ్జులాన్‌ ప్రదాయ, పునః ప్రోక్ష్య, ోపష్యామి?”-ఇతి పత్నీం 
పృష్ట్వా, 'ఆవాభి" - ఇతి ప్రత్యుక్తే తూష్టీం సమిధగ్‌ం హుత్వా, తజ్జులాద ర్థాంశ 
మాదాయ, ద్వేధా విభజ్య, తత్తణ్ఞులేన 
7 ఓం అగ్న యే న్వావో/అగ్భ య ఇదం నమమ/- ఇత్యగ్నిమధ్యే దేవతీర్ణేన, 


10 పూర్వ పరిషేచనమ్‌: ఎడమచేత ప్రోక్షణిని తాకుచు, కుడిచేత ప్రోక్షణిలోని నీటితో "అదిలే=౭ 
నుమన్యన్వు ౬ అనుచు దక్షిణమునందు పడమటినుండి తూర్పునకు, "అనుమతే౭ను 
మన్యన్వ ”- అనుచు పశ్చిమమందు దక్షిణమునుండి ఉత్తరమునకు, "నరన్వలే౭ నుమన్యన్వ ” 
-అనుచు ఉత్తరమునందు పడమటినుండి తూర్పునకు, "దేవనవితః వ్రనువ ౬ అని ఈశాన్యము 
నుండి ప్రదక్షిణముగా తిరిగి ఈశాన్య మువటికు, అగ్నిని పరిషేచనము చేయవలెను. 

భార్య దోసిలిని కూర్చుజలముతో ప్రోక్షించి, ఆ దోసిటిలో బియ్యమును పోసి, మజల ప్రోక్షించి, 
'వోపష్యామి?(హోమము చేస్తాను?)"- అని ఆమె నడిగి, 'ఆవాంధి (చేయండి)"- అని ఆమెచే 
చెప్పించుకొని, అమంత్రకముగా అగ్నిలో నొకసమిధను వేసి, ఆ బియ్యములో నర్థము తీసికొని, 
ఆ అర్థమును మటిల రెండు భాగములు చేసి, అందలి ఒక్కొక్క భాగముతో 1,2 మంత్రములతో 
వరుసగా అగ్నిమధ్యలోను, ఈశాన్యభాగమందును దేవతీర్థమువలె బియ్యముతో హోమము 
చేసి, మజల అమంత్రకముగా అగ్నిలో నొక సమిధను వేయవలెను. ఇంతవరకు చేసినది ముందటి 
రోజుచేసియుండవలసిన సాయమౌపాసనము. ఈనాటి ప్రాతరౌపాసనమునకై మరల ప్రాణా 
యామము చేసి, "అధ్య ప్రాతరౌపాననం తక్ణ్మలైల్లోఫ్యామి "- అని సంకల్పించి, మిగిలిన బియ్య 
మును మజల రెండుభాగములు చేసి, ఆ భాగములతో 3,4 మంత్రములతో వరుసగా అగ్ని మధ్య 
లోను,ఈశాన్యభాగమందును దేవతీర్థమువలె బియ్యముతో హోమము చేసి, మణల అగ్నిలో 
అమంత్రకముగా నొక సమిధను వేయవలెను. ఇట్లు సాయంప్రాతరౌపాసనములు సంసర్గ మగు 
టచే, ఆదోషనివృత్తికై తరువాత నిచ్చిన వనస్పతిహోమము చేయవలెను. 


పూర్వప్రయోగే 90 జొపాసనవిధిః 


2 ఓం ఆగ్ని యే న్విష్టతృ తే స్వాజో/ అగ్న యే న్వళ్టకృత ఇదం నమమ/ 

- ఇత్యగ్నౌ ప్రాగుత్తరభాగే దేవతీర్థేన హుత్వా, పునస్తూష్టీగ్‌ం సమిధగ్‌ం హుత్వా, 
ప్రాణానాయమ్య, "అధ్య ప్రాతరౌపాననం తృట్టులెర్లోష్యా మి "- ఇతి సంకల్ప్య, 
శేషార్థభాగం ద్వేధా విభజ్య, 

3 ఉం నూర్యూయ స్వాజో/నూర్యాయేధం నమమ/- ఇత్యగ్నిమధ్యే దేవతీర్థేన, 

4. ఓం అగ్ని యే న్వీష్టకృలే స్వాజో/ అగ్న యేన్వీక్లక్ళ త ఖధం న మమ/ 

12 ఇత్యగ్నౌ ప్రాగుత్తరభాగే దేవత్రీర్థేన హుత్వా, పునస్తూష్టీగ్‌ం సమిధగ్‌ం హుత్వా, 
ప్రాణానాయమ్య, శ్రీిభీగవదాజ్జయా, శీమన్నా రాయణప్రీత్య ధం ఆవాతినంనర 
వాయక్సి త్రాభ్థం వనన్చృ తిహోమం వోవ్యామి”- ఇతి సంకల్ప్య, 

5. ఓం యత్ర వేత వనన్స తే దేవానాం గువ్యో నామాని/ తత్రొవావ్యా నీగామయ న్వావో 
వనన్స తయ ఖధం నమమ/ 
6. ఓం భూస్న్యాజో! అగ్భ య ఇభం నమమ/ 
7 &ం భువస్సాజో/వాయవ భాధం నమము/ 
రి. ఓర్‌ం నువస్స్వాజో/నూర్యాయేధం శమమ/ 
9. ఓం భూయ్భువన్సువస్సాజో/ వ్రజావతయ ఇదం నమమ/ 


శాబ్లత్రి హుత్వా, ప్రాణానాయమ్య, 


"2శర్పవాత ప్రాణాయామము చేసి, " శ్రీభగవదాక్డయా --- వనన్స తిహోమం కరిష్యే” - అని 
సంకల్పించి, 5-9 మంత్రములతో స్వాహా అన్నప్పుడెల్ల ఒక్కక్క సమిధను నేతిలో ముంచి 
అగ్నిలో వేయుచు వనస్పతిహోమం చేయవలెను. 

1 "అధతేజ న్వమగ్గస్రా?' అని దక్షిణమునందు పడమటినుండి తూర్పునకు, "ఆనుముతే=. 
న్వామగ్గనైాా” - అని పశ్చిమమునందు దక్షిణమునుండి ఉత్తరమునకు, "నరన్వుతే౭ న్వమర్‌ 
ఖై” అని ఉత్తరమునందు పశ్చిమమునుండి తూర్పునకు, 'దేవనవితూ వ్రానావీః” - అని 
ఈశాన్యమునుండి ప్రదక్షిణముగా తిరిగి ఈశాన్యము వటికు, అగ్నిని నీటితో పరిషేచనము చేసి, 


పూర్వప్రయోగే 91 జాపాసనవిధిః 


"ఓం అదితే౭ న్వమ్‌సాః ' ఇతి దక్షిణతః ప్రాచీనమ్‌, “ఓం అనువుతే౭ న్వామలస్రాః" 
ఇతి పశ్చాదుదీచీనమ్‌, "ఓం నరన్వుతే౭ న్వమల్గ్‌ఫ్థాః 'ఇత్యుత్తరతః ప్రాచీనమ్‌, "ఓం 
దేవో నవితః ప్రాసావీః౯ ఇతి సమంతతమగ్నిం పరిషిచ్య, 'శ్రీవిళ్లవే స్వాజూ వనే 
వరమాళ్ళ న ఇదం న మమ/"- ఇతి ద్వౌ దర్భౌ అగ్నౌ నినీయ, ఉత్థాయ, అంజలిం 
బధ్వా, అగ్న్యుపస్థానం కుర్యాత్‌. 

అగ్న్యుపస్థానమ్‌ 
1% “శం ఆగ్నె నయ్‌ నువథొ రాయే అస్మా న్‌/విక్వోని దేవ వయునోని విద్వాన్‌/ 
యుయోగ్య ను బ్రవారాణమేన భూయెష్టాం లే నమక్తిం విధేమ/ ప్రవజ్యుక్రాయ్‌ 
భానవే భరబ్వామ/ వావ్యం మతిం బాగ్న యే నువూతమ/ యో దైవ్యొని మానుషా 
జ ంవ/అన్తర్వి క్వోని విద్భు నా జాగొతి/అబ్బా గిరోముతయో బేవయస్రీః/అగ స యన్తి 
Ide base నా నాకా. 


మానుషాణామ/ అగ్నే త్వమన్భు ద్యు యోధ్యమీవాః! అనగ్నాత్రా అభ్యోమన్త రృష్లీవో 
వునరన్ముభ్య గం నువితాయ రేవ/ శాం ఎకో భిరజరేభిర్య జిత్ర అగ్నౌ త్వం పొరయా 
నవ్యా అస్మాన్‌ న్వన్తిభిరతో దుధాణీ విశ్వా/ వూళ్ళే వృజ్వీ థహులా నొడర్వీ/ భవా 
తోకాయ తనయాయ తంయోజి వ్రకోరూో మననా వ్య మానాః! రేవద్రీ్‌ న్న యథ 
బేవయన్తో! భక్షణావాఢ్వాజినీ బ్రాబ్యేతి/ హవిర్భ రక్త్యగ్న డయీభ్బు తాజ్‌! (తై.బ్రా.2.8.2) 
అగ్భ యే నమః 

మృ హీనం క్రయావీానం భక్తిహీనం వొతాళన/ 

యధథుతంలు మయాదేవ వరివ్రూళం తదను తే/ 


'శ్రీఎిఖవే స్వావో/విప్ల వే వరమాళ్ళు న ఇదం నమమ/”- అని రెండుదర్భల నగ్నిలో నుంచి, ఆపైని 
దంపతులు లేచి నిలబడి అంజలిబద్ధులై అగ్న్యుపస్థానమును చేయవలెను. 

1% దంపతులు లేచి నిలబడి, "అగ్నే నయ నువథా రాయే--- అగ్న యే నమః మృ్య్రహీనం --- 
కృఖ్లానును రణం వరమ్‌/” అని చెప్పి అగ్నికి ప్రణమించి, అభివాదము చేసి, "త్రీకృక్ణాయ 
నమః "అని పదిసార్లు జపించి కూర్చొని,సాత్త్వికత్యా గాచమనములను చేసి ముగించవలెను. 


పూర్వప్రయోగే 92 జాపాసనవిధిః 


ప్రాయక్సి త్తాన్య లేసాణ్‌ తపః కర్భా త్ళ కాన్నివై/ 
యాని తేపాముశేపాణాం తృష్టానును రణం వరమ/ 
-బ్రతి ప్రణమ్య, అభివాద్య, శ్రీకృష్ణాయ నమ౭"- ఇతి దశవారం జపిత్వా, ఉపవిశ్య, 
న్వళేష భూతేన మయా న్వీయైః నర్వ వరిభ్నదైః/ 
విధాతుం ప్రీతమాత్మా నం దేవః వ్రక్రమతే న్వయమ్‌॥ 
- బ్రతి సాత్త్వికత్యాగం కృత్వా, ఆచమేత్‌. 
ఆత శ్రిసమారోపణమ్‌ 
15 స్లో ధార్యమాణ శ్చతూరాత్ర మహూయమానోగ్ని ర్లౌకిక సృమృద్యతే! 
ఆపద్యధ్వని వా వహ్నేస్సమారోపణ మాచరేత్‌॥ (ఇత్యాపస్తమృణ 
ప్రయోగః: “కర్తా ఆచమ్య, ప్రాణానాయమ్య, “శ్రీభగవధాజ్జయా క్రీమున్నా రాయణ 
దీత్యర్థం శొవాననార్నీ మాత్మ ని నమారోవయివ్య "విత్తి సంకల్ప్య, పవిత్రం విసృజ్య 
దక్షిణకరతలే ఆజ్యలేపనం కృత్వా, అగ్నిజ్వాలాం దర్శయన్‌ 


105 జాపాసనాగ్నిని కర్తతన హృదయములో నావేశించుకొనుటకు ఆత్మసమారోపణమని పేరు. 
ఇట్లు ఆత్మలో నావేశించుకొన్న అగ్నికి ధార్యాగ్ని అని పేరు. ఇట్టి ధార్యాగ్నిప్రభావము నాల్గు 
రోజులుండును. ఆపదవల్లగాని, ప్రయాణము చేయుచుండిగాని, జౌొపాసనము చేయలేకున్న 
జాపాసనాగ్నిని కర్త తన ఆత్మయందావేశించుకొనవలెను - అని ఈశ్లోకమున కర్థము. 
“అందుచేత జొపాసనానంతరము అగ్ని నాత్మలో నావేశించుకొన్నచో ఆతర్వాత అననుకూల 
ములవల్ల నాల్గురోజులు నిత్యాపాసనకు భంగము వాటిల్లినను, మటల లౌకికాగ్నితో అగ్ని 
సంధానము చేసి, అందులో “ఉపావరోహి అను మంత్రముతో ఒక సమిధయందు ఈ ధార్యా 
గ్నిని ఆవాహనచేసి, ఆసమిధను అగ్నియందుంచిన అది జొపాసనాగ్నియై, మటల నిత్యా 
పాసన మారంభింపవచ్చును. ఇట్లు జొపాసనాగ్నిలో చేయవలసిన పుంసవన, సీమంతాది కర్మ 
లను చేసికొనుటకును వీలగును. ఈ ఆత్మసమారోపణవిధాన మిట్లున్నది: కర్త ఆచమించి, 
ప్రాణాయామము చేసి, 'శ్రీభగవదాజ్ఞయా - ఆత్బ ని నమూరోవయివ్య ” - అని సంకల్పించి, 
తాను ధరించిన పవిత్రమును తీసి ప్రక్కకు పెట్టి, కుడి అజచేతికి నేతిని రాచుకొని, ఆ చేతిని అగ్ని 
జ్వాలకు చూపించుచు "యాతే అగ్నే యజ్ఞాయా.. ”- అను మంత్రమును మూడుసార్లు పఠించి, 


పూర్వప్రయోగే 93 జొపాసనవిధిః 


"యా తో అగ్నేయజ్ఞాయా తనూన్తయేవ్యో రోహాత్యా2 = త్యాశమ/ అబ్బావనూని 
ల్‌ ల త 

తృజ్వన్నన్యే నర్యో వుడూడ యజ్ఞో భూత్వా యడిమానాద స్వాం యోనిబు/ జాతో 

వేబోభువ అజాయమాన నృ క్షయ వవో/ (తై.బ్రా.2.5.8) 

- ఇతి త్రివారం జపిత్వా, హస్తేనాగ్నౌ ప్రతప్య చ, క్రమశః ముఖే, హృదయే, నాభౌచ త్రి 
వారం తం హస్తం స్పృశేత్‌. తతః పునః పవిత్రం ధృత్వా సాత్వికత్యాగం కృత్వాచమేత్‌. 
సాత్త్వికత్యాగః 

న్వళేష భూతేన మయా న్వీయైః నర్వ వరిభ్నదైః/ 
విభాతుం ప్రీతమాత్మా నం దేవః వ్రక్రమతే న్వయమ్‌/ 
సమిత్సమారోపణమ్‌ 
ప్రయోగః: "కర్తా ఆచమ్య, ప్రాణానాయమ్య, “శీభగవదాజ్టయా శ్రీమన్నా రాయణ 
దీత్యర్థం జొపాననాగ్ని ం నమిథ నమారోవయివ్య * ఇతి సంకల్ప్య, ఆజ్యాభ్యక్త 
సమిధం దక్షిణకరతలే గృహీత్వా, తదగ్నిజ్వాలాం దర్శయన్‌ 


కుడి అజచేతిని అగ్నిచుట్టును ప్రదక్షిణముగా త్రిప్పుచు ౩3సార్లు తన నోటిని, మజల ప్రదక్షిణ 
ముగా త్రిప్పుచు 3 సార్లు తన వక్షస్థృలమును, మటల ప్రదక్షిణముగా త్రిప్పుచు 3 సార్లు తన నాభిని 
స్పృశించి, మజల పవిత్రమును ధరించి “స్వశేషభూతేనమయా--ప్రక్రమతే స్వయమ్‌” అని 
సాత్వికత్యాగమును చేసి, ఆచమించి, ముగించవలెను. 

కాపఫాసనాగ్నిని ఆత్మలో నావేశించుకొనుటకు బదులు “అయం తే యోనిర్‌” అను మంత్ర 
ముతో సమిధలో నావేశించుకొని, లౌకికాగ్నిని ప్రతిష్ట చేసి, 88వ పుటలో నిచ్చిన *ఆజుహ్వాని, 
“ ఉద్భుద్ధ్యస్వాగ్నే' అను రెండుమంత్రములతో ఆ సమిధను లౌకికాగ్నిలో చేర్చి లౌకికాగ్ని 
నుండి జౌపాసనాగ్నిని సృజించవచ్చును. ఈ సమిత్సమారోపణవిధి ఇట్టున్నది: కర్త 
ఆచమించి, ప్రాణాయామము చేసి, 'శ్రీభగవదాజ్ఞయా -నమితి నమాలోవయివ్య ” - అని 
సంకల్పించి, నేతిలో నద్దబడిన ఒక సమిధను కుడిచేతిలోనికి తీసికొని బొటనవ్రేలిచే నొక్కి పట్టు 
కొని, దాని నగ్నికి చూపించుచు “అయం తేయోనిర్‌” అను మంత్రమును ౩3సార్లు పలికి, ఆసమి 
ధను భద్రపజచుకొని ' స్వశేషభూతేనమయా--ప్రక్రమతే స్వయమ్‌” అని సాత్వికత్యాగమును 


పూర్వప్రయోగే 94 జాపాసనవిధిః 


మం॥'ఆయం తే యోనీల్‌ బుత్వియో యతో జాతో అరోబధాః తం జానన్నే గ్బ 
ఆరోహో 2. థొనోవరయారయిము/" (తై.సం.4.7.13) 


ఇతి త్రివారం జపిత్వా, తత్సమిధం రక్షాం కృత్వా, సాత్త్వికత్యాగం కృత్వా౭.చమేత్‌। 


స టీ శీ తీ తీత తీత ఈఈ 
9 9 ఖం 9 ఖం 9 ఖం 


చేసి, ఆచమించి, ముగించవలెను. (గమనిక: వివాహోపనయములందును దీక్షాగ్ని నష్టమైనచో 
నష్టమైన అగ్నియొక్క బూడిదలో “అయం తే యోనిర్‌” అను మంత్రముచేతనే ఒక సమిధను 
చేర్చి, దీక్షొగ్ని నా సమిధలోని కావేశించుకొని, 'ఆజహ్వాని, “ఉద్భుద్ధ్యస్వాగ్నే” అను మంత్ర 
ములతో ఆసమిధను తౌకికాగ్నిలో చేర్చి, అగ్నినష్టప్రాయశ్చిత్తమును చేసి దీక్షాగ్నిని పునః 
సృష్టించుచున్నారు.) 


జాతకర్మాదీనాం 


స్వస్వకాలేష్వకరణప్రాయశ్చిత్తః 


(శిశువు జన్మించిన పిదప జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన,చౌలాది సంస్కారము 
లను స్వగృహ్యోక్త ప్రకారముగ సకాలమునకు చేయవలెను. ఇవి చేయనిదే ఉపనయ 
నము చేయరాదు. ఉపనయనము చేయనిదే వివాహము చేయరాదు. ఇట్లు సకాలము 
నందు సంస్కారములను చేయనందులకు ఈ అధ్యాయములో చెప్పిన ప్రాయశ్చిత్త 
హోమమును చేసి, ఆతర్వాత చేయని సంస్కారములను పూర్తిచేసి, అటుపైని ప్రస్తుత 
(ఉపనయన, వివాహాది) కర్మలను చేయవలెను.ఈ ప్రాయశ్చిత్తహోమము నిచ్చట 
నిచ్చిన 26 మంత్రములన్నిటితో చేయుట ఒక పద్ధతి. అట్లుగాక, నక్షత్రపుగుర్తులచే 
సూచింపబడిన 18మంత్రములతో మాత్రమే చేయుట మజొకపద్ధతి. ఎవరిపద్ధతి ప్రకా 
రము వారు చేసికొనవచ్చును. మిగితా విషయమంతయు రెంటికి సమానమే. ) 


పరిషదనుజ్ఞా, విష్వక్సేనారాధనం చ 
కర్తా పూర్వోక్తవిధానేన పరిషన్నమస్కారాదికం కృత్వా, '----గోత్రే ----నక్షత్రే 
జాతన్య మము కుమారన్య జాతకర్భు, నామకరణ, అన్న ప్రాతన, (ఉవనయన) 


108 కర్త మొదటి అధ్యాయములో చెప్పినట్టుగ కుమారునితో సహ శుభవేదికను ప్రవేశించి, తాను 
చేయు ప్రాయశ్చిత్తకర్మకై పరిషదనుజ్ఞను పొందవలెను. పరిషదనుజ్ఞ నర్ధించు నప్పుడు, '---- 
గతే ----నక్షత్రే జాతన్య మమ కమారన్య జాతకర్భు, నామకరణ, అన్న ప్రాళన, (ఉవనయన) 
కర్భ శాం న్వన్వకాలేవ్వ కరణప్రాయశ్చి త్రం కర్తుం యోగ్య తానీధై మనుగ్రహోణు' - అని చెప్ప 
వలెను. గీతలున్న స్థలములలో కుమారుని గోత్ర,నక్షత్రనామముల చెప్పవలెను. వివాహసంద 
ర్భములో పరిషదనుజ్ఞను కోరునప్పుడు బ్రాకెట్లలో నిచ్చిన (ఉపనయన) పదమును కలిపియు, 
ఉపనయనసందర్భమున ఈపదమును విడిచియు చెప్పవలెను. అట్లు కోరగా, “తభాన్తు, 
యోగ్య తానీట్టి రన్తు'- అని పరిషత్తు అను గ్రహించవలెను. తరువాత కర్త ప్రాణాయామము చేసి, 
'ప్రారీవ్సిత కర్భణః నిర్విమ్నే న వరినమావ్హ్యర్థం ఆదౌ వివ్వక్చేనారాభనం కరిష్యే” - అని 
95 


పూర్వప్రయోగే 96 స్వస్వకాలేష్వకరణప్రాయశ్చిత్తః 


Cen డాం న్వాన్వఠాలేవ్వుకరణవ్రాయ కి త్రం కర్తుం యోగ్య తానీటి మనుగ్రహోణ' - 
ఇతి ప్రార్థ్య, “ తథాన్తు, యోగ్య తానీధిరన్తు' - ఇత్యనుజ్ఞాం ప్రాప్య, ప్రాణానాయమ్య, 
“ప్రారీవ్బి తరర్భ 692 నిర్వుమ్నే న వరినమావ్ర్య్థం ఆణౌవివ్వుక్త్సేనారాభనం కరంవ్యే- 
ఇతి సంకల్ప్య, పూర్వోక్తవిధానేన విష్వక్సేనారాధనం కుర్యాత్‌. 
ల 0 
ప్రాజాపత్యకృచ్భ్రవిధిః 
"9ప్రాణానాయ మ్య, న వూర్యోక్త వవంగుణవిశవణవి కాయా మస్యాం కతుభీతిథ--- 
గోలే----నక్షత్రే జాతన్య మము కుమారన్య డాతరర్భ, నామకరణ, అన్న ప్రాళన, 
(ఉవనయన) రర్భణాం న్వూన్వ కాలేవ్వు కరణప్రాయశ్చి త్రారం అెజావత్యతృ్భ భం 
యత్కింబిభైరణ్య డూవేణ కరిష్యే "_ ఇతి సంకల్ప్య, యథాశక్తి యథాయోగ్యం తత్త 
త్కాలానుగుణం హిరణ్యం గృహీత్వా, 
వారణ్య గర్భ గల్భ్ర నం వామభీడిం దిభావసోః 
ఆనంతవుణ్య భలధం అతళ్ళాంతిం వ్రయబ్బ్భ మే 
తభ ---- గోత్తే----నక్షత్రే జాతన్య మము కుమారన్య డాలతరర్భు, నామకరణ, అన్న 
వ్రళను బొల (ఉవనయన) కళ్ళ డాం న్వాన్వకాలేన్వ కరణజప్రాయశ్చి త్తారం ప్రాజావల్య 


సంకల్పించి, * విష్వక్సేనారాధని అను అధ్యాయములో చెప్పినట్లుగ విష్వక్సేనారాధనను పూర్తి 
చేసి, తదుపరి ప్రాజాపత్యకృచ్చ్రమును చేయవలెను. 
109 కర్త ప్రాణాయామము చేసి వూర్యోక్త వవంగుణవిశేవ అవి కాయా మస్యాం కతుభొతిథౌ --- 
యత్కింబిధిరణ్య డూవేణ కరిష్యే "_ అని సంకల్పించి, యథాశక్తి యథాయోగ్యముగ శక్తి 
గల్లినంత హిరణ్యమును (నాణిములను) చేతిలోనికి తీసికొని, 'వారణ్య గర్భ గర్భ నం ఆం 
౧ ఖి 
ఆతళ్ళాంతిం వ్రయబ్భ మే "అను శ్లోకమును చెప్పి, “ఖద ---- గోల్రే----నక్షీత్రే జాతన్య మమ 
కుమారన్య. జాతకర్శ, నామకరణ, అన్న వ్రాళన, బౌల (డవనయన) కర్భణాం న్వాన్వతకాలే 
వ్వూరరణ వాయళ్ళి త్రారం అెజావత్య తృ భ్యూవ్రతినిధ యత్కి ంబిటిరణ్య దానం నానాగోత్రేభ్యః 
శ్రీవెత్లవేభ్య న్రేభ్యన్తేభ్య నృంప్రధిదే న మమ/ - అనుచు ఆహిరణ్యమును అక్షతలు, తులసీ 
దళముతో కూడిన జలముతో సహ భూమిపై విడిచి బ్రాహ్మణులకు దానము చేయవలెను. 


పూర్వప్రయోగే 97 _స్వస్వకాలేష్వకరణప్రాయశ్చిత్తః 


కృ భృ్గివ్రతినిధ యత్కి ంబిధై రజ్య దానం నానాగోత్రేభ్య శ్రీవెన్టనేళ్య న్తేజ్యన్తేభ్య న్స్రంవ్ర 
భదేనమమ/- ఇతి సాక్షతంసజలం హిరణ్యం భూమౌ త్యక్త్వా, బ్రాహ్మణేభ్యో దద్యాత్‌. 
ప్రాయశ్చిత్తహోమః 

ప్రయోగఃిప్రాణానాయమ్య, “వూర్యోక్త ఏవంగుణవికేవణవిళిట్రాయా మన్యాం 
కుభొతిథౌ ----గోలే----నక్షత్రే జాతన్య మము కుమారన్య డాతరర్భ, నామకరణ, అన్న 
భ్రాకన్క బౌల (శవనయను రర్భుణాం న్వాన్వుకాలేవ్వు కరణబ్రాయశ్చి త్రాధం వాయ 
త్శిత్త హోమం తరవ్యే/ తభంగమగ్ని స్రావనం కరిష్యే) - ఇతి సంకల్ప్య, స్థండిలోల్లేఖ 
నాది చతుష్పాత్రప్రయోగం పూర్వపరిషేచనాంతం కృత్వా, కుమారేణాన్వారబ్ధః, ప్రతి 
నిమిత్తం ప్రాయశ్చిత్తాహుతీర్ణుహుయాత్‌: 


వా 


*ఉం భూస్న్యాజో/ అగ్న య ఇదం నమమ/ 
*4ఉం థువోన్న్య్వాటో/వాయవ ఇదం న ముము/ 
*డీల్‌ం నువన్స్యావోనూర్యా యేదం నమమ/ 


నలు ఘీ 


ఓం భూడర్చ్భువన్సువ న్య్వావోవ్రజావతయ ఖం నమమ/ 
౨ అగ్బో ఒభ్యావ్త్తిన్న భి న ఆవర్తన్వాయువా వర్పినా నన్యా మేదయా వ్రజయా 


ధనేన స్వావోఅగ్న యే అభ్యా వర్తన ఇదం న మదు/ (తై.నం.4.2. 1) 

6 అగ్నే ఆ్హోరళ్ళతం తోనస్త్వా వృతన్స వాన్రం తడ పావృ తీః/తాసాం పోవన్య పోషణ 
వునర్నో నవ్లమా కృధి వునర్నో రయిమా కథ న్వావో అగ్న యే అభ్యా వర్తిన 
జడం న మమ/(తైనం.4.2 


116 కర్త ప్రాణాయామము చేసి," వూర్యోక్త ఏవం గుణవిలేషణవి కిషాయా మన్యాం తుభొతిథె --- 
-గోల్తే----నక్షత్రే జాతన్య యమము కుమారన్య జాతకర్భ, నామకరణ, అన్న ప్రాళన, బౌల (వ 
నయన కర్భుశాం న్వూన్వతాలేవ్వు కరణప్రాయ శ్చి త్రార్ధం వెయత్చిత్తవోమం కరిష్యే/ తదంగ 
మగ్నీస్రావనం కరవ్యే/ - అని సంకల్పించి, “చతుష్పాత్రప్రయోగఃి అను అధ్యాయములో 
చెప్పినట్లు స్థండిలకల్పనాజ్యపాత్రసంస్కారాదులను పూర్వ పరిషేచనాంతముగ చేసి, కుమా 
రుడు తనను తాకుచుండగ 1-26 మంత్రములతో ప్రాయశ్చిత్తహోమమును చేయవలెను. 


పూర్వప్రయోగే 98 స్వస్వకాలేష్వకరణప్రాయశ్చిత్తః 


వునడూర్జా నివర్తన్వు వునరగ్న ఇషా యువా/వునర్న 2 వావా విళ్వతన్స్వావో 
అగ్న యే అభ్యావర్తిన కదం న మమ/(తైనం.42 7 
నవా రయ్యాని వర్తస్వాగ్నే విన్వాన్వు భారయా! విశ్వవ్చు యా విళ్వతన్సృర 


స్వావో/అగ్న యే అభ్యా వర్తిన ఖధం న మమ/(తై.నం.4.2 7 
*పాహానోఅర్న వనన స్వావో/ అగ్న య ఖదం నమమ? (ై.ఆ.6.6) 
*వొవానో విళ్వవేదనీ స్వావోవిళ్వవేభన ఇధం న మమ/(తై.ఆ.6.6) 
శయజ్ఞం వాహా విభావసో న్వావోవిభావనవ భధం నమమ/(తై ఆ.డరు 


. *నర్వం పాపా ళత్ర్రతో స్వావోళత్రతవ అదం నమమ/ (తై. ఆ.6.6) 
. *పాపానో అగ వకయా/ పావాల్యత ద్వతీయయా/ పావ్యూర్లు తృలీయే- 


యా/ పాపా గీల్భి శ్చ తన్ఫ భొర్వనో స్వాజో అగ్న య భధం నమమశ/(తై. ఆ. ౧7) 


3 అగ్నే = భ్య వర్తిన్న భి న ఆవ్లర్తన్వాయువ్లా వర్చీనా నన్యా మేభయా వ్రజయా 


దనోన స్వాజో/ అగ్న యే అభ్యా వర్తిన ఇదం న మమ/(తైనం.42 1) 

అగ్నే అజ్రరళ్ళతం తోనా వృ తన వాన్రం త పొదృ త తాసాం పోవన్య పొన్లఐ 
వునర్నో నష్టమా కృధి వునర్నో రయిమా కృధి స్వాజో/ అగ్న యే అభ్యా వర్తిన 
ఇదం న మమ/(తైనం.4.2 7 

వునడూర్లా నివర్తన్వు వునరర్న ఇవపాఒఒయుప్తా/ వునర్నః పాపా బిళ్వల 
స్సాజో అగ్న యే అభ్యా వర్తన ఇదం న మము/(తై.నం.4.2 7 

నవా రయ్యా నివ్తస్వాగ్నే విన్సున్వు ధారయా?/ విశ్వవ్చు యా విళ్వతన్సర 


స్వావో/అగ్న యే అభ్యా వర్తిన ఖధం న మమ/(తై.నం.4.2 7 


. ఓం భూన్వ్వావోఅగ్న య ఇదం న మము 

. *ఉం భువసన్ఫ్యాజో/వాయవ ఇదం న మము 

. *ఓర్‌ం నువస్స్యాజో/నూర్యాయేదం నమమ/ 

. *&ం భూడ్భువన్సువ సాహో వ్రజావతయ భధం న ముము/ 


పూర్వప్రయోగే 99 స్వస్వకాలేష్వకరణప్రాయశ్చిత్తః 


22; 


23. 


24, 


25. 


26. 


శత్వున్నో అగ్నౌ వథిణన్య ఐిద్వానైవన్య పౌడో౭ వయానిన్నీాః/ యడీష్లోవవ్నా 
తమలళ్ళొజీబానో విశ్వా ద్వేషాగొంని వ్రముముర్య్యనృ తావో అగ్నీ వరుణాఖ్యా 
మిదం నమమ/(తైమం.పా.14) 

*న త్వన్నో అగ్నే ౭ వమో భీహోతీ నేద్టప్లో అన్యా ఉవనో వ్యవ” అవయత్వు నో 
వదీణగ్‌ం రరొణో దీపా మృడీకగ్‌ం నువాహోన పధి న్వావో అగ్నీ వరుణాభ్యా 
మిఢం నమమ @ై.మం.పా.14) ! 


*త్వవుగ్నే అయాన్య యా నన నసా పాతః[అయానన్‌ వావ్యమూపావే ౭ యా 
నో ధేపొ భేషజగ్‌ స్వాజో/ అగ్ని యే ఆయన ఇధం నమమ/ (తై.మం.పా. 1.4) 
శశిబొత్తముం పరుణ వాళమన్యు ధపాధమం విమధ్యయర్‌ శ్రజాయ/ అభా 
వయ మోబిత్య వ్రతే తవాసాగసో అబితయే స్యామ స్వావో వరుణాయేదం న 
మమ (తై నం.4.27) న న 

శయే తే శతం వడుణ యే నవాన్రం యజ్ఞాయాః పాళా వితతాః నుదుత్రా/ తేభ్యో న 


కంద్ర న్ఫవితోత విష్టుర్వశ్వేదేవా ముంభన్తు మడుతన్స్వుస్తా స్వావో వరుణోంద్ర 
నవిళ్ళ విళుర్వజ్వే దేవమడుద్భ్యు తాదం నమమ/ 


పిత్రా షడ్వింశాహుతీర్హుత్వా, ప్రాణానాయమ్య, “అన్ఫ్రీన్‌ వోముకర్భ ణీ నంభావిత 


అవిజ్ఞాతబిష ప్రాయశ్చి త్తారం ఆనాజ్ఞాతాదివోమం కరిష్యే '- అతి సంకల్ప్య, 


పూర్వోక్తవిధానేన అనాజ్ఞాతా దిహోమం కృత్వా, 


"పునః ప్రాణానాయమ్య, 'అన్ఫ్రీ న్‌ ప్రాయశ్చి త్ర హోమ కర్భ శో మద్యే నంభావిత మృ్య్త- 


"జట్లు 26 ఆహుతులను చేసి, అటుపైని ప్రాణాయామము చేసి, “అన్ఫ్రీ న్‌ వోమకర్ళ ణి --- 
అనాజ్ఞాతాదిహోమం కరిష్యే ' అని సంకల్పించి, “చతుష్పాత్రప్రయోగఃి అను అధ్యాయములో 
చెప్పినట్లుగా అనాజ్ఞాతాదిహోమమును చేయవలెను. 

" మరల ప్రాణాయామము చేసి, * అన్ఫ్రీ న్‌ ప్రాయశ్చిత్రహోమకర్భ శి మధ్యే నంభావిత --- 
నర్వవ్రాయళ్చిత్తవోమం కరిష్యే” అని సంకల్పించి, స్రువముతో నేతిని తీసికొనుచు 27,28 
మంత్రములతో సర్వప్రాయశ్చిత్త హోమమును చేయవలెను. 


పూర్వప్రయోగే 100 స్వస్వకాలేష్వృకరణప్రాయశ్చిత్తః 


తంత్ర-న్వూర-వర్థ-విధవివర్యాన-న్యూ నాతిరిక్తభోవ ప్రాయ క్చి త్తారం నర్వత్రాయక్సిత్త 

వోయమం వోష్యామి”- ఇతి సంకల్ప్య, స్రువేణశాజ్యమాదాయ జహుయాత్‌. 

27 ఉం భూడ్భువన్సువ స్ప్వావోవ్రజావతయ ఇదం నమమ/ 

28. శ్రీవిజ్హవే స్వావో వద్దనే వరమాత్భున ఇదం నమమ/ 

" అనంతర ముత్తరపరిషేచనం కృత్వా, అగ్న్యుపస్థానం కుర్యాత్‌. 
అగ్న్యుపస్థానమ్‌ 

"ఉం అగ్నే నయ్‌ నువథొ రాయే అస్మా న్‌/విక్వోని దేవ వయునోని విద్వాన/ 

యుయోధ్యీ నృ ప్రవలరాణమేరభూయుప్రాం తే నవు ఉక్తం విబేమ) వ్రవళ్ళుక్రాయ 

భానవో భరభ్వామ/ వావ్యం మతిం బాగ్నయే నువూతమ/ యో దైవ్యోని మానుషా 


జనూగ్‌ంవ/ఆన్తర్వి క్వోని విద్భ నా జాగొతి/అబ్బా గిరోయ తయో దేవయన్తీఃఅగ్ని యన్తి 
CE భిక్షుమాణాః/ నునంధ్భ కళగం నువ్రత్‌కగ్‌ న్వంజమ్‌/ వావ్యవావా మరతిం 
మానుషాణామ్‌/ అగ్నే త్వమన్థు ద్యు యోధ్యమీవాః అనగ్నృత్రా అభ్యామున్త రృ 


వునరన్య భ్య గం నుదితాయ దేవ/వ్లం విక్సోభిరజరేబిర్య జత్ర/ అగ్నే త్తం పొరయూా 
నవ్యో అన్యా న/ న్వున్తిభిరతీ దుర్గాణో విళ్వా/ వూక్ళే వృథఢ్వీ భ్‌హులా నొణర్వీ/ భవా 
తోకాయ తనయాయ కశంయోళి వ్రకోరవో మననా వభ్య మానా? డేవద్రీజీ న్న యథ 
దేవయన్తో/ధక్షణావాడ్వాజినీ ప్రాద్యో త/వావిర్భ రక్త్యగ్న యీ భు తాబీ!' (తై.బ్రా.2.8.2) 


'త్రర్వాత చతుష్పాత్రప్రయోగములో చెప్పినట్లుగా ఉత్తరపరిషేచనమును చేసి, కుమారునితో 
సహ లేచి నిలబడి సాంజలియై “అగ్నే నయా--థ్యుతాబీ' అను మంత్రమును, “మంత్రహీనం”, 
“ప్రాయశ్చిత్తాని' అను శ్లోకములను చెప్పి, గోత్రర్షినామయు తమైన ప్రవరను చెప్పి అభివాదము 
చేసి, “శ్రీకృష్ణాయనమఃి అని పదిసార్లు జపించవలెను. పిదప ఇంతవరకు చేయని సంస్కార 
ములను చేసి, అటుపైని ప్రస్తుత ముద్దేశించిన ఉపనయన,వివాహాదికర్మలను చేయవలెను. 

"4 శ్రర్వాత్ర కర్త భార్యాపుత్రులతో లేచి నిలబడి సాంజలియై, “అగ్నే నయ సుపథారాయే” అను 
మంత్రమును, తర్వాత నిచ్చిన శ్లోకములను చెప్పి, గోత్రర్షినామయుతమైన ప్రవరను చెప్పి 
అగ్నికి నమస్కరించి “శ్రీకృష్ణాయనమఃి అని పదిసార్లు జపించి కూర్చొనవలెను. 


పూర్వప్రయోగే 101 స్వస్వకాలేష్వక రణ ప్రాయశ్చిత్త 


మృ హీనం క్రయాపానం భక్తిహీనం వొతాళన/ 
యధ్రుతంతు మయాదేవ వరవ్లూర్గం తధిన్లు తే/ 
వొయక్చి త్తాన్య కేషాణ్‌ తపః కర్భా త్భి కాన్నివై/ 
యాని తేపాముళేపాణాం తృప్టానున్సు రణం వరమ్‌/ 


ఇత్యుక్త్వా: "అభివాదయే ---" ఇతి గోత్రర్షినామయుతప్రవరముక్త్వా అభివాద్య ఉపవిశేత్‌ . 


లీ వం తోం తోం తాం తోం టో 
9 ఖం 9 ఖం 9 9 9 


ఉదకశాన్తి ప్రయోగః 


(ఈ ఉదకశాన్తికర్మను గర్భాధాన, పుంసవన, సీమంతోన్న యన,సమావర్తన, చౌలోప 
నయన, వివాహాగ్న్యాధేయ, గృహప్రవేశాదిశుభకర్మల సందర్భమునను, ఉగ్రరథ, 
భీమరథాదిమ హాశాన్తికర్మల సందర్భమునను చేయుచున్నారు. ఇట్టి కర్మలను ఆరం 
భించుటకు ముందునాటి ఉదయం నాందీముఖమును చేసి, ఆనాటి రాత్రి ఉదకశాంతిని, 
అవసరమైనచో ప్రతిసరబంధమును చేయుచున్నారు. పరిషదనుజ్ఞను పొంది, విష్వక్సే 
నారాధనను చేసి, ఉద్దిష్టప్రధానకర్మకు తగినట్టుగా సంకల్పము చెప్పుకొని, తదంగ 
ముగా నీ కర్మలను చేయుచున్నారు. ఒకవేళ ముందురోజే దీనిని చేయజాలనిచో అదే 
రోజు ఉదయమున దీనిని చేయవచ్చును.అట్టి పక్షమున ముందుగా నాందీముఖమును 
చేసి, దాని తర్వాత ఉదకశాంతి, ప్రతిసరబంధ, పుణ్యాహవాచనములను వరుసగా చేసి, 
ఆపైనఉద్దిష్టవివాహాది ప్రధానకర్మలను చేయవలెనని బోధాయనవేంకటేశీయాదిప్రయో 
గములు తెల్పుచున్నవి. ఈశాన్తి శుభారంభప్రదాయకమగు నను విశ్వాసముతో అనిష్ట 
పరిహారమునకై, శుభఫలావాషికై దీని నెప్పుడైనను చేయవచ్చునని బోధాయనమ హర్షి 
తెల్పుచున్నాడు. దీని ప్రయోగ మధోలిఖితవిధముగా నున్నది.) 


ప్రయోగః: ""యజమానః స్నాత్వా, ధృతవస్తోర్ధ్యపుండ్రస్సన్‌, సంధ్యావన్దనాది 
నిత్యకృత్యాని కృత్వా, ఉదకశాన్తికర్మోపయోగి సమస్తవస్తుసంభారాన్‌ సంసిద్ధీకృత్య, 


15 కర్త స్నానము చేసి, ఊర్ధ్వపుండ్రాదులను ధరించి, సంధ్యావందనాదినిత్యకర్మలను పూర్తి 
చేసికొని, ఉదకశాన్తికి కావలసిన సంభారములు, పాత్రలు, దర్భలు అన్నియు తీసికొని, గోమ 
యముచే నలుకబడి, రంగవల్ల్యాద్యలంకృత మయి,చతురస్రముగా తీర్చబడిన వేదికాప్రదేశ 
మును భార్యతోడను, యథావసరముగా అన్యవ్యక్తులతోడను (ఉదాహరణకు ఉపనయనము, 
చౌలము ఇత్యాదులలో కుమారునితోడను) ప్రవేశించి, బృహస్పతిని మండలమున కుత్తరమున 
దక్షిణముఖముగా కూర్చుండ బెట్టి, మొదటి అధ్యాయములో చెప్పినట్లుగా ' పరిషదనుజ్ఞ ను 
పొంది, ఆచమించి, ప్రాణాయామము చేసి, పూర్వోక్తవిధముగా విష్వక్సేనారాధనము చేసి, 
మటిల ప్రాణాయామము చేసి, క్రింద నిచ్చిన విధముగా సంకల్పించవలెను. 
102 


పూర్వప్రయోగే 103 ఉదకశాన్తిప్రయోగః 


శుచౌ దేశే గోమయేన గోచర్మమాత్రం చతురశ్రముపలిప్తం రంగవల్యాద్యలంకృతం 
బి 

శుభవేదికాం భార్యయా (కుమారేణ చ) సహ ప్రాప్య, వేదికాయాః ఉత్తరభాగే బృహ 
స్పతిం దక్షిణాముఖ ముపవేశ్య, పరిషదనుజ్ఞాం గృహీత్వా, ఆచమ్య, ప్రాణానా 
యమ్మ, విష్వక్సేనారాధనం కృత్వా, పునః ప్రాణానాయమ్య, 

'“సంకల్పః: “శ్రీగోరింద గోవిందో గోవింద- అన్య శ్రీ భగవతో మవోవుడువన్య శ్రీ 
మవావిప్రోరాజ్రయావ్రవర్తమానన్య అద్య బ్రహ్మ జః ద్వీతీయవరార్డే శ్వేతవరాహరల్సే 
వైవన్వతమన్వాన్తరే కలియుగే వ్రభమపాదే జంబూబ్వీవే భారతవరే భరతఖండే ళకాళో 
మేరోర్టక్షణదిగ్భా గే అన్ఫి న వర్తమాన వ్యావహారకవ్రభవాద వ్యష్టి నంవత్స రాణాం మధ్యే 
జ నామ నంవళ్ళ్‌లే ..... అయనే ....బుతౌ....మానే .....వక్షో ....వానలయుక్తాయాం 
....నక్షత్రయుక్రాయాం ఉుభనక్షత్ర చుభయోగ జుభీకరణ ఏవం గుణవిళేషణవి కాయా 
మస్యాం జుభతిభౌ శ్రీభగవదాజ్రయా శ్రీమన్నా రాయణువ్రీత్యర్థం భగవత్కై జ ర్య 
రూవం (జ్వల కంవ్యుమాణ bias కర్భ న్య లగ్న సాధుణ్యారం ఆదిత్యా దినవానాం 
్రవోణాం జృబైకాబీళఫానభలావావ్హ్యర్థం నమన్తనన్మ ంగళావావ్హ్యరం ఏభిః శ్రీవెళ్లవె 
ర్పాహ్మజైన్సవా బోదాయనోక్షవ్రకారేణ ఉభకశాన్తికర్భ కరిష్యే” -ఇతి సంకల్ప్య, 


సండిలకల్పనమ్‌, ఉదకుంభసాపనమ్‌ 
థి థి 


"7 న్యానా వృథివి భవానృక్షరానివేళనీయవ్భా నళ్ళర్థు నవ్రథాః(తై.మం.పా2.15) 
-ఇతి భూమిం సంప్రార్థ్య, తత్రాష్టదళ పద్మం లిఖిత్వా, తస్యోపరి 


116 “శ్రీగోవింద గోవింద గోవింద---ఉదకశాన్తికర్మ కరిష్యే” అని సంకల్పింపవలెను. పైన చుక్క 
లుంచిన స్థలములలో వరుసగా సంవత్సర, అయన, బుతు, పక్ష, తిథి, వాసర, నక్షత్రనామము 
లను, .....కర్మస్య అన్నచోట చుక్కలస్థానములో ప్రధానకర్మ నామమును చెప్పవలెను. 

117 ముందు చెప్పిన రంగవల్ల్యాద్యలంకృతమైన ప్రదేశమున ఉదకుంభస్థాపన చేయవలెను. దీనికై 
ముందుగా ఆప్రదేశపు భూమిని “స్యోనా పృథివి---సప్రథాః అను మంత్రముతో ప్రార్థించి అచ్చట 
పసుపుపిండితో అష్టదళపద్మమును లిఖించవలెను. అటుపైని “యేన తోకాయా- నౌభరమ్‌” 
అను మంత్రమును చెప్పుచు, ఆప్రదేశమున నొక క్రొత్త తువ్వాలును పటచి దానిపై శక్తి కలిగినంత 


పూర్వప్రయోగే 104 ఉదకశాన్తిప్రయోగః 


"యేన లోకాయ తనయాయ ధాన్యం౧బీడిం వవొడ్వే అక్షొతమ్‌ / అన్య భ్యం 
తధ్గొత్తన యద్వా ఈవమీవౌ రాధోవిశ్వాయు సౌభొగమ్‌ు/"(బు.సం.4.3.1) 


- బ్రతి వ్రీహీం స్పిలాం స్తణులాం శ్చోపర్యుపరి నిక్షిప్య, తదుపరి 


డం ద 


"9, 'ఇిహ్మజుజ్ఞానం వ్రభమం వురస్తాత? వినమతన్సుడువో వేన తీవః/ నబుధ్న యా 


శీవమా తిన్య బిజ్ఞాః నతక్ళు యోనిమనతళ్ళ వివో" (తై.సం.4.2.8) 

-ఇతి మధ్యే ప్రాగగ్రముల్లిఖ్య, 

2 "నాకో నువర్ధమువయత్సతీస్తగ్‌ం వాదా వేన్తో అభ్యవక్షత త్వా/ పారేజ్యు 
వక్షం వరీజన్య దూతం యమన్య యోనౌ ళకునం భురణ్యుమ్‌/ " (తై.భ్రా.2.5.8) 


ధాన్యమును పోసి, చదునుగానేర్చి, ఆ ధాన్యముపై మజియొక్క క్రొత్త తువ్వాలును వేసి దానిపై 
నువ్వులను పోసి చదునుగా నేర్చి, ఆనువ్వులపై మటొక క్రొత్త తువ్వాలును పజిచి దానిపై 
బియ్యమును పోసి చదునుగా నేర్పవలెను. తువ్వాలు లేకున్న దానికి బదులు పెద్ద విస్త 
రాకులను వాడవచ్చును. ఇట్లు చేయుట మంచిదే కాని, చాలా మంది ఒక విశాలమైన బెత్తంతట్ట 
లేక పళ్లెరములో ధాన్యమును లేక బియ్యమును మాత్రమే పోసి దానిపై ముందు చెప్పటోవు 
ఉల్లేఖనమును చేసి ఉదకుంభము నుంచుచున్నారు. 

118 అటుపైని కూర్చముతో గాని రెండు దర్భలను మడిచి పట్టుకొని వాని కొనలతోగాని అట్లు 
పజిచిన ధాన్యముపై ఆరు రేఖల నిట్లు గీయవలెను. 1. “బ్రహ్మజజ్ఞానం” అను మంత్రముతో 
మధ్యభాగమున పడమటినుండి తూర్పునకు, 2. “నాకే సుపర్ణ-శకునం భురణ్యుమ్‌' అను 
మంత్రముతో ఆరేఖకు దక్షిణమున పడమటినుండి తూర్పునకు, 3. “ఆప్యాయస్వ సమేతు --- 
సంగథే” అను మంత్రముతో మధ్యరేఖ కుత్తరమున పడమటినుండి తూర్పునకు, 4.“యో రుద్రో 
---నమో అస్తు అను మంత్రముతో ధాన్యపుమధ్యమున దక్షిణమునుండి ఉత్తరమున కొక 
రేఖను గీచి, నీటిని ముట్టుకొని, 5. “ఇదం విష్ణు ర్విచక్రమే---పాగ్‌ంసురే అను మంత్రముతో 
పైరేఖకు పడమట దక్షిణమునుండి ఉత్తరమునకు మరొక రేఖను, 6. “ఇంద్రం విశ్వా ---సత్పతిం 
పతిమ్‌” అను మంత్రముతో మధ్యన దక్షిణోత్తరముగా గీచిన రేఖకు తూర్పున దక్షిణమునుండి 
ఉత్తరమున కంతమగునట్టు మరొక రేఖను గీచి, కూర్చముతో ఆ ధాన్యముపై కొంచము నీటిని 
ప్రోక్షించవలెను. 


పూర్వప్రయోగే 105 ఉదకశాన్తిప్రయోగః 


- ఇతి దక్షిణతః ప్రాగగ్రముల్లిఖ్య, 

౨" ఆవ్యాయన్వు నమేతు తే ఏళ్ళ తీస్ఫోము వృళ్హయమ/ భవావాడన్య నంగథే/" 
(తై.సం.1.4.32) -ఇతి ఉత్తరతః ప్రాగగ్రముల్లిఖ్య, " : 

4.'యో దుద్రో ఆగ్నొ యో ఆవ్స య ఓవభీము యో దుద్రో విశ్వా భువనా2 2. వివేళ 
త్తన్తు రుద్రాయ నమో అన్తు/" (తై.సం.5.5.9) 

-ఇతి మధ్యే ఉదగగ్రముల్లిఖ్య, అప ఉపస్పృశ్య, 

5." ఇం విష్టుర్వావ్రమే త్రేధా నిదొభే వభమ/నమూభమన్య పాగ్‌ంనులే/"తై.సం.1.2.14) 


-ఇతి పశ్చాదుదగగ్రముల్లిఖ్య, 


6." జనం విక్వో ఆవీవృ భన్ల ముధ్రవ్య భనం ౧ర/ రభీతమగం రభీనాం వాపొనాగ్‌ం 


నత్త తిం వతిబు/" (తై.సం.4.6.3) 

- ఇతి పురస్తాదుదగగ్రముల్లిఖ్య, అద్భిరభ్యుక్ష్య, 'స్థణ్ఞిలమధ్యే ప్రాగగ్రాన్‌ దర్భాన్‌ 
సంస్తీర్య, పుష్పైః ఫలైశ్చావకీర్య, గన్గోదకేనాభ్యుక్య, కుంభం ప్రోక్య, 

120 "తనుం తన్వన్రడసో భానుమున్గీపా జ్యో తీవ తః వభోరక్షధయా కృతాన్‌/ 
ఆనుల్బ అం వీయతజడోగివామపోమనుర్భవ జనయాదైవ్యం జానమ్‌/"(తై.సం.3.4.2) 


- అతి కుమ్మం శ్వేతసూత్రేణావేష్ట్య, 
121" దూది దూర్చ భూర్చోన్తం దూర్చ లం యా౭స్మాన్‌ దూర్వొతి లం ఢరారయం 
వయం భూర్వొమున్త్వం దేవానొముని "(తై.సం.1.1.4) 


19 తదుపరి ఆస్థండిలముపై పూర్వాగ్రముగా దర్భలను వేసి, పువ్వులు, ఖర్జూరకదళీఫలాదు 
లను కూడ దానిపై చల్లి, గంధజలమును దానిపై ప్రోక్షించి, కలశమును నీటితో ప్రోక్షించి, 

120 “తంతుం తన్వన్‌” అనుమంత్రముతో తెల్లని మడిదారమును కలశమునకు చుట్టును చుట్టి, 
121 “ధూరసి ధూర్వ ధూర్వన్తం --- దేవానామసి” అనుమంత్రముతో సాంబ్రాణి లేక అగరువత్తుల 
పొగను ఆ కలశములో నింపి, ఆపొగ పోకుండునట్టు దానిపై కుడిచేతిని మూసియుంచి, 


పూర్వప్రయోగే 106 ఉదకశాన్తిప్రయోగః 


-బ్రితి కుమ్మం సుధూపితం కృత్వా, 

"2 ఆకలకేగు ధావతి శ్యేనో వర్భ విగావాతే/ అభి ద్రోణా తన్రభల్‌? (ఒ.నం.7.2. 15) 
ద్రవాల డిజ్ఞైానం వ్రభమం వ్రురస్తాల్‌/ వినీమతన్సుడువో వేన తవ నబుధ్ని యా 
ఉవమా తన్య విఖాఃి నతళ్ళ యోనిమనతళ్ళ వివ (తై.సం.4.2.8) 

- అతి కుమ్భం ధాన్యరాశౌ ప్రతిష్టాష్య, తస్యోపరి, 

"జ జం భూడ్చు వన్సువః తత్సవితుర్వరేణ్యం భభో దేవన్యు ధీముపా/ ధియో యో నో 
బ్రబోదయోత్‌/ (తై.ఆ.6.28)” - ఇతి గాయత్ర్యా, ” ఓం తిరః వబిత్రమతీనీతాః ఆపో 
భారయమాతీగుః దేవేన నవిత్రోక్సూ తాళ వసోన్సూ ర్యన్య రళ్ళి భీః/(తై.బ్రా.3.7.4)” 

- ఇతి మన్రేణ చ పవిత్రముదగగ్రం తిర్యగ్భృహీత్వా, 

" ఓం ఆపో వాఇధగ్‌ం నర్వం విశ్వా భూతాన్యావు ప్రాణా వా ఆవి వళవ ఆపో౭ న్న 
మాపో౭ మృ తమావన్సమ్రాశాపో విరాడావన్స్వ రాడావళ్ళన్రార స్యాపో జ్యోతీగ్‌ 


వ్యూపో యజూగ్‌ వ్యూవన్స త్య మావన్సుర్వూ దేవతా ఆపో భూడ్భువన్సువరావ ఓమ్‌/ 
(&.ఆ.6.22) / ఆవివ్రడీయతి/ శ్రోథా వా ఆవ/ శ్రోధామెవారభ్య వ్రశీయవ్రబోరతి/ ఆవః 


వ్రడయతి/ యత్రోవా ఆవి/ యడామేవారభ్యి వణీయ వబోరతి/ ఆమూవడీయతి/ వభ్లో 
కో థూ ఆ _రో ws 


[కో 


వా ఆవః/ వత్రమేవ బ్రాక్ళే వ్యే భ్యః వపా త్య వ్రజీయ వ్రభరతి/ ఆవః ప్రణియతి / ఆపో 


బై రకమ్నీ౯ రక్షసామువవాత్యై/ ఆవః వ్రణియతి/ఆపో వై దేవానాం ప్రియం 


122 *ఆకలశేషు ధావతి ---కనిక్రదత్‌” అనుమంత్రముతోను, “బ్రహ్మ జజ్జానం---మసతశ్చవివః 
అనుమంత్రముతోను అట్లు ధూమధూపి తమైన కలశమును ధాన్యరాళిపై నుంచి, 

123 తదుపరి గాయత్రీమంత్రమును, “తిరః పవిత్ర మతినీతా----వసోస్సూర్యస్య రశ్మిభికి అను 
మంత్రమును పఠించుచు కలశముపై మూసియుంచిన అరచేతిని మెల్లమెల్లగా వెనుకకు దీసి, 
రెండుదర్భలతో కట్టిన ఆయామతమును కొనలు పైకి చేసి కలశములో ఉత్తరాగ్రముగా నుంచి, 
“ఆపోవా ఇదగ్‌ం సర్వం అను మంత్రమునుండి “ఆపోవై శాన్తాశ్శాన్తాభిరేవాస్య శుచగ్‌ం 
శమయతి” అను మంత్రమువరకు చెప్పి, ఆకలశమును నీటితో నింపవలెను. ఆతర్వాత, 


పూర్వప్రయోగే 107 ఉదకశాన్తిప్రయోగః 


ధామ/ దేవానొమేవ ప్రీయంధావ వ్రణీయ వ్రబొరతి/ ఆవః వ్రణియతి / ఆప్నోవై నర్వా 
దేవతాః దేవతా ఏవారణ్యే వ్రజీయ వ్రవరతి/ ఆవః వ్రడియతి (తైల్రా3.2.4)/ ఆపోబై 
శాస్తాక్యానాభీరేవాన్య వగ తమయతి/తై.సం.5.1.6)/"-ఇతి కుమృమద్భిరాపూర్య, 
౮ రేవోవన్స ఎతోక్సు నాతు/ అబ్బ్‌ ద్రేణ వవిత్రేజ/ వసోన్సూర్యన్య రళ్ళి భీః/" 
@.సం.1.1.5) - ఇతి కుమ్మోదకం త్రిరుత్పూయ, పవిత్రగ్రన్థిం విస్రస్యాప ఉపస్పృశ్య, 
కుమ్మే నిధాయ," డం భూడ్భువన్సువరో '- బతి కుమ్మే యవాక్షతతణ్ఞులానావపతి. 
నవారత్నాని దాజీజేనువాతీనవితా భగః/ తం భాగం బిత్రమీమువౌ/ (బు.సం.5.82.3) 
-ఇతి నవరత్నాని కుమ్మే నిక్షిప్య, 
"౫ తూర్చా గ్ల రాక్షసాన్‌ మోరాన్‌ భిథి కళ్ళ విగూతినః/ 

త్వామర్శ్ప యామి కుమ్మే ౭న్ఫ్రీన్‌ సాభల్యం కురు కర్భ ను/ 

-ఇతి కుమ్మే ఊర్థ్వాగ్రం కూర్చం నిక్షిప్య బహిశ్చ దర్భ్ఫై రాచ్భాదయతి. 

"వృ క్షరాజనముద్భూ తాళ్ళాఖాయాః వల్దవత్వ బః/ 

యుష్మా న్‌ కుమ్మే త్వర్ప యామి నర్వపాపావన్తుత్తయే/" 

“ఉవభయన్సం వదన్తే సోమేన నవా రాజ్జా/ యస రరోతభ్రావ్యా ణన్తగ్‌ం 

రొజున్నా రయామని/ (తై.సం.4.2.6) ” 


124 “దేవోవస్సవితోత్సునాతు----వసోస్ఫూర్యస్య రత్మిభిః అను మంత్రమును పఠించుచు 
కలశమునందుంచిన ఆయామతంతో కలశములోని నీటిని మూడుసార్లు ఉత్పూరణము చేసి, 
ఆయామతము ముడిని విప్పి, నీటిని తాకి, విప్పిన ఆయామతం దర్భల కొనలు పైకుండునట్లు 
కలశములో నుంచి, “ఓం భూర్భువస్సువరోమ్‌” అని చెప్పి కలశములో యవలను, అక్షతలను, 
బియ్యమును వేసి, “స హి రత్నాని దాశుపే గాచిత్రమీమహే' - అని చెప్పుచు రత్నములు పొది 
గిన ఒక బంగరపుటుంగరమును రెండు దర్భపోచలకు కట్టి కలశములో నుంచవలెను. 

125 తర్వాత “కూర్చాగ్రే రాక్షసాన్‌----కురు కర్మసు” అను శ్లోకమును పఠించుచు ఊర్థ్వాగ్ర 
ముగా నొక కూర్చును కలశమునందుంచి కలశమును దర్భలతో కప్పవలెను. 


పూర్వప్రయోగే 108 ఉదకశాన్తిప్రయోగః 


126 _ బ్రత్రి పజ్బుత్వక్పల్లవాన్‌ నిక్షిష్య, 
7" నార్రకేళనముట్భూ త త్రినోత్ర వారనమ్మ త/ 
శితియా దురితం నర్వం పానం వీడాం బమే నుధళ/ " 

"యాః భలినీర్యా తీవలా తివుషా యాక్స్‌ నువ శ/ 

బృ వాన్చ తీవ్రనూతాస్తా నో ముఖ్నాన్వూగ్‌ం వనక @తై.సం.4.2.6)" 

- ఇతి నారికేళఫలం నిక్షిప్య, తస్యోపరి వస్త్రమాచ్భాద్య, 
8“ త్వ నోదేవీరభివయే/ఆపోభవన్తు వీతయే/ కంయోరబిన్రవన్తు నః తై బ్రా.1.2.1)” 
-ఇత్యభిమంత్ర్య 
| "బ్రహ్మా ఉిద్రానం వ్రభమం వురస్తాత? వినమతన్సుడువో వేర తీవః/ నబుధ్నీ యా 
ఉవమా తన్య విఖాఃి నతళ్ళ యోనిమనతళ్ళ వవ (తై.సం.4.2.8)" 
2 "ముం మే వరుణ త్రభీ వావమద్యా వొమృ ఉయ/త్వామవన్యు రావకే/తత్త్వా 


యామి బ్రివ్మూ శా వనమానన్తదాతాన్తే యడీమానోవావిర్భే & అపాడమానోవడుణోవా 


126 తర్వాత “వృక్షరాజ----పాపాపనుత్తయే” అను శ్లోకమును చెప్పి ఊర్థ్వాగ్రముగా నొక 
మామిడికొమ్మను కలశములో నుంచి, “ఓషథధయస్సంవదన్తే---రాజన్సారయామసి” అను 
మంత్రమును చెప్పుచు కలశములో పంచత్వక్పల్లవముల నుంచవలెను. (పంచ=ఐదు, త్వక్‌= 
చెట్టు బెరడులు, పల్లవములు=చిగురుటాకులు అని అర్థము. మట్టీ, జమ్మి, దిరిసెన, మారేడు, 
రావి - ఈ ఐదుచెట్ల బెరడులు, పల్లవములు వేయవలెనని శాస్త్రము. ఇవన్నియు దొరుకుట 
కష్టము కనుక వీనికి బదులుగామామిడాకులను కలశములో వేయుట జరుగుచున్నది) 

127 తర్వాత “నారికేళసముద్భూ త----పీడాం చమేనుదః అను శ్లోకమును, “యాః ఫలినీర్యా 
ఆజం ముజ్బూన్త్వగ్‌ంహసః అను మంత్రమును పఠించుచు ఒక టెంకాయను జుట్టుపైకి చేసి 
కలశముఖమున నుంచి, కలశముపై నొక నూతనవస్త్రమును కప్పవలెను. 

128 తర్వాత “శం నోదేవీ రభిష్టయ--- అను మంత్రమును చెప్పుచు కలశము నభిమంత్రించి, 
129 “బ్రహ్మజజ్ఞానం” అను 1వ మంత్రముతో బ్రహ్మను, “ఇమం మే వరుణ శ్రుధీహవి అను 2వ 
మంత్రముతో వరుణుని కలశములో నావాహనము చేసి, 


పూర్వప్రయోగే 109 ఉదకశాన్తిప్రయోగః 


బోఢ్యు రుళరంన మా న ఆయుః వ్రమోవీ 8 (తై.సం.2.1.11) 
అన్ఫ్రీన్‌ కుంభో బ్రహ్మో ణం వతుణాన్తర్యా మిణం భగవన్తం వుఖాలీకాక్షం బావావా యామి" 
- ఇతి కుంభే బ్రహ్మాణం, వరుణమావాహ్య,"ి "ఆననాది పోఢడలోవబారాన్‌ నమర్ఫ 


యామి” ఇతి ధ్యానావాహనాదిషోడశోపచార పూజాం కృత్వా, 


జపకర్తణాం వరణమ్‌ 

తతః కర్తా అస్మిన్‌ ఉదకశాన్తిజపకర్మణి 

౧ ఆబార్యం త్వాం వృశోమవ్తా 

2 బ్రాభ్యాం దిళి జవ కర్తారం త్వాం వృశీమపా 
౨ _ ధక్షీణన్యాం దిశి జవ కర్తారం త్వాం వృ శోమవ్కా 
4. వ్రతీబ్యాం దిళి ఊవ కర్తారం త్వాం వృ శీమవ 
5. ఉత్తరన్యాం దిళి జవ కర్తారం త్వాం వృశీమపా 
6 నర్వస్యాం టిళి జవ కర్తారం త్వాం వృణీనువా. 
నర్వేభ్యో శ్రీవైభ్లవేభ్యో నమః యూయ ముధకశాన్తి జవకర్భ కుడుధ్వుమ్‌. 
“వయం కుర్భు-- ఇతి ప్రతివచనమ్‌. 


130 తర్వాత 'ఆసనాదిషోడశోపచారాన్‌ సమర్పయామి” అని చెప్పి కలశమునకు షోడశోప 
చారపూజను చేసి, అటుపైని 1 నుండి 6 వాక్యములను పలుకుచూ ఆచార్యునికిని (వాధ్యారు 
నకు), వరుసగా తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తరములందు కలశముచుట్టును కూర్చున్న 
బ్రాహ్మణులకును, మజీయొక (6వ) బ్రాహ్మణునికిని వరుసగా రెండు రెండేసి దర్భల నొసగి 
వారిని ఉదక శాన్తిమంత్రములను జపించవలెనని కోరవలెను. వారు “వయం కుర్మఃి (మేము 
చేయుదుము) అని ప్రతివల్కవలెను. ఇట్లు వరణము చేసిన బ్రాహ్మణులతో సహ కర్త ప్రాణా 
యామము చేసి, దర్భలతో కలశమును తాకుచు గాయత్రీమంత్రమును పైన ఇచ్చిన విశేషవిధ 
ముగా పలుకుచు, ఆపైని “అగ్నిమీళే పురోహితం” అను మంత్రముతో మొదలిడి ' అభిర్గీర్భి 
ర్యదతోన ఊనమ్‌--అథతే స్యామి వరకు అన్ని మంత్రములను చదువవలెను. ఆతర్వాత 
చేయవలసిన కార్యక్రమమము 138వ పుటలోని అధోజ్ఞాపికలో నీయబడినది. 


పూర్వప్రయోగే 110 ఉదకశాన్తిప్రయోగః 


తతో బ్రాహ్మణైస్సహ ప్రాణాయామం కృత్వా, కలశమన్వారభ్య గాయత్రీం పచ్చోర్థ 
రృశోఇనవాన ముక్త్వా, ఉదకశాన్తిమంత్రానపేత్‌. 

ఓం భూః తత్సవితుర్వరేణ్యమ/ ఓం భువః భభో దేవన్య భీమవా/ ఓగ్‌ం నువః 
ధియోయో నో వ్రబోబయోలత్‌॥ ఓం భూః తత్సవితుర్వరేణ్యం భృర్రోదేవన్య దీమవా/డం 
భువః థియో యో నో ప్రపోభయూత్‌] ఓగ్‌ం నువః తత్సవితుర్వురేజ్యాం భొభో దేవన్య 
ధీముపా/ధియో యో నో వ్రబోదయోత్‌॥ 

ఉద కశాన్తిమంత్రాః 

వారిః ఓం/ అగ్ని జలే వురోహొతం యజ్ఞున్య దేవమృ త్విజిము/ వోతారం రత్న 
ధాతమమ/(ము.సం.1.11/_ఇవేత్యోర్లే త్వా వాయవ్య పాయవన్ల్స దేవో వన్సవితా 
పొర్పియళు శ్రవ్రతమాయ కర్చు జో(తై.సం.1.1.0/ అగు ఆయావా వీతయే గృతానో 
వావ్యడాతయే/ని హోతా నథ్సిబర్లివ్‌ (సా.సం.1.1.1)/ ళం సోదేవీరభిన్లయ ఆపో భీవన్తు 
వీతయే/ కంయోరిభిన్రవన్తు నః (ఆథర్వ.సం.1.1.6) 
3 రృణువ్వ పాడి; వ్రనలిం నవృజ్వీం యాపా రాజోవామువాగ్‌ం ఇభోన/ తృవ్వీమను 


వ్రనతిం ద్రూణానోన్తాని విధ్య రక్షనన్తవ్షాః/ తవో బభ్రమానొ ఆకుయా వతన్త్యను నళ 
భృవతా లోఠీబానః/ తవ్రూగొంవ్యగ్నే జాహ్టో వతళాననథితో వి నృ్శజు వివ్యాగుల్మా వో 
బ్రతి న్చళో బి నృజు తూర్ధేతమో భవా పాయుర్వళో అన్యా ఆదు యో నోదూరే 
అభళగంనో యో ఆన్హ్యగ్నే మాకష్ట వ్యథీరా దోభర్ధీల్‌/ ఉిదీగ్నె తిష్ట వ్రత్యా 


తనువ్వు న్యమిత్రాగం ఓవతాత్తిగ్భ వాతే' యో నో అరొతిగం నమిధాన బ్రో నీబా 
లం ధేక్యత నన్న జుజ్క_మ్‌/ డో భ్‌ బభ్రత్‌ విధ్యాధ్య నృ దావివృ) జువ్వు వ్యా 
న్యగ్నే/ అవన్థిరా తమువా యాతుజూనాం జామిముడొమిం వ్ర మృశోవా శత్రూన్‌ న తో 


జానాతి నుమ్రుతిం యవి య ఈవలే బ్రవ్య్బ శో గాతుమైరల్‌/ విశ్వాన్మన్యై నుదనాని 
రాయో భ్యుమ్నా న్యర్యో విదురో అభి డ్యొల్‌/ నేదీగ్నె అన్తు నుభగోస్సు దానుర్యన్త్వా 
నిత్యేన వావిషా య డన్హైగో వివ్రీషతి న్వ ఆయువ భురోజో విజ్వేద్ద్యై నుదినా సా౭నొ 


పూర్వప్రయోగే 111 ఉదకశాన్తిప్రయోగః 


టిషః! ఆఅర్బొమి తే నునుతిం మోవ్యర్వాత్సం తో వావాతొం జరతామియం గీః/ 
న్వత్వాస్త్వా నురభా మరయేమాన్నే క్షత్రాణిదారయేరనుడ్యూ న్‌/ ఇవా త్వా భూర్యా 

చరేడున తృనోపాచనరీదవాగంనమనుడ్యూ న్‌) క్రీడిన్తస్తా  నుముననన్సవేచూభి 
un 
వనుమతా రథేన/ తన్కు త్రాతా భీవని తన్య నఖా యన్తా అతిణ్యమానువ్వరుడోవత? 
చుహోరుజామి బన్రుతా వబోభిన్త నా వితురోతమాబన్వయాయ'త్వన్నో అన్య వచన 


శిర వోతర్య వివ నుక్రతో భమూనాః అన్వువ్ను ఉశ్తరడీయన్సు లేవా అత్టూనో2 
వృతా అశ్రమిఖాః/ తే వాయవన్స్ర్రయఖ్కో నివద్యాగ్నే తవొనః పాన్త్య మూర్‌! యే 
'పాయవో మాముతేయం తోఅగ్నే వళ్ళోన్లో అర్ధం ధురతాదరక్షన? రరక్షతా ను కృతో 
విళ్వవేదా దీవ్నశ్త ఇద్దివవో నా వా దేళుఃో త్వయా వయగం నభన్యు స్త్వోతా న్తవ 


2 


వ్రజోత్యళ్యామ వాజోన్‌/ ఉభా ళరంనా నూభయ నత్యతాలేనుషుయా కృణువ్యా 
వ్రాయాణ/ ఆయా తో అగ్నే నమిధా విధేమ వ్రతి స్తోమగొం తన్యమానం గృభాయ/ 
ధహోతసో రక్లనో పావ్యాస్మా ను ౧హోనిబోముత్రమవో అవద్యా త్‌/రక్షోవాణిం వాడిన 
మాజీనుర్భి మిత్రం వ్రథీప్ట మువయామి ళర్చ/ళిళోనోఅర్న 2క్రతుబిన్స మన్న నోదివా 


నరివఃవొత్తు నక్తబ్‌/ఏ జ్యో తీషాబ్బృ వాతా థాత్య గ్ని రావిర్విక్వోని కృణుతే మవాత్వా/ 
పొదేవీ ర్మా యాన్సవాతే దులేవాళ్ళిళీకే బృ జో రకనే నికే! ఉత స్వానాసోదవివ్త్యూగ్న 
నగ్భా యుధా రక్షనే వాన్తవా జే/(తై.సం.1-2-28..34) 

కాన్లీం వో బిక్వుతన్సరి వావొమవమౌ జనోభ్యః/ అస్యా కమన్తు కోవోలః/ త్తం నలో 
నేమధేతా వావశ్తే యత్సార్యా యునడలే భియస్తాళో కూరలో నృ పొతా ళవనళ్చ కాన ఆ 
గోమతివ్రజోభీవా త్వం నో ఇన్రియాణి శతర్రతోయా తే జనోషు వజ్బ ను/ఖ్హూ తానీత 
ఆవృజో/ అను తే దాయి మవా కన్ణియాయ నత్రా తే విళ్వమను వృత్రవాత్యే/అను క్షత్ర 

a ల SSE (౮ ల 

మను నవో యజిల్రేన్ల దేవేభిరను తే నృవమ్యా/ ఆ యన్ఫృన్తవ్ర వొనవాన్తీన్లన్తి 
స్వాడువో యథా ఒువర్లదీర్థత్రత్తము ఇన్హన్య భుర్భ్మో అతీఢిః 'ఆమాను వళ్ళ స మైరోేయ 
ఆ నూర్య గం రోవాయో దవి/ఘర్భుం న నామిన్తవతా నువ్శృక్తభిర్లునం గర్వాణనే గర 


పూర్వప్రయోగే 112 ఉదకశాన్తిప్రయోగః 


ఇన్హ్రమిధాథినో బృ వాదిన్రామర్చే భీరర్క జః] ఇన్హ్రం వాణేరనూవత/ గాయన్తి త్వా 
గాయత్రిడీః! అర్బీన్య్యర్భ మర్చి జీ౯ బ్రహ్మాజిస్తా కతక్రతతుర్వగ్‌ంళమున యేమిరే! 
అగ్‌ంవోముబేవ భీరేమా మనీషామోషి వదావన్నో నుముతిం గృణానాః ఇధమున్లో ప్రత్‌ 
కై క —_ 2 — — —_ tam 
వావ్యం గృిథభాయ నత్యాన్సుస్తు యడమానన్య కామా వివేష యన్మా ధివషణొ జజాన 
న్లవో వురా పార్యాటిన్హామవ్నా త అగంవానో యత్రొ వీవరభ్యథా నో నావేవ యాన్తో 
ముభడీ వావన్తే' వ్ర నమ్రాతం ప్రథమువుధ్వరాశామ్‌/ అగ్‌ంవోమువేం వృవభం 
యజ్హయానామ/ అపాం నవాతమత్వినా వాద్లున్తమన్యిన్న ర ఖ్హాయం ధత్తమోడీః/ 
వి నౌ ఖా మృభో జొవొ నీబా యబ్బ వృ తన్య తః ఆధన్బృభం తజీం కథ యో 
ఆస్కారం తభిదానతి/ ఇన్లీ కృత్రమభి వామమోజో౭ డొయథా వృషభో భరజీనామ/ 
అవానుదోజినమమిత్రయన్తమురుం దేవేభ్యో అకృణోరు లోకమ్‌/మృ గోన భీమః 
వుబరోగేరిపాః వరావతీః/ ఆజిగామూ వరస్యా వన కరం నగ్‌ంతాయ వవిమీధ్ల తిగ్భుం 
వి ళత్రూన్తాడ విమృుభోనుదన్వు/ఏ కత్లూన్‌ వి మృధోనుధ'వి వృత్రన్య వానా డుడ/వి 


మన్యుమ్మన్హా భామితో౭ మిత్రన్యా భిదానొతః/ త్రాతారమిన్లమవి తారమిన్ల్రగ్‌ం వావో 


వానే నువావగ్‌ం తూరమిన్లము/ వావేను ళ్వ్రం వుడువూూతమిన్హారం న్వాన్తి నో 
మధునా ధాత్విన్లవో మా తే అన్యాగం నవానావన్న ఏ రేఖైావయూయు భూయ వారీవా 
వరాడై! త్రాయన్న స నో౭వృ కేభిర్ల 53 టొజైన్తవొ ప్రియానన్ఫూ ర్‌వు న్యామ/ అనవన్తే రథ- 
మక్వోయ తక్షన్త్యపా వత్రం వుడువూత ద్యుమున్తవ్‌/ బ్రివ్మోణ ఇన్లం మవాయ్‌న్తో 


ఇర్కై రవ్దోయన్ను మాయే వాశ్రవా జీవృష్టోయత్రేవృ వజోఅర్భ మర్చా నిన్హ రావణో 
అబీతిన్స బోసాః/ అనక్వానో యే వవయోరథా ఇన్లోషి తా అభ్యవర్తన్త భన్యూ న్‌? 
(తై.సం. 1.6.12) 

యతో కన భయూామమౌ తతో నో ఆభియం కృధి! మధువక్మాగి తవ తన్న 
ఊతయే విద్వవో విమృ భో జపా/ న్వన్తీదా విళన్న తీర్చుత్రవో విమృ భో వశీ/ వృషేన్లః 
వురవకు నన్వున్తదా తభయజ్క రః (తైబ్రా. 3.7.1) | క్‌ 


పూర్వప్రయోగే 113 ఉదకశాన్తిప్రయోగః 


మవోగం ఖో వత్రబావాప్రోడళీ కర్చు యబ్భతు/ న్వస్తీ నో మభువొ కరోతు 
వాన్తు పాప్మానం యా౭ స్మా న్లేక్ట/ నజోషా ఖ్హూ నరజో మడుద్భన్సోమం వి 
వృత్రహజిల్భార విద్వాన్‌] జపా కశత్తూగ్‌ంరవ మృధో నుధస్య్వాథాభీయం కృణువా 


విళ్తుతోనః (తై.సం. 1.4.42,43) 

గ యే దేవాః వురన్సదో= గు నేత్రా రక్షోవాణన్తే నో పాన్తు తే నోజవన్తు తేభ్యో 
నమన్తేభ్య న ైవోయే దేవాదేక్షణనదోయమనేత్రా రక్షోవాజున్తే నో వాస్తు తేనోజవన్తు 
తేభ్యో నమన్తేభ్యస్నావో యే దేవాః వళ్చా తృబీనవితృనేత్రా రశ్లవాణన్తే నొ పాన్తు 
లేనో౭ వన్తు తేభ్యో నమన్తేభ్యస్న్వావోయే దేవా డత్తరనబోనది జ నేత్రా రక్షోహణన్తే ను 
పాన్తు తే నోజవర్తు తేల్యో నమన్రేబ్యస్స్వావో యే దేవా డీవరివబో బృ వాన్స తీనోత్రా 
రక్షవాణన్త నో పాన్తు తే నోజవన్తు తేభ్యో నమన్తేభ్య స్నావో౭ గర్బ దీ రక్షొన్ను 
స్వావో యమాడు రక్షోన్ను స్వావో నవిత్రే రక్షోన్ను స్వావో వదిణాయ రక్షోన్నే 
స్వావోబ్బ వాన సతయ. భువన్వుతే రజస్సు స్వాహా] (తై.సం.1.8.7) న 


అగ్ని రాయుస్మాళ్ల్ర వనన్సృతలి రాయుష్తాన్తేనత్వాజ౭యువా౭ యువ్యన్తం 
తరోమి సోమ ఆయుప్తాన్లు ఓనధీఖి రాయుష్మా శ్రేనత్వా ౭. యుషా౭ యువ్యన్తం 
కలోమి యజ్ఞ ఆయుష్యాళ్ల దక్షణాభి రాయువ్తా న్రేనత్వా ౭ యుషా౭ యువ న్తం 
కరోమి బ్రహ్మాయువ్య కడ్చాావ్యాడ్రా రాయువ్ముత్తేనత్వా ౭ యుషా౭ యువ న్రం 
కరోమి. దేవా ఆయున నస్తీజ మృ తేనాయువ్మ శ్రన్తేనత్వా = యుషా౭ యువ్మన్తం 
కరోమి/ (తై.సం. 2.3.10) 

యా వొమిధ్హావరుణా యతవ్యో తనూశ్తయే మమరంవానో ముఖ్బూతం 


యా వామ్మ్రావడుతా నవాస్యొ తనూన్రయే మమగ్‌ంవాసో ముఖ్బుతం 
యా వోమిధ్హానరుణా ర్‌ న్యా తనూస్తయే మమగ్‌ంవాసో గా 
యా వామిధ్హావరుణా తేజిన్యా తనూస్తయే మమగ్‌ంవాసో ముఖాల 
యో వోమి్థ్ర్రావడుణావగ్నా స్రామున్తం వొమేతేనానో యజో యో వామిన్రావడుణా 
ద్వవాథ్సు వచువు స్రామన్తం వామేతేనావోయడో యో వొమిన్హావరుణా బతువ్వాథ్ళు 


పూర్వప్రయోగే 114 ఉదకశాన్తిప్రయోగః 


వజుమ స్రామన్తం వొమేతేనావోయజో యో వొమిధ్హావరుణా గోన్టే స్రామన్తం వొమేతేనావో 
యజోః యోవామిన్హాన రుణా మహాప న్రామన్తం వామేతేనావయతో యో వొమిన్హ్రా 
వరుణా౭ శ్ర స అెమున్తం 'నామేతేనాన యజో యో వొమిన్హావడుజౌషధీవు 
స్రామన్తం వామే తేనావాయజో యో వొమిన్హావదుడా వనన్చ తీపు స్రామున్తం వామేతేనావో 
యజో/ (ఫైసం.23.13) నశ ఇన ఇ 

అగ్నే యళన్వాన్‌ యళనీమమర్చ యేస్రూవతీమవబితీమివో వవా/ ఆయం 
మూరా వరమేన్లీ నువత్చా న్స మానానోముత్తమళ్హాకో అన్తు/ భలం వళ్యోన్త ఉవనేదుర్రే 
తపో దీశామృవయన్సువర్వదే! తతో క్షత్రం బలమోడళ్చ జాతం తద్దె దేవా అభి 


నం నమన్తు/ ధాతా వీధాతా వరమోత నంద్భ క్క్రజావతిః వరమేన్లీ ఐరాజూ/ స్తోమా 
ళ్ళ వాగొంని నివిదో మ ఆవారేతై రాన్ల్రముభి నంనమామ? అభ్యా వర్తద్వమువమేతో 
య త ప 
భను డోవాజణనడ్వే/ (తై.సం. 5.7.4) 

ఒుతాషాడ్ళ తధొమారగ్నర్లనర్వన్స ఇదం బ్రివ్యూ క్షత్రం వొతు త్వన్మై స్వావో 
తస్యావభయోవ్పురన ఊర్లో నామ తా ఇదం బ్రివ్మా వత్రం పాన్తు తాభ్యస్స్యావో 
నగంపాతో విళ్వనామా నూర్యో గ్జర్వన్స ఇదం బ్రివ్మూ క్షత్రం వాళు తై స్వావో 


తన్య మరీచయో౭ నృరనో అయువో నామ తా ఇదం బ్రివాబ్బ క్షత్రం పాన్తు తాభ్య 
సావో నువుద్చు న్య్ఫూర్య రళ్ళి కృన్తామాగ్థ్రర్వాన్స ఇదం బ్రవ్యూ క్షత్రం వొతు తస 
న్వావోతన్య నక్షత్రాణ్యవ్వు రసో బోకురీయో నాము తౌ ధం బ్రవ్యూ క్షత్రం వాస్తు తాభ్య 


అప్వువాతుజ్యర్భువర యట్లో గ్రుర్యున్స అదం బ్రవ్మ క్షత్రం పాతు తై అపైవో 
తన్య భక్షణా అవృరనసన్తవా నామ తా ఇధం బ్రివ్యూ క్షత్రం వొన్తు తాభ్యన్వ్వావో 
బ్రజావతిర్విళ్వకర్యా మనో గనర్వున్స ఇదిం బ్రివ్బు క్షత్రం వపొతు త్మ న్వావో 


తన్ఫుర్భ్లామాన్యవ్లురనో ఎవ్నాయో నామ తా ఇదం Crp క్షత్రం వాస్తు తాభ్య 
స్ఫాహోషిలో విళ్వవ్య బా వాతో గన్టర్వన్స తదం బ్రహ్మా క్షత్రం పొతు తన న్వావో 
తన్యా పోవ రనోముదా నామ తా ఖభం బ్రవ్యూ క్షత్రం వాస్తు తాభ్య సావో భువనన్య 


పూర్వప్రయోగే 115 ఉదకశాన్తిప్రయోగః 


వతే యన్య త ఉవరో గృవో ఇవా బో న నో రాస్వాజ్యూనిగం రాయస్ఫోవగొం 
నువీత్యగొం నంవళ్ళలీణాగొ న్వున్తగ్‌ స్వావో వరమేథ్య ధవతిర్భు త్యు ర్రవర్వున్న ఇదం 
బ్రివల్జ క్షత్రం పొతు త్రై స్వావో తన్య విశ్చీమవ్చరసో థువో నాము తా ఇదా బ్రహ్మా 
తత్ర పాన్తు తాభ్యనస్ఫ్వావో నుక తిన్సుభూతిర్భద్రకృ శు వర్వాన్చథ్థన్యో గన్దర్వున్స 
ఇధభోం బ్రివ్మూ క్షత్రం పొతు త్మ్మై స్వాహోతన్మ విద్యు తో= వృ రసో డుబోనామ తా ఇదం 
ట్రహ్మూ క్షత్రం పౌన్తు తాభ్య సావో దూరే పౌతిరయ్భు శయో మృ త్యుర్లనర్వన్స ఇదం 


ట్రివ్మూ క్షత్రం పౌలు తన్ఫై స్వాహా తన వ్రజా తివృ రసో భీడువోనాము తా ఇదం బ్రవ్మూ 


క్షత్రం వాస్తు తాభ్యస్సాబో బాడుః కృవణకాళీ కామో గనర్వున్సు ఇదం బ్రహ్మా 
క్షత్రం పొతు తన్ఫై స్వావో తస్యా థయో౭ వృ రనొళ్ళో భయచ్తీ ర్వా మ తా ఇదం బ్రివ్మూ 
క్షత్రం పాన్తు తాభ్యస్నాావో న నోభువనన్య వతే యన్య త ఉవరోగ్భవోఖవా వోడడు 


ట్రివ్మూ జన క్షత్రాయ మహా కర యబ్బ న్వావో/ (తై.సం. 3.4.7) 

నమా అస్తు నర్చే భో యే కేవొవృ థివీమను/యే అన్తరక్షే యే దవ తేట్యిన్సర్వేభ్యో 
నమః! యే=భో రోపనో వో యే వా నూర్మేన్య రళ్ళివు! యేషొనమున్చునదోః కృతం 
లేభ్యిన్సర్లేభ్యో నమత యా ఇవో యాతుధానొనాం యే వా వనన్స తీగ్‌ంరను/ 
యేవా=వబేవు శేరతే తేభ్యి న్పల్చే భ్యో నమః తై.సం. 4-2-8) 

అయం వురో వారీకోశన్ఫూర్భరళ్ళిన్రన్మ రభగ్భథ్సళ్చ రజౌజాళ్చ నేనాని 
గ్రామడ్యొ. వక్ఞోకలా బొ కృతస్థలా బావ్పరసా యాతుధానా పతీ రక్షాగంని 
ద్రవాతిన్తేభ్యో నమన్తే నోమృడయత్తు తే యం ద్వీష్తో యళ నో ద్వేష్టి తం వోజిమే 
దధామ్యయం దేక్షణా ఎత్వతర్మా తన్మ రభన్వనళ్ళ రథే బిత్రళ్చ నేనానిగ్రామడ్యొ 


మేనకా బీ నవాజిన్యా బావృరసౌ భంజ్రమ వళహో వౌతిః వౌడువేయో వధః వ్రవాతి 
న్లేబ్యో నమున్తే నో మృడయన్తు తే యం ద్విష్మో యళ్ళీ నో ద్వేష్టి తం వో జమ్మే 
భధామ్యయం వళ్చాద్వశ్వవ్యాబాన్తన్య రభీప్రోతక్చానమరభథక్చ నేనానిగ్రామణ్యొ 


వమోబేన్తీ బాన్తుమోద్తీ బావ రనౌ నర్చా వాతిర్వ్యామ్రూః వ్రపౌతిన్తభ్యో నమన్తే నో 
వాహక మ Sw ఉంటం అలల “రొ తాల 
ము ఉయన్తు తేయం ద్విష్మో యక్‌ నోగ్వేష్ట లం వోడుమ్మే దధామ్య యమ్ముత్తరాథ్యుం 


పూర్వప్రయోగే 116 ఉదకశాన్తిప్రయోగః 


యద్వొన్తున్తన్య నేనజాద్చ నువేజెళ్చ నేనానిగ్రామడ్యొ విళ్వాబ్‌ భ భు తాబీ బావ్స- 
రసావాపో పాతిర్వాతః వ్రపౌతిన్తేభ్యో నమన్తే నోమృడయన్తు తే యం ద్వప్పో యక్‌ 


నో ద్వేష్టి తం వో మ్మే దధామ్యయమువర్య ర్వాగ్వన్తునన్య తార్థ్య బ్బా రక్ట నేమిళ్ళ్చ 
నేనానిగ్రామడ్యొ ఫూర్డు ళ్‌ బొ వూర్వుబీత్తిత్సావృరసౌ ౨య్యు భేతిరవన్నూ ఇన] వాతి 
న్రేభ్యో నమన్తే నోమృుడయన్తు తే యం ద్విప్తో యక్ళ నో ద్వేష తం వో జుమ్భే ధధామి/ 
(తై.సం. 4.4.3) 

ఆజుళ్ళితొనో వృవభో న యుభ్య్మో భునాభునః క్షోభేజళ్చ రణీనామ/ నంక్రందోనో 
౭.నిమివ వకవీరళ్ళుతగం నేనా అజయథ్సా కమిన్లోః/ నంక్రందినేనా౭ నిమివేతి జకునొ 
యుత్కా రేస దుళ్ళ్య ననేనద్భట్లునా/ తదన్హోణ జయత తోళ్ల వాధ్వం యధోనర ఇమ 
వాన్తేన వృజ్టా/ న ఇవువాన్తైన్స నీవజోభిర్వు కీ నధ్‌ంన్రఫా న యుధ ఇస్రో గణోన నగ్‌ం 
నృష్టజాభోమవా భొవాళ్యళ్యార్తుధన్వూ వ్రతపాతాభిరన్తా/ దృివొన్సతే వరో ధీయా 


రజేన రక్షోవో౭ మిత్రాగం అవ భాభమానః వ్రభిక్ఞాన్లే నాః వ్రమృుణో యుధా జయ 
న్న స్మా కమేధ్య ఏతా రభానామ/ గోత్రభిధొం గోనిధం వడ్రిభావుం జయున్తమడ్శు వ్రమృు 
అన్తమోతనా/ భమగ్‌ం నజాతా అను వీరయయద్వమిన్రార్‌ం నఖాయో2౭ను నగ్‌ం రభ- 
భ్వామ/ బలవిజ్రాయన్లువరః వ్రలీరన్సవాస్వాన్‌ వాజీ నవామాన ఉగ్ర అభిలీరో 
కాయి. థి నక జ సనన ము యం ఆ 
అభినత్వా నవోా _జొతమిన్రా రణమాతీన్ట గోవిల్‌/ అభి గోత్రాణ్‌ నవానా గాహామానో 
౭దాయో వీరళ్ళతమన్యు రిన్లీః దుళ్ళ్యువనః వృ తావాడయుథ్యో ౭ స్మా కగం నేనా 
ఆవతు వ్రయుథ్చు/ ఇన్ల ఆసాం నేతా బృవాన్స తిరక్షణా యజ్ఞః వుల వతు సోమః 
దేవనేనానొమభిభిక్టతీనాం జయన్లీనాం మడుతో యనే! ఇన్హన్య వృష్రో వరుణన్య 
రాజ్ఞ ఆధిత్యానాం ముఠుతాగం శధొ డ్ర్రమ్‌/ మవోమననాం భువనబ్యవానాం మోహో 


దేవానాం ఉయతాముద్యూత/ అస్మా కమిన్తూన్స మృ లేను ధ్యజేవ్వుస్మా కం యా ఇవవ 
స్తా జీియన్తు/ అస్మాకం వీరా ఉత్తరే భవన్త్వస్మాను దేవా అవతావావోము/ ఉద్ధరయ 


మభథువన్నా యుధాన్యు ఢ త్వోనాం మామరానాం మహోగొంని/ ఉద్చుతవాన్వాడొనాం 
వాజీనాశ్యు ద్రభానాం ఉయ్‌తామేతు మోవ/ శన వ్రత ఉడుతా నర్మన్హ్రి రావస్సృన్తు 


పూర్వప్రయోగే 117 ఉదకశాన్తిప్రయోగః 


భావన? ఇన్లో వళ్ళర్భ యబృత్వనాభృష్యా యభథా౭ నఖ! అవనృష్థా వరావత 
శరవ్యే బ్రహ్మా నగ్‌ంతితా/ గచ్బామిత్రాన్స్రూవళ మైప్తాం కంభనోచ్భీవః! మర్చుణో తే 
వర్చేభిక్ళాభయామి సోవుస్తా రాజా౭మృ కేరాభివస్తామ/ ఉిలోర్వరేయో వరవస్తే 
అన్తు జయన్తం త్వామను మదు దేవానో యశ్రీభాశాన్ఫంవకలి వమారా తా కవు! 
అనో నన్లత్రొవృ త్రహావీక్వావో కర్చు యబ్చతు/తై.సం. 4.6.5) షః 

తం బొమే మయేళ్చ మే వ్రయం బొమేజనుకాముట్సే మే కావుళ్చ మే సౌమననళ్ళే 
మే భద్రం వామే శ్రేయళ్ళ మే వను జ్చమే యశ్చ మే భగేళ్చ మే ద్రవీణుం బమే హహా 
మే భర్తాబోమే కేవుళ్చ మే భృలీళ్ళ మే విక్చం భమే మహాళ్చ మే నంనిచ్చ మే జ్ఞాత్రీం భ 
మే నూల్చీ మే వ్రనూక్స్‌ మే నీరు బ మే లయక్ళేము బుతం బో మేజ౭మృతేం బ 
మేజయక్ళం చ మేజనామయచ్చు మే జోవాతుళ్చ మే దీర్థాయుత్వం బోమేజనమిత్ర 
చమే= భీయం బమే నుగం దోమే శయనం వమే నూప్తాదమే నుదిను బమే/ 
(తై.సం. 4.7.3) న్‌ న్‌ జ డ్‌ 

మజూగ్నే వరో విహవేవ్వున్తు వయం త్వేస్రానా శ్రమము వువేము/ మవ్యాం 


నమన్రాం వ్రదిళళ్ళ త్తన్వయా2= ధ్యోక్షేణ వృతనా జియేము/ మమ దేవా వవావే నస్తు 
నర్వ ఇన్రూవన్లో మడుతో విమురగ్న ౫ మమాన్తరేకముడుగోవమన్తు మవ్యాం వాతో 
వవతాం తామే అన్మన్న/ మయి దేవా బ్రభణమాయడిన్తాం మయ్యా కీరన్తు మయ 
రేనవాలాతిః డైవ్యా వోకొరావనివన్త వూరే [$2 రానా శ. మ తకుపా నుకఠాళ 
మహ్యాం గ్య మమ యాని వావ్యా౭ ౭ కూతిన్ఫత్యొ మనసో మే తన! పనో 
మానిగాం కతముచ్చ నాహం ఎల్వేదేవానో అధీ వోనతా మే/ రేవీభ్ణడుర్వీదుడుడః 
కృణోత నికే దేవాన ఇవానీరయభ్వామ/ మా జోన్ఫపా వ్రజయా మా తనూభి 
టం శ టి ల 
వరీపావా న్లన్హ్వవు/ వ్రత్యక్ఫో యత్తు నిగుతు వునన్తేజ మెషాం బిత్తం వ్రబుధా వినోకల్‌/ 


ధాతా ధౌత్ళ ణం భువనన్య యన్న తీరేవగ్‌ం నీబితారమభిమాతిషాడామ్‌/ ఇమం యజ్ఞ 
మళ్ళ్వినోభా బృ వాన తీర వః పాన్తు యడతమానం న్యర్లాల్‌/ ఉరువ్యవానో మవావ 


పూర్వప్రయోగే 118 ఉదకశాన్తిప్రయోగః 


క్ళర్భయగ్‌ం నదన్ఫ్రీన్‌ వావేపురువూతూ వుడుక్షు/ నను వ్రజాయై వార్య ళ్లు మృడ 
యేశ్ర్రామానో రీరిపో మా వరదా యే నన్సవత్నా అవ తే భీవన్త్విన్రాగ్ని భ్యామవో 
బాధామమౌ తాన/వనవోరుద్రా ఆదిత్యా శీవరన్నృ కం మోగ్రం బేత్తారమధి రాజుమక్రన్న 


/అర్వా ఖా మిన్రామముతోవావామపా యో గోజాధీనజిది! "క్వడాద్యవో ఇమం నోయజ్ఞం 
వీవావే జివన్య్వాన్య కుర్ళో వారవోమేదనన్త్వా/ (తై.సం. 4.7.14) 

- అగ్నేర్భన్వే వ్రభమన్య వ్రచేకసో యం పొక్కు జిన్యం బివావన్సు మిన్దతే/ విక స్యాం 
విళివవివిశివాగం నమీమపా న నోముఖ్య్బ త్వగ్‌ంవొనః యన్యే ధం ప్రాణన్నీ మిష ద్య - 
దేవకి యన్మ జాతం తనమానం బ్‌ కేవీలమ్‌/ స్రౌమ్యుగ్నం నోభీలో డోహవీమి న నో 
ముఖ్యా త్వగ్‌ంవానః/ ఇన్లన్య మన్యే ప్రథమన్య వ్రబోతసో వృత్రన్ను సోమా ఉవమా 
ముపాగుః యో దాతవస్సుకృతో వావమువగన్తా న నో ముఖ్బా త్వగంవానఃో 
యన్సంగ్రామం నయతి నంవకీ యుదే యః వుష్లానీనగ్‌ంన్ఫ జత త్రయాడ' స్తామీనుం 
నాభతోతోవావీమి ననోముఖ్వుత్వ గంవానూ /మన్వేే వాం మిత్రానరుణా తన్ఫు విత్తగీం 
నత్యొజసాబ్భ గంవాణాయంనుదేణే యా రొజానరం నరథేం యాళ డా తానో 
ముఖ్బు తమాగనః/యో వార్‌ం రభొఒుజారళ్ళి నృత్య ధర్మా మిళుళ్చ ర్తమువయాతీ 
భూవయన్నా/ న్లామ మిత్రావరుశా నాఖీతో జోవావీమి తౌ నో ముఖ్బూతమాగోనః / 
వాయోన్సవితుర్వదభాని మన్ఫవా యావాతృన్వద్చేభృతో యౌ వ రకత యా 
విక్వేన్య వరభూ దభూవతు స్తౌనో ముఖా తమాగేనః! శవ ల్రఫ్లాన ఆశిషో దేవయో 
ప మ స 
మాగోనఖరభీతమౌ రణీనామవ్వూ ఊతయే తభం గమిప్రా నుయమేభిర్షత్వైటయయో- 
ర్వాం దేనౌ దేవేన 3 నీరితమోజి స్త నో ముఖా తమాగేనః) యభయాతం వవాతుగ్‌ం 
నూర్యాయాస్తబక్రేడి నరంనదోమిచబృ మానో స్తా దేవావక్వినౌ నాభిలో దోహావీమి 


తౌనోముఖ్యూ తమాగనతమరుతాం మనే అధేనోబ్రువన్తు వ్రేమాం వాభం విక్వోమవన్తు 
విజ్వే/ ఆజూన్‌ వొలవే నుయమానూతయే తే నో ముక్నా నేనని తిగ్భ మాయుధభం 
బీడితగ్‌ం నవాన్వథివ్య గం శ్రధ్ధ వృ తీనాను డొమ్టు/న్తాము దేవాన్టు ుతో నాథితో జోవా- 


పూర్వప్రయోగే 119 ఉదకశాన్తిప్రయోగః 


వీమి తే నోముక్నా శ్ల్వేననఃి దేవానాం మన్వే అధోనోబ్రువన్తు వ్రేమాం వాబభం విక్వోమవసన్తు 
విక్వే/ ఆజూన్‌ విలనే నుయమానూతయే తే నో ముక్నాన్లేనీనః యదిధం మీ౭ భి 
తోవ పొదివేయేణ దైవ్మేన! శ్రౌమి విశ్వాశ్రవాన్నా భీతో డోహాలీమి తే నోముఖ్యా- 
వ్రేననలి (తై.సం.4.7.15)/ ఆను నో౭ ద్యానుమతిర్యజ్ఞం దేవేవు మధ్య తామ్‌/ అగ్ని క్చే 


వావ్య వావనో భవతాం దాథవే మయః/ అన్విదొనుమతే త్వం మన్మోనై ళం బొనః కృ ధి/ 
ర్రల్వే దకాయ నో వాను వ్రణ ఆయూగొంవి తారిషః(తై.సం.3.3.11)/వైళ్వానరో నొడాత్యా 


వ్రయాతు వరావతో/ అగ్ని డుక్లేన వాపానా(తై.సం.15.10/వృప్రోదవి వృష్టో ఆగ్ని? 
వృథివ్యాం వృథ్లోవిళ్వా ఉవభీరావవేళైజ్వానరన్స వాసా వృ క్లో అగ్ని న్గృ్ర నోదవాన 
రవ? పొతు నక్తట్‌/ (తై.సం.15.11/ యే అవ్రణేతామముతేభిరోవోలిర్యే వ్రతివ్లే dirs 
వనూనామ్‌/ 'న్తామి ద్యా వోవ్ళ థివీ నొథితో డోవాదీమి తే నోము తమగ్‌ంవొనఃశర్భీ 
లోబోనీ వరీవః కః బోతం క్ల [కన్య వల్నీ అధీనోబ్రూయాతమ/స్తామి ద్యావోవృ థిబీ 
నొథితో జోహావీమి తే నోముజ్బూ తమరంవానకయత్రేవయం వుడువత్రాడుబిప్తా 
వాల నళ్చకృమాత్చ నాగేకోకృ ధీవ్వుస్కా గ్‌ం అదీతేరనాగా వ్యే నాగిలని శిత్రలో 
వివ్వుగగ్నే/ యథోవా తద్వానవో గౌర్భం బిళ్స టివి తామముఖ్యా తా యజిత్రాః/ వవా 


త్వూమన్ను త్ర)ముజ్చా వ్యగ్‌ంవాః ప్రాతార్య గ్నే వ్రతరాం న ఆయుః (తై.సం. 4.7.15) 
నమీబీ నామాని ప్రాబీ దిక్తన్యాన్త= గృ రధేవతిరనీలో రక్షతా యతళ్ళ్చా భవతిర్యల్వ్చో 
గోపా తాభ్యాం నమన్తౌ నోమ్భు డయతాం లేయం ద్వషో యక్‌ నో ద్వేష్టి లం వాం 


జమ్మే ధధామోా జన్వీనీ నామాని భక్షణా దిక్తన్యాన్త జనో ధీవతిః వృదధొకూ రక్షతా 
యళ్చా ధేవతిర్యక్స గోప్తా తాభ్యాం నమస్తానోమృ డయతాం తేయం ద్వష్తో యళ్చే 
నో ద్వేష తం వాం జమ్మే దధామి ప్రాబీ నామాని వ్రతీబీ దక్తస్యాన్తే సోమో= = ధేవతి 
న్వుజోరేష్షతా యళ్చా ధవతిర్యచ్చ గోప్తా తాభ్యాం నమశ్తానోమృ డయతాం తేయం 


ద్విష్మో యక్ళ్‌ నో ద్వేన్లి లం వాం ఉమ దధామ్యవ్థావా నామాన్యు దీబీ దిక్తన్యాన్తే 
వడుణోదీవతిన్తి రళ్స రాజో రక్షీతా యశ్ళాధేవతిర్య కే గోవా తాభ్యాం నమన్తౌ నో 


మృఢయతాం తేయం ద్వష్మో యశ్చ నో ద్వేష్టి తం వాం జమ్మే దధామ్య ధేవత్నీ 


పూర్వప్రయోగే 120 ఉదకశాన్తిప్రయోగః 


నామాని బృవాతీ దిక్తన్యాన్తే బృ వాన్సు తిరధేవతిక్ళ్విల్తో రక్షతా యతళ్చాధీవతిర్య జే 
గోపా తాభ్యాం నమన్తౌ నోమ్భు డయతాం లేయం ద్వష్మో యక్‌ నో ద్వేష్టి లం వాం 
జమ్మే ధధామి వళినీ నామానీయం దిక్తన్యాన్త యమో2= ధేవతిః కల్యా వగ్రీబో రతక్షతా 


యళ్చా ధేవతిర్య క్స గోప్తా తాభ్యాం నమస్తానోమృ ఢయతాం తేయం ద్విప్త్పో యళ్చీ 
నోద్వేస్ట తం వాం జమ్మేదధామి/ (తై.సం. 5.5.10) nm _ 

పాతయో నామ నై తేషాం వః వురో గృవో అగ్ని ర్వ అవవన్సులిలో వోతనామం 
తేభ్యో బోనమన్రే నోమృ డయతతేయం ద్వవ్మో యళ్చీ నోడ్వేన్లీ తం వోజిమ్ళే దధామి 
నిలిన్సూ నావ శ్ర తేషాం వోబక్షణా గృ హో వితలోవ ఖషవన్స గేరోవాతనామం తేభ్యో 
వో నమన్తే నో మృడయత తే యం ద్విష్మో యళ్చీ నో ద్వేష్టి తం వో జమ్మే దధామి 
వజ్రాణోనావు నై తేషాం వః వళ్సాల్భ పోన్స్వుప్నో న అవహోగన్వా లోవాతనామం తేభ్యో 
బో నమన్తే నో మృడయలతో తే యం ద్వష్పో యళ్చీ నో ద్వేష్టి తం వో జమ్మే ధధా- 
మ్యవస్థావానో నామ న తేషాం వ డత్తరాభృ్ర హో ఆపో వ ఇవవన్స మధో వొతనామం 
తేభ్యో వోనమన్తే నోమృ శయత తే యం ద్విప్తో యళ్చీ నోద్వేన్లి తం వోజుమే ధధా- 
మ్యుధేవతయో నాను ఫ్ర తేషాం వశివరోగ్భ వోవర్‌వం వ ఇవవోజవన్వొూన వాతనామం 
తేభ్యో బోనమున్తే నోమ్ళ డఉయలతేయం ద్విష్మో యళ్చీ నోద్వేష్ట తం వోజిమ్భే దధామి 
త్రవ్యా నామ న వారవాన్తేషాం వ ఇవా గృ వోఆన్ను ౦వ అవవోనిమిషపోవోతనామం తేభ్యో 
బోనమన్తే నో మృ డయత తే యం ద్విష్మో యళ్సీ నో ద్వేష్టి తం వో జమ్మే భధామి/ 
(తై.సం.5.5.10) 

శతాయుధాయ ళతబీర్యాయ ళతోతయే2 భిమాతిషాహౌ/ శతం యో నళ్ళరదో 
అకీతానిన్లో నేషభలో దురితాని విత్వా/ యే బత్వారు వథయో దేవయానా అర్తరా 


ద్యావోవృ థివీ వియన్తీ తేషాం యో అజ్యొ నిమజీతిమావహోత్తన్భా నో దేవాః వరేదత్తేవా 
నడ్వే/ §29 వేయన్త ఉతనో వన్తన్తళ్ళరబుధాను, వితం నో అన్తు/ తేవామ్చు తూనాగ్‌ ం 
తతకొరదానాం నివాత వపామబోయే న్యామ/ ఇదువత్స రాయ వరివత్ళ రాయ నంవ- 
తృరాయ్‌ కృణుతా బృవాన్న వః తేషాం నయల్‌ం నుముతౌయజ్ఞయానాం జ్యోగ- 


పూర్వప్రయోగే 121 ఉదకశాన్తిప్రయోగః 


జీతా అవాతాన్స్యామ/ భిద్రాన్న క్వేయన్సమ్మనైక్ల దేవాన్తుయా2 వనేన నమళీమవా 
త్వా/న నోమయోభూః? వతోఆ వళస్వు ళం తోకాయ తనుజేస్యో నః! (తై.నం.5.7.2) 
భూతం భవం భవివ్యద్వువల్‌భ్సాూవో నమ ఖుక్సామయజర్వవవత్వ్యానో 
త న 
ర య లం ల 
భావో నమో౭న్నం కృవిర్వుక్లి ర్వూవల్‌ జ్బావో నమః వితా వృత్త వౌత్రో వవట్‌ 


డ్భ్వావోనమో భూడ్భు వన్ఫు వర్వువట్‌ థ్బావో నమత (తై.సం. 7-3-13) 


తో దధభీబో అనభగ వృత్రాణ్య వ్రతివ్క త ఉమానోనవతీర్న వ ఇభ్భ్బన్నా కన్య 
యబ్బి రః/ వర్వాతేవ్వువి శ్రితమ/ తద్వేదచ్భ ర్య శావత/ ఆత్రావా గోరమున్వత/ నామ 
త్‌ సమురవీబ్య మ్‌/ జాతా భన్హ్రామనసో గృవౌ/ ఇన్హ్రమిధాథినో దృవాల్‌/ ఇన్హముర్మే భో 
రర్భి తళ ఖన్హాం వాణీరనూవత/ ఇనా ఇధర్యోన్సబా/ నంముళ్ల ఆవబో యుజా/ ఇన్ఫో 
—_ 2 Wd J ™ జ = ది 
వజ్రీ వారణ్య యః ఖనో దీర్ధాయ బక్షనే/ఆ నూర్య గం రోనాయధివి/వి గోభిరద్రేమెర 
తర శ ఈ దిశే గనక పకల = 
యత్‌/ ఖన్హా వాజోము నో అవ/ నవాన్రవ్రధనేము బ/ ఉగ్ర ఉగ్రాబీరూతిభో/ తమిన్రైం 
వాజయామని/ వువా వృత్రాయ వాన్తవే/ న వృవా వృవభో భువల్‌/ ఇన్హన్స దామనే 
కృ తః/ఓజీష్టన్స బలోపాతః/య్యుమ్నీ లోకీ న సౌమ్య గరావ్య్రో న నంబ్బే తః) న ద 
అనవభ్యు తః వవక్షుడుగ్రో అన్హ్ర తః (తై.బ్రా.1.5.8) 

భక్తుషోవౌ తే మనసోపా తే/వాబోవౌ తేబవ్యూ బో వౌ తయో మా౭ నూయు 
రభిదానతి/ తవుగ్నే మేన్యా మేనిం కృ ణు యో మా బక్షుషా యో మనసా/యో వాబా 
బ్రివ్బాణా౭భూయురేఖి ధానతి/ తయా౭.గ్నే త్వం మేన్యా/ అమువు మేనిం కృణు/ 
యత్కి.ంచాసౌ మనసా యబ్బ్‌ వాబా/యజ్ఞైధుహోతి యటీషా వాబిర్భీతన్రృుత్యు- 


ల్ని ర్భ్చత్యా నంబిధానః/ వురాద్యాదావోలతీరన్య వాన్తు/ యాతుధానా నిర తిరాధు 
రక్షః/లే తిన్యభ్ను శ్వనృ తేన నళ్యము/ఇన్హేషితా అత్య మన్య మధ నుమా తథ్ళమృ ధి 
యధసా కలోతీ/ వాన్టు తే౭వాం కృతగ్‌ం వావిః! యో మే మోరమబీక్ళ తః/ అపాం 
చౌత్‌ ఉభౌ బాహూ! అవ నవ్యో వ్యూ న్యవు/ అవ నవ్యోమి తే భానూ! ఆవ నవ్యో- 


పూర్వప్రయోగే 122 ఉదకశాన్తిప్రయోగః 


మ్యాశ్యమ్‌/ అగ్నే ర్రైవన్య బ్రహ్మణా! నర్వీం తేజ నధివం తృ తమ/వురాజ మువ్యు వవ- 
టా రాల్‌/ యజ్ఞం దేవేవు నన్మ్ఫ్రధి/ న్వవ్షమన్యాకు భూయాత్‌ మా౭ స్మాన్న్రా? - 
వన్న రొతయఃజః/ అన్హీ దూరే నతో తిగ్నె/ బ్రాక్ళ వ్య స్యా భిదానతః/ వవడ్యూ రేణు న. 


కృత్యాగ్‌ం వని కృతామవామ్‌/ యో మా నక్తం బీవా సాయమ్‌/ వ్రాతత్చావ్నూ 
వ య జ. 
బ్రాణోరక్షతి విళ్వమేడత/ఖర్యో భూత్వా భవందా బవూనోన ఇట ర్వం వ్యూ నకే/ 
యో దోదేవేవ, వభూర్తుః ఆవ్చ దూదాత్‌క్షేత్రియధ్వ గబ షా! తమిత్సాావాం మన- 
సోవళిక్షత/ అగ్రం రేవానొమిధవుత్తు నో వావిః మనన చ్చిత్తేదమ/ భూతం భవ్య ంబ 
గుబ్య తే తది దేవేవ్వగ్రియమ్‌/ ఆ నొపతు నురళ్ళ రవ్‌/నవా దేవైరయమరం వావ్‌/ మన 
లేయుని శ్రోయనీ/ కర్టన్‌ యజ్ఞువతిం భధోత/ జువతాం మే వాగభగ్‌ం వావి విరాడైవీ 


వురోవాతా/ వావ్యవాడనవాయినీ' యయా డూవాజి బవుధా వద్ది వేళారొంని 
దేవాః వరమే జనిత్రే! సా నో విరాడనవన్ను రస్తీ/ వాగ్గబీ దీషతామిలో గం వావివో బక్షు- 
శైవానాం జ్యో తీర్చు తే న్యక్తమ/అన్య విజ్రానాోయ బవాధా నిభేయతే/తన్య నుమ్ను 

మళీమపా/ మా నో వానీద్వబక్షణమ/ ఆయురిన్న * వ్రతీర్యతామ/ ఆస్తళ్ళ క్షుషా 
వయమ్‌/ జీవా జ్యో తీరకీమవా/ నువల్లో తీడుతామృ తమ్‌/ శ్రోక్రోణ భద్రముత ల్చేజ్వన్తి 
నల్‌ మ్‌/ లోల వాబీం బవుభోబ్య మానామ్‌/ త్రోక్రేణ మోదీళ్చ మవొళ్చ బ్రూయతే/ 
లోలో నర్వా బిల్‌ ఆ శృజోమి/ యేన ప్రాన్యొ దల దేక్షణా! ప్రతీచ్చై దిళళ్ళృ ణ్వన్త్యుత్త- 


రాత/తదభ్రోతం బివాంభోద్య మానమ్‌/ అరాన్న నోమిః వరినర్గొం బభూవ (తై.బ్రా. 2.5.1) 
నీల్‌ం పౌ వ్యాత్రు డత యా వృదాకొ త్వివరగ్నా బ్రాహ్మ జో నూర్యే యా! జనం 

యాదేవీ నుభగా జజాన! సాన ఆగన్వర్చ్స సా నంవిధానా/ యా రొజున్యో యంధుఖభావా 

యతాయామ్‌/అల్చే న్య కన్య వుడువన్య మాయో / ఖర్హ్రం యా దేవీ నుభరొజుజాన/సా 


న ఆగన్‌ వర్పోనా నంవిదానా/ యా వాన్తినీ థ్వీవిని యా వారణ్య/ త్విషిరక్ఫోను 
వుడివేవు గోవు/ ఇన్హ్రం యాదేవీ నుభగొజుజాన/నా న ఆగన్‌ వర్వో సా నంబిదానా/ రథో 
అక్షేవు వృ వభన్య వాజోవాతోవర్లన్యే వరుణన్య జుజ్బే/ఇన్లం యా దేవీ నుభగొ జిజాన 


పూర్వప్రయోగే 123 ఉదకశాన్తిప్రయోగః 


సాన ఆగన్‌ వర్చు సానంవిదానా/ రాడని విరాడేని/నంవ్రూడేని న్వ రాడీని/ ఇధ్హాయత్వా 
తేడర్వతే తేవన్వత్తర్‌ శ్రీణామి/ అధ్హాయత్యాజున్వుత ఉడన్వన్తర శ్రీణామి/ ఖన్లూ- 
యత్వా వయన్వతే వయన్వన్తర్‌ శ్రీణామి/ ఇధ్హాయత్వా౭ ౭ యువత ఆయు 
వ్యన్తభ్‌ క్రీణామి/ తలేడోని/ తత్తే వ్రయబ్బామి/ తేడిన్వుధన్తు మే ముఖబు/ తేడన్దుబ్బి లో 
అన్తు మే/తేడస్వాన్‌ ఏళ్వతోః ప్రత్య జీ/తేడసా నంవవృ గైమా/ ఓజోని/ తత్తే ్రయబ్బామి/ 
ఓజిన్వధన్తు మే ముఖిబు / ఓకన్వుబ్బి లో అన్తు మే/ ఓజన్వాన్‌ విశ్వతః వ్రత్య జ్‌/ఓ జినా 
నంవవృ్యి మా/ వయోని/ తత్తే వ్రయబ్భామి/ వయేన్వదస్తు మే ముఖ్‌ /వయేన్వు- 
బ్భి రోఅన్తు మే/వయస్వాన్‌ విశ్వ తో ప్రత్య జ/వయసానంవవృగ్రమా/ ఆయురన/త్తే 
వ్రయబ్బామి/ ఆయువ్య దన్తు మే ముఖము / ఆయువ్య బ్భి లో అన్తు మే/ ఆయుష్యా న్‌ 
విళ్వతోవ్రత్య జ్‌! ఆయుషా నంవవృ f మాశ్రమమగ్న ఆయువే వర్చీనే కృథవ్రియగం 


రేతో వడుణసోమరాజున్‌/ మా తేదాస్మా అదితే ళర్భ్ర యబ్బ/విక్వోదేవా జురేదిష్టి ర్యథా 
ఇన? ఆయురన విశ్వాయురని/ నర్వాయురని నర్వమాయురన/యతో వాతోమునో 
-జొవాఃి యతః శరా నిన్లవః! తాసాం త్వా నర్వాసాగ్‌ం దుబా/ అభి వజ్సామ ర్చ సా/ 
నముధ్ర కవాని గంవాశా/నోమ ఇవాన్య దాభ్య=/ అగ్ని రవ విళ్వతో ప్రత్య జ్‌ నూర్భే ఇవ 
జ్యోతషా ఎిభూ అపాం యో ధ్ర రన తమవామస్మా తీముష్యా యణాయ/ కేసే 
బ్రహ్మ వర్చ సాయ్‌ గృశోమి/ అపాం య ఊర్చౌ రన/తమవామన్నా తీముష్యాయ- 
డాయ/ఓదనే లీర్యుయ గృఫోమి/ అపాం యో మధ్య తోరనా/ తమవామస్మా తీము- 
ప్యాయణాడు /వక్టై వ్రజననాయ గృషోమి/ పప యో యజ్లియో రన తమవా 
మస్మా తమువ్యాయశాడు /ఆయువే దీర్థాయుత్వాయ గృభ్రోమి/ (తై.బ్రా. 2.7.7) 


అవామిని వ్రభమజా ఒుతన్మ/ వూర్చం దేవేభ్యో అమృతన్య నాభ యో మా 
భదోతి న ఇ దేవ మాదాః ఆవామన్న మన్నే మభశ్త్రమద్భు/వూర్వొమగ్నే రవభవాత్య - 
న్న మ/యత్తౌ వోసాతే అవాముత్తలేవు/ వ్యాత్తమన్య వళవన్ను సచిద్భుము/వళ్ళన్త ధీరాః 
వ్రభర్వి పాఠాః) జవోమ్య, న్యంన వహామ్య న్యమ్‌/ 'ఆవామున్నం, వళమిబ్చ రామి/నమాన 


పూర్వప్రయోగే 124 ఉదకశాన్తిప్రయోగః 


మర్థం వర్యేమి భుక్హ:త్‌/ కోమామన్నే ౦ మనుష్యోభయేత/వరోకే అన్నం నివొతం లోక 
ఏతత్‌! వత్వౌర్డేవెః వీళ్ళ భీరు వ్రమన్న మ/ యబద్యాతో లువ్యతే యత్స్‌ రోవ్య తే/ శతతమ 
సా తనూర్భో బభూవ/మువాస్తొ భడూ నక్ళ ఘ్రగ్రనావవ్రౌ దవా వృళ్ళీ వృథివీక్సు 
సాకమ్‌/తళ్ళమ్బి భన్తోన మనస్త వేదన తద్భూ యో భవతి నోకళీయః/ అన్నే ౦ ప్రాణ 
మన్న మపానమావాలః అన్నం మృత్యుం తము జీవాళుమావాణ అన్నం బ్రిన్మోడో 
రను వద్త్తో అన్న మావ వ్రజిననం వ్రజానామ/ మోమమన్నం విన్లతే అవ్రబేతాః 
నత్యం బ్రవీమి వధ ఇతృతస/ నార్య మణమ్పువ్యుతి నో నథొయమ్‌/ కేవలామో భవతి 
కేవలాబీ/ అవాం మేన్సున్త నయన్‌ వర్రన్స న్మీ/ చూ మద్య్త్యవామద్భ్యు న్యా న్‌/అవాగ్‌ం 
నబోమృ తో భవామి/మదొభిత్యా అధి నర్వే తవన్తి/(తై.బ్రా.2.8.8)/ దేవీం వాచమడాయన్త 
దేవాః! తాం విళ్వడూపాః వళహోవబ్తి! సానోమన్లే వమూర్థను పోనా! దేనుర్వాగస్మా 
నువ నుష్జుతెతు/ యద్వాగ్యదేన్త్య విబేతనానీ/ రాక్ష? దేవానాం నివనాదోమున్రా/ భతన్ర 
ఊరం దుదువా వయాగొంని/ క్వొన్విభస్యాః వరమం డీగామ/(తై.భ్రా.2.4.6)/ అనన్తా 
మన్తాభభి నిర తాం మహీమ్‌/యగ్యాం దేవా ఈదభుర్భో దనాని/పతాక్షరాం ద్వవదాగం 
వభ్సీదాం బ/వాచీల దేవా ఉవజోవ్తి విచ్వే/వాచం దేవా ఉవజోవ్న్తి విశ్వే/వానోం గన్దర్వాః 
వళహోమనుష్యాళవాబీమా విశ్వా భువూన్యర్చ్పో తా/సా నోవావు జవతామిన్రావల్సీ/ 
వాగక్ష రు వ్రభమడా, బుతన్మ/ వేదొనాం మూతా=. మృ త్‌న్య నాబీః/ సానో ఉఊవాణోవ 
యజ్ఞిమాగాల్‌/ అవ్తీ దేవీ నువావా మే అన్తు/ యా మృవయో వ్యుకృతో మనీషిణః! 
ఆన్ర్వైబ్భ్‌ వైవా. న్రవసా శ్రమేణ/ తాం దేవీం వాబ్‌గ్‌ం వావిషా యజామమవౌ/ సా నో ధధాతు 
నుక్ళ తన్మో లోక చత్వారి వాక్స్‌ రేమితా వదానతానొవిదుర్హాాంవ్యూ ణా యే మనీషిథిః/ 
గువో త్రీజీ నివాతా నేక్టయత్తి! తురీయం వాబో మనుష్యా వదతి శ్రరయా=గ్న 
నృమీధ్యతే/ శ్ర్రయా విన్లతే వావిఃో శ్రభాం భగన్య మూర్థన వచసా వేభయామనీ/ 
ద్రియళ్‌ శ్రలే దదతః ప్రియ శ్రలే దదోనతః వ్రియం భోజోను యత్వును/ అధం ము 
ఉదితం కృధి! యథా దేవా ఆనురేవు/ శ్రభాముగ్రేవు బ్రీరే ఏవం భోజోము యడ్వాను/ 
అస్మా కముధితం క్శీధి/ శ్రోథాం దేవా యజశిమానాః/ వాయుగోపా శసోొనతే/ శా 


పూర్వప్రయోగే 125 ఉదకశాన్తిప్రయోగః 


గంవాధయ్య యా2౭ 2 కతూత్యా/ క్లధ్రయూ వూయతే వావివోత్తద్రాం ద్రొలర్లవామువా/ 
శ్రభాం మధ్యం దీనం వరే త్లభాగ్‌ం నూర్మీ న్య నిమ్రుబి! లభ భద్రావయేవా ఊూ/శ్రధా దేవా 
నధీవస్తే/ శ్రా వికొమిధం జగల్‌/ శ్రోధాం రావున్య మాతతబు/ వావిషా వధ్థయామని/ 
ద్రవ జాజ్టానం బ్రభ్‌ముం వురస్తాల్‌/ వినీమతన్సుడువో నేన తేవః! నబుధథ్ని యా 
ఉవమాతిన్య విపాజనతళ్చ యోనిమనతళ్ళ ఎవః/వతా విరాడొమృ వబోరయీణామ్‌/ 


అన్తరేకం విళ్వడూవ ఆ వీవోశ/ తమ్వర్మె రభ్యర్బన్తి వళ్ళమ/ బ్రవ్మా నన్తం బ్రివ్మాణా 
వ్యర్రయున్తవో ద్రవం దేవానజనయల్‌/ బ్రహ్మా విక్స్‌ మిధిం జాగ్‌! ద్రివ్యూ ణః క్షత్రం 
నిర్భే తమ్‌/ బ్రివ్మూ బ్రాహ్మూణ ఆత్భునా/ అన్తరన్థు న్ని మే లోకాః ఆన్తర్గి క్ఫేమిధిం డఊగోత్‌/ 
ట్లిప్మావ భూతానాం జ్యోక్లమ్‌/ తేన తో౭.ర్గతి న్పర్ధేతుమ్‌/ బ్రహ్మా నైవార్హయ్యన్రిగంళత/ 
ద్రవ్యాన్ని ధ్ర? వ్రజావతీ/ బ్రివ్మూన్‌ వా విశ్వా భూతానీ/ నావీవాన్తన్భ మావాతా/ భతేన్ర 
ఆలా; ప్రబ్‌రన్త్వగ్న యః ఇమం నోయజ్ఞుం నయతు ప్రజానన్‌/ భృ తం విన్సాన్న జరగొం 
నువీతమ్‌/ బ్రహ్మో నమిద్భవత్యా వోలతీనామ్‌/ ఆ గావో అగ్భున్ను త భిద్రమక్రన్న్‌/ నీధోన్తు 
గే రణయున్త్వనే/ వ్రజావతీః వుడుడూవా ఇవా న్యు త్లాగ్త్రాయ వూర్వీతువసో 
దువ ఇన యత్వునే వృ జతే వోళిక్షతి/ ఉవేధీదాతి న న్వం మీషాయ తి/ భూయో 
వమా pa ణి నక 
భూయో రయి మిదీన్య వరయన్న /అభీన్నో ఖిల్లే నిదొధాతి దదయుమ్‌/(తై.బ్రా.2.8.8/న 


తా నళ్తల్తి నబీభాతి తన. ౮ః|నైనొ అమిత్రో వ్య థీరాదభర్రతి/ దేవాగ్‌ం తృ యాభిర్య జలే 
దదాతి భ/ జ్యోగిత్తాభీన్సుబ తే గోవతిన్సువా/ న తా అర్వా లేణుకకాటో అక్ను తేన 
న్యరంన్కృ తత్రమువయన్రితా అభి/డిడుగాయ మభీయం తన్య తా అను/గావోమర్త్యన్య 
ఎ౨వచర్తన్తి యద్వూనఃో (తై.బ్రా.2.4.6)/ గావో భగో గావ అధో మే అబ్బాల్‌/ గావస్స్ఫోమన్య 


దవ్రభమన్యు భక్షః ఇమా యా గావన్సడనాన ఇన్హః అబ్బా మడా మనసా బిదన్హూమ/ 
యూయం గోవోమే దభయథా కృళం చల్‌? అక్టీలం వక్కృ ణుఢా నువ్రల్‌కమ్‌/ భద్రం 


గృవాం కృ జుథ్‌ భభ్రవాభః/ బృ వాద్యో వయ్‌ డబ్య తే నభాను(్రజావతీన్సూ యవనగం 
రతశ్తీకతుదా ఆవన్సువ పొజోవథ్తీకమా వనన ఈళతమా౭ మళగంనజవరహోపాతీ 


పూర్వప్రయోగే 126 ఉదకశాన్తిప్రయోగః 


రుద్రన్య వృక్ట్యా త్‌] ఉవేదమీవ వర్పనమ/ ఆను గోఘావ వృ బ్య తామ్‌/ ఉవర్టభన్య 
రేతనీ/డవేన్త్ర తవొబీర్యే/ (తై.బ్రా. 2-8-8) 

తా శూర్యా భర్హ్రామనా విళ్వుభ్బ త్రీమా మవాల్‌/ తేజో వనుమద్రాజతోదివి/ నామా 
త్మా నాభరతన్యా మబాంతా/'యయోర్వ్యాతం న మమే జాతి దేవయోపడభావ్తైూవరా 
యాల అర్మ్యా/ దీవో న రళ్ళీగం నరులతో వ్యరవే' ఉభా భువన్తీ భువనా కబిక్రతూ/ 


నూర్యా న భన్భా చీరతో వాతామతీ/ వతీద్యు మద్ద శ్వ విదా ఉభా దవన నూర్యూ భా 
భన్హూమసా విబక్షణా! విత్వవారా వరివోభా వరేణ్యా/ తా నోజ వతం మతిమశ్రా మహ 
వ్రతా/విత్వవవరీ వ్రతరణా తరన్తా/ నువర్వుదొ బృళయే భూరీరళ్ళీ/ నూర్యా వా బా 
కన ర క టూ కటా స 


న్ఫవ్త బీభ్రతి/ ద్యావా జామా వృథివీ దీల్‌ళతం నవువ అన్నే నూర్యా బ్హ్రామనా2 భిభజే/ 
శ్రీధేకమిర్హ భరతో ఏిబడ్తురమ్‌/ వూర్వావరం భరతో మాయయైైతో? శితూ క్రడస్తై 
వరీయాతో అధ్యరమ్‌/ విశ్వాన్యన్యో భువనా౭ భిబడ్జే/ బుతూనన్యో విదదోక్రాయతే 
నున తై బ్రా.2.8.9)/పొరోజ్యవర్థాజు ఇబోయః పానకా యాను జాతః కళ్ళపోయాన్లీ సా 

నః! అగ్నిం యా గర్భం దభిరే విడాపాస్తాన ఆవళ్ళర్‌ స్యోనా భీవన్తు/ యాసాగ్‌ం 
రాజా వరుణో యాతి మధ్యే నత్యాన్చ తే తీవవళ్య క్ఞః నొనామ్‌/ మధుచ్చు తళ్ళువయో 


యాః పోవరాస్తా న ఆవళ్ళభ్‌ స్యోనా భీవన్తు/ యాసాం దేవా దివి కృ జ్వన్తభక్షం యా 
ఆన్రరేకే బహుధా భవన్తి! యాః వృథివీం వయుసోన్గన్తా జుక్రాస్తా న ఆవళ్ళుర్ల 
స్యోనా భ్‌వన్తు/ శివేనో మా చక్షుషా వళ్యతావ శ్రి వడా తనువోవన్న స లతో త్వం మే/ 
నర్వాం అగ్నీ గం రోవువదోవావే వో మయి వర్చో ఐలమోజోని ధత్త! ఆపో భద్రా 


భు తమిదావో ఆనురగ్నీ షోమౌ బిబ్రత్యావ ఇత్తాః తీవ్రో రసో మధువృ బొమరంగము 
nA IN 
గవ్భతి వాళ్ళ ఆసావ్‌/ మనో భేజానో అమ్భు తన్య తలా వారణ్యవర్జా అత్ఫావం 
యదా వో (తై.సం.5-6-1)/ నానదానీ న్నో నధొనీత్తదానీబు/ నానీధ్రజోనో వ్యోమా వరో 
యల్‌/కమానరేవః కువా కన్య తర్చున్న/ అమ్మ కమానీభవానం గభీర/నమృత్యు 


పూర్వప్రయోగే 127 ఉదకశాన్తిప్రయోగః 


రమృతం తల్‌ వాన/ రాత్రీయా అవ్నా ఆనీత్స్రకేతోః/ ఆనీభవాతగ్‌ న్వభయా తదేతమ్‌/ 
తస్మాధాన్యన్న వరః కంబ నానో తను ఆన్తీత్తమనా గూఢమగ్రో వ్రకేతమ/ నలిలగ్‌ం 
నర్వోమా ఇదమ్‌/ తుబ్చేనాబ్వ వీహితం యదానీత్‌/ తమన న్రన్భ వానా జొయతైకమ్‌/ 
కామర్తద్యర్రే నమవర్తతాదోమననో రేతః వ్రభమం యదాశీత్‌/నతో బన్గుమనతి నిలో 
విథన్న్‌ వూ దివ్రతీష్యా కవయూ మనీషా/ తిరళ్ళీ నో వితతోరళ్ళి రోషామ్‌/ అధన్సూ 

దానీంభువరో న్విడానీ ౩త7రేతోదా తనన పౌ మానొఆనన్న్‌ /న్వధా అవస్తాత్స)యతిః 


వరస్తాల్‌/కోఅధ్ధా వేద్‌ క ఇవా వ్రహోబల్‌/కుత ఆజొతా కతుతోఖయం విన్ఫక్టిః అర్వాగైవా 
అన్య వినర్ధనాయ/ అధా కో వభ యతీఆబభూవ/ భయం విని ర్య తఆబభూవాయదో 
వాధిధే యదేవాన/ యో అస్యా ధ్యే శ్లః వరమే వ్యోమన్న్‌/సో అజ వేదోయదేవాన వేదో 
తీర్‌ న్వీద్వునం కోడ న వృక్ష తినీల్‌/!యతోద్యావొవృ థివీ నీక తకు మనీషిణో మనసా 
వృబ్భతేడు తతగయదట్య తీష్టద్భు వనాని ధారయన్న్‌ /బ్రహ్మ వనం బ్రహ్మ న వృత 

తినీత్‌/ యతో ద్యావొవృథివీ నీష్టతక్షుీ మున్‌షణో మనసా ఏ బ్రవీమి వళ బ్రహ్మో 
భ్యతీక్టయ్భవనాని ధారయన్న్‌/ ప్రాతలగి సం ప్రాతరన్హాగం = వావామవే ప్రాతర్మిత్రా 


వదిణా బ్రాతరోక్సినా/ అౌతర్భ గం వూవ్లణం ద్రివ్యూ అన్చు తిష్‌/ వొతస్ఫోమముత 
రుద్ర విలవేమ/వ్రాతర్థతం భగమ్యుగ్రగ్‌ం వొలవేమ/వయం వ్ర త్రమదేలేర్యో వభర్తా/ ఆభ్ర 
శ్చిద్యం మన్మో మానన్తురళ్ళే ల” రాజూ బిద్యం భోగం భజ్షీత్యా వ/ భగ వ్రజోతల్భ గనత్యే 
రాభోః/ భగేమాం భీయముదవబదన్న :/ భోగ వ్రడోజునయ గోలిర్వత్వైలభగవ్రవృభోర్న 


వన్తస్యామ/ ఉతేదానలీం భగవన్త్రన్భ్యామ/ ఉత వ్రవిత్వ ఉత మధ్యే అన్నో మ్‌/ శలోదేతా 
మఘవ్హూర్యే న్య/వయం దేవానాగ్‌ం నుమతౌన్యా మ/ భగేవవ భగవాగ్‌ం అన దేవాః 
తేన వయం భొగేవన్తస్స్యా ము/ తం త్వూ భగ నర్వ ఇటోవాబీమి/న నోభగవురవతా 

భ్‌వేవా/ నమిభ్వారా యోవనో నమన్త/ ధోధిక్రావేవ తుదీయే వధాయు/ అర్వాతిని వను 
PAs 5 
నృభొముభ్భన్తు భిద్రాః భు తం దుహోనా విళ్వతోు వ్రవీనాః॥! యూయం వాత న్య్వన్తిభి 
న్పదూనః) (జై.భ్రా. 2-8-9) mm =m 


పూర్వప్రయోగే 128 ఉదకశాన్తిప్రయోగః 


అగ్నిర్నః పాతు కృత్తీకాః/ నక్షత్రం దేవమీన్ల్రియమ్‌/ ఖధమాసాం విచక్షణమ/ 
వావిరానక్లుంవోతన/ యన్య భాన్తరళ్ళ యో యన కేతవ/ యన్యేమా విశ్వా భువ 
నాని నర్వా/న కృత్తీకాభిరభి నంవసానః) అగ్ని ర్నో దేవన్సు వితే దీధాత/వ్రజావతే 
రోహాజోవేకు వలీ /బిళ్వడూపాబ్బ వాలీ బిత్రభొనుః/ సానోయజన్య నువితే దధాతు? 
యథా జీవేమ ళరభన్స వీరాః రోపాజో దేశ్యు దోగాత్సు రస్తాత/విళ్వు దూపాణివ్రతి- 
మోదీమానావ్రజావతిగం వావివావ (ర్రయ్లీ/ వయా దేవానామువయాతు యజ్ఞము? 
సోమో రాజము గశీర్‌వేణ ఆగన్న్‌ / శివం నక్షత్రం వ్రయమన్య ధామ/ఆప్యాయమానో 
బవాధా జినోము!రేతోః వ్రజాం యడమానే భాతు/ యత్తే నక్షత్రం మృ గళీరవమన్తు 
వ్రయగ్‌: ౦ రోజున్ని 3యతేమం ప్రియాశామ్‌/ త్తే తే సోము వాదిషా విధేమ/ ఈం నొపధి 
ద్వువదే లం భతివ్చే/ ఆర్హుయా రుద్రో వ్రభేమాన ఏత ల్లో దేవానాం వతీరమ్ని - 
యానామ/నక్షత్రమన్య ౩ వావిషా విధేమ/మా నోవ్రజాగ్‌ం రోరవన్నో తబీరాన్‌/ పాలీ 
రుభ్రన్య వరేజోవృ జర్రు! ఆర్థా) నక్షత్రం జవ తాల్‌ వాబిల్నీ వవ్రముఖ్యా మానౌడుర- 


తాని విత్వా/ అపానము కగం నన్ను భతామరితిమ/వునర్నో దేవ్యదోతిన్సు ణోతు/ వున 
ర్వనూ నః వునరేతాం యజ్ఞమ్‌/వునర్నో దేవా అభి యన్తు నర్వ/వును వునల్వో 
వావివాయజామళో వాన దేవ్య దీతిరనర్వా/విళ్చో న్య భ్వర్తీ జగతః వ్ర తివ్రా/వునర్వునూ 
వావివా వరర్యున్తవ్రయం దేవానామవ్యే త పాథీః/బృ హాన్స తీ ప్రథమం 
జాయుమానః తివ్యుం నక్షత్తమభి నంభభూవ/ గ్ర! "దేవానాం వృ తీనాను డ్త్టువో 
దళో2ను నర్వా అభీయం నోఆన్తు/తివ్యు? వురస్తాడుత మధ్య లోనో బృ వాన్సతీర్న = 
వరీపాతు వల్చా లబాధేతాం ద్వేషో అభీయం తృ ణుతామ/నువీర్యన్య 
వతయన్య్యామ/ఇదగం నర్చేభ్యో వావిరన్తు జుక్లమ్‌/ ఆశ్రేషా యేపా మనుయన్తి చేతః 
యే అర్తరేక్షం పృథివీం శీయన్తీ!తే నన్ఫర్పాసోవావమాగమిప్రాళయే రోవనో 
నూర్య స్యా వనర్పాఃయే దివ దేవీమును నంచరర్తి/ యేపొమాశ్రేపా తినుయన్తి 
కాదుమ్‌/ తేభ్య నృర్చే భ్యో మడుమజువోమి/ఉవహూతాః వితరోయే మమాను/ 
మునోజువనన్సు కృ తీన్సుక్ళ త్యాః/తే నోనక్షత్రై వావమాగమిపాః న్వ ధాభీర్య జ్ఞం 


పూర్వప్రయోగే 129 ఉదకశాన్తిప్రయోగః 


ప్రయతం జువత్రామ్‌/యే తీగ్న ధగా యే= నగ్ని ధగ్లాఃయీ= ముం లోకం వితరో 
శ్షయన్తీయాగ్‌ంక్స్‌ విద్ధయాగం జీచనద్రవిద్ధు/మమాను యజ్ఞుగ్‌ం నుక్ళితం 
జొవషన్రామ్‌/ గవాం వతిః భల్లునీనామని త్వము/ తదోర్య మున్వ దుణమిత్ర బారు/ తం త్వూ 
వయగ్‌ం నీనితారగొం ననీనామ్‌/ జీవా జీవన్తమువ నంవకోమ/యేనేమా విశ్వా భువనాని 
వ యన దేవా తిను నంయశన్తి చేత అర్యమా రాజా౭జరన్తువప్పాన? గ 
వర్లునీనాచ్భు వభోరోరవీ త/శ్లషో దేవానాం భగవోభగాని/తత్త్వావిదుః ఫర్లునీ న్తన్మ 
విత్తాల అన్మ భోం త్తమ జిరగొం నువీత్యయ/గోమదక్పవదువ నంనుదేవా/భగోవా 
దాతా భగ ఖత్స్గదాతా/ భగోదేనీః భల్లునీ రావవేక/ భగన్యే త్తం వ్రనవం గేమేమ॥/యక్రొ 
డేవెన్సభమాదోం మదేమ/ ఆయాతు దేవన్స వఐతోరయాతు/వారణ్య యన నువృ తా 
రభేన/వహాన్‌ వాన్తగొం నుభగోం వద్ధ, నావనమ్‌/ప్రయచ్చేన్తం వవరం వుణ్య, మచ్చ/ 


వాన్తః ప్రయబభ్భ త్వమృ తం వనయవోదక్షజోనవ్ర తీగ్భ భీము ఏనల్‌! దాతారమద్యు 
నవితా వీదేయ/ యో నో వాస్తాయ వ్రనువాతీ యజ్ఞమ్‌/ త్వప్లా నక్షత్ర మభ్యో తి బిత్రామ్‌/ 
= —_ wu ఎండో జ w= = 

నుభీగ్‌ంననం యువ తిగ్‌ం రోబ్‌మానామ్‌/నివేకయన్న మృ తాన్ఫు ర్యా గొంళ్చ/ దూపాణా 
విగంళ న్ఫు వనాని విశ్వా/తన్న శ్వా తదు బిత్రా విచ్బ్రామ్‌/ తన్న క్షత్రం భూరిదా తిన్తు 
మజ్యూమ్‌/ తన్నః వ్రజాం వీరవతీగం ననోళు/ గోభర్నో ల్లక్రైన్సవునర్తు యజ్ఞమ్‌/ 
వాయుర్న క్తమభ్యే తి నిభ్యామ్‌/ తిగ్భ శృీ ఖో వృ వభో రోథివాణః/ నమీరయన్భువనా 
మాతలిత్వా/ అవ ద్వేషాగొంని నుభతామరాతీకో తన్నో వాయున్తడు నిక్ల్యా ళ్ళ ణభోళు/ 


తన్న క్షత్రం భూరిదా తన్తు వుజ్యూమ్‌/ తన్నో దేవాసో అను జానన్తు కాముము/ యథా 
తరేమ దురతాని విత్వా/ యూరనున్భ చృత్రవో యన్తు భీతాః తద్ద్రూర్నీ కృణుతాం 
తద్విశోఖే/ తనో దేవా అను మదస్తు యజ్ఞుమ్‌/వళ్చా త్పు రస్తాభభీయం నో అన్తు/ నక్ష" 
తాణామభీవల్నీ వికొఖై/ (క్రేవాబినారి ్న భువనన్య లోబె/విభూబళ్ళ క్రూ నవబాభమానో 
అవక్షుధేన్ను ధతామ రొతిమ్‌/ వ్రూర్థా వళ్చాఢుత వ్రూర్థా వురస్తాల్‌/ ఉన్ఫుధ్యత? పౌర్ధ- 
మానీ జీరాయ/ తస్యాం దేవా అధోనంవనన్తః ఉత్తమే నాకొఖవా మధయ న్రామ్‌/ వృ థీ 


పూర్వప్రయోగే 130 ఉదకశాన్తిప్రయోగః 


నువర్పొ యువతి నృ జోషాః/ పాథమాన్యు దొగాబ్బో బీమానా/ ఆప్యాయయన్తీ ధురి- 
తాని విశ్వా/డరుం దుహోం యథిమానాయ యజ్ఞామ్‌/ (తై.బ్రా. 3-10 న్‌ 

ఒుభ్యాన్భ వావ్యైర్న మనోవనద్యో/మిత్రం దేవం మిత్ర దేడుం నో అన్తు/ అనూరా- 
గాన వాపా వరయ శతం తనము శరదన్సతూళ వత్రం నమ్యమదరాద్చ ప్రాణా 
ఆనూరాధా న ఇతి యద్యాదేన్తి/ తనత్ర వతి వథిభీభేవయానాః! పారణ్య యై ర్వల్తోకై 
రరర జ్యోషామనునకర్రమేతి/యన్ఫీ న్వ్య్ర త్రం వృత్రతూర్చే తతార తన న్వాయ 
మమృుతం డువోనాః/ క్లుధీం తరేమ ధురేతిం దుర మ్‌/ వురంభరారయ వృవభాదు 
భృవ్లవో అవాడఢడాయ నవామానాయ మీఢుషే తాయ జ్యప్లా మధుమధువోనా/ 
దం కృణోతు యదమానాయ లోకమ/మూలు వ్రజాం నీరవతీం విదేయ/వఠాబ్యేతు 
నిరముతిః వరాబా! గోభిర్న వం వజభిన్న సమక్తమ/ అహాడ్భూ యాభ్యథమానాయ 
మజ్యూమ్‌/ అవార్నో అద్య నువితే దొధాతు/ మూలం నక్షత్తమితి యద్వా దేస్తి/ వరొబీం 


వాబానిర్‌భుతిం నుదామి/ శివం వ్రజాయైు శివమన్తు ముజ్యూమ్‌/ యా దివ్యా ఆవః 
వయుసా నంబభూన్రుః యా అన్తరేక్ల ఉల పార్గవీర్యాః/ యానా మవాడా లేనుయన్తి 
తాభుము/ తా న ఆవళ్ళర్గ స్యోనా భీవన్తు/ యాళ్ళ తూవ్యా యాళ్చీ నాద్యాన్సము- 
దబ్రయాళ యాజ్చీ వైళన్తీరుత వపొనబీర్యాళ యాసొమషాఢా మధు భక్షయన్తి/ తా న 
ఆవళ్ళగ్‌ స్యోనా భీవన్తు/ తన్నో విశ్వే ఉవిళ్ళ జ్వున్తు దేవాః తదోపాడా అభి నంయన్తు 
యజ్జుమ్‌/తన్న కృత్తం వ్రభతాం వచుభ్యళకృ వర్వ్భృ ప్ల ర్య డిమానాయ కల్ప తామ్‌/జ్లభ్రా? 
కన్యూ యువతకు న్ఫువేశనః/కర్భ్ర కృతో న్ఫుళ్ళ తోవీర్యా వతీః/ విక్వాశేవాన్‌ వావివా 
వర్రర్ముర్తీక అపాఢాః కామమువయాన్తు యజ్ఞమ్‌/ యన్మి నృపో ౭ భ్య డతీయత్సర్వీ 
మేతల్‌/ అముం బొలోకమిధమోబ్‌ నత్వామ/తన్నో నక్షత్తమభిజుద్వి డిత్య/శ్రియం దధా- 
తవా శీయమానమ్‌/ డభొ లోకౌ బ్రహ్మా ణా నంజితేమూ/ తన్నో నక్షత్తమభిజుద్వి బొ- 
శ్రాాము/ తన నాయం వృ తనాన్సండయేమ/ తన్నో దేవాసో అను జానన్తు కాముమ/ 
ళృ జ్వాన్త క్రోణామము తన్య గోవామ్‌/ వుత్యూామన్యా శవో కృణోమి వాజ్‌ష్‌/ మవీం 
దేదీం ఎిళ్దువత్నీ మజూర్యామ్‌/ వ్రతీచీమేనాగ్‌ం వావివా యజామవ లేధా ఎిర్దురుడు 


పూర్వప్రయోగే 131 ఉదకశాన్తిప్రయోగః 


గాయో ని చక్రమే/ మహీం దివం వృథిబీమన్తరేకము/ తబ్బోూజౌతి శ్రవొ ఇచ్చమానా/ 
త los 
రజురాళ్ళున్నషాః! తే యజ్ఞం పాన్తు రడీనః వరస్తాల్‌/ నంవళ్ళ రీజీమమృ తొ న్వన్తీ/ 
యజ్జం నః వొస్తు వన ౨ వురన్తాత్‌/ దక్షణతో= భి య్‌స్తు తవన్మూవ వుణ్యం నక్షత్తమభి 
నందీకామ/ మానో అరొతిరనుళగ్‌ం నొ౭గన్న/ క్షళ్తన్య రాజా వదుణో౭ ధిరాజుః/ 
నక్షత్రాశాగ్‌ం తతభీషగ్వ నః) తౌ దేవేభ్య్‌ః కృణులో దీర్థమాయుః/ ళతగం నవాస్తా 
భేవ జానీ భత్తః/ యజ్ఞం నోరాజా వరుణ ఉవయాతు/తన్నో విళ్ళో అభి నంయన్తు దేవాః) 
తన్నో నక్షత్రగం కతభిగు ణము! దీరమాయుః వ్రతీరద్భే వజాన” అడు పకవాదుదోగా 
త్పురస్తాత్‌/ విశ్వ భూతానోవ్రతిమోదమానః తన్కు దేవా వ్రనవం యతి నర్వే/ ప్రోప్ల 
వదానో అమృతీన్య గోవాః/ విబ్రాజమానన్సృమిధాన డగ్రగ ఆ౭.గ్రరేక్షమర్‌వా దగా 
క మం... 
డ్భు ధృ యః వ్రథేమాన వతి! శ్లో దేవానొము త మాను పాణామ/తం బ్రాహ్మ ణాన్బోమ- 
పాస్పోమ్యా న ప్రోన్లవదాసో అభి రేక్షస్త నడ్వే/ చత్వా లవ కమ భికల్ళు దేవాః ప్రోన్టవదాన 
ఇతి యాన్‌ వదేస్తి/ తే బుధ్ని యం వరవద్యర్గో న్రువన్తో/ అపాగొం రక్షన్తి నమనోవనద్య/ 
వూప్తా లేవత్వున్నోతి వళ్థామ్‌/ వ్రషివల్‌ వళుపా వాడబన్త్యా/ ఇమాని వావ్యా వ్రయేతా 
ఊిపాడా/న్నురైర్నో య్యావైడువయాతాం యజ్ఞమ్‌/ కు ద్రాన్ఫ తూ న్రకతు రేవతన*గావో 
నోఅత్వాగ్‌ం అన్నోతు వూవా/అన్న గం రక్షస్తైబవాంధా విడూవము/వాజుగం ననుతాం 
యడమానాయ యజ్హమ/ తభశ్వినావత్వయుజోవయాతామ/ భభ గమివ్లానుయం- 

మేభిర్వక్వౌళన్వం నక్షత్తగ్‌ం వావిపా యడస్తా'మద్వా నంవృ క్త యడప్తా నవుక్తా/ యా 
దేవానాం భిషడొ వావ్య వావౌోవిళ్చున్య డూతావమ్భ తన్య గోవౌ తౌ నక్షత్రం జజువ్లా- 
జోవయాతామ/నమో2 శ్వాభ్యాం కృణుమో= క్వుయుర్భ్ర్యా వు/అవి, 'పాప్మా నం భరతో 


రృ రన్తు/తద్య మో రాజా భగవాన్‌ విబ్మామ్‌/లోకన్య రాజామవాతోమువాన్‌ పా/నుగం 
నూ వన్రామభయం తృ జోతు/ యన్మిన్నా క్షత్రే యము ఏతి రాజా/ యన్ఫున్నే నమభ్యవ- 
క్నాన్త దేవాః తదీన్య బిత్రగ్‌ం వావివా యజామ/ అవాపావ్మా నం భరీతోర్భ రన్తు(తై.బ్రా. 


పూర్వప్రయోగే 132 ఉదకశాన్తిప్రయోగః 


3.1.2)/ నివేళనీ నంగవునీ వనూనాం విక్వో డరూవాణీ వనూన్యా వేళయన్తీ/నవాన్రపోషగం 
నుభగా రరొణాసాన ఆగన్వుర్పో సా నంవిదానాాయత్తేదేవా అదోభుర్భా రబేయ మమా- 
వాన్యే నంవనన్తో మవ త్వా/సా నోయజ్ఞం వీవృ వ్వా విళ్వవారే రయిం నోధేపా నుభగో 


నుబీతబ్‌/ (తై.సం.3.5.1) 

నహోనబో భవతి జాయమానోక్నో ౦ కేతుతుషసొమేత్య గ్రే! భాగం దేవేభ్యో ౨దో 
ధాత్యాయన్న్ర బన్రామాన్తిరతి దీర్థమాయుఃో యమాదిత్యా ఆగంచుమూవ్యా యయ్యన్తి 
యమక్షీతమక్షతయః విబీన్లి/ తేన నో రాజా వరుణో బృ వాన్స తిరాప్యాయయన్తు 
భువనన్య గోపాల (తై.సం.2.4.14/) విఠూవే నమిననా నంవ్యయన్తీ/ నమానం తన్తుం 
వరితాతనాళే/ విభూ వ్రభూ తనుభూ విళ్వతో వావే/ తే నో నక్షత్రే వావమాగోమేతమ్‌/ 
వయం దేవీ బ్రివ్మూ ణా నంబిదానాః నురత్నొ నో దేవబ్‌తిం దధానాః అవోరాత్తే వావిషా 
వరయేన్తగో ఆతీ పాప్మానమతీ ముక్తా గమేమ/ వ్రత్యువదృళ్యాయతీ శ్యబ్భృల్తో 
భుపాతా దివ అపో మహీ వృణుతే బక్షువషా/ తమో జ్యోతీవ్మృణోతి నూనలో 
ఉదువయాన్స బలే నూర్యోవనవా ఉద్య న్న కత్రమర్చ మత్‌) తవేదుషో వ్యు షి నూర్మో న్య 
బ/ నంభిక్తేనొ గమేముపౌ/ తన్నో నక్షత్తమర్చిమల్‌/ భానుముత్తేడి డబ్బ రత/ ఉవి యజ్ఞ 
మిహోగేమల్‌/ వ్రనక్షత్రాయ దేవాయ/ ఇధ్హాయేనుగొం వావామపా/న నన్సవితా నువ- 
a “rr pa మయ ద aa 
థజ్రునిమ్‌/ వుజ్హదాం వీఠవత్తమమ్‌/ (తై.బ్రా.3.1.3)/ డదు త్యం జాతవేదనం దేవం వవాన్తి 
కలవ భృళే విక్వోయ నూత్య మ? చిత్తం ధేవానాముదేగాదనికం బక్షుర్భు త్రన్య వరుణ- 


స్యాగ్నే & ఆ ప్రా ద్యావొవ్భ భీవీ అన్తరోక్షగం నూర్భే ఆత్మా ఉఊగత్తనువక్స/(తై.సం.1.4. 
43)/ అధితిర్న ఉరువ్య త్వదేీతిళ్ళర్భ యబ్బ్భతు/ అధేతిః వాత్వగ్‌ంవానవో మహీ- 
మూము మూతరగొం ను్రతానోచ్చు తన్య వత్సీ మవనే వావేమ/ తుఎిత్షత్రామవర్తీ 
ముడూబీగ్‌ం నుళర్ళొ అముదోతిగం నువ్రణోతిమ/(తై.సం.1-5-10/ ఖాభం విష్టుర్వాచ్రమే 
లేధా నిదీభే వథమ్‌/ నమూథమన్య పాగ్‌ంనురే/ (తై.సం.1-2-13)/ వ్రతద్విథ్హున్తృువతే 
వీర్యో య/మృగోన భీమః కుభరోగరన్లాకో యస్యో రువ త్రిమ విక్రమణోము/ అధోకీయన్తి 
el re అ త న 


పూర్వప్రయోగే 133 ఉదకశాన్తిప్రయోగః 


అపారం రేతాగొంని జాన్వతి/ భువో యజ్ఞున్య రడీనళ్చ నేతా/ యత్రొ నియుద్భిన్సవనే 
శివాభీః! దివి మూర్గానం బభివే నువర్థామ్‌/ 'జిహ్యోవుగ్నే భకృవే వావ్యవాజామ్‌/(తై.సం. 
4.4.4)! ఆను నోద్యా నుముతిర్యజ్ఞాం దేవేవ మన్యతామ/ అగ్నిక్స వావ్యవావానో 
భవతాం దాజుషే మయః/ అన్విబేసుముతే త్వం మన్నానై ళం వొనః కృథ/క్రత్వే ధకొయ 
నోవానువ్రణ ఆయూరగ్‌ంవి తారివళో(తై.సం.3.3.10/ వావ్య వాహ మభిమాతిపావామ/ 
రకోహజుం వృ తనాను జున్గుమ్‌/జ్యో లీవ్యన్తం దీద్య తం వుర్గమ్‌/అగ్ని గ నుప్టక్ళ త 


మావలవేమ/ న్వుష్షమగ్న అభి తత్స శాపా/ విక్వోదేవ వృ తీనా అభివ్య/ డరుం నూ 


వన్ధాం వ్రదళన్విభావా/జ్యో తీవ్యధ్రేవ్యా జరం న ఆయువో(త్రై, .బ్రా.2.4.) / 

అగ్నయే న్వావో కృత్తకాభ్య సాజో/ అమ్బాయై న్వావో దులాయై న్వావో 
నిళ్లత్స్యస్వావో౭ బభ్రయన్తై న్వావో మేముడద్డున్యై స్వావో వర్‌వయన్రై స్వావో 
బువుజీకోయై స్వావోవ్రజావతయే స్వావోరోవ్వాత్యా స్వావోరోవమానాయై స్వాజో 


వ్రడాభ్య స్ఫాజో సోమాయ న్వావహోమ గళీలవాయ న్వావో ఇన్వారాభ్య స్వాహా 


వధీభ్యస్న్య్వాజూో/ రాజ్యా య స్వాహో౭ భిడ్తీత్యె న్వావో/ రుద్రాయన్వావో= 2ర్రాలై 


న్వావో/ విన్సామానాయై న్వావో వభభ్యన్వ్వావో ఆద్బీత్యై స్వావో వునర్వనుభ్యాం 
న్వావో= ౭ జృూత్య న్వావో వ్రజ్యాత్యె న్వావో దబృవాన్చతయ న్వావో తవ్యాయ 
న్వావోద్రివ్యూ వర నాయ స్వావోనర్వేభ్య న్వ్వావో= ఇ.శ్రోషాభ్య స్ఫ్యాజో/ దస్ధళూ- 
కేజ్యన్స్వావ/వలతృ భ్యో సాహో ముభూభ్యో 2 న్వావో౭ నమాభ్య నావో౭గదాభ్యివో 
స్వాహో= ర్య్రతీభ్య న్బావో అర్యమై న్వొవో వర్ధునీభ్యా గ్‌ం న్వావో వజుభ్య 
న్వ్వావో భగొౌయ స్వావో వల్లు నీభ్యా గ్‌ం స్వావ్య్మోల్తావ్యాయ స్వావో నవిత్రే న్వావో 
వాస్తాయ/ న్వావో GEE న్వావో వృణతే/ స్వాజో వ్రయచ్చితే స్వాజో వ్రతిగృభ్థలే 
స్వాజో త్వ న్వావో బిత్రాయై న్వాజూో బైత్తొయ న్యాజో వ్రజాయై స్వాజో/ వాయవే 


న్వావో నిక్ల్యా యై న్వావో కామబారొయ న్వావో= భిజ్తిత్యె న్వావో/ భంద్రాగ్ని ఖా ల్‌ 


న్వావో వికొఖాభ్యా గ స్వావోకౌట్యాయ న్వావో= భిజ్లిత్యై న్వావో వౌరమ్యాన్యై 
స్వావోకామాయ న్వావో=. ౭గజ్రై న్వావో(తై. బ్రా.3.1.4) 


పూర్వప్రయోగే 134 ఉదకశాన్తిప్రయోగః 


మిత్రాయ న్వావో= నూరాధేభ్య స్సాజో/ మిత్రధేయాయ న్వావా= భిజ్తిత్య 
స్వాతో ఇవ్వాయ స్వావో జ్యోప్రాయె స్వావా/త్యెన్యాయ స్వాహా= భిక్షత్యై స్వావో' 
వ్రజావతయే స్వాహా మూలొయ స్వాటో' వ్రజాయై స్వాజా! అధ్య్యస్ప్వావోజ - 
షాడాభ్యసా క సదోనముద్రాయ స్వావోకామాయ న్వాతో అభిడ్చత్యై స్వావోవిచ్వేభ్యో 
దేవేభ్య స్సహ పాఢాభ్య స్సాజో/ అనవజయ్యాయ న్వావోజ్ఞత్రై న్వాజూో/బ్రవ్మూ 
జోస్వావోజ భిజితే స్వాజో బ్రివ్మా లోకాయ స్వాహా భిడత్యై స్వాదోఎన్టవే స్వాజో 
ల్రోణాయె స్వావో' శ్థోకోయ స్వాజో వ్రతాయ స్వావో వనుభ్యస్న్వావో శ్రవ్లా- 
భృస్వ్వావోఅర్రీయ స్వావోవడ్శ్య్యై స్వావోవడుణాయ స్వావో కళభవతోస్వావో 
భేవజోళ్యస్ప్వావో అజాయెకవదేస్వావావ్రిట్టవదేఖ్యస్ప్యావోతేతనే స్వావో్రవ్నా - 
వర్చసాయ స్వావోఅవాయే బుధ్ని యాయ స్వాజోప్రోవరేభ్య స్ప్వావోవ్రతిప్లా- 
యె స్వావోవూవే స్వావా రేవత్మై స్వానో వచభ్యస్ప్వావో అల్విభ్యాల్‌ స్వావో౭ 
శ్యయుర్భ్యాల్‌ స్వాజా! శ్రక్రాయ స్వావో త్రత్యై స్వాదాయమాయ స్వావోజవ- 


భరణీభ్య న్య్వావో రాజ్యాయ న్వావో= భిజ్లిత్యె న్వావో ఆమావాన్యొయైై సావో 


కామాయ న్వావో2 =. గృేత్యై న్వావో (తై. బ్రా.3.1.5) 

చర్హామనే స్వాతోత్రతి దృత్యాయై స్వా అనోలాత్రేభ్యు స్నాదోజ,ర మాగేట్య 
న్వ్వావో మానేభ్య సా వాత్తుభ్య న్బ్వావో నంవత్స రాయ స్వాజూో/ అప్నా సావో 
రాత్రీయు స్వాజో! అతీముక్తా స్వావో ఉవనే స్వావో వ్య స్వాజో/ శ్యూవమ్మై 
స్వాజో వ్యబృన్నై స్వాజో శ్యభ్రాయై స్వావో' నక్షత్రాయ స్వావోబేవ్యతే స్వాతో 
ఉద్య తే స్వాహోబీతాయ స్వాజో/ వారన్‌ న్వావోభరన న్వావోభ్రాడనే న్వావో తేడనే 
స్వా! తవనే స్వావో బ్రవ్మావర్చసాయ స్వావో నూర్యాయ స్వావో నక్షత్రేభ్య 
స్సాజో వ్రతిప్రాయై స్వావో అద్గత్యై స్వాజో వ్రతిఫాయై స్వాతో' వదనే స్వావో 


యజ్ఞాయ న్వావో' వ్రతివాయె న్వావో(తై. బ్రా.3.1.6) 
ఓం టోధిర్రాబ్‌థో ఆకారివం ఉొద్లోరజ్చన్య వాడజున/ నురభి నో ముఖా రరత్సు?ణు 
ఆయూగ్‌ంవి తారిషత్‌) (తై.సం.1.5.11)/ ఆపో వా ప్లా మయోభువన్తా నొ ఊరే దధాతన/ 


పూర్వప్రయోగే 135 ఉదకశాన్తిప్రయోగః 


ముప రజాయ బక్షనీ/ యో పోళ్ళివతీమో రనన్తస్యో భాజయతేవా నో/ శళతీరేవ 
మాతర! తస్మా ఆరం గమామ వోయన్య తయాయ జస్వుథ ఆపో జనయధా వనం” 
(తైసం5.6.0)/ ఉత్తమం వరుణ పాఠమన్మ బహాభమం విమభ్యమం్‌ శ్రీదాయ/ అథా 
వయ మౌాదిత్య వ్రతే తవానొగసో ఆదేతయేస్యామ/ ఆన్తభ్నా ద్యామృ వభో ఆన్తరేక్ల 
మముమీత వరమాణీం వృ వ్యా ఆని ళ్వా భువనాని నమ్రాూి సశ్వేత్తాని వదిజన్య 
భ్రతానీ! (తై. సం.1.2.8)) యచ్చిధ తే వితో యధా వ్ర దేవ వడుణ వ్రతమ/ మినీమని 


ద్యవభ్యావి/ యత్కింబేదం వరుణ దైవ్యే జనో౭ భిబోవాం మనుష్యా ళ్ళ రొముని/ అచేత్తీ 
యత్తవ భర్తు యుయోవిము మా నన్తస్మా దేననో దేవ రరవతో కతవాసో యద్రీరవుర్న 


టీవి యద్వా భూ నత్యముత యన్న విష్భో/నర్వా తా వివ్యు శిథిరే౭వొదేవాథొ తే స్యాము 
వడుణ ప్రీయానో(తై.సం.8.4.11)] అనో తే వాడో వరుణ నమోభిరవా యజోభీరీేమహా 
వావిర్భేః క్షయన్న శృ భ్యోమనులవ్రబేతో రాజున్నే నాగొంని శ్యిశ్రభో కృ తానో 

తత్త్వ యామి బ్రివ్మాణా వన్లమాన్తన్తదా కాస్తే యథమానో వావిర్భీవో అవేం 


మానో వదుణోవా బోధ్యు ఠీ కగ్‌ంన మా న ఆయుః వ్రమోవీః/(తై.సం.2.1.11) 


వారణ్య వర్థాళ్ళుచోయః పావకా యాను జాతః కళ్ళ పో యాన్వీన్లః అగ్ని ం యా 
గర్బం భధిరే విడావాస్తా న ఆవళ్ళగ్‌ స్యోనా భీవన్తు/ యా నాగం రాజా వరుణో 
యాతి ముద్దే నత్యానృతే తీవవళ్య క్రనొనావ్‌/మధుచ్చు తచ్భచయో యాః పొనరా- 
స్తా న ఆవళ్ళుర్ల స్యోనా భీవన్తు! యాసాం దేవా దివి కృణ్వున్తీ భకం యా అనరేక్లో 


బవాంధా భవర్తి/!యాః వృ థివీం వయసోన్రన్తుభ్యూస్తాన ఆవళ్ళుగ్‌ స్యోనా భీవన్తు/ శివేన 
మా చక్షుషా వళ్య్ళతావళ్ళివయా తనువోవన్పుళత త్వవం మే/ నర్వాగొం 
తల్లీ 1) గంరప్తువదో వాలవేవోమయి వల్చో బలమోజో ని ధేత్త యదబన్న ంవ్రయతీర 
వపను తావాతే' తస్మా దా నద్యో నామన తా వోనామాని నిన్గవః/ యత్తే గ్గే తా వదు- 
జోన తాళ్ళీభగ్‌ం నమవ్వలత తదాప్పో దీనా వో యతీన్తస్మాదాపో అను నర అవ- 
రామ్‌ న్యన్రమానా అవీవరత వో పొఠమ్‌/ ఇస్రో వళ్ళక్తభిరేవీన్తస్మా ద్వార్థామ వో 
పాతమ/ ఏకో దేవో అవ్య తిష్ట భ్యున్రమానా యథావళమ/ ఉదోనిమర్శ వీరితి తస్మా - 


పూర్వప్రయోగే 136 ఉదకశాన్తిప్రయోగః 


యుధకముబ్య తే/ఆపోభిద్రా భు తమిదావ ఆనురగ్నీ షోమౌ బిభ్రత్యా వ ఇత్తాః లీ ప్రోరనో 
SoM Ses SEs సకం ల 
శృజబోమ్యూ మా ఘోపో గబ్బతి వాక్స్‌ ఆస్‌! మనో భేజానో అమ్భు త్య తల్‌: పా 
పారజ్యవర్థా అకేవం యదామఆపోహా ప్రా మయోభువస్తానహరే దధాతనమువ 
రడొయ బక్షనే యో వళ్ళివతమో రన్తన్తన్య భాజయతేవా నో/ ఉళతీరవ మాతర 
తస్మా అరు గమామ వోయన్య కయాయ జినథ! ఆపో జనయథా వనోదవి, శ్రీయ 
స్వాత్తరీక యతన్వ వృ థివ్యా నంభీవ బ్రవ్మా వర్చ నమన వ్రివ్యావర్చ సాము త్వా/ 
(తై.సం.5.6.1) 

వవమానన్సు వర్థనః/ వబిక్రేణ విపాధిణీః! యః పోతా న పునాతు మా/ వునస్తుమా 
దేవజునాః వునన్తు మసవోధయా/వునస్తు విశ్వా ఆయపాః జాతవేదూ వవిప్రవత్‌/వవిత్రీణ 
వునాహమా/ జుక్రేసి దేవ రీష్యాత/ అగ్నే క్రత్వా క్రతూగంరసు/ యత్తే వవిప్రమర్చిషే/ 


అగ్నే విపతమన్తరా/బ్రవ్యా తేసో వునీమవా/ ఉభొభ్యాం దేవ నవితః/ వవిత్రేణ నవేసో బ/ 


ఇదం బ్రహ్మా వునీమవే+వైళ్వదేలీ పునతీ దేవ్యాశాత్‌/ యస్య బవ్వాన్తచుహావీతవ్ఫిస్తాళో 
తయా మహ్తోన్సు ధమాట్యోము/ వయ స్యా ము వయో రయీణామ్‌/. బైళ్వానలో 
రళ్ళిఖిర్భా వునాతు/ వాతి? బ్రాణోసేషరో ముయోభూకః ద్యాపావృథివీ వయసా 
వయోభిః బుతాపో యజ్ఞాయ్‌ మా వులీతామ/ బృ వాబ్బి న్ఫవిత్తన్భభీః! వరివర్లైన 
మస్ఫ భి అగ్నే దక్షః వునాపా మా/యేస్‌ దేవా ఆపునత/ యేనాపో దివ్యం కకక తేసో 
దవ్యేన బ్రహ్మణా! ఇదం బ్రహ్మా వునీమవేయః పావమానీరద్యే3/ బువేభిన్స ంఖ్బె- 
A Woh న de So ss 
అర్ల్యేశి/ బుషిభిన్సంబ్ళి తగ్‌ం . రనమ్‌/ తృన్మై నరిన్వతీ భవా క్లీరగ్‌ం నర్చి ల్భ యూ- 
ధోకమ్‌/ పావమానీన్స్వున్త్యయ నీక) నుడుభూ వా వయన్వ తీః బుషేభి నృంభ్బి తో రనీః/ 
బ్రావ్మా శోవ్వుద్భు తగొం పాతమ్‌/పానమానీలిళన్తు నః ఖమం లోకమఫోఅముమ్‌! కామా 


బ్రుమయన్తు నః దేవీర్లేవై నృ మాభ్ళ్బే తాః పానమానీ న్నన యనీః నుదుభూ పా 


పూర్వప్రయోగే 137 ఉదకశాన్తిప్రయోగః 


ఘు లో క్కు తిః! బుషేభిన్భంబ్బె తో రసో భావా ణో సద్భు తగొం వొతమ/ యేసో దేవాః 


వవిత్రేణ/ ఆత్మాసెం వునతే నడా/ తేన నవాస్రధారేణ/ వావమాన్యః పునన్తు మా/ 
ప్రాజావత్యం వవిత్రమ్‌/ శతోబ్యొమగ్‌ం పారణ్బుయమ్‌/ తేసో బ్రవ్మావిపో వయమ/ 
వూతం బ్రహ్మా వునీమువా/ జస్హాన్సునీతీ నవా మా వునాతు/ సోమెన్స్వుస్తా వరిణా- 
నృృమీజ్యా/ యమో రాజా వ్రమృ శాభిః వునాళు మా/ 'జాతపదా మోరడున్యా వునాతు/ 
(తై.బ్రా.1.4.8) 

ఓం భూః ఓం భువః ఓగ్‌ం నువ తబ్బం యోరావృ భీముపా/ గాతుం యజ్ఞాయ/ 
గాతుం యజ్ఞవతయే/దైజీన్వత్తిరన్తు నః న్వన్తిర్మా నువే భ్య ౯ ఊర్లం జొగాతు భేషజుమ్‌/ 
ళం నో అను ద్వివడే/ ళం బతువ్చుదే/ (తై. బ్రా.3.5.11) 
శ్రీబోధాయనవేంకటేశీయ ప్రయోగోక్త ఘృతసూక్తమ్‌: యో బ్రివ్మో బ్రహ్మణ డడ్రాఖార 
ప్రాణోళ్వరూ కృత్తివాసాః వినాకీ/ ఈళానో దేవ నృ న ఆయుభధాతు తృన్కై జవోమి 
వావిషా మృ తేన విభ్రాజమానన్స రరన్య మధ్యాద్రోశమానోభుర్భ డుబిర్య ఆగాల్‌/ న 
మృత్యుపాఠకానవనుధ్య ఘోరాదివోయువేజణో భృుతమత్తు దేవ బ్రహ్మజ్యోతి 
ర్భవ్యూవత్సీ మ గర్భం యమాదదాత్సు డుడూవం జొయన్తమ్‌/ నువ్వర్రరంభ్ర్రవా 
మర్కముర్చ్యం తమాయువే వరయామో థృు తేన/ శ్రియం లక్షీ మొవలామంభికాం 
గాం వ్యల్లీం భ యామిన్రానేనోత్యు దావాు౫తాం విద్యాం బ్రవ్యూయోనిగం నుడూవా 
మివాయువే తర యామో థృు తేన రాకొయణ్య న్స ర్వయోన్య న్సుయోన్యన్సవా- 
న్రలో విళ్వడూపా వితూపాః/ నమూనవన్సవతయన్స యూథ్యా ఇవాయువేణో భృుత 
మిధం జొవన్రామ్‌/ దవ్యాగణా బహుతూపాః వురాణా ఆయుబ్భిదో న వ్రమథ్న ను 
వీరాన్‌/ తేభ్యో జహోమి బవాంధా భు తేన మా న వ్రజాగ్‌ం రీరిషో మోత వీరాన/ ఏకః 
వురస్తాద్య ఇదం బభూవ యతో బభూవు ర్భువనన్య గోవా యమమవ్యేతి భువనగ్‌ం 
సాంవరాయే న నో వావిర్హ్ర తమివోయువే ఒత్తు దేవః) వనూన్రుద్రానాబిత్యా న్మడుతో 
థ్‌ సాధ్యా న్నృ భూన్య కొన్గనర్వాగ్‌ కృ విత్ధూర్‌ కృ బిక్వాన్‌/ బభృడూన్‌ నర్ఫాగ్‌ 
క్చాథేరసో= థ నర్వాన్‌ ఘృు తరం వుత్వా స్వాయువ్య మివాయాము ళళ్వల్‌/ 


పూర్వప్రయోగే 138 ఉదకశాన్తిప్రయోగః 


విట్లో త్వం నో ఆన్రమళ్ళర్శ యబ్బ నవాన్త్య/ వ్ర తే దారో మఢుచ్చుల ఉజ్సేం 
దువ్రాతే అక్షీతమ్‌/ (తై.సం.3.1.10) 

నమో బ్రిప్మూ శో నమా అన్త్యగ్న యే నమః వృ థ్నివ్యై నమ ఓషధీభ్యః/ నమా వాబే 
నషా వాబన్సతోయే నమో విష్ణవే బృ వాతే 3లోమి/ ఓం శాన్తిళ్ళాన్తిల్ళాన్తో/ (ఏవం త్రిక) 
(తైఆ.21) " 
శ్లో! యధక్షరవదభ్రక్లం మాత్రాహీనం తు యద్యు వేత్‌/ 

తత్సర్వం క్షీమ్య తాం దేవ నారాయణ నమో౭న్రు తే/ 

వినభబిభుమాత్రాను వభపాదాక్షరేష భ/ 

న్యూ నాతిర్తక్తం యత్కి ఖీ దాభిర్రీర్భి డుటీరయేత్‌// 

ఆభిరీర్భి ర్యభతో న ఊనమావ్యాయయ వాంవో వరమానః యదా స్తోళ్ళ భ్యో 
మవాగోత్రాడుజాని భూయిష్టభాజో అధో తే న్యామ/ ద్రవ ప్రావొబివ్య తన్నో 
మావోనీల్‌/4ం శాన్తిళ్ళాన్తిల్ళాన్తేః! (తై.ఆ.7-42) 

గత్రత్రో యజమానః " బ్రవ్మా వరుణాభ్యాం నమః భత్రాదినర్వోవబారాన్‌ నమర్చు 
యామి” - ఇత్యుత్తరారాధనం కృత్వా, “అనేన వూజావిధానోన శధకకాన్తిజావేన భ 
థ్రిప్మా వదుణొ ప్రీయేతామ్‌ "- ఇత్యక్షతోద కదానపూ ర్వకమావాహితదేవతావిసర్దనం 


131 కలశమును దర్భలతో తాకుచు, వరణము చేసిన బ్రాహ్మణులతో పైమంత్రము లన్నియు 
జపించి, "బ్రవ్యా వరుణాభ్యాం నమజభత్రాదిన ర్వోవబారాన్‌ నమర్చ యామి = అని చెప్పుచు 
కలశమునకు పునఃపూజను చేసి, “ అనేన వూజావిధానేన డదోకళాన్తిజువేన బ బ్రవ్యా వరుణౌ 
వ్రీయేతాము"- అని చెప్పుచు కలశముపై అక్షతలు వేసి, కలశములో నావాహితులైన దేవతలను 
విసర్జించి, “ఓం” అనుచు కలశమును పైకెత్తి మజల యథాస్థానములో నుంచవలెను. పిదప జప 
కర్తలకు ముందుగా నిచ్చిన దర్భలను వారినుండి తీసికొని, వాని కొనలు కలశములో నుంచిన 
మామిడికొమ్మఆకులకొనలతో కలిపి పట్టుకొని కలశములోని తీర్థమునద్దుకొనుచు క్రింద 
నిచ్చిన ప్రోక్షణమంత్రములతో బృహస్పతి కర్తలను ప్రోక్షించవలెను. ఆతరువాత యజమాని 
కూర్చము, మామిడాకులు, దర్భలకొనలతో కలశములోని జలమును గ్రహించి, ఉపనయన 


పూర్వప్రయోగే 139 ఉదకశాన్తిప్రయోగః 


కృత్వా, ప్రణవేన కుమృముత్థాపయేత్‌! తతః బ్రాహ్మణాః దేవస్యత్వాదినా సపత్నీకం 
(సకుమారం) యజమానం ప్రోక్షయేయుః। 
ప్రోక్షణమన్రాః 
"దేవస్య త్వా నవితుః వ్రనవే/ అళ్వినోర్చావాజ్యాము/ వూప్రో వాస్తాభ్యామ్‌/ 


ఆళ్వినోర్చె షీజ్య న/తేజీనే బ్రివ్మా వర్చ సాయాభివి ఖ్బా మ/దేవస్యి త్వా నవితుః ప్రీనవే/ 
ఆశ్వినోర్చా వుజ్యామ/ వూప్రో వాన్తాభ్యామ/ నరొన్సత్యై భైషోజ్యోన/ వీర్యాయా- 
న్నా ప్యాయాబివీఖ్చా మ/దేవన్యి త్వా నవితుః ప్రోనవే/ 'అళ్వినోర్టా హుఖ్యా మ/వూప్రో 
వాస్తాభ్యామ/ఖస్టాన్యేన్టాయేప/శ్రిటై యశినే బఫాయా భిషేఖ్బామి/ (తై.బ్రా.2.6.5) 

బ వాజునమ్‌/ సోముగ్‌ం రాజానం వరుణమగ్ను మన్వారభామవా/ ఆదిత్యాన్‌ 


బిమగ్‌ం నూర్భీం బ్రహ్మో ణిం బ బృవాన్స తిబు/ దేవన త్వా నవితుః పనజేశ్వినో 
జ క్‌ = గేల ష్‌ వమ అటు 

ర్భాహుభ్యాం వూజ్లో వాస్తాభ్యా ర్‌ం నరిన్వత్యై వాబో యన్తుర్యగ్తేశాగ్నే స్వా సామ్రా- 
జ్యోనాభిషిజ్బా మీస్లోన్య త్వా సాక్రూజ్యోనాభిషిక్సామి బృవాన్సళేస్తా సాక్రూజ్యో- 
నాభిషేజ్సా మి/ (తై.సం.1.7.10) 

దేవాన్ల్వన్లజ్యో ఇ వదిణరాజానో= ధస్తాబ్బా వర్మోూబ్బ వొస్తు న వాథతేనవూతో 
నమేధ్యో న ప్రోక్షతోయడేనమతి ప్రాబీనం ప్రోక్షతి యథ కా తమాజ్యో న ప్రోక్షతి తేన 
వూలన్తేశమేధ్యన్తేన ప్రోకీతః/(తై.సం.5.5.9)/ ఓం భూడ్భువన్సుపా/”- అమ తాభివేకో 


అన్తు/ 
తీర్ధప్రాశనమంత్రాః 
"ఆవ ఇద్వా శీ భేవడీరాపో అమీవబాతనీ* ఆవన్సర్పిన్య భేషడీస్తాన్తే కృ జ్వాన్తు 
భేషజుమ్‌/(బు.సం.8.7.25)/ఆమయావీ వీన్వీత'ఆపోవై భోష జమ/భేవడామేవ్వాన్సు కలోతి/ 


నర్వుమాయురేతి/(తై.ఆ.1.26)/” -ఇతి మన్త్రాభ్యాం యజమానః తీర్థం ప్రాశయిత్వా, 


మైనచో కుమారునికి, సీమంతమైనచో భార్యకు (ఇట్లు ఉదకశాన్తి ఎవరికొజికై చేయబడినదో ఆ 
వ్యక్తికి) మూడుసార్లు చేతిలో నుంచగా వారా తీర్థమును త్రాగవలెను. 


పూర్వప్రయోగే 140 ఉదకశాన్తిప్రయోగః 


బ్రాహ్మణసత్కారః 
అథ యజమానః పురస్తాదుపవిశతే హిరణ్యం, దక్షిణత ఉపవిశతే రజతం, పశ్చాదుప 
విశతే కాంస్యం, ఉత్తరత ఉపవిశతే వాసశ్చ దక్షిణాం చ దద్యాత్‌. అశక్తశ్చేత్‌, “ఇద 
ముభకళాన్తికర్భ ఊవధక్షశాం యడిమానన్య మనసోత్యావాం ఆవంమితవారణ్యుం 
తుభ్యమవాం నంవ్రధదే, న మమ”- ఇత్యుక్వా ఫలహిరణ్యసహితతామ్బూలం 
యథాశక్తి దద్యాత్‌. 
తతః కుమృజలేన స్నాత్వా, మన్ర్రాక్షత పూర్వకమాశీర్వచనం గృహీత్వా, 
"కాయేన వాబా మననేన్లియర్వా బుధ్యాత్భునా వాబ్రక్ళ తేన్స్య్వుభావాల్‌/ 
కరోమి యధ్య ల కలం వర్తన్నై నారాయణా యేతి నమర్భ యామి” 
ఇతి కృతం కర్మ భగవతే సమర్పయేత్‌. సుమంగళీభిః మంగళగీతగానం కారయేత్‌. 
ఫం అరిం యి శం యి శం టి 


లీ 
శ్య9 ళం శృం శృం శం శల శృ 


132 తదుపరి కర్త (శక్తి యున్నచో) కలశమునకు తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము 
లందు వరణము చేసిన జపకర్తలకు వరుసగా బంగారమును, వెండిని, కంచును, వస్త్రములను 
దక్షిణను ఇచ్చి సత్కరింపవలెను. బృహస్పతికిని, ఇతరసదస్యులకును యథాశక్తి దక్షిణ ఫల 
తాంబూలముల నొసగి, ఆ కుంభజలముతో స్నానము చేయవలెను (అప్పుడు గాకున్న తర్వాత 
స్నానము చేయునప్పుడు స్నానజలములో కుంభజలమును కలుపుకొని స్నానము చేయ 
వలెను). శక్తిలేనిచో “ఇద్‌ ముదకళార్తికర్భు-- నంవ్రదదే, న మమ' అని చెప్పుచు జపకర్తలకు 
ఫలహిరణ్యతాంబూలములను ఇతర సదస్సుల కిచ్చినదానికంటి అధికముగా నీయవలెను. 
సదస్యుల యాశీర్వాదమును పొంది, కాయేన వాచా---సమర్పయామి” అని చేసిన కర్మను 
భగవన్నివేదితము చేసి, ముత్తెదువలతో మంగళహారతి నిప్పించుకొనవలెను. 


ప్రతిసరబ న్దః 
13 యస్మిన్టినే నాన్టీముఖం కుర్యాత్తస్యాం రాత్ర్యాం ప్రదోషాంతే ప్రతిసరమారభేత. 
౫4 ప్రాణానాయమ్య, దేశకాలౌ సంకీర్త్య, “---గోత్రన్య ---ళర్భ ఆః ---కర్భాంగం ప్రతి 
నరబంధకర్భ కరిష్యామి” ఇతి సంకల్ప్య, " శుచౌ దేశే తండులపూర్ణ తైజసపాత్రే 


13 ఈ్యప్రతిసర(కంకణ)బంధమును అన్నప్రాశన, చౌల, ఉపనయన, స్నాతక, గర్భాధాన, పుంస 
వన, సీమంతోన్నయన, వివాహాదిప్రధానకర్మలకు ఆనుషంగికముగా చేయుచున్నారు. ప్రధాన 
కర్మలయందు నాందీముఖమును చేసినప్పుడు ఆనాటి రాత్రి ప్రతిసరబంధనమును చేయవలెనని 
ఈ వాక్యము చెప్పుచున్నది. కాని చాలాచోట్ల ఈప్రయోగములో నిచ్చినట్టు మంత్రముల నన్ని 
టిని చెప్పక లఘుమార్గముగా పసుపులో నద్దిన రక్షాసూత్రమును తండులపాత్రములో నుంచి 
దానికి షోడశోపచారపూజను చేసి “బృహత్సామి అను మంత్రముతో స్త్రీకిని, “విశ్వేత్తాతి అను 
మంత్రముతో పురుషునకును కంకణముగా కట్టుచున్నారు. గర్భాధాన, వివాహములలో 
దంపతు లిర్వురికిని, పుంసవనసీమంతములలో స్త్రీకిని మాత్రము కంకణము కట్టవలెను. అన్న 
ప్రాశనస్నాతకచౌలోపనయనములందు పురుషునకే కంకణముకట్టవలెననుట స్పష్టము. 

"4 ఈగ్రంథారంభమున “కర్మారంభపద్ధతి” అను అధ్యాయములో నిచ్చినట్టుగా కర్త ఆచమన 
ప్రాణాయామాదులను చేసి, శుక్లాంబరాది శ్లోకముల పఠించి, ప్రధానసంకల్పములో ప్రధాన 
కర్మను పేర్కొని, ---గోత్రస్య----శర్మణః ---కర్మాంగం ప్రతిసరబంధకర్మ కరిష్యే అని గీత 
లుంచినచోట వరుసగా గోత్రముపేరును, కర్మభోక్తపేరును, ప్రధానకర్మ పేరును చెప్పవలెను. 
సోభారద్వా జమహర్షి చెప్పినట్లుగా రంగవల్ల్యాద్యలంకృతమైన ఒక పరిశుద్ధ ప్రదేశములో ఒక 
లోహపుతట్టను (బంగారు, వెండి,రాగి, కంచు - ఏదైన యొకటి) ఉంచి, దానిలో సమముగా 
బియ్యమును పోసి, బియ్యముపై పూర్వాగ్రముగా రెండు దర్భలను పరచి, వానిపై నొక వెండి లేక 
రాగి కలశము నుంచి వ్యాహృతుల నుచ్చరించుచు ఆకలశములో శుద్ధజలమును నింపి, 
ఊర్థ్వాగ్రములుగా నొక కూర్చమును, ఒక మామిడి కొమ్మను, వీలున్న ఒక టెంకాయను కూడ 
జుట్టు పైకి చేసి కలశముఖమున నుంచవలెను. అదేతట్టలో కలశమున కుత్తరమున కొన తూర్పు 
వైపునకుండునట్లు రెండు తమలపాకులు వేసి వానిలో పసుపును చల్లి, ఆపసుపుపై పసుపు, 

141 


పూర్వప్రయోగే 142 ప్రతిసరబంధప్రయోగః 


వ్యాహృతిభి ర్దర్ఫేషు స్థాపితే జలపూర్ణే గలనా మూర్ధ్వాగ్రం కూర్చుం నిక్షిప్య, గన్ధా 
దిభిరభ్యర్చ్య, తస్యోత్తరతః నాగవల్లీదళే హరి ద్రాచూర్ణం వికీర్య,తత్ర నవగుణితం 
గంధోపలిప్తం నవకార్పాస సూత్రం నిక్షిప్య, 
% వరుకకావాహనమ్‌ 

"మం మే వరుణ త్రధీ వావమద్యా బొ మృఢయ/ త్వామవన్యు రావే తత్త్వా 
యామి బ్రవ్మా శా వన్లమానన్తదాళాన్తే యడీమానో వావిర్భే :/ అహాఢమానో వరుణోహా 
బోధ్యు దికగ్‌ంన మా న ఆయుః వ్రమౌవ్నీకో (@ై.నం.2 171) అన్ఫీన్‌ కుంభే నరుణాన్త 
ర్యామిజం భోగవన్తం వుజలీకాకమావావాయామి"- ఇతి కుంభే వరుణమావాహ్య, 
"ఆననాబి షోడళోవ బారాన్‌ నమర్చుయామి ” ఇత్యక్షతైస్సంపూజ్య, 


37“ నమో అన్తు నర్చేభ్యో యే కో బొ వృథివీమను/ యే అన్తరేకే యే 6౨ లేభ్య 
న్ఫుర్చే భ్యో నమః” అన్ని న్‌ నూక్రే వానుక మావావాయామి/వడుజవానుకీఖ్యాం నమః 


గంధము పూయబడిన 9 పోచలుగల క్రొత్తనూలుదారమును(ప్రతిసరమును), తాంబూలమును 
ఉంచవలెను. సూచన: కొంద రీకలశస్థాపనను ఉదకశాన్తికర్మలోవలె (పే:103-109) చేయు 
చున్నారు. 

" ఆతరువాత “ఇమం మే వరుణ” అను మంత్రమును పఠించి, “అస్మిన్‌ కుంభే వరుణాన్తర్యా 
మిణం భగవన్తం పుణ్ణరీకాక్ష మావాయామి” - అని చెప్పుచు కలశములోని జలమునందు వరు 
ణుని ఆవాహన చేసి, "ఆననాది పోడళోవబారాన్‌ నమర్భ యామి "అని ఆకలశముపై గంధము 
అక్షతలు వేసి అర్చింపవలెను. 

17 తరువాత “నమో అస్తు సర్చేభ్యో----తేభ్య సృర్చ్పేభ్యో నమః” అను మంత్రమును పఠించి, 
ఆన్ఫ్రీన్‌ నూత్రే వానుకీ మావావాయామి/ వడుణవానుకభ్యాం నమ - అని చెప్పుచు రక్షా 
బంధనసూత్రమునందు వాసుకిని ఆవాహన చేసి, విష్వక్సేనారాధనలో నిచ్చినట్లుగా ఆ రక్షా 
బంధనసూత్రమును గంధ,పుష్ప,ధూప, దీప,నైవేద్య,తాంబూల, సువర్ణపుష్పసమర్పణ 
లతో పూజించి, కలశమును దర్భలతో కప్పి, ఉదకశాంతియందువలె నాల్గు దిశలందు 


పూర్వప్రయోగే 143 ప్రతిసరబంధప్రయోగః 


-ఇతి గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్య, తాంబూల, సువర్ణపుష్పైర భ్యర్చ్య, దర్భైరుద 
కుంభం ప్రచ్భాద్య, చతుర్దిక్ష్వాసనేషు నిషణ్ణిశ్చతుర్భిః బ్రాహ్మణైః దర్భహస్తైః కుంభ 
మన్వారభ్య, “ఏతత్‌ వ్రతినరబంధభకర్భాంగం మ్రజావం కరిష్యే" - ఇత్యుక్త్వా: 
1.దధిక్రావ్‌ణ్లో అకారిషమ్‌, 2.ఆపో హిష్టా మయోభువః, 3.హిరణ్యవర్ణాశ్శ్ళుచయః, 
4.పవమానస్సువర్ణనః, 5.విష్టోర్ను కం, 6.కృణుష్వపాజః, 7.మహాగ్‌ం ఇంద్రః రి. 
సజోషా ఇన్ట్రః, 9.త్రాతార మింద్రమ్‌, 10.శ్రీసూక్తం చ జపేత్‌. 
ళం 

మంత్రజపః 
౧ డం భధ్రావథ్లో అరారిషం జుష్టోరళ్ళ న్య వాజున్ల నురభి నో ముఖా కరత్‌ వ్రణ 
ఆయూగ్‌ంవ్లి తారివ ల్‌/(తై.సం.1.5.11)/ 
2. ఆపోవాప్లా మయోభువస్తా నొఊారే బీధాతనమువా రాయ బక్షన/యోపళ్ళివ 
తమో రనన్తన్యో భౌజాయతేనా న/ శకలీరేవ మాతర తస్మా అరిం గమూమ బోయన్య 
శ్షయాయ జిస్టోథి/ ఆపో జనయధథా భనకో(తై.ఆ.7.42) 


4. వారణ్యవర్థాత్భువయః పావకా యాను జాతః కళ్యపో యాన్వున్లుత అగ్నిం యా 
గర్భం భధిరే విడూపాస్తాన ఆవళ్ళగ్‌ న్యో నా భీవన్తు/ యాసాగ్‌ం రాజా వదీజోయాతి 
మధ్యే నత్యాన్ఫతే తివవళ్య జ్ఞ నొనామ్‌/ మధుచ్చు తచ్భువయో యాః పొవరాస్తా న 
ఆవళ్ళగ్‌ స్యోనా భీవన్తు/ యాసాం దేవా దివి కృజ్వన్తభతం యా అన్రరేకే బహుధా 
భవస్తి! యాః వృథీవీం వయసోస్టన్త జృక్రాస్తా న ఆవళ్ళథ్‌ స్యోనా భీవన్తు/ శివేనౌమూ 
భక్షుషా వళ్య తావళ్ళివయా తనువోవన్సృ ళత త్వబీం మే/నర్వాగొం అగ్నీ గం రీన్స్ర- 


వధో వావే వోయయి వర్ఫో బలమోజోని ధోత్త/ (తై.సం.5.6.1) 


5. వవమానన్సువర్థను/ వవిత్రేణ విబధైణీః! యః పోతా న వునాతు మా/ వునన్తు మా 
దేవజునాఃి వునన్తు నునహోధియా/వునన్తు విళ్సీ ఆయవః జాతవేభూ వవిత్రీవల్‌/ వవి త్రో 


నల్గురు బ్రాహ్మణులకు రెండేసి దర్భల నొసగి, కర్త తానును రెండు దర్భలను పట్టుకొని, ఆ 
దర్భలకొనలచే కలశమును తాకుచు క్రింద నిచ్చిన మంత్రములను జపించవలెను. 


పూర్వప్రయోగే 144 ప్రతిసరబంధప్రయోగః 


శునాపా మా/ ఉక్రేణి దేవ దీద్యోల్‌/ అగ్నే క్రత్వా క్రతూగ్‌ం రను/ యత్తే వవిత్రమర్పవు 
అగ్నే వితీతమన్తరా/ బ్రహ్మా తేన వునీమవా/ ఉభొభ్యాం దేవ నవితః/ వవిత్రేణ నవేనొ బ/ 


అధొం బ్రవ్మూ నునీవువౌ/వైళ్వుదేలీ వ్రనతీ దేవ్యా గాత యన్యై బహ్వాన్తచుపోనీ తవృష్లాః/ 
తయా మదీస్తన్ల ) ధమాద్యే ము! వయ్య స్యా మ వతీయో రయోణామ్‌/, బైల్వానలో 
రళ్ళిభిర్భా వునాతు/ వాతో బ్రాణోనోషిలో మయోభూళ ద్యావోవృథివీ వయసా 
వయోభిఃో బుతావరే యజ్ఞయే మా వనీతామ/ బృవాద్భే న్సవితో నా వోని శ్‌ 
మన్ఫాభివో అగ్నే దక్షః వునావా మా/ యేనో దేవా అవునత/ యేనాపో దివ్యంకళేః తేనొ 
దవ్యేన బ్రివ్మాణా! ఇదం బ్రహ్మా వునీమవే/ యః పావమానీ రద్యేతో' బువభి నృంభ్ఫె 
న న య నాం టా 
ఆధ్యే తీ! బువభి నృంబ్ళీ తగ్‌ం రనమ్‌/ ఉన్నై నరన్వతీ డవ టీ రగ నర్పర్శధూ- 
ధకమ్‌/పానమారీన్న ్వన్యయనీః! నుడునూ పొ వయన్వతీఃీ బువభి న్ఫంభ్ఫ్‌ తో రన! 
బ్రాహ్మ జోప్రుమృ తగొం వాతమ/ పానమానీ ధేళన్తు నఖ క్రమం లోక మథో అముమ్‌/ 


తామాన్హ్ర మధ్రయను నో దేవీర్లైవైన్సు మాభ్ళ్‌ తాః! వానమానీ న్వ్వన్యయినీక నుయుభూ 
పాళ్ళు తచ్చు తో/ బువభిన్సంభ్భ్‌ తోరనుబ్రావ్మా జోవ్వుమ తగొం పాతమ్‌/యేనొదేవాః 
వవిత్రోణ/! ఆత్మానం వునతే నడా/ తేనో నవాన్రభాలేణ/ వావమాన్యః వునస్తు మా/ 
ప్రాజావత్యం వవిత్రమ్‌/ ళతోద్యుముగం పారణ్యుయమ్‌/ తేనో బ్రివ్యావిదో వయమ్‌/ 
వూతం బ్రిహ్మా వునీమపా/ ఖర్రాన్సునీతీ నవా మా వునాతు/ సోవున్వుస్తా వరుణ 
నృృమీజ్యా/ యమో రాజా ద్రమృ శాభీః వునాళు మా/జాతవేదా మోధ్థయ న్మ్యా వ్రునాతు/ 
(తై.బ్రా.1.4.8) 

6. బఫోర్ను కం వీర్యాణో వ్రవోభం యః వారని విమమే రజాగొంని యో అన్మ్ర భా 
యద్యుత్తరగం నధ్య్ధం వభ్తమాణ్థన్హబోడుగాయో విక్లో రరాభమని ఎిద్రోః వృష్లమని 


విష్రోళ్ళు ప్త సో విష్రోన్భ్స్యూ రని విప్రోర్లుంవమన్నిపైళ్టవమని విలనే త్వా/(తై. సం.1.2.13) 
m2 2 2 — ఈతి QD. £2 — తో 

7. రృణువ్వు వాజూవ్రనతిం నవృథ్వీం యాహూ రాజోవామీవాగ్‌ం ఇభోన/ తృ వ్వీమను 
వ్రనతిం ద్రూతానోస్తాని విధ్య రక్షనన్తవషైః/ తనో భ్రమానొ ఆకుయా వతన్త్యను నృ ళ 


పూర్వప్రయోగే 145 ప్రతిసరబంధప్రయోగః 


భృవతా లోటిబానః తవూగంవ్యగ్న జావ్వో వతశ్రానన్సుతో వి నృజు వివ్వుగులా ౫ 
బ్రతి న్పళో ఏ నృజు తూర్ధేతమో భవా పాయుర్వాళో అన్యా ఆదు యో నోడూరే 
అమళగొంనో యో అన్య్యగ్నే మాకష్ట్‌ వ్యథిరా దొబిభీల్‌/ ఉదగ్నేతిక్ల వ్రత్యా 
తనువ్వు న్యమిత్రారం డీవతాత్రిగ్ధ వాత యో నో అరోతిగం నమిధాన బ్రో నీబా 


లం ధక్యత నన్న జుజ్క మ్‌/ ఊల్లో భవ టల్‌ విధ్యాధ్య నృ దావివృృ ణవ్వు వ్యా 
న్యగ్నే/ అవన్థిరా తమువా యాతుజూనాం జామిముడొమిం వ్ర మృశోవా శత్రూన్‌ న తో 
జానాతి నువుతిం యేవిష్ట య ఈవలే బ్రవ్మా ణో గాతమైరత/ విత్వాన్యన్కై నుదినొని 
రాయో భ్యుమ్నా న్యర్యో ౨ భురో అభి డ్యొల్‌/ నేదేగ్నె ఆను నుభగోన్సు దానుర్య న్ర్వా 
నిత్యేన వావిషా య సైకో వివ్రీషతి న్వూ ఆయి భురోజో విజ్వేద్ద్యై నుదినా సా౭నొ 
దన్హైిళ ఆర్భ్బామి తే నుమతిం మోవ్యర్వొత్సుం తే వావాతొం జారతామియం గీ 
న్వళ్వాస్త్వా నురథొ మరయేమాన్నే శ్షత్రాణి దారయేరనుద్యూ న్‌/ ఇవా త్వా భూర్యా 

వరేభువ తృ ధోషోవన్తధీటివాగ్‌ ంనమనుద్యూ న్‌/ కీడ్తన్తా నుమననన్సు వేమాఖి 


ద్యుమ్నూ త్టివాగంనో జనానామ/ యస్త్వా న్వళ్వన్సువారణ్యో తిగ్న ఉవయాతి 
వనుముతా రభేన/ తన్కు త్రాతా భీవని తన్య నఖా యన్తా అతిథ్య మానువ్యగుడోషల్‌ 
మవోరుడామి బనుతా వవోల్లిన్తన్నూ వితరోతమాదన్వయాయఃత్వన్నో అన్య వనన 
= భ్‌ గ వ 

శ్చిర వోతర్యవిప్ల నుక్రతో భమయూనాళ అన్వువ్న ఉన్తరజీయన్సు కేవా అత్హూనో=. 
వృతా అశ్రమ్విాః తే వాయవన్స్ర్రయఖ్కో నివద్యాగ్నే తవొనః పాన్త్య మూర్‌! యే 
పాయవో మామతేయం తో అగ్నే వళ్ళన్ల్తో ఆనం దురతాభరక్షన/ రరక్షతా న్ల్రుకృతో 
విశ్వవేదా దివ్నన్త ఇద్రివవో నా వా దేభుః త్వయా వయగ్‌ం నధన్ఫు స్తోోతా న్రవ 


బ్రణోళ్య శ్యామ వాజొన్‌/ శభొ ళగంనా నూధయ న్య తాతేనుష్టుయా కృణువ్యా 
వ్రాయాణ/ అయా తో అగ్నే నమిధో ఐిధేమ బ్రతి స్తోమగొం కన్య మానం గృ భాయ/ 
ధహోళనో రక్షని వావ్యూ స్మాధ్ర్రుహోనిబోమీత్రమవహో అవద్యా త/ రక్షవాణిం వాజాన 
మాజీనుర్భి మిత్రంవ్రథేన మువయామి శర్చా/ళితానో అగ్ని 2కతుభిన్స మధన నోజినా 
hast lb Sr Ree Rial Ee MF యా 
న రవఃవొతు నక్తమ్‌/ఏ జ్యో తీషా బృ వాతా భాత్య గ్న రావిర్విక్వోని కృణుతే మవాత్వా/ 


పూర్వప్రయోగే 146 ప్రతిసరబంధప్రయోగః 


వొదేవీ ర్మాయాన్సవాతే ఢురేవాళ్ళికీతే ళృత్రో రక్షనే ఎనికే! ఉత స్వానానో 
టివివన్త్వగ్నేన్తిగ్భాయుధా రక్షనే వాన్తవాడి/ మదేబిదన్య ప్రరుజిన్తి జామా న వరన్తే 


వంభాభో అధేవీః॥/(తై.సం.1-2-28..34) 
మవోగం ఇభ వత్రభావాప్రోడళీ కర్చు యభృతు/న్వన్తి నో ముభువొ కరోతు వాన్తు 
— a. ఆ 2) =. ఇజ్‌. — — 
పాప్మానం యా౭ స్మా వ్రేక్షు(తై.సం.1.4.42) 
8. నజోహా ఇన నగేణో మడుద్ధున్సోమం విబ వృత్రవాఖిల్భార విద్వాన్‌) ఊవా 
శత్రూగ్‌ంరవ మృ దోనుబస్వాథాబీయం కృ ణువా విళ్వతోనః(తై.సం.1.4.43) 
9. తాతారమిన్తామవితార మిన్రాగం వావేవావే నువావగం తూరమిన్తామ/ వాలే ను 
ళ్రం వుడువూతమిన్తాణొన్వన్తి నోమమువా ధాత్విన్లుతో(తై.సం. 1.6.12) 
10. ఉం వారఖ్యవర్థాం వారీతోం నువ్తర్థరజత్రజాము/ బ్రాం పొరడ్భుయీాం లక్ష్మీం 
జాతవేదో మ ఆవవా/ తాం మ ఆవవా జాతవేదో లక్ష్మీ మనవగామినీబు/ యన్యాం 
పౌరీణ్యం వినయం గామళ్ళం వశుఠివానవాము/అళ్ళవూర్వాం రీథ్‌ుధ్యాం వాన్తినాదో 
ద్రభోభనీము ద్రమోదీనీము// శ్రియం దేవీమువవ్వూయే క్రీర్బొ డేవీ జీవతాము/కాంనోన్మి 


తాం పారజ్యుప్రాకారొమార్హాం డ్వార్తర్తీం తృవ్తాం తర్పయన్సీమ్‌/ వద్యేనితాం 
వద్భావర్థాం తామివోవవ్వూయే శ్రియమ్‌/ భాం వ్రభానాం య కసా డ్వా ర్త్తీం శ్రియం 
లోకే దేవజిప్లా ముధారామ్‌/ తాం వద్భినీమీం ళరణమువాం ప్రవగ్యే౭ లక్షీ ర్భే 
న్య తాం త్వాం వృణే! ఆదిత్యవర్టే తవసోజ ధీజాతో వనన ఫలి. న్రవవృతో ధో బిల్వ 
తన్య భలొని తవసా నుదన్తు మూయాన్రరాయాక్స్‌ బావ్యో తీలక్షీః/ ఉవళు 


మాం దేవనఖుః క్రత్తిక్స మడినా నవా/ ప్రాడుల్ళూ లోన రాష్ట్రేన్ధున్‌ కీత్తిమృధైం 
భదాతు మే/ క్షుత్సివాసామలాం జ్యోఖ్రామ లక్ష్మీ ర్పో కయామ్య వామ్‌/ అభూతిమని 
మృత్దిం భో నర్వాన్నిర్లుద మే గృవోత్‌/ గనద్వారాం దురాభరాం నిత్యవప్రాం 
రరీవి జోమ్‌/ ఈళ్వరీం నర్వ భూతా -నాం తామివోవవ్వూయే శ్రియమ్‌/ మననః కామ 
మాకూతిం వాబ్‌న్సు త్య మతీమపా వళూనాం € డూవ మన్నే న్య మయి శ్రీకయతాం 
Ms ల లా న 


పూర్వప్రయోగే 147 ప్రతిసరబంధప్రయోగః 


వద్ధు మాలేనీు/ఆవస్సు ఇన్తు న్ని గాని బిక్టీతవన మే గృ వౌ/నివీరేలీం మాతరం శ్రియం 
వానయ్‌ మే కుల్ల ఆధ్ధాాం వువ్క రోం వున్లం విజైలాం వద్య మూలినీము/ బ్యాం 


వారణ్ధుయీం లక్ష్మీం జాతీవేదో మ ఆవవా/ ఆర్ధం యః కరేణేం యిం 
నువర్రాం వాచుమాలినీమ/ నూర్యాం పౌరజ్ళ యాం అజీం జాతవేదో మమావవా/ 
తాం మ ఆవహ జాతవేదో లక్షీ మనవ గామిణీమ/ యస్యాం హారేజ్యం వ్రభోతం 
గాహో దాస్కోళ్వానొ వినయం వుథివా నవామ/ వద్యవ్రయే వద్దని వద్యవాన్తే 
ప HL న రా 
మయి నన్ని దీళ్ళ ఏకు జాతః శ్రియ ఆనీర్యా య శ్రియం వయో జనిళ్ళ భ్యో దభాతు/ 
శ్రియం వసనా అమృ తత్వ మాయన్‌ భత్త నద్యానృమిభ మితద్యూనో శ్రియ వృవైనం 
తబ్బ్రయమాదభాతి/ నర్తతమృబా వవజ్కృతగ్‌ం నంభత్తగ్‌ం నళ్లీయతే వ్రతయా 
వజుభీః/ య వవం వేది) మవార్మేవ్యై బొవిద్భపా విమువత్త్నైై బొటీముపా/ తన్నో లక్షీ? 
ప్రబోబంకూల్‌! కన న్‌ 

ప్రతిసరప్రోక్షణమ్‌ 

"జతి జపిత్వా, దత్తాన్‌ దర్భానాదాయ, స్వస్యదర్భాభ్యాం సహ ఊర్థ్వాగ్రం 

కుంభే నిధాయ, '“తచృ్చంయోరావృమణీమహే”, “నమో బ్రహ్మణే” -ఇతి జపిత్వా, 
ప్రణవేన కుంభముత్దాష్య, కూర్చాగ్రేణ వ్యాహృతిభిః ప్రతిసరం ప్రోక్షయేత్‌. 


138ష్టిస్తూక్తాంతముగా పైమంత్రముల నన్నిటిని జపించి, జపకర్తలకు మున్నగా నిచ్చిన దర్భలను 
వెనుకకు తీసికొని తనచేతిలో నున్న దర్భలను వానితో జోడించి, ఊర్ధ్వాగ్రముగా వానిని 
కలశములో నుంచి, “తచృంయోరావృణీమహే”, “నమో బ్రహ్మణే” అను మంత్రములను చెప్పి, 
“ఓం అని పలుకుచు కలశమును పైకెత్తి పట్టుకొని మజల యథాస్థానమున నుంచి, కలశములో 
నున్న దర్భలను కూర్చమును, మామిడికొమ్మను కొనలను జోడించి పట్టుకొని వానిచే కలశ 
మందలి నీటి నద్దుకొని “ఓం భూడ్భు వన్సు వో" అని చెప్పుచు తమలపాకులో గల రక్షొబంధన 
సూత్రమును ఆఆకులో నుంచిన పసుపుపొడి బాగుగా తడియునట్లు ప్రోక్షించవలెను. 


పూర్వప్రయోగే 148 ప్రతిసరబంధప్రయోగః 


1. ఓం తబ్భం యోరావ్చుశీమపా/ గాతుం యజ్ఞాయ/ గాతుం యజ్ఞవతయే/ దైజ్‌ 
న్వన్తరన్తు నః న్వున్తీర్మా నువేభ్యల ఊర్లం జీగాతు భేష్షజిమ్‌/ ళం నో అన్తు ద్వవదే/ ళం 
బతివ్చ దే/ఓం శాన్తిళ్ళాన్తికాన్తీ/ (ఆ.ఆ.3. 1) 
12.ఓం నమో బ్రిప్ళూ ణీ నమో ఆన్హ్వగ్న యే నమః వృ థ్లీబ్యై నమ ఓషోధీభ్య | నమో వాబే 
నషా వాబన్స తోయే నమో విప్లవ బృ వాలే కిలోమి/ఓం శాన్తిళ్ళాన్తిళ్ళాన్త/ ఆ. ఆ.2.1)/ 
ఉన్మార్జ్దనమ్‌ 
" కారికా: “భస్మానావా నిశాచూర్ణె ర్లోధూళ్యా వా విశేషతః! 
త్ర్యంబకేతి మంత్రేణ కౌతుకం త్రిః ప్రమార్దయేత్‌!” 
'ప్రతిసరసూత్రమాదాయ, వాసుకిం ధ్వాత్వా, కౌతుకమూలం వామహస్తే గృహీత్వా, 
త్ర్యంబకమన్రేణ దక్షిణాంబ్ఞుష్ణో పక నిష్టికాభ్యాం హరిద్రాచూర్ణేన త్రిరూర్థ్వమున్మార్ద్య, 
“ఉం త్మొమృకం యజామవా నుగ్గిం వుని వరనమ/డర్వాడుతమవ ఇనా 
న్యుత్యోడ్యుశీయ మా౭మృతాల్‌/” (తై.ఆ.6.56) 
క్ర రగ్రహణమ్‌ 
మం/ఓం ఆగ్ని రాయుస్మా న్ల వనన్స తీఖి రాయుష్మ్యా గ్రేన త్వా ౭ ౭ యుషా2 ఇ య- 
వ్యన్తం కలోమి సోను ఆయుష్యాన్ల ఓవధీభి రాయుష్మార్తేన త్వా 2. ౭.యుషా2 2 
" భస్మముతో గాని, నిశాచూర్ణము - అనగా పసుపుపొడితో గాని , గోపాదధూళితోగాని ప్రతి 
సరసూత్రమును మూడుసార్లు “త్ర్యంబకం యజామహే” అను మంత్రమును చెప్పుచు ఉన్మార్థ 
నము (అనగా క్రిందినుండి పైకి లేపనము) చేయవలెనని ఈకారిక చెప్పుచున్నది. కాని పసుపును 
పూయుటయే సర్వత్ర ప్రమాణముగా నున్నది. దీని విధానము క్రింద వివరింపబడినది. 
“4 రక్షాబంధనసూత్రమును వాసుకిని ధ్యానించుచూ చేతిలోనికి తీసికొని, క్రిందికొనను ఎడమ చేతి 
బొటనవేలి క్రింద అదిమి పట్టుకొని, కుడిచేతి బొటనవ్రేలు ఉంగరపు వ్రేళ్ళతో తమలపాకులో 
ప్రోక్షణ చేసినపుడు తడుపబడిన పసుపును తీసికొని “త్ర్యంబకం యజామహే” అను మంత్రము 
చెప్పుచు మూడుసార్లు ఆపసుపు సూత్రమునకు బాగుగా నంటుకొనునట్లు క్రిందినుండి పైకి 
పూయవలెను. ఇట్లు క్రిందినుండి పైకి పూయుటకే “ఉన్మార్థని మని పేరు. 


పూర్వప్రయోగే 149 ప్రతిసరబంధప్రయోగః 


యువ్యృన్తం కరోమి యజ్ఞ ఆయుష్మా న్ల్ర దక్షణాభిరాయుప్తాన్తేన త్వా౭ ౭ యుషా 
౭౭డయవ్యన్తం కరోమి ట్రిహ్మో యువ త్తభావ్యాడా రాడమువ్యుత్తేన త్వా 2ఒయువ్ల 


2 2 యువ్భున్తం కరోమి దేవా ఆయువ్య న్తన్రే౭ మృ తేనాయుప్య్ర న్తన్తేన త్వా౭౭యు 
షా౭ ౭ యువ్మన్తం కలోమి/ (తై.సం. 2-3-10) 


'*ఇత్యాచార్యః కుమారస్య అంజలిం ప్రోక్య, తండులాని నిక్షిప్య,కుమారస్య 
దక్షిణహస్తం గృహీత్వా, 
సూత్రబంధనమ్‌ 

'న్లో| విశ్వేత్తాతే బృహ త్సామమన్రాభ్యామథ కౌతుకమ్‌! 

బధ్నీయా ద్దక్షిణే పాణౌ పుంస స్తండులపూరితే! 

తథా వామకరే స్త్రీణాం బధ్నీయాచ్చ యథాక్రమమ్‌॥ 

ల్లో! అన్నప్రాశన చౌలోపనయన స్నానకర్శ్మసు] 
కంకణంతు వటో రేకం కర్మాంతే తద్విసర్జయేత్‌॥ 


** తరువాత ఆచార్యుడు రక్షాబంధనము ధరింపవలసిన వ్యక్తి (కుమారుని) దోసిటిని కలశము 
లోని నీటితో ప్రోక్షించి, తట్టలో గల బియ్యమును ఆదోసిటి నిండ పోసి, దానిపై తోచినంత దక్షి 
ణను తాంబూలసహితముగా నుంచి, దానిపై నొక బింకాయను పెట్టి, ఆవ్యక్తియొక్క కుడిచేతిని 
పట్టుకొని 'అగ్నిరాయుష్మాన్‌” అను మంత్రమును చెప్పవలెను. దీనికే కరగ్రహణ మని పేరు. 
“2 తదుపరి కంకణమును “విశ్వేత్తాతే అను మంత్రముతో పురుషునకు కుడిచేతికిని, “బృహ 
తామ” అను మంత్రముతో స్త్రీకి ఎడమచేతికిని కట్టవలెననియు, గర్భాధాన, వివాహములందు 
దంపతు లిర్వురికిని, పుంసువనసీమంతములలో స్తీకిని మాత్రము కట్టవలెననియు అన్నప్రాశన 
(=) ఆ యట మ్‌ 
స్నాతకచౌలోపనయనములందు పురుషునకే కంకణము కట్టవలెననియు, కర్మాంతమున ఆ 
కంకణమును విసర్లింపవలెననియు పైశ్లోకముల కధము. కాని దంపతులున్నప్పుడే స్తీపురుషు 
జ క థి =] 

లకు వేర్వేరు మంత్రములు చెప్పవలెననియు, స్త్రీగాని, పురుషుడుగాని ఒక్కరికే కట్టునప్పుడు 
“బృహత్సామి మంత్రమునే చెప్పవలెననియు కొందరి మతము. “అన్యత్ర బృహత్సామేత్యేన 
కౌతుకం బధ్నీయాత్‌” - అను బోధాయనుని వచనముకూడ స్త్రీపురుషులిర్వురికిని “బృహ 
త్సామి మంత్రముచే కట్టవచ్చుననుచున్నది. 


పూర్వప్రయోగే 150 ప్రతిసరబంధప్రయోగః 


ల్లో! ఆధానేచ వివాహేచ దమృత్యో రుభయోరపి! 
తత్పుంసవన సీమ్రన్తే స్త్రియా ఏవ తు కౌతుకమ్‌!! 

'*ప్రయోగః: అచార్య: 'విశ్వాత్తాతే'-ఇతి మంత్రేణ పురుషస్య దక్షిణకరే, 
“బృహత్సామ” ఇతి మంత్రేణ వధ్వాః వామకరే ప్రతిసరం బధ్నీయాత్‌. 

“విళ్వేత్తాలే నవనోమ వ్రవాబ్యా యా భకరొనుభువ న్ని ధ్ర నున్వు తే/ పాఠావతం 
యతడు నంభ్భ తం వన్వపావృ ణో ళ్ళరభాయ ఒువొబనవే॥ 

“బృవాభ్భామ తత్రభృద్వ్రుభ వృష్టియం త్రిక భౌడిళ్ళుభిత ముగ్రవీరమ్‌/ ఇంద్ర 
స్తోమేన వంభదజేన మధ్యే మిదం వాతోన నగేలేణ రక్ష॥(తై.సం.4.4.34) 


“అనంతరం బ్రాహ్మణాః “యో బ్రహ్మా బ్రహ్మణ ఉజ్జభారి - ఇత్యాయుష్య 
సూక్తం, ' విష్ణో త్వం నో అన్నమ* ఇత్యనువాకం చ జపిత్వా అక్షతై రాశీర్వాదం కుర్యుః. 
ఆయుష్యసూక్తమ్‌ 

యో బ్రవ్మో బ్రవ్యాణ ఉడ్రాఖార ప్రాణోళ్వ రః కృ త్రివాసాః వినాకీ/ ఈళానో దేవ న్స 
న ఆయుర్రధాతు తృన్మై ఉఊవోమి వావిషా థృుతేన/ విబ్రాజమానన్సరరన్య మధ్యా - 
బ్రోనమానోథుర్భ డుబిర్య ఆగాల్‌/ న మృ త్యుపాళానవనుద్య మోరాదివోయువే జో 
భు తమత్తు దేవః బ్రహ్మ జ్యోతి రహా వలీ మ గర్భం యమాదధాత్సు డుడూవం 


1 మంగళవాద్యములు మ్రోగుచుండగా ఆచార్యుడు సంస్కార్యుడైన పురుషుని కుడిచేతికి 
“విశ్వేత్తా తే అను మంత్రము నుచ్చరించుచు మూడుముళ్లువేసి రక్షాబంధనము కట్టవలెను. 
సంస్కార్యయైన స్త్రీకి 'బృహథ్సామ” అను మంత్రము నుచ్చరించి ఎడమచేతికి కట్టవలెను. 

1 ఆతర్వాత రక్షాబంధనము చేసిన వ్యక్తి దోసిటిలో నున్న బియ్యముపై పూర్వాగ్రముగా గాని 
ఉత్తరాగ్రముగా గాని కూర్చుమునుంచి, “యో బ్రహ్మా బ్రహ్మణ ఉజ్జభారా అను ఆయుష్యసూక్త 
మును, * విష్ణో త్వం నో అన్తమః అను మంత్రమును చదువవలెను. అటుపైని మంగళవాద్య ములు 
మ్రైగుచుండగా సదస్యులు “ రక్షాబంధనముహూర్తస్సుముహూర్తో= స్తు - అనుచు రక్షొబంధ 
నము చేసికొన్న వ్యక్తిపై అక్షతలు వేసి దీవించవలెను. 


పూర్వప్రయోగే 151 ప్రతిసరబంధప్రయోగః 


జయన్తమ్‌/ నువ్ధరంభ్య్ర్రవా మర్చముర్చ్యం తమాయువే వరయామో థృుతేన 
శ్రియం లక్షీ మౌొవలామంబికాం గాం వన్లీం బయామిన్రానేనోత్యు దావంవతాం విద్యాం 
తవ్వా యోనిగం నుడూవా మివాయువే తర్చయామో భు తేన/ దాజాయజణ్య నర్వ 
యోన్యన్సు యోన్యన్ఫవ్యాన్తలో విశ్వడూపా విడూపాళ ననూనవన్స వతయన్స యూ 
థ్యా ఇహోయువే జోళ్ళు తమిధం జొవన్రామ్‌/ దివ్యా గణా బహుదూపాః వ్రరాణా ఆయు 
బ్భి బోనవ్రమథ్న న్తు వీరాన్‌/ తేభ్యో ఉఊవామి బివాదాథ్యు తేనమానూవ్రజార్‌ం లీరవ్లో 
మోతీ బీరాన్‌/ ఏకః వురస్తాద్య ఇదం బభూవ యతో బభూవుడ్భువనన్య గోపాః/ 
యమవ్యేతి భువనగ్‌ం సాంవరాయే న నో వావిర్హ్ర తమివాయువే = త్తు దేవః! ననూ 
శ్రద్రానాబిత్యా న్మ డుతో= థ్‌ సాధ్యా నృ భూన్య కొన్గనర్వాగ్‌ ళ్ళ వితూర్‌ కృ విళ్వాన/ 
భృణూన్‌ నర్పాగ్‌ శ్చాజీరసో౭ థ నర్వాన్‌ భృుతగ్‌ం వాత్వా స్వాయువ్య మివా 
యామ ళళ్వల్‌/ 

విష్ణో త్వం నో అన్తమళ్ళర్శ యబ్బ నవాన్య/వ్ర తే ధార మభుచ్చతో ఉథ్సేం 
భువ్రాతే అక్షీతమ్‌/ (తై.సం.3.1.10) 

తతః సదస్యాః “రక్షాబంధనముహూర్తస్సుముహూరో౭ స్తు -ఇత్యనుగ్రహం 
కుర్యుః! 
(గ్రంథకర్త వివరణ: ఆపస్తం బమహర్షి ఉదకశాంతినిగాని, ప్రతిసరబంధమును గాని తన 
గృహ్యసూత్రములలో తెలుపలేదు. అందుచేత వీనిని బోధాయనునినుండి గ్రహించి చేయు 
చున్నారు. వీనిలో ఉదకశాంతిని బోధాయ నప్రోక్తవిధిని సమగ్రముగనే పాటించి చేయు 
చున్నారు. కాని ప్రతిసరబంధమును లఘువుగా చేయుచున్నారు. ఇది చేయుటలో వేర్వేరు 
ప్రయోగములు వేర్వేరుగా నున్నవి. ఈప్రయోగమును నేను వైదికసార్వభౌమబి రుదాం 
కితులైన శ్రీమాన్‌ వేంకటనాథాచార్యులు వారి కాలములో నున్న వివిధపద్ధతులను, బోధా 
యనాది అనేక గ్రంథముల వ్యాఖ్యానములను పరిశీలించి క్రీశ. 1882లో “కంఠభూషణి 
మను వ్యాఖ్యతో ప్రచురించిన 'గృహ్యరత్ని మను గ్రంథము ననుసరించియు, శ్రీమాన్‌ 
కందాళై శ్రీనివాసాచార్యులు చక్కనైన వివర ణతో వ్రాసిన 'పూర్వప్రయోగానుక్రమణికి 
అను గ్రంథము ననుసరించియు,మాబంధువులు శ్రీమాన్‌ తిరుమల జినకుంట రామాచా 


పూర్వప్రయోగే 152 ప్రతిసరబంధప్రయోగః 


ర్యులవారు వ్రాసికొన్న పూర్వప్రయోగపద్ధతి ననుసరించియు వ్రాసితిని. ఇదియు బోధా 

యనప్రయోగమునకు లఘురూపమే యైనను, అపస్తంబీయశ్రీవెష్ణవుల కిట్టిపద్ధతియే 

ఆచరణలో నున్నది.) 
ఉదకశాంతిప్రతిసరబంధముల సమానతంత్రప్రయోగము 

వివాహాదిమంగళకార్యములకు ముందుగా ఉదకశాంతి, ప్రతిసరబంధములను 
చేయవలసియున్నది. ఈరెండు కర్మలలోను కలశస్థాపనమున్నది. ఉభయత్ర కొన్ని 
మంత్రములు సమానముగా నున్నవి. అందుచేత ఈరెండు కర్మలను సమానతంత్రవిధా 
నముతో, అనగా సమిష్టిగా, చేసిన కొంత సమయము, శ్రమ తగ్గును. ఇట్టి పద్ధతి *బోధా 
యనవేంకటేశీయము' లో నీయబడినది. తత్పృయోగానుసారముగా, కర్మానుచరణ 
మున కవసరమైన మార్పులు ఇచ్చట సూచింపబడుచున్నవి. 

౧ సంకల్పములో “శ్రీగోవింద గోవిందు గోవింద ---- బోధాయనోక్షవురారేణ ఉదక 
శాన్తి వతినరబంభౌ నమానతంత్రేణకరివ్యే” - అని చెప్పవలెను. 

2 ఉదకశాన్తివిధానములో చెప్పినట్లుగా స్థండిలకల్పనము, కలశస్థాపనము చేసి, 
ఆకలశమునకు ఉత్తరమున ప్రతిసరబంధప్రయోగములో చెప్పినట్లుగా బియ్యము 
పై తమలపాకును వేసి అందులో రక్షాసూత్రము నుంచవలెను. 

3. మంత్రజపమునకై బుత్విక్కులను వరణము చేయునప్పుడు ' అనిన్‌ శధకకాన్తి 
వ్రతినరబంధభమంత్రజివరర్భ ణి - అని చెప్పవలెను. 

4. ఆతర్వాత బుత్విక్కులతో సహ ఉదకశాన్తిప్రయోగములో కలశముయొక్క 
పునఃపూజకు ముందుగల మంత్రములన్ని టిని జపించవలెను. 

5. అట్లు ఉదకశాన్తిమంత్రములను జపించిన పిదప, ఈ అధ్యాయములో నిచ్చిన ప్రతి 
సరబంధమంత్రములను “విభో త్వం నో అంతము అనుదానివజకు జపించుచు, 
సంస్కార్యుడైన వ్యక్తికి యథోక్తముగా రక్షాసూత్రమును కట్టవలెను. 

6. చివరికి ఉదకశాన్తిప్రయోగములో చెప్పినట్లుగా కలశముయొక్క పునఃపూజతో 
నారంభించి కలశ జలప్రోక్షణప్రాశనాద్యంతము చేసి, బుత్విక్సత్కారమును చేసి 
ముగించవలెను. 


oa 


లా 


ర్వప్రయోగే 


ళీ 
¢ 


రీ 
¢ 


ళీ 
¢ 


153 


శీ వటం శీ తో 
శ్య9 ళం ళల శృం శృం శల శృ 


అజ్కురారోపణమ్‌ 


(అత్ర కారికాః: 
ల్లో సర్వేషు మజ్జశేష్వాదావజ్కురార్పణ మిష్యతే! 
పూర్వం వా త్రిదినే సప్తదివసే పజ్బమేపి వా!! 1 


శ్లో! సీమంతే సువనే చైవ జాతకర్మణి నామ్ని చ! 
హిత్వాన్యత్ర విధాతవ్యం మాజ్ఞళ్యాజ్కుర వాపినమ్‌!! 2 
ల్లో వాస్తుకర్మణి చూడాయాం తథోపనయనే దివా! 
అంకురార్పణమన్యత్ర కుర్యాద్రాత్రె శుభం భవేత్‌! 3 


ల్లో గార్జ్యేషు క్రియమాణేషు బహూనామథవా ద్వయోః। 
రక్షాంకురె సకృత్కుర్యాన్నాందీహోమాం పృథక్పృథక్‌!! 4 


అంకురారో పణవిషయములో పైనిచ్చిన నాల్గు కారిక లున్నవి. వీని యర్థము: 

1. అన్ని మంగళకార్యములకును ముందుగా ఆనాడే కాని, మూడు, లేక, ఐదు, లేక 
ఏడు దినములకు ముందుగా గాని అజ్కురార్పణమును చేయవలెను (అనగా బీజ 
ములు మొలకెత్తించుట అను మంగళకార్యమును చేయవలెను. దీనికే అంకురారోప 
ణము, అంకురావాపనము, బీజావాపన మనియు పేర్లు. సంతానమును కోరువాడు 
శుభకార్య మునకు 7రోజుల ముందును, పశువృద్ధి కోరువాడు 5రోజుల ముందును, 
అన్నమును కోరువాడు 3౩రోజుల ముందును, ఆయువును కోరువాడు ఆదినమందును 
వీజావాపనము చేయవలెనని బోధాయనమహర్షి చెప్పెను). 2. సీమంతము, పుంసువ 
నము, జాతకర్మ, నామకర్మ ఇవి దప్ప మిగిలిన మిగతా మంగళకార్యము లాచరించు 
టకు ముందు బీజావాపనము చేయవలెను (ఇట్లు చెప్పినను, వేదవ్రత, అన్నప్రాశన, 
పంచసంస్కారకర్మ, ఉపాకర్మ, గోదానవ్రతాదులకు ముందును బీజావాపనము 
చేయుట లేదు. చౌలము, ఉపనయనము, వివాహము, నవాగారప్రవేశము - వీనికి 
ముందు వీజావాపనము చేయుచున్నారు).3. నవగృహప్రవేశ, చౌలోపనయనములకు 
పగటిపూటను, వేటే కర్మలకు రాత్రిపూటను అంకురార్పణము చేయుట శుభప్రద 


154 


పూర్వప్రయోగే 155 అజ్కురారోపణమ్‌ 


మగును. 4.రెండుగాని, ఇంకను ఎక్కువగాని కర్మ లోకేసారి చేయునప్పుడు రక్షాబంధ 
నాంకురార్పణములను ఒకేసారి చేయవలెను. అనగా, ప్రతికర్మకు వేజుగా చేయ నవస 
రము లేదు. కాని నాందీముఖమును, హోమమును ప్రతికర్మకు వేర్వేరుగ చేయవలెను.) 
సంకల్పః: ౫ కర్తా ఆచమ్య, ప్రాణానాయమ్య, 

శ్రీమాన్వేంకటునాథార్య = కవితార్భి కకోనరీ/ 

వేదాంతాబార్య వర్యో మే నన్ని ధత్తాం నదావ్య్చాది/ 

గురుభ్యో న్హగుడుభ్య శ్చ నమోవాకమధీమవే 

వృణీమహౌ బ తత్రాద్యౌ భంవతీ జగతాం వతీ/ 

ఉ్వ్య్రూందిరభరం విబ్లుం ళళివ్వర్థం బతుర్భు డము/ 

వ్రనన్న వదనం ధ్యా యేత్సర్వవఎమ్నో వతాన్తయే॥ 

యన్య ద్వీరదవ్రాద్యా* వొరవద్యా* వలళ్ళుతమ్‌/ 

విభ్నుం నిభ్ను ంతి నతతం వివ్వుక్లే నం తమ్మాత్రయే/ 

'వారిరోం తతృల్‌, క్రీగోవింధ, గోవింద గోవింట- అన్య శ్రీభగవతూ మువోవు దువ న్య 
విఫ్రోరాజ్రయావ్రవర్తమానన్య అధ్య బ్రివ్మా ణః ద్వ తీయవరారే శ్వే తనరాహాకల్సే వైవ 
న్వతమున్వంతలే కలియుగే ప్రథమపాదే జింబూడ్వీవే భారతవరే భరతఖండే ఈూూలే 
మేరోర్టక్ష అటి గ్భా గే అన్ఫి న్‌ వర్తమానే వ్యా వవోరక్యవ్రభవాది వల్లి నంవత్స రాణాం 
మద్యే ----నంవల్సు రే ----ఆయనే ----బుతౌ----మానే ----వక్షే ----తిథౌ---- 
వానరే ----నక్షత్రయుక్రాయాం తభనక్షత్ర చభయోగు జుభీకరణ ఏవం గుణవిజేవణ 
ఎళిప్రాయాం అస్యాం తుభతిథౌ అముకకర్భ కర్తుమూడౌ తర్భ సాఫల్య నిర్త్తర 


'స్‌క్రర్త ఆచమించి, ప్రాణాయామము చేసి, 'శ్రీమాన్వేంతణనాథార్య "అను శ్లోకమునుండి 
"యన్య ద్వీరభమ్హ్రాద్యా*” అను శ్లోకము వకు చెప్పి, 'హంరోం తల్సల్‌ శ్రీగోవింధ---- 
ఆజ్కు రారోవణం కరిష్యే, తదంగం వుణ్యావాం వాబయివ్యే € అని సంకల్పించి “న్వలేవ 
భూలేన మయా---“ అని సాత్త్విక త్యాగము చేయవలెను. సంకల్పములో “అముకకర్మి అని 
ఉన్నచోట ఉద్దిష్టప్రధానకర్మ పేరును (ఉదా: వివాహకర్మ, చౌలకర్మ- ఇత్యాదిగా) చెప్ప 


వలెను. ఇట్లు సంకల్పించి పూర్వోక్తవిధిగా విష్వక్సేనపూజను, పుణ్యాహవాచనమును చేసి, 


పూర్వప్రయోగే 156 అజ్కురారోపణమ్‌ 


తభత్వన్య ద్వారా శ్రీమన్నా రాయణర్రీత్యరం అడ్కా రారోపణకర్భు కరిష్యే, తదంగం 
రొర్భ్ర ణః వుణ్యావాం వాభయివ్యే - బ్రతి సంకల్ప్య, 

శ్లో! న్వశేషభూతేనమయాన్వీయైః నర్వ వరబ్బదెఃో 

విధాతుం వ్రీతమాత్మా నం దేవః వ్రక్రమతే న్వయమ్‌/ 

- ఇతి సాత్త్వికత్యాగం, విష్వక్సేనపూజా, కర్మణః పుణ్యాహవాచనం చ కృత్వా, 
'శుచౌ దేశే గోమయేనాఇ నులిష్య, గంధపుష్పాక్షతై సృంప్రకీర్య, సువర్ణ రజత తామ్ర 
మృణ్మయై ర్వా పంచపాలికాః సంసిద్ధ్య, 
శ్లో! దూర్వా మశ్వత్థపత్రం చ శిరీషం బిల్వపత్రకమ్‌! 
తాసాం మూలే తు బధ్నీయాత్‌ శ్వేతసూత్రేణ వేష్టయేత్‌॥5॥ 
వల్మీకమృద మాహృత్య గోమయం చ తథైవ చ! 
ఏతాని ప్రక్షిపేత్తాసు పాలికాసు యథాక్రమమ్‌!|6॥ 
మధ్యే చతుర్ముఖం విన్ధ్యా త్పూర్వే వజ్రిణ మేవచ! 
దక్షిణేతు యమం విన్ద్యా త్పశ్చిమే వరుణం తథా! 


ల్లో 


ల్లో 


146 ఆవుపేడతో నలుకబడి రంగవల్ల్యాద్యలంకృతమై శుచియైన ప్రదేశమున గంధపుష్పాక్షత 
లను చల్లి, బంగారు, లేక వెండి, లేక రాగి, లేక మట్టితో చేసిన 5 పాలికలను అచ్చట నుంచవలెను 
(ఇట్లు చెప్పినను సామాన్యముగా క్రొత్తమట్టిపాత్రలనే ఉంచుచున్నారు.) ఆపాలికల క్రింద వరు 
సగా గరికను, రావి, దిరిసెన, మారేడు ఆకులనుంచి, ఆఆకులతో కలిపి పాలికల చుట్టును తెల్లని 
దారమును చుట్టవలెను. (ఐదు పాలికలకుగాను ఇచ్చట నాల్లు ఆకులే చెప్పబడినవి. 5వ దానికి 
మామిడాకును వేయుట జరుగుచున్నది. మొదటి నాలుగాకులు దొరకనిచో వానికిని మామి 
డాకులే వేయుచున్నారు). పిదప పాలికలను పుట్టమట్టితో, ఆవుపిడకలపొడితో నింపి, వానిని, 
వానిలో నుంచు బీజములను పుణ్యాహ జల ముతో ప్రోక్షించి, పాలికలను పటములోచూపినట్లుగా 
మధ్య,పూర్వ,దక్షిణ, పశ్చిమ, ఉత్తరములందు వరుసగా బ్రహ్మ,ఇంద్ర, యమ, వరుణ, చంద్ర 
(సోమ) స్థానములలో నుంచి, ఆపాలికలలో పూర్వాగ్రముగా కూర్చులను (లేక ఆయామత 
ముల) నుంచి, బ్రహ్మాదిదేవతలను వ్యాహృతులతో నావాహన చేసి పూజింపవలెను. 


పూర్వప్రయోగే 157 అజ్కురారోపణమ్‌ 


ఉత్తరే శశినం విన్యా త్పాలికా సాపనం క్రమాత్‌! 7| 
ద థి ర 
ఇతి మధ్యే బ్రహ్మపాలికాం, పూర్వే ఇంద్రపాలికాం, పశ్చిమే వరుణపాలికాం, ఉత్తరే 
చంద్రపాలికాం నిధాయ, పుణ్యాహజలేన ఓషదీం పాలికాంశ్చ ప్రోక్య, పంచపాలికాసు 
పూర్వాగ్రం కూర్చం నిధాయ వ్యాహృతీభిః బ్రహ్మాదీన్యావాహ్య పూజయేత్‌! 


ఉత్తరం దక్షిణం 


పటము: పాలికల నుంచు క్రమము 
7 ఆవాహనాదీని: 
శో! ఆవాహనాసనం పాద్య మర్గ్య మాచమనం తథా! 
వ్యరి 
స్నానం వస్త్రోపవీతం చగంధ పుష్పాక్షతాన్‌ స్తథా! 
ధూపం దీపం చ నైవేద్యం తాంబూలం చ పృథక్పృథక్‌| 


147 తర్వాత “ఆవాహనాసనం---తాంబూలం చ పృథక్పృథక్‌” అను శ్లోకమును చెప్పి, పాలి 
కలలో నుంచిన కూర్చలపై అయాస్థానము లందొసగిన దేవతలయొక్క నాల్లు నామములను 
వ్యాహృతులతో చేర్చి పలుకుచు ఆయాదేవతలను ఆవాహన చేయవలెను. ఉదాహరణకు 
మధ్యస్థానములో “ బ్రివ్మో ణం వ్రజావతిగ్‌ం వారణ్య గర్భం భతుడ్యుఖమ్‌” అను వాక్యములోని 
నాల్గుపదములకు ముందు వ్యాహృతులు చేర్చి పైనిచ్చిన విధముగా ఆవాహనము చేయుచు, 
“ఆవాహయామి' అన్నప్పుడెల్ల బ్రహ్మస్థాన మందలి పాలికలో నుంచిన కూర్చపై హరిద్రాక్షతలు 
వేసి, చివరకు “బ్రహ్మో దీబ్యో నమః/ఇధమాననమ్‌/ అని చెప్పుచు ఆ కూర్చపై రెండు దర్భలను 
పూర్వాగ్రముగా వేయవలెను. మిగిలిన నల్గురు దేవతలను కూడ పైవిధముగానే వారికొర్వై 
ఇచ్చిన వాక్యములను చెప్పుచు ఆవాహన చేసి, ఆసనమును సమర్పించవలెను. 


పూర్వప్రయోగే 158 అజ్కురారోపణమ్‌ 


మధ్యే (బ్రహ శ్ర స్థానే ) 
మం// బ్రహ్మో ణం వ్రడావతిం బతుర్గు ఖం పొరణ్య గర్భ బ్‌ 

ఓం భూః బ్రహ్మో జ మావావాయామి/ఓం భువః /వ్రజావతిమావావాయామి/ 
ఓగ్‌ం నువ/చతుడ్యు ఖు మావావాయామి/డీం భూడ్చు వన్సువ/పారణ్య LS) - 
మావావాయామి/ బ్రహ్మో ధిభ్యో నమః బ్రిహ్మో బీనామిభమాననమ్‌/ 
ప్రాచ్యా ౦ (ఇ ంద్ర స్థానే ) 
మం/ ఖంధ్రం వడ్రాణం త్వ్రతుం ళబీవతిమ్‌/ 

ఓం భూళ భంధ్రమావావాయామి/ఓం భువః /వజ్రాణమావానాయామి/ ఓ గ్‌ం 
నువః/ కతక్రతుమావావాయామి/ డం భూడ్చు వన్సువక/ కచీవతిమావావాయాము/ 
ఖంద్రాదభ్యో నమణ ఖండ్రాదీనామిదమాననమ్‌/ 
దక్షిణస్యాం (యమస్థానే) 
మం॥ యమం,వైవన్వు తం విళ్ళ్‌ వతిం భర్భు రాజమ్‌/ 

ఓం భూః యమమావావాయామి/ఓం భువ /వైవన్వా తమావావాయామి/ ఓ గ్‌ం 
నువః/ విత్ళ వతిమావావాయామి/ ఓం భూడ్చు వో నువ ధో ర్భ రాజమావావాయామి/ 
యమాబిభ్యో నమజయమాబీనామిబమాననమ్‌/ 
ప్రతీచ్యాం (వరుణస్థానే) 
యం/వరుణం వ్రబేతనం నుడూవిజము అవొంవతిమ/ 

ఓం భూ వరుణమావావాయామి/ఓం భువః /వ్రబేతనమావావాయామి/4 గం 
నువో/నుతూావిణమావావాయామి/ ఓం భూర్భు వను వ/ అవాంవతిమావావా 
యామి/వరుశాదభ్యో నమళవరుణాదీనామిదమాననమ్‌/ 
ఉత్తరస్యాం (చంద్రస్థానే) 
మం// సోము మిథుం నిళాకర మోవభీళమ్‌/ 
ఓం భూః సోమమావావాయామి/ఓం భువః / ఇధుమావావాయామి/ ఓ రం నువ 


పూర్వప్రయోగే 159 అజ్కురారోపణమ్‌ 


నికౌాకళ మావావాయామి/డీం భూడ్చు వన సవ/డవభీళమూవావాయామి/ 
సోమాబిభ్యో నమః సోమాదీనామిధోమాననమ్‌॥/ 
'*పాద్యా ర్యా చమనీయదానమ్‌ 
టవ్య్మో దిభ్యో నమః ఇదం పాధ్య మిదమాబమనీయ మిధమర్థ్య మిధమాభమనీయమ్‌/ 
ఇధ్హాదిభ్యో నమః ఇదం పాద్య మిధమాభనునీయ మిధమర్థ్య మిధమాభమనీయమ్‌/ 
యమాదిభ్యో నమః ఇధం పధ్య మిథమాభమ నీయ మిధమర్థ్య మిథమాభమనీయమ్‌/ 
వదుణాబిభ్యో ననుః అదం పాధ్య మిధమాబమ నీయ మిదమర్హ్య మిభమాచమనీయమ/ 
సోమాబిభ్యో నమః ఇధం పొద్య మిధమాబమనీయ మిధమర్థ్య మిథమాభమ నీయమ్‌/ 
స్నానమ్‌ 

“అనంతరం * దధిక్రావ్‌ణ్ఞి ఇత్యృచం, " ఆపో హిష్టా మయోభువి ఇతి తిసృథిః, 
“హిరణ్యవర్ణా ఇతి చతసృభిః “పవమానస్సువర్ణని ఇత్యనువాకేన చ జలకుంభ 
మభిమృశ్య జపిత్వా, బ్రహ్మాదిభ్యః క్రమాత్కూర్చాగ్రేణ స్నాపయేత్‌. తత్ప్రకారః: 
౧ ఓం దధ్ర్రూబ్‌థ్లో అకారవం జుజోరక్ళేన్య వాజునోః/ నురభి నో ముఖా కరల్‌ వ్రజ 
ఆయూగ్‌ంవి తారివ ల్‌/(తై.సం.1.5.11)/ 


148 తర్వాత ' బ్రివ్మో ధిభ్యో నమః ఇదం పాద్య మిధ మాబమనీయ మిధమర్థ్య మిభమాచమని 
యమ్‌/- అని చెప్పుచు “ఇదం” అన్నప్పుడెల్ల కూర్చముతో పూర్ణజలకుంభమునుండి బ్రహ్మ 
స్థానమందలి పాలికలో వేసిన కూర్చపై నీటిని చల్లవలెను.మిగితా నాల్గువాక్యములను చెప్పుచు 
ఇంద్ర,యమ,వరుణస్థానములందును వరుసగా నిప్తే చేయవలెను. 

149 తర్వాత పూర్ణజల కుంభమును తన ముందుంచుకొని దానిపై తన కుడి అరచేతని బోర్లించి 
యుంచి, క్రింద నిచ్చిన మంత్రములను జపించి, కూర్చతో పూర్ణకుంభములోని జలముల నద్దు 
కొని “బ్రహ్మో దిభ్యో నమణ ఇదం స్నా నమ్‌", “ఇన్హాదిభ్యో నమః] ఇదం స్నా నమ్‌, “యమా 
దభ్యో నమః ఇధం స్నా నమ్‌’, “వఠుణాదిభ్యో నమః ఖదం స్నా నమ్‌’, * సోమాదిభ్యో నమః 
ఇదం స్నా నమ్‌'- అని చెప్పుచు వరుసగా బ్రహ్మ, ఇంద్ర, యమ, వరుణ, చంద్రస్థానముల పాలిక 
లందలి కూర్చ లపై ఆ జలమును ప్రోక్షించవలెను. 


పూర్వప్రయోగే 160 అజ్కురారోపణమ్‌ 


2 ఆపోవ్యాా మయోభువస్తా నొఊరే దేభాతన/మవౌ రథాయ బక్షనే/ యో పోళ్ళివ 
తమో రన్తన్తన్య భాజయతేవా నోః/ శ ళతీరేవ మాతర తస్మా అరం గమామ వోయన్య 
క్షయాయ జిస్వాథ/ ఆపో జనయధథా బనః(తై.ఆ.7.42) 


3. పారజ్యు వర్ణాజ్ళుచోయః పావకా యాను జాతః కళ్ళ పో యాన్వీన్ల్రః/ అగ్నిం యా 
గర్భం దభరేవడూపాస్తాన ఆవళ్ళ్‌ స్యో నా భీవన్తు/యాసాగ్‌ం రాజా వథిణోయాతి 
మద్యే నత్యాన్ఫతే తవవళ్యక్థానానామ/ మఢుచ్చు తజ్ళుబీయో యాః వొవకా స్తాన 
ఆవళ్ళథ్‌ స్యోనా భీవన్తు/ యాసాం దేవా దివి తృజ్వన్తాభక్షం యా అన్తరేజే బహుధా 
క స టా స 
భక్షుషా వళ్ళ తావళ్ళివయా తనువోవన్చృ కత త్వదం మే/నర్వాగొం అగ్నీ గం రోవు- 
వధో వావేవోమయి వర్చో బలమోజోని త్త! (తై.సం.5.6.1) న్‌ . 


5. వవమానన్సు వరన వవిల్రోణు విచీరిణోః/! యః పోతా న వునాతు మా/ వ్రునన్తు మా 
రేవజునాః వునన్తు మునహోధియా?/వునన్తు బిళ్ళ ఆయవోః/ జాతవేబో వబిత్రీనల్‌/ వవి శ్రే 
క DS భా 
అగ్నే వితీతమన్తరా' బ్రివ్మ తేన నునీమువౌ/ ఉభాణ్యాం దేవ నిత వవిర్రేణ నవే బ్‌/ 
ఖం బ్రహ్మా వునీమవవైళ్వదేవీ వునతీ దేవ్యా గాల్‌] యన్మా బహ్వాన్తశువోవీ తవృ పః 
తయా మదేస్తున్ల సధమాద్యేవు/ నయ్‌ స్యామ వతీయో రయీణామ?/ వైశ్వానలో 
రళ్ళిభీర్మా sal వాతీః ప్రాజనోురో తమోహా ధ్యావావృ థీవీ వయసా 
వయోభిఃో బుతావళీ యజ్ఞయే . మా వులీతామ/ బృవాద్భే న్ఫవితన్భ భి! వర్గ్టరేన 
మన్భ్ర భి అగ్నే దక్షః వునాపా మా/ యేనొ దేవా అవునత/ యేనాపో దివ్యంకకో/ తేన 
దవ్యేన బ్రవ్మాణా! ఇదం బ్రహ్మ వునీమవే/ యః పావమానీ రద్యేతో' బువభి నృంభ్ఫె 
Sows SR స 
ఆధ్యేతీ బువ్లలి నృంభ్బితగం లక్‌! తన నరన్వతీ దువా/ క్లీరగం నర్పృర్భుఢూ- 
ధకమ్‌/పానమానీన్స వశ్యయనీవోనుదుమూ వా వయన్వుతీః జువలిన్న సంట్బే తోరన/ 
బ్రావ్మా జోవ్వుమ్ళు తగొం పాతమ్‌/ పావమానీ ర్రోళస్తు నః ఇమం లోక మథో అమువ్‌/ 


పూర్వప్రయోగే 161 అజ్కురారోపణమ్‌ 


కామాన్లమరయన్తు నళ దేవీర్లేవెన్స మాభ్ళే తాః! పానమానీ న్ల్వున్త్యయనీః నుధుభూ 
వాధ్యు తక్కు త/బువభిన్సంభ్భి తోరన/ బ్రాహ్మ శోవ్వుమ్భ తగొం పొతమ్‌/యేనొదేవాః 


వవిత్రేణ/ ఆత్మానం చ్రనళే నడా/ తేనొ నవాన్రధారేణు/ పావమాన్యః వ్రనన్తు మా/ 
ప్రాజావత్యం వవిత్రమ/ శతోబ్యొముగ్‌ం పారణజ్బుయమ్‌/ తేనా బ్రహ్మవిదో నయమ్‌/ 
వూతం ద్రవ వుశీమవా/ తాన్తోన్సు నీతీ నవా మా వునాత్సు/ సోవున్స్వున్యా వరుణ 
నృృమీజ్యా/ యమో రాజా ద్రమృ శాభీః వునాళు మా/జాతవేదా మోరరున్య్యా వునాత్సు/ 
(తై.బ్రా.1.4.8) 
ఇత్యనుమంత్ర్య, కూర్చేన జలంగృహీత్వా, 
7 బ్రహ్మో దిభ్యో నమః ఇధం న్నా నమ్‌/, 2 “ఇధ్హాదిభ్యో నమక ఇదం స్నానమ్‌/, 
3. “'యమాదిభ్యో నమః ఇధం స్నా నమ్‌/, 4. 'వరుణాదిబ్యో నమః ఇధం స్నా నమ్‌/, 
5. “సోమాబిభ్యో నమః ఇధం న్నా నమ/- ఇతి క్రమేణ బ్రహ్మాదీనాం స్నాపయేత్‌. 
అవస్త్రోపవీ తగంధపుష్పధూపదీపాద్య లంకారాః 
1. ట్రహ్మదిభ్యో నమః) ఖదమాచము నీయ మిదం వ్య మిదమాబమునీయ మిబోమువ 
వీత మిధమాబమనీయమ్‌/ 
2 ఇధ్హాటిభ్యో నమత ఇధమాభమనీయ మిదం వ్ర మిధమాభమ నీయ మిధ్మువ 
వీత మిధమాభమనీయమ్‌// 


150 తర్వాత “బ్రహ్మో దిభ్యో నమః) ఇధమాబమునీయ మిదం వన మిధమాబనమునీయ మిధమువ 
వీత మిథమాభనమునీయమ్‌/ - అని చెప్పుచు “ఇదమాచమనీయమ్‌” అన్నప్పుడు కూర్చముతో 
నీటిని, *ఇదంవస్త్రం, ఇదముపవీతమ్‌” అన్నపుడు హరిద్రాక్షతలను బ్రహ్మస్థానమునందలి పాలి 
కలో నున్న కూర్చపై నుంచవలెను. ఇల్లే 2,3,4,5 వాక్యములను చెప్పుచు వరుసగ ఇంద్ర,యమ, 
వరుణ,చంద్రస్థానములలో నున్న కూర్చలకు చేయవలెను. ఆ తర్వాత 6నుండి 10 వరకు గల 
వాక్యములను చెప్పుచు వరుసగా బ్రహ్మ, ఇంద్రయమ,వరుణ, చంద్ర స్థానములలో నున్న 
కూర్చలపై క్రమముగా గంధము, హరిద్రాక్షతలు, పుష్పములు వేసి, అగరువత్తులను వెలిగించి 
ధూపమును సమర్పించి, ఆభరణార్థము మజల అక్షతలను వేయవలెను. 


పూర్వప్రయోగే 162 అజ్కురారోపణమ్‌ 


3 యమాబిభ్యో నము ఇధమాభమనీయ మిధం వ్య మిధమాభమనీయ మిధ్య్మువ 
వీత మిధమాభములీయమ్‌/ 

4. వరుణాదభ్యో నమత ఖదమాబమనీయ మిదం వస్త్ర మిధమాభమనీయ మిధ్య్మువ 
వీత మిభమాబమనీయమ్‌/ 

5 సోమాదిభ్యో నము ఖఇదమాబమనీయ మిదం వ మిధమాభమనీయ మిధ్య్మువ 
వీత మిధమాభములీయమ్‌/ 

6. బ్రివ్మోదిభ్యో నమజోపతే గంధాక్షత వువ్చు భూవ టీపోత్తరీయాద్యా భరణాలం 
రారా న్స ర్వోవబారాళో 

7. ఇన్హ్హాదిభ్యో నమః ఏతే గంధాక్షతవువ్చు దూవ దీపోత్తరీయాద్యాభరణాలం 
రారా న్స ర్వోవబారాళో 

& యమాదిభ్యో నమః/వతే గంధాక్షతవువ్చు భూవ దీపోత్రరీయాద్యా భరణాలం 
రారా న్స ర్వోవబారాళో 

౨ వరుణాదబ్యో నమః/వతే గంధాక్షత వుప్పు యావ దీపోత్తరీయాద్యా భరణాలం 
కారా న్స ర్వోవబారాళో 

10. సోమాదిభ్యో నమజోపతే గంధాక్షత వువ్ప భూవ బీపోత్తరీయాద్యా భరణాలం 
కారా న్స ర్వోవబారాళో 

నైవేద్యతాంబూలాదిసమర్పణమ్‌ 
కల్ప వ్యూ న్ర్రయమవరుణనోమాదిభ్యో నమః యధా భాగళూ ఇదం గుడ (బలీ 

వలు నైవేద్యం నమర్భ యామి/ "ఓం భూర్బు వన్సువః॥' ఇతి గుడం ప్రోక్ష్య, 'నత్యం 


151 “మ్మా వ్ర యమవడుఅసోమాదిభ్యో నమః - అని చెప్పి, నైవేద్యమునకై బెల్లమును 

(లేక అరటి పండ్లను) ఉంచి, దానిని "ఓం భూర్భువస్సువః! "- అని ప్రోక్షించి, "సత్యం త్వర్తేన 
పరిషిఖ్బామి" - అని పగటిపూట, లేదా "బుతం త్వాసత్యేన పరిషిఖ్బామి" అని రాత్రిపూట 
పరిషేచనము చేసి, "ఓం ప్రాణాయ స్వాహా------ఓం బ్రహ్మణే స్వాహా!" ఆని ప్రాణాహుతు 
లను పలికి నివేదనము చేసి, "మధ్యేమధ్యే పానీయం సమర్పయామి!" - అనుచు కూర్చతో 
ఉదకమునొసగి, "అమృతాపిధానమసి" - అని కూర్చోదకముతో ఉత్తరాపోశనము నొసగి, 


పూర్వప్రయోగే 163 అజ్కురారోపణమ్‌ 


త్వర్తేన వరోవిఖ్బామి (బుతం త్వొ నత్యేన వరోవిఖ్బామి - ఇతి రాత్రౌ/”- ఇతి పరి 


షిచ్య, "అము తీమన్తు, అద్భు తోవన్తరేణమని - ఇత్యాపోశనం దత్వా, "ఓంవ్రాణాయ 
న్వావో/డీం అపానాయ న్వావో/డీం వ్యానాయ న్వావోడీం ఉదానాయ న్వావో/డీం 
నమానాయ న్వాజూ/ ఓం బ్రవ్మూ జేన్వాజో/ మధ్యే మధ్యే పానీయం నముర్భ యామి/' - 


ఇతి నివేద్య, " అము తావిధానమని "- ఇత్యుత్తరాపోశనం దత్వా, "వాన్తౌ వ్రక్షాళయామి/ 
పాదౌవకాళయామి/నర్వేభ్యః అభమాచమనీయం నమర్ప యామి/తామ్బూ ల మిదం 
నమర్చ యామి/నువర్రమన్హ్రవవ్చుం నమర్ప యామి/(నర్వోవవారాన్‌ నమర్చ యామి" 
-ఇత్యర్చయేత్‌. 
ఉపస్థానమ్‌ 

52శషధిపాత్ర మాదాయ ఉత్థాయ, 
శ్లో! దిశాంపతీ న్నమస్యామి సర్వకామఫలప్రదాన్‌। 

కుర్వన్తు సఫలం కర్మ కుర్వన్తు సతతం శుభమ్‌॥ 
ఓషధిపాత్రాభిమంత్రణమ్‌ 


"హస్తా ప్రక్షాళయామి! పాదౌ ప్రక్షాళయామి]"- అనుచు హస్త, పాదోదకములకై అన్ని స్థానము 
లందును కూర్చతో జలము నొసగి, "తామ్బూలం సమర్పయామి! సువర్ణమన్త్రపుష్పం సమర్ప 
యామి!" - అని దక్షిణతో గూడిన తాంబూలమును అన్ని పాలికాస్థానములందుంచి, “సర్వోప 
చారాన్‌ సమర్పయామి” అని అన్ని స్థానములందును అక్షతలు వేసి పూజింపవలెను. 

152 తరువాత (మంగళవాద్యములు మ్రైగుచుండగా) కర్త తన ఎడమచేతిలో పూర్వాగ్రముగ 
నొక కూర్చును పెట్టుకొని, నవధాన్యములను నానవేసినట్టి ఓషధిపాత్రను ఆ కూర్చుముపై 
పెట్టుకొని, ఆపాత్రపై పూర్వాగ్రముగా ఇంకొక కూర్చుము నుంచుకొని, తన కుడి అరచేతిని 
దానిపై బోర్లించి యుంచి, లేచి నిలబడి "దిశాంపతీన్నమస్యామి---సంతతం శుభమ్‌” |- అను 
శ్లోకము చెప్పి బ్రహ్మాదిదేవతలకు నమస్కరించి, కూర్చొని ఓషధిపాత్రాభిమంత్రణము 
చేయవలెను. 


పూర్వప్రయోగే 164 అజ్కురారోపణమ్‌ 


కొబ్బత్రి బ్రహ్మా దీనుపస్థాయ, ఉపవిశ్య, ఓషధిపాత్రస్థ బీజాని మిశ్రీకృత్య, క్షీరేణ ప్రక్షాళ్య, 
“యా జాతా ఓషధయళి ఇత్యనువాకేన ఓషధీరభిమృశ్య జపతి. 
(అత్ర కారికాః 
శ్లో! వ్రీహి మాషాఢక తిల ముద్ద నిష్పావ సర్షపాన్‌! 
కుళుత్ణ చణకో రాజమాషం చౌషధయో దశ! 
క్షీరసిక్తాంకురా న్యేతా న్వాపయే దంకురార్పణే!, అథవా, 
వ్రీహి యవతిల ముద్ద సర్షపాన్‌ పయసూక్షితాన్‌ (వాపయేదంకురార్పణే) 


“యా జాతా ఓవధయళ 
యా జాతా4వదయో దేవేభ్యే న్లీయుగం వురా/యన్రామి బభ్రూడామవాగం ళతం 
దామాని నవ్త చ ళతం వో అము ధామాని నవాన్రముత వో డువూః/ అథా ళత్రత్యో 
యూయ మిమం మే అగభం కృ తవుప్పావతీః వ్రనూవతః వలినిరవలా ఉత/ అక్వో 
ఇవ నడాత్వలీ ర్వీదుభః పారయిప్టవః/ ఓవభీరిత్‌ మాతర్తన్తద్యో దేలీడువ బ్రువే/ 


రపాగొంనీ విన్ను తీ రత రవక్చా తయమానాః అత్వుతే వో నివభోనం వర్రే వో వనతిః 


153పైరీతిగా ఉపస్థానము చేసి, కూర్చొని, కర్త ఓషధిపాత్రలో నానవేసిన ధాన్యమును కూర్చు 

ముతో నొకసారి కలియబెట్టవలెను. ఓషధిపాత్రలో నుంచవలసిన ధాన్యములను బ్రాకెట్లలో 
నిచ్చిన కారికలు తెల్పుచున్నవి. వ్రీహి=వడ్డు, మాష=మినుములు, ఆఢక=కందులు, తిల= 
నువ్వులు, నిష్పావ=పెద్దబొబ్బరలు, ముద్గ=పెసలు, సర్షపాన్‌=ఆవాలు, కుళుత్ధ=ఉలవలు, 
చణక=సెనగలు, రాజమాషః=అలసందెలు, ఈపదింటినిగాని, వ్రీహి=వడ్డు, యవ=యవలు, 
తిల=నువ్వులు, ముద్ద= పెసలు, సర్షపాన్‌=ఆవాలు, ఈ ఆరింటినిగాని పాలలో తడిపి పాలిక 
లలో నాటవలెనని ఈకారికల కర్థము. ప్రత్యామ్నాయముగా చెప్పిన ఆజు ధాన్యములను గాక, 
మొదటి 10 ధాన్యములనే చాలామంది వేయుచున్నారు. కొందజు తిలలను శుభకార్యములలో 
వాడుట తగదను శంకతో తొమ్మిది ధాన్యములనే వేయుచున్నారు. ఈధాన్యములు గల పాత్రకు 
ఓషధిపాత్ర అని పేరు. ఈపాత్రలోని ధాన్యపుగింజలను కలియబెట్టి, పాలతో దడిపి, పాత్రను 
తాకుచు, క్రింద నిచ్చిన “యా జాతా ఓషధయః” అను మంత్రముతో వాని నభిమంత్రించవలెను. 


పూర్వప్రయోగే 165 అజ్కురారోపణమ్‌ 


రృతా/ గోభాజు ఇత్కి లొనథ్‌ యథ నవ్‌ వూడువమ/యభవాం వాజుయ్‌న్ని మా ఓవ 
భీర్‌ వాన్త అదిధే! ఆత్మాయక్షన్య నళ్యతి వురాజీవగ్భభో యథా/ యదోవధయ 
న్ఫుంగచ్నాన్తే రాజొన నమితా వివ/ వివ్రన్స డీభ్యతే భివగ్రీక్షోహో౭ మీవ బాతీనః/ 


నివష్మృతిర్నామ పోమాతా౭ థొ యూయం నంక్ళీ నరాః వతత్రిణీః/ భనయదా 
మయుతి నివ త అన్యా వో అన్యామవత్వన్యా = న్యన్యా డవావత/ తా న్ఫర్వా ఓవ 
భయనృంబిదానా ఇదం మే ప్రావతా వమ ఉచ్బుష్మా వభీనాం గావో గోఫాదవేరతే! 
భనగం ననివ్యశ్లనా మాత్మానం తవో వూరువ/ అతివిళ్వాః వర్మా నున కవ 
వ్రజ ముత్రముః/ ఓవధయః ప్రాదుబ్యవుర్యత్కి క్క తనువాగ్‌ం లనః/ యాన్తా ఆతను 


రాత్మా నం యా తవివి తః వరు? వరుః/ తానే యకం విబొధన్తాముగ్రోముధ్య మకీ రోవ/ 
సాకంయక్ళ వ్రవీతళ్ళేనేనాకకటీవినా! సాకం వాతేన్య ద్రాజ్యొ నాకం నళ్యనివో కయా/ 
ణ్‌ గా సోమవతీమూర్రయన్రీముదోజనమ/ఆవ్చీ నరా ఓవధీరస్మా తిరిష్ట- 
తొతయే/యాః వలినీర్యా తవలా తవుప్పా యాక్ళ్స్‌ వవ్పణీః! బృవాన్చ తీవ్రనూతా 
స్తాసో ముఖ్బున్వరం వాన యా ఓవధయ స్ఫోవురాజ్జోః వ్రవ్వాఃః వృథిబీ మను/ 
తాసాం త్వామన్యుత్తమా వ్రణో జోవాతవే నువ/ అవవకస్తీ రవదనివన ఓవధోయః వర! 
యం డోవ ముళ్ళ వోచుపై ననరీష్యాతి వూదీవః/ యాజ్చే భ మువళ్ళజ్వున్తి యాక్ళ్‌ 


దూరం వరొగతాః/ ఇవా నజ్రత్య తాన్సర్వూ అ్బన్కై నన్లత్త భేషజుమ్‌/ మావోరవ్యళనితా 
యన బావాం ఖనొమి వఃద్వివబ్బ తువ్చు దస్మా కరం నర్గొమన్త్వనొతురమ్‌/ ఓవ 
భోయనృంవటన్తే సోమేన నవారాజ్రా' యన్మ్ర కరోతి బ్రావ్యాణన్తగ్‌ం రాజీన్సా రయా 
మని/ (తై.సం.4-2-6) 

సబ్రత్ర్యో ష ధీర భిమృశ్య, వీజావాపనం సకృత్‌ మన్రేణ ద్విస్తూష్టీమ్‌ కుర్యాత్‌. 


154 ఇట్లు ఓషధిపాత్రను తాకుచు “యా జాతా ఓషధయఃి అని అభిమంత్రించిన పిదప ఆ పాత్రలో 
నున్న విత్తనములను పాలికలలో నాటవలెను. దీనికే బీజావాపనమని పేరు. దీనిని క్రమముగా 
బ్రహ్మ, ఇంద్ర, యమ వరుణ, చంద్రస్థానములలో నున్న పాలికలలో ప్రతిస్థానమునకును క్రింద 


పూర్వప్రయోగే 166 అజ్కురారోపణమ్‌ 


వీజావాపనమ్‌ 
మధ్యే: బ్రహ్మజజ్ఞానం, పితావిరాజేతి ద్వాభ్యాం మధ్యే! 
1. త్రివ్మాజుజానం వ్రభమం వ్రురస్తాత్‌/విన్‌మతన్న్సు డువోవేన తీవః/ నబుధ్ని యా 
ఉవమా అన్య విఖాః నతక్చ యోనిమనతళ్చ వివ (తై.సం.4.2.8) 
2 వితా విరాజొమృ వభో రీయీశామ్‌/ అన్తరేక్లం విళ్వరూవ ఆ వవేళ/ తమర్మె 


రభ్యోర్నన్తి వజ్ళ మ/బ్రవ్యూ నన్తం బ్రివ్మూ ణా వధ్థయన్తః బ్రివ్మో దిభ్యో నము 
(తై.బ్రా.2.8.8) 


ప్రాచ్యాం: యత ఇంద్ర భయామహే, స్వస్తిదా విశస్పతిరితి ద్వాభ్యాం ప్రాచ్యామ్‌! 
గ యతిఖ్ల్హు భయామపా తతోనో ఆభీయం తృ భ/మమువఖ్యుర తవ తన్న 
ఊతయే విద్వవో విద్భ భోజుపా/ (తై.బ్రా.3.7.11) 
2. న్వన్తీదా విళన్ప తీరు త్రహోలిమృ భోవకీ/వృవేన్లః వ్రుర వతు న 
న్య్యన్తదా తభయజ్బ లో (తై.బ్రా. dain ల 


దక్షిణస్యాం: యో౭స్య కౌష్ట్య, యమం గాయేతి ద్వాభ్యాం దక్షిణస్యామ్‌] 


మ. 


. యో౭న్య కష్ట జగతః పార్రన్షన్యై కఖద్వతీయమం భీజ్ఞ్య శ్రహో గొయ యో 
రాజా 2 నవరోభ్యి(తై.ఆ.4.5) 

2. యమం గాయ భొంగ్యక్రనో యో రాషొ= నవరోధ్యి౯యేనాపోనద్యో 

భస్వాని యేన ద్యాః పృథివీ ధృ డౌా/[యమాదిభ్యో నము8(తై.ఆ.4.5) 


ప్రతీచ్యాం: ఇబ్రమం మే వరుణ, తత్వాయామీతి ద్వాభ్యాం ప్రతీచ్యామ్‌! 
1. తముంమే వరుణ శ్రుధీ వావమద్యా బొమృు ఉయ/త్వామవన్యు రాబీకో(తై.సం.2.1.110] 
2. తత్తూ యామి బ్రవ్మూ శా వర్రమానన్తదా శౌన్తే యడమానోవావిర్భ ౯ అపొడమానో 


నిచ్చిన రెండుమంత్రములను పఠించి ఒకసారి, అమంత్రకముగా రెండుసార్లు చేయవలెను. వీజా 
వాపనము నెప్పుడును ప్రదక్షిణముగా, అనగా కుడినుండి ఎడమవైపునకు చేయవలెను. 


పూర్వప్రయోగే 167 అజ్కురారోపణమ్‌ 


వరుణోవా బోయ్య డుళగంన మా న ఆయుః వ్రమోవీ ివరుణాదిభ్యో నమణ 
(తె.సం.2.1.1) 


ఉత్తరస్యాం: సోమో ధేను మాప్యాయస్వేతి ద్వాభ్యా ముత్తరస్యామ్‌! 


1 సోమో ధేనుగ్‌ం సోమో అర్వీన్త్రమాతుము/ సోమా వీరం కర్ళ త్యం దదాతు/ 
సాదన్ఫుం విద్యా గొం నలేయమ/వీతుళ్ళూవజం యో భబొళచనై/తై.బ్రా.2.8.3) 

2 ఆప్యొయన్వు నమేతు తే విళ్వతస్ఫోము వృశాయమ్‌/ భవావాజన్య నంగలే/ 
సోమాబిభ్యో నమః (తై.సం.1.4.32) 


సొబ్బత్రి క్రమేణ పంచపాలికాసు బీజావాపనం కృత్వా, శుద్ధాభిస్సికతా భిః ప్రచ్భాద్య , 
ప్రణవేన పిధాయ, సంతానవతీభిః పుణ్యస్త్రీభిః క్షీరోదకేన ప్రక్షాళయిత్వా, శుచౌ దేశే 


155 ఇట్లు క్రమముగా బీజావాపనము చేసి, ఆవిత్తనములపై శుద్ధమైన ఇసుకను కప్పి, “ఓం” 
అనుచు పాలికలపై కుడి అరచేతిని కప్పి ఆ అరచేతిని వెన్కకు దీసి, సంతానవతియైన సుమం 
గళిచేత పాలికలను పాలచే దడిపించి, పూజాగృహములో గాని, వేరొక సురక్షితమైన చోట గాని 
శుద్ధిచేసి, ముగ్గులను వేసి, ముందుగా పాలికలను స్థాపించిన దిశాక్రమములో వాని నచటనుంచి, 
మంగళకార్యానంతరము వానిని చెరువులోనో, బావిలోనో కలుపువజికు నాటిన బీజములుమొల 
కెత్తి అంకురములు ఎండిపోకుండ నుండునట్లు వానిని జలముచే దడుపుచుండవలెను. ఇచ్చట, 
“అమంగళా చ కన్యా చ గర్భిణీ రోగిణీ తథా! వంధ్యాసు వార్ధకీ శోకీ వర్ణయే దంకురార్పణమ్‌” - 
అనగా, “విధవ, అవివాహిత, గర్భవతి, రోగగ్రస్తురాలు, గొడ్రాలు, ముదుసలి, శోకించునది 
యగు స్త్రీ అంకురార్పణకు పనికిరాదు” - అను కారిక యుండుటవల్ల, పైన సంతానవతియైన 
ముత్రైదువచే సేచనము చేయింపవలెనని చెప్పబడినది. ఇట్లు శుభకార్యము ముగిసిన తర్వాత 
ఐదవనాడు లేక ఏడవనాడు లేక తొమ్మి దవనాడు పాలికలను పూజించి, “ఓం భూర్భువస్సువః। 
బ్రహ్మాదీనుద్వాసయామి” అని బ్రహ్మకును, ఇట్టే యథా వసరముగా మిగితా దేవతలకును చెప్పి 
పాలికలపై అక్షితలు వేసి వానిలోని అంకురములను నది లేక బావి లేక చెరువు నీటిలో కలిపివేయ 
వలెను. సామాన్యముగా నిది ఇంటిలోని ముత్తైదువలు చేయుట ఆచారముగానున్నది. 


పూర్వప్రయోగే 168 అజ్కురారోపణమ్‌ 


కర్మసమాప్తిపర్యంతం సురక్షితం కుర్యాత్‌. సమాప్తే కర్మణి పంచమాహే సప్తమాహే 
నవమాహేవా పాలికా స్సృంపూజ్య, ఓం భూర్చు వన్ఫు వః/ బ్రిహ్మో దీనుధ్వానయామి / 
ఇతి బ్రహ్మాణం, ఏవమేవ అన్యదేవతాంశ్చ యథాక్రను ముద్వాస్య, అంకురాణి నద్యాం 
వాతటాకే వా విసృజేత్‌. 


నాందీప్రయోగః 


(ఈప్రయోగము నాందీముఖమనియు, అభ్యుదయ మనియు, వృద్ధిశ్రాద్ద మనియు 
నాందీశ్రాద్ధ మనియు వివిధనామములతో పేర్కొనబడుచున్నది. ముందుగా పితరు 
లను పూజించి, తరువాత దైవకర్మను చేయవలెనను నియమము ప్రకారము గర్భాధా 
నము,పుంసువనము,సీమంతము జాతకర్మ, నామకరణము, అన్నప్రాశనము,చౌలము, 
ఉపనయనము, స్నాతకము, వివాహము మున్నగు కర్మలలో అభ్యుదయమును 
చేయుచున్నారు. కర్తయొక్క పైమూడుతరముల పితృ, మాతృవర్గములను, సపత్నీ 
కముగా మాతామహవర్గములను ఆహ్వానించి మంగళకరముగ పూజించి వారిస్థాన 
ములలో నిమంత్రితులైన బ్రాహ్మణులను భోజనముచే తృప్తి పరచి, వారి యాశీర్వాద 
మును పొంది, ఉద్దిష్టకుభకార్యము నారంభించుట నాందీముఖముయొ క్క ఉద్దేశ్యము. 
ఈ మూడు వర్గములలో జీవితులున్నయెడల వారిని విడిచి, వారి పైతరముల వారికి 
నాందీశ్రాద్ధమును పెట్టవలెను. ఇట్లు అన్నరూపకముగా, అనేకవిప్రులను వరణము చేసి 
పెట్టుట అధికవ్యయప్రయాసలతో కూడినది. అందుచే పై పితృదేవతలను ఇడావాచన 
మంత్రపూర్వకముగ నాహ్వానించి, వారికి షోడశోపచారపూజను చేసి ఉద్దిష్టకార్యము 
యొక్కయు,కర్మ భోక్సలయొక్క యు అభ్యుదయమునకై వారిని వేడుకొని ఈకర్మను 
ముగించుచున్నారు. ఈప్రయోగమే ఇచ్చట నీయబడినది. గమనిక: నాందీశ్రాద్ధము 
శుభకరమైన ఆచరణము. అందుచే దీనిని ఉపవీతితోనే చేయవలెను. ఇందులో తిలలు, 
దర్భలు, అపసవ్యము, స్వధాకారములు, “అస్మత్‌”, “రూపము అను శబ్దములు 
లేవు. అంతేకాక జాతకర్మాంగముగ చేయు నాందీముఖమును అన్నరూపముగ గాక 
హిరణ్యరూపకముగానే చేయవలెనని శాస్త్రములు విధించుచున్నవి. 


శ్లో! బ్రాహ్మాణాన్ఫోజయేదన్తే వాచయే దాశిషస్తథా 
బ్రాహ్మణాన్ఫోజయిత్వేతి యత్ర యత్ర విశిష్యతే! 
తత్ర తత్రాభ్యుదయ శ్రాద్ధ మిత్యేవ మవగమ్యతే 
ఆశిషోవాచయిత్వేతి పుణ్యాహం కర్మణస్కృతమ్‌!! 


169 


పూర్వప్రయోగే 170 నాందీప్రయోగః 


వివిధప్రధానకర్మలకు ఆనుషంగికముగా అభ్యుదయకము, కర్మణః పుణ్యాహవాచన 
ములు వచ్చుచుండుననియు, ప్రయోగములో “బ్రాహ్మణాన్ఫోజయిత్వా” అని వచ్చి 
నప్పుడు అభ్యుదయక మనియు, “ఆశిషోవాచయిత్వా” అని వచ్చినపుడు కర్మణః 
పుణ్యాహవాచనమనియు తెలియవలెననియు పైళశ్లోకముల కర్థము. 


కొన్ని నియమములు: 


l. 


నాందీముఖమును ఉదయమునందే చేయవలెను. అపరాష్థ మందు చేయరాదు. 
వివాహమునకు ముందుగను, అంతమునను అభ్యుదయము విధింపబడినది. 
వివాహమునకు ముందు చేయవలసిన దానిని కన్యావరుల తండ్రులు చేయవలెను. 
వివాహాంతమున వచ్చు అభ్యుదయమును వరుడే చేసికొనవలెను. సీమంతము, 
అన్నప్రాశనము, చౌలము, ఉపనయనకర్మలకు మొదటను, గర్భాధాన, జాత 
కర్మ, పుంసువన, నామకరణ, ఉపాకర్మ, వేదవ్రత, సమావర్తన, గృహప్రవేశ 
కర్మలకు అంతమునను అభ్యుదయము విధింపబడినది. ముందుగా విధింపబడి 
నది ప్రధానకర్మకంటి తొలినాటి ఉదయమందో, అది అసాధ్యమైన అదేనాటి 
ఉదయమందో చేయవలెను. చివరకు చేయవలసినది ప్రధానకర్మకంటె మటునాటి 
ఉదయమందో, లేక ఉదయమందే ప్రధానకర్మ ముగిసిన, దానికి వెనువెంటనే 
చేయవలెనని శాస్త్రములు విధించుచున్నవి. 

నాందీముఖములో 1.మాతృవర్గము, 2. పితృవర్గము, 3.మాతామహవర్గము - 
అని మూడువర్గములు గలవు. ఇందులో మాతృపితామహీప్రపితామహీగణ 
మును ముందుచ్చరింపవలెను. అటుపైని పితృపితామహప్రపితామహుల నుచ్చ 
రింపవలెను. చివరకు సపత్నీకులైన మాతామహాదిగణము నుచ్చరింపవలెను. 
ఇట్టు ఉచ్చరించుటలో మొట్టమొదట మూడవతరము, తర్వాత రెండవతరము, 
చివరికి మొదటితరమువారలను పేర్కొనవలెను గాని దీనికి విపరీతముగా చేయ 
కూడదు. 

ధర్మసింధువు ప్రకారము ఈగణములలో తల్లి జీవించియున్నయెడల మాతృవర్గ 
మును విడువవలెను. మాతామహుడు జీవించియున్నయెడల మాతామహవర్గ 


పూర్వప్రయోగే 171 నాందీప్రయోగః 


మును విడువవలెను. తండ్రి జీవించియున్నయెడల తండ్రితండ్రి మొదలు పై వారికి 
పెట్టవలెను కాని ఇతరవర్గములకువలె తండ్రివర్గమునంతయు విడువ గూడదు. 
అనగా తండ్రి జీవించియున్నయెడల తండ్రి తన పైమూడుతరముల యే పితరు 
లకు నాందీముఖమును చేయుచున్నాడో తానును వారికే చేయవలెనని అర్థము. 

4. వటువునకు తండ్రిలేక యితరుడు సగోత్రుడు గాని, అసగోత్రుడు గాని తండ్రి స్థాన 
మందుండి ఉపనయనము చేయునప్పుడు నాందీశ్రాద్ధమును వటువుయొక్క పిత్రా 
దులకే పెట్టవలెను కాని, తండ్రిస్థానమందుండి కర్మ జరిపించుచున్న వ్యక్తియొక్క 
పితరులకు పెట్టగూడదు. కన్యావివాహమందును ఇదియే పాటింపవలెను. 

5. సమావర్తనమునకు బ్రహ్మచారి యధికారి యైనను, దాని కంగమైన నాందీశ్రాద్ధ 
మందు మాత్రము తండ్రికే అధికారము. అందుచేత తండ్రి పుత్రుని సమావర్తనములో 
తన పిత్రాదులకు నాందీశ్రాద్దమును చేయవలెను. 

> 


సిరనాంద్యాహ్వానమ్‌ 
థి 
ప్రయోగః: కర్తా ధర్మపత్నీ, కుమార (అథవా కుమారీ) సమేతః మంగళవేదికాం 


ప్రాప్య, పరిషదనుజ్ఞాం గృహీత్వా, ప్రాణానాయమ్య, ప్రధానకర్మ సంకల్పముక్త్వా, 


156ఉపనయనాదికర్మలకు ముందుగా చేయు నాందీదేవతాహ్వానము నాందీదేవతల నా కర్మ 
ముగియువ టి కింటిలో నివసించియుండుమని కోరి చేయునది. దీనికి “స్థరనాంది అని పేరు.ఇట్టి 
దేవతలను కర్మాంతమున విసర్జన చేయవలెను. ఆవిధాన మిక్కడ చెప్పబడుచున్నది. దీనికై కర్త 
భార్యాకుమారులతో (లేక కుమారీలతో) మంగళవేదికను ప్రవేశించి, పరిషదనుజ్ఞను పొంది, 
ప్రాణాయామము చేసి, ప్రధానసంకల్పమును చెప్పి (వీనికై మొదటి అధ్యాయమును చూడుడు), 
మటల ప్రాణాయామమును చేసి “వవంగుణ---న్వన్తివుణ్యావాం వాబయివ్యే' - అని 
సంకల్పించి పుణ్యాహవాచనము చేయించి, ఆపుణ్యాహజలముచే పుత్రుని (లేక పుత్రికను) 
ప్రోక్షించి, ఆతర్వాత నాంద్యావాహనమును చేయవలెను. సంకల్పములో గీతలుంచినచోట 
పుత్రుని లేక పుత్రికయొక్క గోత్రమును, పేరును చెప్పవలెను. ----కర్మాంగం అని ఉన్నచోట 
గీతలలో ప్రధానకర్మపేరును (ఉదా: వివాహకర్మాంగం, చౌలకర్మాంగం - ఇత్యాదిగా) చెప్ప 
వలెను. పుత్రికవిషయంలో బ్రాకెట్టలో నిచ్చిన పదములను వాడవలెను. 


పూర్వప్రయోగే 172 నాందీప్రయోగః 


పునః ప్రాణానాయమ్య, “ఏవంగుణ విలేషణవిక్వాయామ స్యాం జుభతిథౌ ---గో్రన్య 
(గోత్రాయాలి ----ళర్ళ ఆః ధామ్నా్యాలి కుమారన్య (కుమార్యా2) ----కర్భాంగం 
జృధ్యర్థం వృధ్యర్థం అభ్యు టయాల్థం భమవోజ్మినెన్సవా న్వన్తవుశ్యా వాంవాబయివ్యే' 
- ఇతి సంకల్ప్య, పుణ్యాహం వాచయిత్వా, పుణ్యాహజలేన కుమారం(కుమారీం) 
ప్రోక్య, తదనంతరం నాందీదేవతాహ్వానం కుర్యాత్‌. తత్ప్రకారః: 


ప్రాణానాయమ్య, “ఏవంగుణవిజేవడు విళిఖ్రాయామస్యాం జుభొతిథౌ అన్య కుమారన్య 
(కుమార్యా2) ఆయువ్యా భివృ ధరం ----కర్యాంగోం నాందీదేవతాహ్వోనం కరిష్యే” 


1. వృటవ్రవితామపా వృభ్రవితామవా వృధమాతర ---గొత్రాకి నత్య వనునంజ్ఞాక 
విళ్వేధేవాః నాందీముఖాః నాందీ/ 

2. వృట్ధివ్రవితామవా వృభైవితామవా వృధవితర, ---గోత్రాకి నత్యవనునండ్ఞాక 
విళ్ల్వేధేవాః నాందీముఖాః నాందీ/ 

3. వృధ్రమాతుఃవ్రవితామవా వృభ్రమాతఃవతామవా వృభ్రమాతామవోనృవత్సీ కాః 
---గొత్రాకి నత్య వనునంజ్ఞాకవి ల్వే దేవాః నాందీముఖాః నాందీ" 


బతి నాందీదేవతాహ్వానం కృత్వా, ' శభొభ్యా ముభాభ్యాం నత్య వనునంజ్ఞాకని లే 


157మఅల ప్రాణాయామమును చేసి “ఏవంగుణు--- నాందీదేవతావావానం కరిష్యే” - అని 
సంకల్పించి, క్రొత్త బెత్తపుతట్టలో బియ్యమును తాంబూలమును,ఖర్జూరఫలములను,దక్షిణను, 
రెండు రైక బట్టలను పెట్టుకొని, బియ్యముపై “నీ? అని వాసి, 1-3 వాక్యములతో మూడువర 
యెటట ట్‌ జ | ఇ గ్‌ 
ముల పితరులను ఆహ్వానింపవలెను. ----కర్మాంగం అని ఉన్నచోట గీతలలో ప్రధానకర్మ 
పేరును చెప్పవలెను. ---గోత్రాః అని ఉన్నచోట వారివారి గోత్రనామమును చెప్పవలెను. సర్వత్ర 
పుత్రికవిషయంలో బ్రాకెట్టలో నిచ్చిన పదములను వాడవలెను. 
158 అట్లు నాందీదేవతలను ఆహ్వానించి, “ ఉభాభ్యాముభాభ్యాం నత్య వనునంజ్రారవిచ్వే దేవాంళ్ళ 
----తోపయిమ్యే/ ఆత్త ధేవతానుమోదనాల్థమి శావాభనం కరిష్యే!” - అని సంకల్పించి ఆ 


పూర్వప్రయోగే 173 నాందీప్రయోగః 


దేవాంళ్ళ గృవ్యఫాన్నే న వారణ్యద్రవ్యేణ వా౭ద్య తోషయిష్యే/ అత్ర దేవతానుమోద 

నాధ మిడావాబనం కరిష్యే/ - ఇత్యుక్వా, 

1. ఇడ దేవవాూర్భ నుర్యజ్ఞునీర్చృ వాన్స తీడక్రామదానొ ళగంనివద్వుజ్చో దేవా 
శ్నూక్రవాభః వృ థీ మాతర్భా మా వాగంనీర్భు ధు మనివ్యే మధు జనిష్యే మధు 
wo oe లా మా కక 
మనువ్యే ఖ్యన్తం మా దూ తివన్తు శోభాయై వీతలో=. ను మదిస్తుఖడ ఏవ! 
(తై.సం.3.3.2) (ఘంటానాదం కుర్యాత్‌) 

2 ఇడొముగ్నే వుడుదగం నగొంననిం గోళ్ళేళ్వత్తమగ్‌ం వావమానాయ సాధ? 
స్యాన్న న్ఫూనున్తనయో విజావాజగ్నే సాతోనుమతిట్భా త్వన్మే/ అధిక వవ] 
(తై.సం.4.2.16)| (ఘంటానాదం కుర్యాత్‌) 

3. ఈడాదుపైా దేవాగ్‌ం ఈడేన్యా న్న మన్యామ నమన్యానో యజొమ యజ్ఞాయా 
నిత్యొవా మనుష్యో వా ఈడేన్యా? వితలో నమస్యా దేవా యజ్ఞాయా దేవత వవ 


తద్యథాభాగం యజితి/నరన్వుత్యేవా/ (ఘంటానాదం కుర్యాత్‌) 
4. ఇడ ఏవా/ అదీత పవా/నరన్వత్యేవా/ (ఘంటానాదత్రయం కుర్యాత్‌) 


గా భ్రోళ ల్‌ ం కోభ్‌నయ్‌॥ దేవాళ్ళ వితరళ్ళ యుగ్మా న్ఫంతాః అస్యాం క్రీలోభినవేది 
రాయా మాగత్య మయాకృతాం వూడౌం న్వీక్ళ త్య ----- కర్భాది కర్భ నమాప్రి 


దేవతలయొక్క అనుమోదార్థమై క్రిందనిచ్చిన మూడు ఇడావాచనమంత్రములను పఠించుచు, 
ప్రతిమంత్రము చివరను ఘంటానాదము చేయవలెను. చివరికి “ఇడ ఏవ? అదీత ఏవ నరన్వు 
త్యేవ/” అని చెప్పుచు, 'ఏవా' అన్నప్పుడెల్ల ఘంటానాదము చేయవలెను. 

159 తరువాత, “ తోభనగం లోభనమ్‌॥ దేవాళ్చ వతరళ్చ యుగ్భా నృంతాః అస్యాం శ్రీళోభన 
వేదకాయా మాగత్య మయాకృతాం వూజాం న్వీక్ళ త్య ----కర్భా ది కళ్ళ నమావ్రి వర్యంతం 
మమగృ్భమా వనన్తు, మాం రక్షన్తు, మమ కుమారం (కుమారీం) రక్షత్తు/” - అని నాందీదేవత 
లను ప్రార్థించి, “అన్య కుమారన్య (ఆస్యాః కుమార్యాః) ఆయుప్యా భివృభ్యర్థం --- ధ్యానా 
వావానాబిపోడలోవచారవూజాం  నమర్చ్సయామి/” - అని సంకల్పించి నాందీదేవతలకు 


పూర్వప్రయోగే 174 నాందీప్రయోగః 


షోడశోపచారపూజా 

కునాంధీతోభన దేవతాభ్యో నమవభ్యా యామి/ధ్యా నం నమర్చ యామి/ఆవావాయామి/ 
ఆననం నమర్దు యామి/హాగ్తయోరిర్థ్య ం నమర్పుయామి/(వాభయోః వొభ్యం నమర్చు 
యామి/ ఆచమనీయం నమర్చయామి/ జౌవబారికస్నా నం నమర్చయామి/ "ఆపో 
వాష్లా మయో భువస్తానొఊర్లే దీధాతన/ముపహె రకొయ బక్షనే/ యో వళ్ళివతమో రన 
న్తన్య భాజయతేవా నో/డ ళతీరీవ మాతరోః/ తస్మా అరం గమామ బోయన్య శ్షయాయ 
జాన్సాథఆపోజినయ్‌థా బనా - న్న వయామి/స్నా నానంతల మాభమనీయం నమర్చ 
యామి/ అభివస్త్రారమక్షతాన్‌ నమర్చు యామి/ ఉవవీతార్రమక్షతాన్‌ నమర్చయామి/ 
గం నముర్చుయామి/ వుమ్పైః వూజాయావమి/ దూవమామ్రావయామి/ దీవం దర్భ 
యామి/వతే గన్జాక్షతవువ్న సృ దూవదీపోత్తరయాభరణాద్య లడ్కా రాన్స ర్వోవబాలాళో 


షోడశోపచారపూజ చేయవలెను. “---కర్భా ది” అని ఉన్నచోట గీతలస్థానములో ప్రధానకర్మ 
పేరును (ఉదా: డఉవనయనకర్మా డి, బౌలకర్భా ది - ఇత్యాదిగా) చెప్పవలెను. 

160 "నాందీదేవతాబ్యో నమః ”- అని ఆరంభించి షోడశోపచారపూజను చేసి, తర్వాత నిచ్చిన 
రెండుళ్లోకములను పఠించి, కర్త “నాందీళోభినదేవతా న్ఫువ్రీతో వరదో భూత్వా, అన్య కుమా 
రన్య (అస్యాః కుమార్యాః) ఆయుపష్యాభివృద్రర్త్త్యాతి భవ్తో బ్రువన్తు/”- అని సదస్యులను 
ప్రార్థింపగా, వారు “ ఆయుష్యాభివృధరన్తు- అని చెప్పవలెను. సూచన: పైప్రయోగములో 
నాందీదేవతల నాహ్వానించి, వారి నిడాదేవాదివాక్యములతో, షోడశోపచారపూజతో సంతుష్టుల 
గావించి వారిని కర్మాంతము గృహములో వసించి శుభము లిమ్మని కోరి, ఇడావాచనాంగముగా 
నొక బ్రాహ్మణునికి హిరణ్యదానమును చేయుట చెప్పబడినది. ప్రధానకర్మాంతమున “నాందీ 
లోభనదేవతాః యధ్రాగానం వ్రత్యావయామి' - అని చెప్పి ఆదేవతల నుద్వాసన చేయవలెను. 


పూర్వప్రయోగే 175 నాందీప్రయోగః 


నైవేద్యం - “ఓం భూడ్భువన్సువ " ఇతి గుడం ప్రోక్ష్య, "నత్యం త్వర్తేన వరోవఖ్బామి " 
- ఇతి పరిషిచ్య, 'ఆమ్భు తీమన్త, అమ లోవన్తరేణమనీ - ఇత్యాపోశనం దత్వా, "ఓం 
తెణాయ స్వాజో/ఓం అపానాయ స్వావో ఓం వ్యానాయ స్వాజో/ ఓం శదానాయ 
స్వావో ఓం నమానాయ స్వాజో/ ఓం బ్రివ్మాణో న్వావో మధ్యే మధ్యే పానీయం 
నమర్చయామి”- ఇతి నివేద్య, " అము తావీధానమని ”- ఇత్యుత్తరాపోశనం దత్వా, 
'వాస్తా వ్రకాళయామి/ పాదౌ వ్రక్షాళయామి/ తామ్బూ లం నమర్చయామి/ నువ 
మర్హ్రవువ్చుం నమర్ప యామి/వ్రదజిఐనమస్కా రాన్‌ నమర్ప యామి/” 
శ్లో” మాతా వితామవ్నాబైవ త్లధైవ వ్రవితామవీ/ 

వితా వతామవ్నాజ్స్చె వ త్లధెవ ప్రవితామవాక/ 
శ్లో] మాతామవోన్సవళత్సీ 5౭ విశ్వే దేవాన్త్యనం తరం/ 

ఏతే రక్షన్తు నూవ్రీతాావ్రయచ్బన్వివా మంగళమ/ 
సాందీళోభనదేవతా ను ప్రీతో వరదో భూత్వా, అన్య కుమూరన్య (న్యా కుమార్యాలి 
ఆయుష్యా భివృభ్రరన్త్వితి భవన్తో బ్రువన్తు/ - ఇతిప్రార్ధయేత్‌! 
“ఆయుష్యా భివృభైరన్తు -ఇతి సదస్యాః వదేయుః. 
-ఇతి సంప్రార్థ్య విసర్దనపర్యంతం సురక్షితం గోపాయేత్‌! విసర్జనకాలే “నాందీలోభన 
దేవతాః యధ్రాఖానం వ్రతిషఫ్రావయామి"- ఇతి విసర్జయేత్‌! 

హిరణ్యదానమ్‌ 

'"ప్రాణానాయమ్య, “ఇడావాబనకర్మా ంగల్వేన అభ్యు ధయక బ్రాహ్మ భోజన 
ఆననాబ్బా ధన వ్రత్యామ్నా యం యథాకక్త పొరణ్య ం---గోత్రాయ ---ళర్భ ణో 
శ్రీవెవ్రవాయ తుభ్య మహం నంవ్రటబే నమమ - ఇత్యుక్త్వా, 


161 ఆ తర్వాత ప్రాణాయామము చేసి, “ఇడావాబనకర్భా ౦౦ ---నంవ్రదదే న మమ” అని 
సంకల్పించి, 'వారణ్య గర్భ గర్భన్టం' అను శ్లోకమును చెప్పి హిరణ్యమును (చిల్లర రూపాయ 
లను) ఒక శ్రోత్రియునకు దానమీయవలెను. సంకల్పములో గీతలుంచిన చోట వరుసగా దాన 
గ్రహీతయొక్క గోత్రమును, పేరును చెప్పవలెను. 


పూర్వప్రయోగే 176 నాందీప్రయోగః 


'వారణ్య గర్భ గల్భ శం పౌమబీజిం విభానసోః) 

అనంతవుణ్యభలధం అతక్మాన్తిం వ్రయబభ్బ్భ మే 

బ్రతి నాందీచతుర్వింశతి బ్రాహ్మ ణభోజనప్రత్యామ్నాయం యత్కించితీ హిరణ్యం 
బ్రాహ్మణాయ దద్యాత్‌! 

హిరణ్య రూపేణాభ్యుదయకమ్‌ 

సంకల్పఃప్రాణానాయమ్య, “వూర్యోక్త వవంగుణబిశేవణ విళిఫప్రాయామన్యాం 
కుభొతిథౌ అన్య కుమారసన్య (కుమార్యాల ఆయుష్యా భివృ ఫ్య భంచా--రర్యాంగం 
అభ్యుదయకం కరిష్యే /అభ్యు దాయక బ్రావ్మా అభోజన ఆననాబ్బా భనవ్రత్యామ్నా య 
మిదం యథాకక్త హారణ్యం ----గోత్రాయ ----తర్భ జోవైన్లవాయ తుభ్యమవాం నంవ్ర 


ధరే నమమ - ఇత్యుక్త్వా, బ్రాహ్మణస్య పురతో౭.న్నశ్రాద్ధాత్‌ చతుర్గుణం హిరణ్యం 


162 గర్భాధానాదులవంటి కర్మల చివర విధింపబడిన అభ్యుదయమందు నాందీదేవతలను 
కర్మాంతమువఅకు గృహములో నుండుమని కోరు నవసరముండదు. అందుచే దీనిని లఘు 
వుగా, హిరణ్యదానరూపకముగా చేయుట యుక్తముగా నుండును. వీరరాఘవసూరిగారి 
“ప్రయోగచంద్రికొలో నిచ్చినట్లుగా ఈవిధానము వ్రాయబడుచున్నది. దీనికై కర్త ప్రాణాయా 
మము చేసి “వూర్యోత్త వవంగుణ--- నంద్రభదే నమమ' - అని సంకల్పించి అన్నశ్రాద్ధమునకు 
నాల్లురెట్లు విలువగల హిరణ్యమును (చిలర రూపాయలను) ఒక బ్రాహ్మణుని ముందుంచి, 
౧ న! (se) ఈ 
“ఏకో విళుర్భు వాభ్భూ తం', 'వారణ్య గర్భ గర్భ నం" అను రెండు శ్లోకములను చెప్పి, " అనేన 
వారణ్య డూవేశాభ్యు ధయశ్రాధేన ఆజం భగవాన్‌ శ్రీజానాభనః వ్రీయతామ/ పర్యంతము చెప్పి, 
హిరణ్యముపై అక్షతోదకమును విడిచి తాంబూలదక్షిణలతో ఒక శ్రోత్రియునకు దానమీయ 
వలెను. సంకల్పములో గీతలుంచిన చోట వరుసగా ప్రధానకర్మపేరును, దానగ్రహీతయొక్క 
గోత్రమును, పేరును చెప్పవలెను. పుత్రికవిషయంలో బ్రాకెట్లలో నిచ్చిన కుమార్యాః అని చెప్ప 
వలెను. పితృ,మాతృ,మాతామహులలో ఎవరైన జీవితులున్నచో “ నాందీముఖమాళ్ళ వితా 
మహీవ్రవితామవీడూవీ, నాందీముఖవిత్ళ వతామవావ్రవితామువాడూవీ, నాందీముఖమాతా 
మవామాతుఃవి తామ వామాతుఃవ్రవితామవాడూవీ” అను వాక్యములను తగునట్లు మార్చి 
చెప్పవలెను. 


పూర్వప్రయోగే 177 నాందీప్రయోగః 


నిధాయ, 

'హారణ్య ల్‌ ర్భృ LS) నం వౌమబభబీజుం విజావనోళో 

ఆనంతపుణ్యవలదభం అతళ్ళాన్తిం వ్రయబభ్బ్భ మే 

యజ్ఞోళ్వ రో వావ్య నమన్తకవ్య భోక్రాన్య యాత్మా వారిలీశ్వులో౭ శ్ర! 

తత్ఫన్ని ధానా భవయాన్తు నద్యోః రక్షాంన్య శేపాణ్య నురాళ్ళ నర్వే/ 

ఏకోవిట్లుర్భ వాథ్యూ తంవృ Pr తాన్య నేకకః/ 

త్రీన్‌ లోకాన్‌ వ్యావ్య భూతాత్మా భుజ్బో. విళ్వభుగవ్య యః” 
ఇత్యుచ్చార్య, 
“అనేన పారణ్య డూవడాభ్యు దయ్యస్రారేన వనునత్యాఖ్య విశ్వేదేవడూవీ, నాందీముఖి 
మాతృ వతామవ్యావవితామవాడూవీ, సాందీముఖివితృ వితామవావ్రవితామవాడూవీ, 
సాందీముఖిమాతామవామాతుః వితామవామాతుఃవ్రవితామవా వత్నీ నపాతడూవీ, 
ఆభ్యు దయశ్రాభనంరక్షత శ్రీమవావిద్టుడూవీ, నర్వాకాలో భగవాన్‌ న ఏవ శ్రీజనార్థనః 
బ్రీయతామ్‌/ 
ఇతి హిరణ్యోపరి సాక్షతోదక ముత్సృజ్య తాంబూలదక్షిణాదీని విప్రాయ దద్యాత్‌. 

మజొకవిధానము 

“పూర్వప్రయోగానుక్రమణికి అను గ్రంథములో శ్రీమాన్‌ కందాశె శ్రీనివాసాచార్యుల 
వారు చెప్పిన హిరణ్యరూపకాభ్యదయకము పైదానికంటె భిన్నముగా, ఈరీతిగా 
నున్నది. పైవిధముగా సంకల్పించిన పిమ్మట, ఒక పళ్లైములోగాని, మోదుగవిస్తరాకు 
లో గాని బియ్యమును పోసి, సమముగా నేర్చి, ఆబియ్యముపై నొక నీటితో నింపిన 
కలశమును పెట్టి, ఆ కలశములో పైకి కొనలుండునట్లుగా నొక కూర్చమును, మామిడి 
కొమ్మను పెట్టి, ఆకలశము చుట్టును 8 దిక్కులా నీటిలో తడిపిన పసుపు అక్షతలనుంచి 
అలంకరించి, కుడి అజచేతిలో పసుపు అక్షతలను, దక్షిణను ఉంచుకొని, అందులో 
కొంచెము నీటిని పోసికొని, “అభ్యుదయార్థ మష్టా బ్రాహ్మణాన్‌ భోజయిష్యే” అని 
చెప్పుచు, ఆకుడిచేతిని ప్రదక్షిణముగా కలశము చుట్టును త్రిప్పి, ఆకులో వాయవ్యము 


పూర్వప్రయోగే 178 నాందీప్రయోగః 


నకు వదలిపెట్టవలెను. ఇదియే హిరణ్యరూపకాభ్యుదయమని వారు వ్రాసినారు. కాని 
ఇట్లు చేయుట అధమపక్షముగా దోచుచున్న ది. 


జాతకర్మప్రయోగః 


(“ జాతే కుమారే ధవాన్తక్తం వా వితా నబేలః నున్నా త తత్రణాత్రిథివారాటిక' మవిబార్య 
డాతరర్భ కుర్యాత్‌" అనగా భార్య కుమారుని కనినదని తెలియగానే రాత్రిగాని పగలు 
గాని, భర్త సచేలస్నానమును చేసి తళ్షణమే తిథివారముల బాగోగులను విచారింపక 
జాతకర్మ చేయవలెను” అని ఈసూత్రవాక్యమున కర్థము. ఇట్లు పూర్వకాలమున ఎవరు 
చేయుచుండిరో కాని, ఈకాలమున నిట్లు చేయుటకు వీలుపడుటలేదు. పదిరోజుల 
వరకు జాతాశౌచముండును గనుక పదిరోజులు గడచిన పిదప 11వ రోజున ఉదయము 
శుద్ధిస్నానమును చేసి, జాతకర్మను చేయుచున్నారు. నామకరణమును గూడ అనాడే 
చేయవలెనని ఆపస్తంబాదిగృహ్యసూత్రములు తెల్పుచున్నవి. “భళమ్యా ముత్రానం 
దళమ్యాం ద్వాభళ్యాం వా నామకరణమ్‌' - అని బోధాయనసూత్రముండుటచే, నామ 
కరణమును 11వ నాడు చేయజాలనిచో 12వ నాడును చేయవచ్చును. అదియు 
సాధ్యము గానిచో , ఆతర్వాత ఒక మంచి దినమును చూచుకొని చేయవచ్చును. కాని 
జాతకర్మను 11వ నాడు చేయుటయే సామాన్యముగా జరుగుచున్నది. దీని ప్రయోగ 
మధోలిఖితవిధముగా నున్నది.) 

నంకల్ప£ కర్తా ఆచమ్య, ద్విః ప్రాణానాయమ్య, ప్రధాన సంకల్చే(పుట:30) 
“అస్యాం జుభతిథౌ శ్రీభగవదాజయా శ్రీమన్నా రాయణ్రీత్యర్థం ---నకత్రే మభ్రర్భ- 
వత్నా్యాం జాతమిముం కుమారం జాతకర్భ శా నరన్క రిష్యామి/" - ఇత్యుక్త్వా, 


163 11వనాడు భార్యాకుమారులు శుద్ధిస్నానమును చేసిన తర్వాత కర్త తానును శుద్ధిస్నాన 
మును చేసి, సంధ్యావందనాదులను ముగించుకొని, వారితోబాటు మంగళవేదికకు వచ్చి, ఆ 
వేదికకు పశ్చిమమున పీటలకు వెనుక పత్నీసుతులు తనయొక్క కుడికి ఉండునట్లు తూర్పు 
ముఖముగా నిలుచుండి, మొదటి అధ్యాయములో చెప్పినట్లుగా పరిషదనుజ్ఞను పొంది, పీటలపై 
కూర్చొని, రెండుసార్లు ప్రాణాయామమును చేసి, ప్రధానసంకల్పమును చెప్పవలెను. పరిష 
త్పార్థనమందును, ప్రధానసంకల్పమునందును ' అస్యాం జభొతిథె శ్రీ భగవదాజ్ఞయా త్రీమన్నా 
రాయణ్య్రీత్యర్లం మభ్రర్థు వత్నా్యాం జాతమిమం కుమారం జాతకర్శణా న్‌ న్క లిష్యామి' - 
అని చెప్పవలెను. అట్లు చెప్పి, “తత్కర్మాంగమాదౌ విష్వక్సేనారాధనం కరిష్యే” అని చెప్పి 


పూర్వప్రయోగే 180 జాతకర్మప్రయోగః 


'తత్భ్క ర్య్భాంగమాదా వివ్వుక్సేనారాభనం రరివ్యే'- ఇత్యుక్త్వా విష్వక్సేనారాధనం చ 
కృత్వా, “దివస్పరి ఇత్యనువాకేన సపవిత్రదక్షిణపాణినా కుమార మభిమృశేత్‌. 
“దివస్పరి'- ఇత్యనువాకః 
దవన్స రోవ్రభమం డజ్ణో అగ్ని రన్మ ధ్రైతీయం వర జొతవేదాః/ తృ తీయీమవ్సు 
నృమణా అకన్ర్రమిన్లొన ఏనం జరితే న్వాధీఃఏద్భా తేఅగ్నే తేదాతయాడివిద్భా తే 


నద్ధు విభ్భ తం వుదుత్రా/విద్భా తే నామ వరమం గువోయద్విద్భా తముభ్ళం యతో 
అజిగ్య నముర్రేత్వొ గ్‌ మడా అవ్న ర్చ చకా ఈధే టిహో తిగ్న ఊధభన్నా/ 
తృతీయే త్వా రజనీ తన్దివాగం నమృ తన్య యోనౌమపాషా తీపాన్వన్న్‌ /ఆక్రన్ధ- 
భగ్నన్సృనయున్ని వ ద్యాః తామా రేరవాట్వీరుభొన్స క్రాన్స్‌ /నద్యో డజ్ఞానో విహీ- 
మిభో అఖ్యదా లోదీనీ భానునా భాత్య నక శ శిక్సో వరో తరతిన్సు మేధా మర్తేవ్వుర్న 
రము తోనిధొయి/ ఇయర్తి దూమమరుషం భర్రదుబ్భు క్రేజి కోదిషా ద్యామినక్షత/ 
అప్పన్న కవస్యతత్త గ అలల అదు నానా మాను రదుం అమల 


నత్త రాయళ్ఞఃనా యదగ్న మడుజన్త వక్క/ క్రీణాముదారో ధరుడోరయీడాం 
మనీవాణాం వ్రార్పి అన్ఫోమగోపాళవసోన్సూ నున్సువానో అవ్వు రాజా విభాత్యగ్రో 
ఉషనసామిధాన/యన్తేఅద్య కృ అవదృద్రతోటే వూవం దోవ మృ తవ్మామగ్నే/వ్ర 
తం నయ్రతరాం వస్యో అబ్బాభి ద్యుమ్నుం దేవభక్తం యవిష్ట/ఆ తంభేజు సౌత్తవ- 


నేవ్వాగ్న న! ఆ భీజ కన్య మానోవ్రయన్ఫూడ్యే వ్రియో అగ్నా భవాత్యుథ్రాలేనో 
భినదదుద్రాన్నత్వైవో త్వామగ్నే యజీమానా అను డ్యూ న్‌ విశ్వా వనూని దధిరేవార్యాణో' 


త్వయా నవా ద్రవీణమి బృ మానా భ్రజుం గోమున్తము తిజోవివవ్భ ౫ దృ తానో దుక్ళ 
ఉర్వ్యా వ్యర్మాథుర్భ ర్‌షచూయుళ్ళ్రయే రుబానః అగ్ని రమృతోఅభవద్వయో 
భిర్య దేనం ద్యౌ రడనయథ్సు రేతాః/ (తై.సం.4-2-2) 


రెండవ అధ్యాయములో చెప్పినట్లుగా అదియు చేసి, “దివస్పరి” అను మంత్రమును పఠించి 
పవిత్రసహితమైన కుడిచేతితో శిశువు నొకసారి తాకవలెను. 


పూర్వప్రయోగే 181 జాతకర్మప్రయోగః 


(అన్తే సకృదభిమృశతి = ఈమంత్రాంతమున నొకసారి తండ్రి శిశువును తాకును) 
'#వా||' అస్మిన్న హమ్‌’ ఇతి యజషా కర్తా స్వాజ్కే కుమారం నిధాయ, 
మం/ అన్ఫ్రీ న్న వాగ్‌ం నవాన్రం వుష్యా మ్యే ధీమానాన్స వజే+(తై.మం.పా.2.11) 


15వా| “అంగాదంగాత్‌” ఇతి ద్వాభ్యాం కుమారమభిమన్హ్య, పునశ్చ తాభ్యాం శిశో 
ర్మూర్ధన్యవఘ్రాయ,పునశ్చ తావేవ మన్త్ర తస్య దక్షిణకర్ణే జపేత్‌! అత్రాభిమంత్రణావ 
ఘ్రాణజపేషు త్రిష్వప్యసౌశబ్దే కుమారస్య జాతనక్షత్రం సంబుద్ధ్యా రహస్యం నిర్దిశేత్‌! 
యుం/ అంగోదంగాత్సం భీవని వూ దొయాదధో జాయనే/ ఆత్మా టై వ్రుత్రనామా౭ నీ 
న జీవ కరదొళ్ళతమ్‌/ అళ్ళు భన వరజుర్భ వ పారణ్య మన్శృ తం భవ/వతూనాం తూ 


పౌంతాలేణాభిజీన్లూమి (అసౌ) ॥(తై.మం.పా.2.11,12) 
'66శ్టో|| రో,రే,మ,మృ,జ్యే,చి,షు వృద్ధిరాదౌ। ష్టాత్పేచవాన్త్య శ్రవణా౭ ౭ శ్వయుక్షు! 
శేషేషు నామోకః కృప,రస్స్వరోఇన్న్యః। స్వాప్వోరదీర్హస్సవిసర్ద ఇష్టః॥ 


164 తర్వాత * అస్మిన్నహగ్‌ంి ఇతి యజషా='* అస్మిన్నహగ్‌౦' అనుమంత్రముతో, కర్తా= 
తండ్రి, స్వాజ్కే= తన ఒడిలోన, కుమారం=శిశువును, నిధాయ=ఉంచుకొని, 

165 అంగాదంగాత్‌” ఇతి ద్వాభ్యాం=' అంగాదంగాత్‌”, “అశ్మాభవి అను రెండుమంత్రములతో, 
కుమారం=ళిశువును, అభి మన్య -హృదయమంద భిమంత్రించి, పునశ్చ=మ అల, తాభ్యాం= ఆ 
రెండుమంత్రములతోనే, శిశోజాశిశువుయొక్క, మూర్ధని=తలను, అవఘ్రూయ=వాసన చూచి, 
పునశ్చ=మటఅిల, తే ఏవ మస్రై-ఆరెండు మంత్రములనే, తస్య=శిశువుయొక్క, దక్షిణకర్ణే= 
కుడిచెవిలో, జపేత్‌=జపించవలెను. అత్ర=ఇచ్చట, అభిమంత్రణావఘ్రాణజపేషు త్రిష్వపి= అభి 
మంత్రణము, అవఘ్రూణము, మంత్రజపము, మూడింటియందు కూడ, అసౌశబ్దే=(రెండవ మంత్ర 
ములో) అసౌ అను శబ్దమున్నచోట, కుమారస్య జాతనక్షత్రం=శిశువుయొక్క నక్షత్రనామ 
మును, సంబుద్ధ్యా=సంబోధ నప్రథ మావిభక్తిలో, రహస్యం=రహస్యముగా, అనగా ఇతరులకు 
వినపడకుండ (క్రింది “రోరేమృజ్యేచిషు” అనుళశ్లోకములో నిచ్చినట్లుగా), నిర్దిశేత్‌ =చెప్పవలెను. 
166 ఈలశ్లోక నిర్దేశ ప్రకారము సిద్ధించు 27 సంబోధనరూపనక్షత్రనామములు ' తత్ప్రకారస్తు అను 
వాక్యములో నీయబడినవి. కుమారునియొక్క జన్మనక్షత్రమునుబట్టి ఈ 27 పేర్లలో నొక పేరు 
నెన్నుకొని “అసౌ” అను పదమునకు బదులుగా ఆపేరును రహస్యముగా చెప్పవలెను. 


పూర్వప్రయోగే 182 జాతకర్మప్రయోగః 


తత్ప్రకారస్తు : ఆశ్వయుజ(అశ్వయుక్‌), ఆపభరణ, కృత్తిక, రౌహిణ, మార్గశీర్ష, 


ఎ 


బ్య 


చైత్ర, స్వాతే, విశాఖ, అనూరాధ, జ్యైష్ట, మూలక, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ 
(శ్రావణ), శ్రవిష్ట(ధనిష్ట), శతభిషక్‌ (శాతభిషజ), పూర్వప్రోష్టపాద, ఉత్తరప్రోష్టపాద, 
రైవత -ఇతి!| 

(అత్ర నక్షత్రనామళ్లోకాః: 


శ్లో కృత్తికా రౌహిజోశ్వయు క్తిష్యశ్రైత్రః పునర్వసుః 
మాఘోపభరణ శ్చైవ తథా శతభిషక్పునః 
విశాఖోరైవతో హస్త స్స్వాతి రాశ్వయుజో=పి వా 
అనూరాధ శృవిష్టశ్చ శ్రవణ శ్యావణో=-పి వా! 
ఆషాఢః ప్రోష్టపాదశ్చ ఫల్గునశ్చ తథా పునః 


జ్రైష్టశ్చ శాతభిషజ స్తథాశ్రేషశ్చ మూలకః 
ఆర్హకో మార్లశీర్షశ్చ సూక్తవాక ఇమాని వై 
ద ౧౨ 


) 
17సూ|| (సౌవర్ణాదిపాత్రే) మధుఘృతమితి సగ్‌ంసృజ్య, తస్మిన్‌ దర్శ్భేణ హిరణ్యం 
నిష్టర్క్యం గ్రన్థిం బధ్వాఇఒవదాయ, “మేధాం తేతి చతుర్శిః కుమారం ప్రాశయిత్వా, 


167 తరువాత, మధు=తేనె, ఘృతమ్‌=నేయి, ఇతి= ఈరెంటిని, సగ్‌ంసృజ్య=ఒకబంగారు (లేక 
వెండి) పాత్రలో కలిపి, దర్భేణ=ఒకదర్భతో, నిష్టర్క్యం గ్రస్థిం =జట్టుముడివలెవేసి, హిరణ్యం 
=ఒకబంగరుటుంగరమును, బధ్వా=కట్టి, అవదాయ=ఆబంగరుటుంగరముతో ఆ తేనెనేతి 
మిశ్రమమును తీసికొని, ఉత్తరెర్మనై =చెప్పటోవు “మేధాం తే సవితా, “త్వయి మేధాం) అను 
నాల్గుమంత్రములను చదివి, కుమారం =శిశువును, ప్రాశయిత్వా = నాకించి, (అనగా 'మేధాం 
తే” ఇత్యాది నాల్గుమంత్రములను చదివి ఒకవెండిపాత్రలో కలిపియుంచిన తేనె,నేతి మిశ్రమమును 
ఒక దర్భ ముడివేసి కట్టిన బంగారుటుంగరముతో నద్దుకొని, ఆఉంగరముతోనే ఒకసారి శిశువు 
యొక్క నాలుకకు రాచవలెనని తాత్పర్యము.) 


పూర్వప్రయోగే 183 జాతకర్మప్రయోగః 


మం! మేధాం తో డేవన్సువితా మేధాం దేవీ నరీన్వాతీ/మేధాం త ఆళ్వినౌ దేవావాధత్తాం 
వువ్క ర్గన్రజా/ త్వయి మేధాం త్వయి వ్రజాం త్వయ్యగ్ని న్రేడోధభాతు/ త్వయి మేధాం 


త్వుయె వ్రజాం త్వయీంబ్రో ఇన్హియం దొధాతు/ త్వయి మేధాం త్వయె వ్రజాం త్వయి 
నూర్యో బ్రాజోభధాతు/ (తై.మం.పా.2.12) 

“కసూ || ప్రాశనం చతుర్దామన్తే సకృదేవ! ' క్షేత్రియైత్వే” తి పంచభిః స్నాపయిత్వా | 

1. తేశ్రియె త్వా నిర భ్ముత్యై త్వా ఘ్రావోముంబామి వరుజన్య పాకాల్‌/అనాగనం 
ట్రివ్బూణో త్వా కరోమి/ళివే తే ద్యావోవృ థివీ ఉభే ఇమే| 

2. కేం తోఅగ్ని న్ఫృవోద్భరోన్తు ళం ద్యావోవృ థివీ నవౌవ్షభీభి౯ కమన్తరేక్షగ్‌ం నవా 
వాకేనతేతంతేబతన్తువ్రదీళోభవర్తు/ శ్‌ | 


3. య్నాదైవీళ్ళ తీన్రః వ్రధళోవాతవత్నీ లభి నూర్యో వఐబ్హో/తానాం త్వా2 ౭ జారన 
ఆ దధామి వ్ర యక్షు వతు నిర్‌యెతిం వర్తాబైః॥ 

4.అమోది యజ్ఞా భ్రరతాదవ్త్యై డ్రవాఃపాఠా న్ని ల్‌ముత్యై బోదమోచి/ అహో 
అవర్త మవీబథిస్యే నమవ్య భూబ్బద్రే నుళ్ళ తన్య లోక 


5. నూర్భుమ్భు తం తమీసో గ్రాహ్యో యర్రేవా అమక్బా న్న నృ జన్వ్యో నః 
పవమవామిముం కత్రి యాథ్లామి ళగ్‌ ంసాద్రంచోముంబామి వరుణన్య పాకాత్‌॥ 


19సూ|| స్నానం పంచానామన్తే సకృదేవ] దధిఘృతమితి సగ్‌ంసృజ్య కాంస్యేన పృష 


168 చతుర్ణామన్తే =పైనాల్లు మంత్రముల చివర, ప్రాశనం=మధుఘృతమిశ్రమమును నాకించుట, 
సకృదేవ=ఒకసారిమాత్రమే (చేయవలెను). (తరువాత) క్షేత్రియైత్వేతి పంచభిః= (ముందొ 
సగిన) “కేత్రియైత్వా” ఇత్యాది ఐదుమంత్రములతో, స్నాపయిత్వా=కుమారుని స్నానము 
చేయించి, (అనగా ముందొసగిన ఐదుమంత్రములను చదివి కుమారుని స్నానము చేయించ 
వలెను, అది అసాధ్యమైన ఒకసారి కూర్చుతో ప్రోక్షింపవలెను- అని తాత్పర్యము) 

19పంచానామన్తే= పై ఐదుమంత్రముల చివర, స్నానం= స్నానము (కూర్చతో ప్రోక్షించుటు, 
సకృదేవ=ఒకసారిమాత్రమే (చేయవలెను). (తరువాత )దధిఘృతమితి=పెరుగు,నేయి- వీటిని, 


పూర్వప్రయోగే 184 జాతకర్మప్రయోగః 


దాజ్యం వ్యాహృతీభి రోజ్కారచతుర్థాభిః తత్తేనైవ పాత్రేణ కుమారం ప్రాశయిత్వా! 
అద్భిశ్ళేషగ్‌ం సగ్‌ంసృజ్య గోష్టే నినయేదన్యో వా నినయేత్‌। 

మం! భబూన్వ్వావో/భువన్వావనువన్వ్వావోడీ గం న్వావో 

ఇవా] “మాతే కుమారి మితి మాతురుపస్టే కుమారమాధాయ! 

మం! మా తోకుమారగ్‌ం రక్షోవదీన్దా ధేనురత్యా సారజీ'వ్రియా భనన్య భూయా 
పధమానాన్వే గృవా/(తై.మం.పా.2.13) . . 
వా] “అయం కుమారః ఇతి మాత్రాదక్షిణస్తనం శిశుం పాయయిత్వా! 


మం|| అయం కుమారో జరానీయతు దీధ్రమాయుః|యన్రై త్వర ననవ్రవ్యాయా 
— — —0D న = nS 

యుర్వర్పో యళోబఆమ్‌/(తై.మం.పా.2.13) 

సూ|॥ యద్భూమేరితి ద్వాభ్యాం దక్షిణహస్తేన పృథివీమభిమంత్ర్య! 


కాంస్యేన=కంచుపాత్రలో (లేక వెండిపాత్రలో), సగ్‌ంసృజ్య= కలిపి, పృషదాజ్యం=పెరుగుతో 
కలిపిన నేతిని, వ్యాహృతీభిః=(మూడు) వ్యాహృతులు, ఓజ్కారచతుర్థాభిః=(ఒక) ఓంకారము 
--ఈనాల్లింటితో, కుమారం=శిశువును, తత్తేనైవపాత్రేణ= ఆపాత్రతోడనే, ప్రాశయిత్వా= 
నాకించి, శేషగ్‌ం=నాకగా మిగిలిన మిశ్రమును, అద్భిః=నీటితో, సగ్‌ంసృజ్య=కలిపి, గోష్టే= 
(ఆవుల)కొట్టములో, నినయేత్‌=ఉంచవలెను, అన్యో వా=లేదా వేరొకచోట, నినయేత్‌=ఉంచ 
వలెను (అనగా ఒకకంచు (లేక వెండి) పాత్రలో పెరుగు,నేయి మిశ్రణము చేసి, క్రింద నిచ్చిన నాల్గు 
స్వాహాకారములు పల్కి, ఆపాత్రలోని మిశ్రణమును ఆ పాత్రచేతనే శిశువుచే నాకించి, నాకగా 
మిగిలిన మిశ్రణమునకు నీటిని కలిపి ఆవుల కొట్టములోనో, లేదా వేజొక ఎవరు త్రొక్కని చోటనో 
ఉంచవలెనని తాత్పర్యము.) 

170 తదుపరి, “మాతే కుమారగ్‌౦ి అను మంత్రముతో, కుమారం=తన ఒడిలోనికుమారుని, 
మాతుః=తల్లియొక్క, ఉపస్థే =ఒడిలో, ఆధాయ= ఉంచి, 

171“ ఆయం కుమారో” అను మంత్రముతో శిశువునకు, మాత్రా=తల్లి చేత, దక్షిణస్తనం=కుడిచంటి 
పాలను, పాయయిత్వా= త్రాగించి, 

172 తరువాతి “యద్భూమేర్హదయంి, “యత్తే సుసీమే” అను మంత్రములతో కర్త భూమిని కుడి 
చేతితో అభిమంత్రించవలెను. 


పూర్వప్రయోగే 185 జాతకర్మప్రయోగః 


మం! యద్భూూ మేర దయం ద్వని బంద్రమని శ్రితమ్‌/ తదుర్వి వళ్యం మా=వాం వౌత్ర 
మధుగ్‌ం రుధమ్‌/ యక్తోనునీమే వూ దొయం నేదావాం తత్ప్యజావతవేదోము తన తే 


వయం మా౭ వాం వౌత్రమమగోం డుభమ్‌/(తై.మం.పా.2.13) 

కోస్తూ తత్ర ప్రాక్సిరసం కుమారం తూష్ణీం శాయయిత్వా, నామయతీతి యజుషా 
కుమారమభిమృశతి! 

మం! నామయతి న దీధతి యత్రివయం వదామని యత్రొబాభిమృ కామని/ 
(తై.మం.పా.2.13) : గ న్‌ న 

స్తూ] “అపస్సుష్తే ష్వితి యజుషా కుమారస్య శిరస్సమీపే ఉదకుంభం నిధాయ | 


మం! ఆవస్సువ్తేవ జాత రక్షాగొంని నిరతోనుదద్వాము/ (తై.మం.పా.2.13) 
ఫలీకరణహోమః 

గాప్రాకానాయమ్య, 'వూర్యోక్త ఏవంగుణ విశ్విాయా మన్యాం శుభతిథౌ అన్య కుమా 

రన్య ఆయుప్యా భివృధ్యర్థం, భండాలాదివిళాబేభ్యో రక్షణ్యారం భలీకరణహోమం 


173 అట్లు అభిమంత్రించిన భూమిపై తల్లి కుమారుని అమంత్రకముగా తూర్పునకు తలచేసి పండ 
బెట్టవలెను. అట్టి కుమారుని తండ్రి “నామయతి” అను మంత్రముతో తాకవలెను. 

174 పిదప 'ఆపస్సుప్తేషు” అను మంత్రముతో కుమారుని తలవైపు ఉదకుంభము నుంచవలెను. 
175 తరువాత ప్రాణాయామము చేసి, “వూర్యోక్త ఏవం గుజవిశ్విఫాయా మన్యాం తభ తిథౌ -- 
- భలీకరణవోమం కరిష్యే, "- అని సంకల్పించి, శ్రోత్రియాగారమునుండి అగ్నిని తీసికొని 
వచ్చి, అగ్నిప్రతిష్టాపనము ఉల్లేఖనాది పరిస్తరణాంతము చేసి, దర్వీసంస్కారమువలెనే కర్త 
యొక్క దోసిలిని సంస్కారము చేసికొని, అమంత్రకముగా అగ్నిచుట్టును పరిషేచనము చేసి, 
తెల్ల ఆవాలు, తవుడు (ఫలీకరణము=తవుడు) కలిపిన మిశ్రణమును దోసిటిలోనికి తీసికొనుచు, 
క్రింద నిచ్చిన 8 మంత్రములను చెప్పుచు, మంత్రయుతస్వాహాకారముతో నొకసారి, తరువాత 
కేవల స్వాహాకారముతో రెండు సార్లు, ఇట్లు 8*3=24 సార్లు ఆమిశ్రణము నగ్నిలో వేయుచు ఫలీ 
కరణహోమము చేయవలెను.(సూచన:ఇచ్చట అగ్నిముఖవిధానము తెనుగువివరణ లేకుండ 
వ్రాయబడినది. వివరణకై చతుష్పాత్రప్రయోగమును చూచునది.) 


పూర్వప్రయోగే 186 జాతకర్మప్రయోగః 


కరవ్యే' - అతి సంకల్ప్య! స్థండిలం కల్పయిత్వా! ప్రాచీః పూర్వముద క్సంస్థం దక్షిణా 
రంభ మాలిఖేత్‌| అథోదీచీః పురస్సంస్థం పశ్చిమారంభ మాలిఖేత్‌| అవాక్కరోభ్యుక్ష్య! 
తృణం వైబుత్యాం నిరస్య! అప ఉపస్పృశ్య! "ఉం భూడ్భు వన్సు వరో, ia ఇత్యగ్నిం 
ప్రతిష్టాప్య| నిధాయ వహ్నిం! ఉత్సృజ్యతే ఒభ్యుక్షణతోయశేషమ్‌! ప్రాకోయమన్యం 
నిదధాత్యుదగ్వా యథా బహిస్యాచ్చ పరిస్తరాణామ్‌! అగ్నిమిధ్వా (ప్రజ్వాల్య)! పరి 
సమూహ్య। 
Ven e] అగ్న యే నమక 2 ఓం జాతవేధనే నమకి & ఓం నవోజనే నమక్కి 4. ఓం 
అజొరావ్రభొవే నమక 5. ఓం బైక్వాగరాయ నమక 6 ఓం నర్యావనే నము 7. డం 
వజ రాధనే నమః & ఓం వినర్సిణో నమక 2 శ్రీయక్ఞావుడుపాయ నమ, (10. నర్వేభ్య 
జీజైవ్లవేభ్యో నమమి- ఇత్యక్షతైరలంకృత్య! ప్రాగగ్రైర్దర్భెరగ్నిం పరిస్పృణాతి! ప్రాగు 
దగైర్వా! దక్షిణానుత్తరాన్‌| ఉత్తరానధరాన్‌| దర్వీవదష్ఞాలిం సంస్కృత్య! తూష్టీమగ్నిం 
పరిషిచ్య|గౌరసర్షపాన్‌ ఫలీకరణమిశ్రాన్‌ * అయంకలి' మిత్యష్టభిర్మంత్రై రంజలినా ప్రతి 
మంత్రం త్రిః ప్రతిస్వాహాకారాంతం జహోతి] (తై.మం.పా.2.13) 
1. ఉం అయం కలిం వతయన్తగ్‌ శ్వానమిబోద్వ్ర్‌ భ్రము/ అడాం వాళీతామివ మరుతూ 
వత్యాధుర్‌ స్వావో మరుభ్భ్యు వాదం న ముము/స్వావమడుద్భ్యు భధం న ముమ/ 


స్వాజో/మదుద్భ్యు ఇదం నమమ? 

2. _ ళండేరభళ్ళండీకోర ఉలూఖిలకో భ్యవనోనళ్ళ తాదతన్స్వావో/ అగ్న య ఇధం న 
మమ/స్వావోఅగ్న య ఇదం నమమ/స్వావోఅగ్న య ఖద నమమ 

౨. అయళ్ళండోమర్భే ఉవవీరో ఉలూఖిలకభ్య వనోనళ్ళ తాదతన్స్య్వావో అగ్ని య 
ఖభం నమమ/స్వాతోఅగ్బ య ణా నమమ/స్వావో అగ య ఇదం నముము/ 

4. కేళినీళ్టులోమినీం ఖడొపో= దోవకాళినీ౯ అవేత నళ్ళ తాదతన్స్య్వావో అగ్న య 
ఖధం నమమ/స్వావోఅగ్న య భధం నమమ/స్వావోఅర్న య ఇదం నమమ? 


5. మిశ్రవాననూ కౌబేరరా రక్షోరాజోన వ్రేవతాఃగ్రామరం నజొనయో గచ్బన్తీచృన్తో= 
వరిదాక్ళ తాన్‌ త్సాజో/ అగ్న య ఇదం నమమ /న్యాజోఅగ్న య ఇదం నమమ/ 


పూర్వప్రయోగే 187 జాతకర్మప్రయోగః 


న్యాజో/ అగ్న య ఇదం నమమ 
6. ఏతాన్‌ న్ను తైతాన్‌ గృవాలేళ్య యం బ్రవ్మూ అన్ను ల్రః/ తానగ్ని = వర్శ నరత్తానింద్ర 
స్తొన్ఫు వాన్చ తీః/ తానవాం వేద్‌ బ్రాహ్మ ణః వ్రమృ ళతః కూటుదన్తా న్ఫీకేలాన్‌ 


లీంబినన్తనాన్హ్రా టూ) అగ్నీ ంద్రాబ్బ వాన్స తిభ్యో ఇదం నమము/స్వాజో/ అగ్నీ ంద్రా 
బృ వాన తిభ్య ఖఇధం నమమ/న్వావో అగ్నీ ంద్రాబ్బ వాన్వు తిభ్య ఇధం న మము 
7. న్తక్తంబారతి ఉరిన్సే శాన్ఫూ లవాస్తాన్మో వాలపాన్‌/ వూర్వా ఏషాం వితేత్యుబ్సై 
త్యావ్యకర్ధక కతా దఘన్యొన ర్స్రాతి గ్రామ విభురమిబ్బన్తీ స్వాజో/ అగ సయ 
ఇదం న మమ/స్వావోఆగ్న య ఇదం నమమ/స్వావోఅగ్న య ఖద నమమ 
ఈ నిళీథబారిణీ న్వాసా నంధినా వ్రేక్షతే తుఠము/ యా న్వావంతం బోభయతి యస్య 


విడొతాయాం మున్లతానాం త్వం (స్తీ వ్రవర్శ నేక్షోమానగ్‌ం హృదయం యత్తు ల్‌/ 
రై జ లన మాయమాను 

అగ్నే ఆక్షేణి నిరవా న్వావో/ అగ్న య ఇదం నముము/స్వావో/ అగ్న య ఇదంన 

మమ/న్యాజో/ అగ్న య ఇధం న మము/ 


స్తూ] ప్రవిష్టే ప్రవిష్టే ఏవ తూష్టీ మగ్నావాపతతేతి! ఏవమహర మానిర్దశతాయాః! 


స్త్రీణాం హోమం వినా సర్వం తూష్ణీం కుర్యాత్‌! 
77త్తూష్టీ మగ్నిం పరిషిచ్య! అగ్నిముపస్థాయ! “అనేన వలీకరణవోమేన భగవాన్‌ 


176 ప్రవిష్టే ప్రవిష్టే =(సూతికాగృహములోనికి) ప్రవేశించునపుడెల్ల, ఏవ=ఇట్లే, తూష్టీమ్‌=అమం 
త్రకముగా, అగ్నౌ=అగ్నియందు, ఆవపత=(ఫలీకరణమిశ్రణ మును) వేయుడు, ఏవమ్‌ =ఇట్ల, 
అహరహం=ప్రతిదినము, ఆనిర్భశ తాయాః=పదిరోజులవరకు, ఇతి=అని (యజమానుడు 
సూతికాగృహపాలకుల నాదేశించుచున్నాడు). ఇది పూర్వకాలమున పుట్టిన వెంటనే జాతకర్మ 
చేసినప్పటి పద్ధతి. 11వరోజున జాతకర్మను చేయుచున్న ఈ కాలములో దీనితో పని లేదు. స్త్రీ 
శిశువునకు హోమము తక్క మిగితా కర్మనంతయు అమంత్రకముగా చేయవలెను. 

177 తరువాత అమంత్రకముగా అగ్నిని పరిషేచనము చేసి, అగ్యుపస్థానమును చేసి, కర్త ' అనేన 
-బ్రువన్తు” అని ప్రార్థించి, సదస్యులచేత * అస్య కుమారస్య--వృద్ధిరస్తు” అని చెప్పించుకొన 
వలెను. స్త్రీజాతకర్మలో ఈప్రార్థనాప్రత్యుక్తులందు బ్రాకెట్లలో నిచ్చిన రూపములను వాడవలెను. 


పూర్వప్రయోగే 188 జాతకర్మప్రయోగః 


నర్వాత్య కోన్సు వ్రీణాతు/అన్య కుమారన్య (కమార్యాలి ఆయువ్యాభివృ భైరన్త్యతి 
భవం తోబ్రువన్తు/- ఇతి ప్రార్థ్య. “ అన్య కుమారన్యా యుష్యా భివృద్రరన్తు (అన్య 
కుమార్యా* ఆయువ్యా భివృభ్రరన్తు/ -ఇతి ప్రత్యుత్తరం ప్రాప్య] జాతకర్మాంగ 
మభ్యుదయం పుణ్యాహం చ కుర్యాత్‌! 
అభ్యుదయమ్‌, పుణ్యాహవాచనం చ 

ప్రాణానాయమ్య, ' ---నక్షత్రే జాతన్య (జాతాయాః) అన్య కుమారన్య (అన్యా 
కుమార్యా 2) జాతతర్భాంగమభ్యు భయం వారణ్య రూవేడు కరిష్యే, వుణ్యావాం బ్‌ 
వాభయివ్యే” - Vey సంకల్ప్య, హిరణ్యే నాభ్యుదయం కృత్వా, శుద్ధిపుణ్యాహ 
వాచనం కుర్యాత్‌. పుణ్యాహజలేన కర్తా స్వయం, పత్నీం, కుమారం (కుమారీం), 
గృహంచ సమ్యక్‌ ప్రోక్షయేత్‌. 
(“అతః పక్వాన్నశ్రాద్దం జాతకర్మణి నిషిద్దమ్‌, కాలాంతరే న దోషః - ఇతి పరాశరః) 

Vo ధి 


178 తర్వాత అభ్యుదయమును, పుణ్యాహవాచనమును చేసి ముగించవలెను. దీనికై కర్త ప్రాణా 
యామమును చేసి, “---నక్షలే జాతన్య అన్య కుమారన్య జాతకర్మా ంగమభ్యు దయం పారణ్య 
డూవేణ కరిష్యే, వుణశ్యావాం బ వాభయివ్యే' - అని గీతలుంచినచోట కుమారుని (లేక కుమార్తె) 
నక్షత్రమును చెప్పుచు సంకల్పించవలెను. కుమార్తెకు బ్రాకెట్లలో నిచ్చిన పదములను వాడవలెను. 
ఇట్లు సంకల్పించి, “నాందీముఖము' అను అధ్యాయములో చెప్పినట్లుగా హిరణ్యరూపకముగ 
అభ్యుదయమును చేసి, “పుణ్యాహవాచనమ్‌ అను అధ్యాయములో నిచ్చినట్టుగ పుణ్యాహ 
వాచనము చేసి, పుణ్యాహజలముచే కర్త తనను, భార్యను, కుమారుని(కుమార్తెను), ఇంటిని 
సమస్తమును ప్రోక్షించుకొనవలెను. ఇచ్చట “అతః పక్వాన్న శ్రాద్ధం జాతకర్మణి నిషిద్ధమ్‌, కాలాం 
తరే న దోషః” - అని పరాశరుని వాక్యమున్నది. అనగా “జాతకర్మలో చేయు నాందీశ్రాద్ధము 
అన్నరూపకముగా చేయరాదు. వేరే సమయములలో చేయవచ్చును.” - అని ఈవాక్యమున 
కర్థము. అందుచేత నాందీశ్రాద్ధమును (అభ్యుదయమును) హిరణ్యరూపకముగా చేయవలెనని 
ఇచ్చట చెప్పబడినది. 


జననకాలదోష శాన్తిః 


శిశువుయొక్క జన్మసమయమందలి తిథి, వార, నక్షత్ర యోగములలో కొన్ని శిశువు 
నకు, తల్లిదండ్రులకును, మేనమామవంటి ఇతరులకును దుష్టపలితముల నిచ్చునని 
జ్యోతిశ్శాస్తము తెల్పుచున్నది. నిర్ణయసింధువు, ధర్మసింధు వువంటి ధర్మశాస్త్రగ్రంథ 
ములలో దీని విచారము ఆధికముగా నున్నది. కావలసినవారు వివరములకై ఈగ్రంథ 
ములను చూడవలెను. ఈదోషముల పరిహారార్థమై వివిధములైన శాంతులు చేయ 
వలసియుండును. వీనికి చేయవలసిన శాంతు లనేకవిధములుగా ధర్మసింధువు ప్రతి 
పాదించుచున్నది. కాని ఈకాలములో నింత దీర్గముగా వీనిని చేయుట లేదు. సామా 
న్యముగా, దుష్టసమయమున పుట్టిన శిశువుముఖమును ప్రత్యక్షముగా గాక పరోక్షము 
గా నేతిపాత్రలో ప్రతిబింబింపగా జూచుట (దీనికే అజ్యావేక్షణ మని పేరు), నవగ్రహ 
పూజను చేయుట, నవగ్రహశాంతికై నవధాన్యముల బ్రాహ్మణులకు దానము చేయుట, 
నవగ్రహహోమమును, నక్షత్రహోమమును చేయుట, తత్కర్మాంగములుగా గ్రహ, 
నక్షత్రజపములు చేయుట- ఇట్లు వీటిని చేయుచున్నారు. 

వర్జ్యమునందు, చెడు తిథివారముహూర్తములందుజన్మించుట, జన్మించిన నక్షత్రము 
యొక్క పాదము నిర్దుష్టమైనను నక్షత్రము చెడుదై యుండుట - ఇటువంటివి స్వల్ప 
దోషములు. వీనికి ఆజ్యావేక్షణమును మాత్రము చేయుచున్నారు. శిశువు జన్మించినట్టి 
నక్షత్రముయొక్క పాదములో దోషముండిన అది ఇంకను అధికదోషము. అందువలన 
దానికి ఆజ్యావేక్షణముతో పాటు నవగ్రహశాంతికై నవధాన్యదానములను, నక్షత్రమంత్ర 
జపమును చేయుచున్నారు. రోహిణి, మఖ, ఆశ్రేష, చిత్ర, జ్యేష్ట మూల - ఇత్యాది నక్ష 
త్రములందు జన్మించిన అత్యధికదోషము. అందుచే దానికి ఆజ్యావేక్షణ, హోమశాంతు 
లను చేసి, చివరకు నవగ్రహదానములనుచేయుచున్నారు. ముందుగా జ్యోతిశ్శాస్త్రజ్ఞ 
లను, ధర్మసింధువువంటి గ్రంథములను సంప్రదించి, దోషతీవ్రతను గుర్తించి, దానికి తగి 
నట్లుగా శాంతిని చేసికొనవలెను. 

“ముఖ్యకాలం ప్రవక్ష్యామి శాంతిహోమస్య యత్నతః, జాతస్య ద్వాదశాహేతు జన్మర్జే 
వా శుభేదినే -అనగా జన్మాది 12వదినమందో, జన్మనక్షత్రమునందో, వేరొక శుభదిన 


పూర్వప్రయోగే 190 జననకాలదోష శాన్తిః 


మందో శాంతిని చేయవలెనని దీని కర్థము. కాని 11వదినమున శుద్ధిస్నానానంతరము 
జననశాంతిని చేసి, జాతకర్మను, నామకరణమును చేయు అచారము కూడ ఉన్నది. 
జననశాంతి జన్మాది 21వ, 31వ దినములందును, 3వ, 5వ మాసములందును చేయు 
టయు జరుగుచున్నది. కాని శాంతి చేయవలసిన జననము జరిగినప్పుడు 11వ రోజు 
ఆశౌచనివృత్తి యైన పిమ్మట ఆజ్యావేక్షణ చేసి జననశాంతిని జేయుట యుక్తముగా 
దోచుచున్నది. ఇచ్చట 1. ఆజ్యావేక్షణము, 2. నవగ్రహదానశాంతి, 3.హోమవిధాన 
జననశాంతి- అను మూడు భాగములు గల ప్రయోగము చెప్పబడినది. దోషతీవ్రతను 
బట్టి ఇందులోని మొదటిభాగమును మాత్రమే కాని, మొదటి రెండు భాగములను మాత్రమే 
కాని, అన్ని భాగములనుగాని ఆచరింపవచ్చును. అన్నిభాగములను చేసినప్పుడు 
మొదట ఆజ్యావేక్షణము, తదుపరి హోమశాంతి, చివరకు నవగ్రహదానములు చేయుట 
ఆచారముగా నున్నది. 


ఆజ్యావేక్షణమ్‌ 
పరిషదనుణ్ఞా:”పుణ్యాహే దంపత్యోశ్చంద్రతారాబలాన్వితే పూర్వాష్ట' యజమానః 
పత్నీశిశుశ్చ మంగళస్నానం కృత్వా, యజమానః ధృతవస్త్రోర్ధ్రపుండ్రస్సన్‌, సంధ్యా 
వందనాది నిత్యకృత్యాని నిర్వర్త్య,రంగవల్లికాద్య లంకృతశుభవేదికా మధ్యే యవనికా 


179 దంపతులకు చంద్రతారాబలములు సరిపోవు దినమున పూర్వాషహ్హామందే యజమానుడు 
తానును, భార్యయు, శిశువును మంగళస్నానములు చేసి, మడిబట్టలు, ఊర్థ్వ పుండ్రములు 
ధరించి, సంధ్యావందనాదులు ముగించుకొని, ముగ్గులతో నలంకృతమైన శుభవేదికకు దక్షిణ 
భాగమున నొక తెరను కట్టించి, ఆతెరవెనుక భార్యాశిశువులను తనకు కనపడకుండునట్లు 
పీటలపై కూర్చొన బెట్టి, వేదిక కుత్తరమున దక్షిణాభిముఖముగా బృహస్పతిని కూర్చుండ బెట్టి, 
ఒక తట్టలో ఫలపుష్పాక్షత దక్షిణలను పెట్టుకొని వేదికకు పశ్చిమమున (తాను కూర్చొను 
పీటలకు వెనుక) తూర్పుముఖముగా నిలుచుండి, “ఓం నమస్సదసే ...” నుండి మొదలిడి 
“మహాన్తో ఇను గృహ్హున్తు" వరకు చెప్పుచు సభను ప్రార్థించి నమస్కరింపవలెను. అట్లు ప్రార్థిం 
పగా, “ఉత్తరే కర్మణ్యవిఘ్నమస్తు”- అనిపరిషత్తు అనుగ్రహింపవలెను. అట్లు సభానుజ్ఞను 
పొంది కర్త వారికి ఫలదక్షి ణాతాంబూలముల నిచ్చి ప్రధానసంకల్పమును చెప్పవలెను. 


పూర్వప్రయోగే 191 జననకాలదోషశాన్తిః 


మంతరాం కారయిత్వా, యవనికాంతరే మాతృశిశూనుపవేశ్య, సమస్తసంభారాన్‌ సమీ 


కృత్య, వేదికాయాః ఉత్తరభాగే బృహస్పతిం దక్షిణాభిముఖ ఉపవేశ్య, తాంబూలఫల 
పరిషద్దక్షిణాన్వితహరిద్రాక్షతపాత్రం హస్తే గృహీత్వా, వేదికాయాః పశ్చాత్‌ ప్రాజ్ముఖః 


ఉతాయ, 
థి 


"ఓం నమన్సదీన్‌ నమన్ఫుదీనన్పతియే నమన్సఖీనాం వురోగాణాం బకవే నమో దివే 


నమః వృ థ్వీవ్యై/ ఆ.నం.3.2.4. 14)/నబ్రథ్‌ నాం మే గోపాయ/ యే బ నభ్యాన్స భానదిః/ 
తాస్తిన్లియాపాతః కుడు/ నర్వుమాయుడుపానతామ్‌/ (త, బ్రా 12. ౧26% నర్వేభ్య కటక 
వేభ్యో నమః" 

స్వామినః భీవత్సాధమూలే మయా నమర్పితామిమాం సౌవర్టీం దక్షీణాం 
యకత్కి ంబిథవీ యథోక్తభోక్ల డామివ న్వీక్ళ త్య అన్మ్రీినేో మమ వుత్రన్య (వుత్రికాయాకి) 
జుననకాన్తికర్భా రంభన్సు మువాల్తో=. స్తితి మవోన్తో౭ నుగ్భ్చవాన్తు/ లగ్న న్య నర్వే 
ట్రీహోట్ళుభైకాభళ్ళసానవలదా న్సువ్రనన్నా భూయానురితి భవస్తో మువాస్తో౭ ను 
గృభాన్తు/ ఉత్తరే కర్భ జ్య విన్ను మన్త్వీతి భవన్తో మహాన్తో౭ నుర్భన్రాన్తు/ - ఇతి ప్రార్థ్య 
నమస్కుర్యాత్‌. * తథాన్తు, ఉత్తరే కళ్ళ జ్య విభ్ను మన్తు/ - ఇతి పరిషద్వచనం ప్రాప్య, 


నంరోల్డును 180క్రర్రా దర్శ్భేష్వాసీనః, దర్భాన్‌ ధారయమాణః, ఆచమ్య, ద్విః 
ప్రాణానాయమ్య, 


* తర్వాత ఉద్ధిష్టప్రధానకర్మార్థమై సంకల్పమును చేయవలెను. దీనికై తాను కూరుచుండు 
పీటపై కర్త రెండు ఉత్తరాగ్రపు దర్భలను వేసి, రెండుదర్భలను కుడివైపు మొలలో దోపికొని, 
పీటలపై కూర్చొని ఆచమించి, రెండుసార్లు ప్రాణాయామము చేసి, “హరిరోం తత్సత్‌” నుండి 
మొదలిడి “కరిష్యే” వరకు గల సంకల్పమును చెప్పవలెను. గీతలుంచిన చోట్లలో కావలసిన 
సంవత్సర అయన బుతు తిథి వార నక్షత్రముల పేర్లు చెప్పుకొనవలెను.---నక్షత్రే --- చరణే అని 
ఉన్నచోట గీతలకు బదులు శిశువుయొక్క జన్మనక్షత్రముపేరును, ఆ నక్షత్రచరణసంఖ్యను 
(ప్రథమ,ద్వితీయ,తృతీయ,చతుర్థ - ఇత్యాదిగా) చేర్చి చెప్పవలెను. కుమార్తెకు బ్రాకెట్లలో 
నిచ్చిన పదములను వాడవలెను. అట్టు సంకల్పించి, “స్వశేషభూతేమయా” అను శ్లోకమును 


పూర్వప్రయోగే 192 జననకాలదోష శాన్తిః 


“వారిరోం తత్ఫత్‌, శ్రీగోవింభ గోవింద గోవింద - అన్య శ్రీభగవతూ మవోవుడువన్య 
ఎిప్రోరాజ్ఞయా వ్రవర్తమానన్య ఆధ్యబ్రివ్యాణః బ్వితీయవరారే శ్వేతవరావాకల్సే 
ఎైవన్వుతమున్వంతలే కలియుగే వ్రభముపాదే జంబూద్వీవే భారతవర్రే భరతఖండే లకాఖే 
మేరోర్టక్షణదగ్భాగే అన్ఫ్రీన్‌ వర్తమానే వ్యావవోరికో వ్రభవాద వష్షీ నంవల్సరాణాం 
మద్యే ----నంవళ్సరే ----ఆయనో ----బుతౌ ----మానే ----వక్షే ----తిథౌ ---- 
వానరే ----నక్షత్రయుక్త్రాయాం తుభనక్షల్త తుభీయోగ, కుభీకరణ ఏవం గుణ బిలేష్షణ 
విళ్ళిఫాయాం అస్యాం తభతిథౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయజవ్రీత్యర్థం ---- 
నక్షత్రే ----భరణో జాతన్య (జాతాయావి మమ వుత్రన్య (న్రత్రికాయాల) ఊననకాలే 
తిఖీివారనక్షత్రచరణలగ్నే మ యో దోషన్సుమడిని తభ్రావవరవోర్థారం ఆనయోః కిళో 
ళ్ళ మాతులాదిబంధూనాం బ నతలగండనివృ త్యధం ఆజా ముఖే శిజోర్యు ఖావలోకనం 
కరిష్యే, తత్మా ర్భాంగమాగదౌవి వ్వ క్షే నారాభనం కరిష్యే - అతి సంకల్ప్య 

న్వళేషభూతేన మయా న్వీయైః నర్వ వరిభ్నదైః/ 

విభాతుం వ్రీతమాత్మా నం దేవః వ్రక్రమతే న్వయమ్‌॥ 
-ఇతి సాత్త్వికత్యాగం కృత్వా, పూర్వోక్తవిధానేన విష్వక్సేనారాధనం కృత్వా, 

ఆజ్య(తైల)ఘపటే ముఖావలోకనమ్‌ 


1*సదస్యానా మక్షతాం దత్వా, యవనికాంతికే తండులేషునిక్షి పాజ్య పాత్రే * రూపగ్‌ం 
రూపి మితి మంత్రేణ శిశోర్యుఖప్రతిబింబం పశ్యేత్‌. 


చెప్పి సాత్త్వికత్యాగమును చేసి, ఆతర్వాత “విష్వక్సేనారాధనవిధిక” అను అధ్యాయములో 
చెప్పినట్లుగా విష్వక్సేనారాధనను చేయవలెను. 

181 తర్వాత సదస్యులకు పసుపు అక్షతల నిచ్చి, ఒక వెడల్పగు కంచుపాత్రలో బాగుగా నూనెను 
పోసి, అందులో నొక రాగినాణెమును వేసి, ఆ పాత్రను బియ్యముపై మాతాశిశువుల కడ్డముగా 
నుంచిన తెర దగ్గర నుంచవలెను. అప్పుడు తెర వెనుకనున్న తల్లి శిశువు ప్రతిబింబ మా నూనెలో 
కన్పడునట్లు శిశువును పట్టుకొనవలెను. ఆ ప్రతిబింబమును “రూపం రూపి మను మంత్రమును 
పఠించి తండ్రి చూడవలెను. ఆ తర్వాత తెరను తీసివేయవలెను. సదస్కు లపుడు “కల్యాణ 


పూర్వప్రయోగే 193 జననకాలదోషశాన్తిః 


మం॥ డూవం థావం వ్రతీరూపో బభూవ తదీన్య డూవం ప్రతి భక్షేణాయ/ ఇంద్రో 
మాయాభీః వురుదూవొఈయతే/ యుక్తావ్యూ న్య వారయళ్ళతాదత 
తత స్సృదస్యాః 
శ్లో! కల్యా ణడినరం వుణ్యం తథా రలు వనాళనమ్‌/ 
ఆయుర్వ్భ ధికరం యస్మా త్కు ర్యా దాజ్యా వలోకనమ్‌/ 

“అయం ఆజ్యావేకణ ముహూర్త ను మువోర్తో= న్తు'-ఇత్యక్షత్రై రాశీర్వచనం 
కుర్యుః|*?తత్ర నారికేళం ప్రహార్య, కూర్చ జలేన స్వీయ నేత్రే ప్రక్షాళ్య, భార్యాయాః 
శిశోః నేత్రాణి చ ప్రక్షాళనం కారయేత్‌] 

'కత్రత్ర పాదౌ ప్రక్షాళ్య, ఆచమ్య, ' నిరీక్ష తాడ్యాదానం కరిష్యే' -ఇతి సంకల్ప్య, 


ప్రతి 
న్‌ 


గృహీతారం బ్రాహ్మణ మభ్యర్చ్య 


జనకం” అని శ్లోకమును చెప్పి, “అయం ఆడ్యా వేకణమువాలార్త న్స్ఫుమువోర్తో౭న్తు" అనుచు 
లోగడ తమ కిచ్చిన అక్షతలను దంపతులపై వేసి దీవించవలెను. (ఈకర్మకు ' ఆజ్యావేక్షణము 
=నేతిలో (శిశువును) చూచుట' - అని పేరున్నను, నేయికి బదులు నూనెనే వాడుచున్నారు. 
“తామ్ర ఖండయుతం తైలం ఆజ్యమిత్యభిధీయతే =రాగి శకలముతో కూడిన నూనె నేతిగా 
తలంపబడును” అని ఉన్నందున నూనెలో నొక రాగినాణెమును వేసి ఆ నూనెను నేయిగా 
భావించి అందులో శిశురూపమును చూచుచున్నారు. ) 

12 వెంటనే అచ్చట నొక టెంకాయను కొట్టి, కర్త కూర్చుజలముతో తనకండ్లు తుడుచుకొని, 
కూర్చతో భార్యయొక్క కుడి అరచేతిలో నీటిని ఉంచి, ఆనీటితో అమెయొక్కయు, శిశువు 
యొక్కయు కండ్లను తుడుచుకొమ్మనవలెను. 

తర్వాత కర్త కాళ్లు కడుగుకొని, ఆచమనము చేసి, 'నిరీక్షీతాజ్య దానం కరిష్యే” అని సంక 
ల్పించి, ఒక బ్రాహ్మణుని అర్చించి, క్రింద నిచ్చిన “యా=౭లక్ష్మీ ర్యచ్చి” అను శ్లోకమును చెప్పి, 
దక్షిణాతాంబూలములతో సహ ఆ ముఖావలోకనతైలమును బ్రాహ్మణునికి దానము చేసి, క్రింద 
నిచ్చినట్లుగా సంకల్పించి పుణ్యాహవాచనము చేయవలెను. సూచన: ఒకవేళ ఆజ్యావేక్షణా 
నంతరము హోమశాన్తిని, నవగ్రహదానములను కూడ చేయుచున్నచో, అవన్నియు చేసిన 
పిమ్మట నీ పుణ్యాహవాచనమును చేయవలెను. 


| Commented [KD1]: 


పూర్వప్రయోగే 194 జననకాలదోషశాన్తిః 


ల్లో! యా౭లక్ష్మీ ర్యచ్చ మే దౌష్ట్యం సర్వాంగేషు వ్యవస్థితమ్‌! 
తత్సర్వం శమయాజ్య త్వం శ్రియం పుష్టించ వర్థయ॥ 
ఇతి నిరీక్షితాజ్యం సదక్షిణాతాంబూలం విప్రాయ దత్వా పుణ్యాహవాచనం కుర్యాత్‌! 
శుద్ధిపుణ్యాహవాచనమ్‌ 

ప్రాణానాయమ్య,' వూర్వోక్తపవంగుణవిశేవణవిశటాయాం అస్యాం జుభొతిథౌ శ్రీభరవ 
దాజ్ఞయా శ్రీమన్నా రాయజప్రీత్య ధం అనీన్‌ జననళాన్తికర్భ ణో (నూతికాగేనా 
చలం నూతికాగవాతుభ్య్యరం, ఆ౭ నివృత్త్యర్థం బీ జుధివు శ్యా వావాభనం వాబ్‌ 
యివ్యే” - 184బ్లత్రి సంకల్ప్య, పూర్వోక్తవిధానేన పుణ్యాహవాచనం కృత్వా, తజ్జలేన 
ఆత్మానం, శిశుం, పత్నీం, (సూతికాగృహం చ) ప్రోక్షయేత్‌। అనంతరం శ్వశురో వా 
స్యాలో వా దంపతీశిశుభ్యాం నూత్న వస్త్రాణి దద్యాత్‌. 

నవగ్రహదానాని 
యది జననం నక్షత్రస్య దుష్టపాదే భవతి తదా ఆజ్యావలోకానంతరం నవగ్రహదానాని 
కుర్యాత్‌. తత్ప్రకారః- 
నంకల్సు£ 185క్రర్రా ప్రాణానాయమ్య, “వారరోం తత్సత్‌, శ్రీగోవిందు గోవింద, గోవిందో 


1౫4 పుణ్యాహవాచనమునకై ప్రాణాయామము చేసి, “వూర్యోక్త పవంగుణబిజేవ ణవిళటాయాం 
---జ్యధివుణ్యావావాబనం వాభయిమ్యే” - అని సంకల్పించి “పుణ్యాహవాచని మను అధ్యాయ 
ములో చెప్పినట్లుగా పుణ్యాహవాచనము చేసి, ఆ జలముతో కర్త తనను ప్రోక్షించుకొని, 
భార్యను, శిశువును,(అవసరమైనచో) సూతికాగృహమును ప్రోక్షించవలెను.(గమనిక: 11వనాడే 
ఆజ్యావేక్షణము, జాతకర్మ రెండును చేయుచున్నచో బ్రాకెట్లలో నిచ్చిన “సూతికాదేహ 
శుద్ద్యర్థం, సూతికాగేహ శుద్ద్యర్థం, ఆశౌచనివృత్త్యర్థం” అను పదములను చేర్చి సంకల్పమును 
Cha: Gh: థి 

చెప్పవలెను. అట్టుగాక కాలాంతరమున జననశాంతిని మాత్రమే చేయుచున్నచో ఈపదములను 
విడిచి చెప్పవలెను.) 

15 తర్వాత నవగ్రహశాంతిదానకర్మార్థమై మహాసంకల్పమును చేయవలెను. దీనికై ప్రాణాయా 

థి Uy 
మము చేసి, “హరిరోం తత్సత్‌ నుండి మొదలిడి “కరిష్యే” వరకు సంకల్పమును చెప్పవలెను. 


పూర్వప్రయోగే 195 జననకాలదోష శాన్తిః 


- అన్య శ్రీభగవతః మవోవుడువన్య విష్రోరాజ్ఞయా వ్రవర్తమానన్య అద్య బ్రవ్యాణః 
ద్వీతీయవరార్డే శ్వేతవరావాకల్పేవైవన్వాతమన్వంతరే కలియుగే వ్రభమపాదే జంబూ 
డ్వవే భారతవర్లే భరతఖండే శరాభే మేరోరక్ష దిగ్భాగే అన్ఫి న్‌ వర్తమానే వ్యావవోరకో 
వ్రభవాద వన్లి నంవతృరాణాం మధ్యే ----నంవత్ఫరే ----ఆయనే ----బుతౌ ---- 
మానే ----వక్షే ----తిథౌ----వానలే ----నక్షత్రయుక్తాయాం జుభనక్షత్ర, చభయోగ 
చుభకరణ పవంగుణవిలేవణవిళిప్రాయాం అస్యాం శుభతిథౌ శ్రీభగవదాజ్ఞాయా శ్రీమ 
న్నా రాయణవ్రీత్య భం ----నక్షత్రే ----చరణో జాతన్య (జాతాయాక£) మమ వ్రత్రన్య 
(వుత్రికాయాళ) జననకాలే తిథివారనక్షత్రభరణలగ్నే మ యో బోవన్సమజిని తభోన 
వరిహోరాధం ఆవయో? శిజోళ్ళ మాతులాదిబంధథూనాం బో నరలగండనివృత్త్యల్లం 
బోధాయనోక్షవురారేణ నవ్రవావ్రీతయే నవధాన్య దానం కరిష్యే - అతి సంకల్చ్య, 
న్వశేవభూతేన మయా న్వీయైః నర్వ వరిభ్నడైః/ 
విభాతుం వ్రీతమాత్మా నం దేవః వ్రత్రమతే న్వయమ్‌/ 
-బ్రతి సాత్త్వికత్యాగం కృత్వా, నవగ్రహశాన్త్యర్థం నవధాన్యదానం కుర్యాత్‌. 
నవగ్రహశాన్తిదానాని 
186 “శో గోధూమ స్తండులాః ఖల్వాః ముద్దా శ్చణక బర్బ్చరాః। తిల మాష కుళుత్ధా 
శ్చ నవధాన్యాని కీర్తితాః” - ఇతి నవధాన్యాని. 


గీతలుంచిన స్థలములలో కావలసిన సంవత్సర అయన బుతు తిథి వార నక్షత్రముల పేర్లు చెప్పు 
కొనవలెను. ----నక్షత్రే ----చరణే అని ఉన్నచోట గీతల స్థానములో శిశువుయొక్క జన్మనక్ష 
త్రము పేరును, నక్షత్రచరణసంఖ్యను చెప్పవలెను. తదుపరి “స్వశేష భూతేన మయా...” అను 
శ్లోకమును చెప్పి సాత్త్వికత్యాగమును చేయవలెను. సూచన: శాన్తిహోమమునుకూడ చేయు 
చున్నచో హోమాంతమున ఈదానముల నిచ్చుట పద్ధతిగా నున్నది. 

186 నోధూమః=గోధుమలు (సూర్యునికి), తండులాః=బియ్యము (చంద్రునికి, ఖల్వాః= 
కందులు (కుజునికి), ముద్గాః=పెసలు (బుధునికి), చణకాః=సెనగలు (జీవ=గురునకు), 
బర్బరాః=బొబ్బర్లు (శుక్రునికి), తిలాః=నువ్వు లు(మంద=శనికి), మాష=మినుములు (రాహు 


పూర్వప్రయోగే 196 జననకాలదోష శాన్తిః 


"జన శశి నక్షత్ర కుజ రాహు ర్జీవ మంద బుధ కేతు శుక్ర ఇతి వా, ఇన శశి నక్షత్ర కుజ బుధ 
గురు శుక్రమంద రాహు కేతు రితి వా దానక్రమః। 


1. సూర్యగ్రహార్థం గోధూమదానమ్‌ 


'గోధ్రూమదాన ప్రతిగ్రహితారం బ్రాహ్మణ మావాహ్య, సూర్యగ్రహప్రీతయే గోధూమ 


ధాన్యదానం కరిష్యే!” -ా ఇత్యుక్త్వా: “శ్రీమహావిష్ణుస్వరూపస్య బ్రాహ్మణస్య ఇద మాస 
నమ్‌-ఇతి దర్భా ఆసనార్థం దత్వా,' ఆవాహనాది షోడశోపచారాన్సమర్పయామి” 


వునకు), కుళుత్థాః=ఉలవలు (కేతువునకు) - ఈయవలసిన నవధాన్యములు. 
7 ఇన=సూర్యుడు, శశి=చంద్రుడు, నక్షత్ర=నక్షత్రదేవత, కుజ=అంగారకుడు, రాహు= 
రాహువు, జీవ=గురుడు, మంద=శని, బుధ=బుధుడు, కేతు=కేతువు, శుక్రైశుక్రుడు - ఈ 
క్రమములో గాని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రదేవత, అంగారకుడు, బుధుడు, గురుడు, 
శుక్రుడు, శని, రాహువు, కేతువు- ఈక్రమములో గాని గ్రహశాంతికై దానము లీయవలెను. 
కిగోథూమదానమును గ్రహించు బ్రాహ్మణుని పిలిచి, తన కెదురుగా ఒకపీటపై కూర్చుండ 
బెట్టుకొని, “నూర్యగ్రవావ్రీతయే గోగూమ ధాన్యదానం కరిష్యే” అని పలికి, “శ్రీమవోవిట్లు 
న్వాథావన్య బ్రావ్యూ జన్య ఇటో మాననమ్‌ ” అని అతని పీటక్రింద రెండు దర్భలను వేసి, 
“అవావానాది వోడళోవబారాన్‌ నమర్చు యామి '- అని అతనిపై అక్షతలు వేసి పూజించి, 
శ్లో! నమో౭స్వ్వనంతాయ సహస్రమూర్తయే! సహస్రపాదాక్షి శిరోరుబాహవే॥ 

సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే! సహస్రకోటీ యుగధారిణే నమః! 
మం|| ఓం ఆకృష్ణేన (ఆస్రత్యేన) రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్వీం చ! హిరణ్య 
యేన సవితా రథేనా౭దేవో యాతి భువీనా విపశ్యన్నీ! 
సూర్యగ్రహప్రీతయే గోధూమధాన్యం---గోత్రాయ---శర్మణే ప్రతిగ్రహీత్రే తుభ్యమహం సంప్ర 
దదే న మమ!” - అని చెప్పి, కొంత చిల్లర, కొంచెం గోధుమలు చేతిలోనికి తీసికొని, ఉదకముతో 
సహ వానిని బ్రాహ్మణుని చేతిలో వదలి, గోధుమలు పోసియుంచిన విస్తరాకు నాతని హస్తగతము 
చేసి, 'ఏతద్దానసాద్దుణ్యార్థం యథాశక్తి దక్షిణాం తుభ్యం సంప్రదదే న మమ” - అని చెప్పి, యథా 
శక్తి దక్షిణాతాంబూలముల నాతని కొసగి నమస్కరింపవలెను. గీతలుంచిన చోట బ్రాహ్మణుని 
గోత్రమును, పేరును చెప్పవలెను. 


పూర్వప్రయోగే 197 జననకాలదోషశాన్తిః 


- ఇత్యక్షతై సృంపూజ్య, 

శ్లో! నమో౭స్వ్వనంతాయ సహస్రమూర్తయే! సహస్రపాదాక్షి శిరోరుబాహవే॥ 
హస్రనామ్నే పురుషాయ శాశ్వతే! సహస్రకోటీ యుగధారిణే నమః| 

మం|| ఓం ఆ కృష్ణేన (ఆసత్యేన) రజస్తా వర్తమానో నివేశయన్నమృతం 

మర్వీం చ! హిరణ్యయేన సవితా రథేనా౭దేవో యాతి భువీనా విపశ్యన్నీ! 

సూర్యగ్రహప్రీతయే గోధూమధాన్యం ---గోత్రాయ ---శర్మణే ప్రతిగ్రహీత్రే 

తుభ్య మహం సంప్రదదే న మమ” - ఇత్యుక్త్వా, హిరణ్యగోధూమస హితోదకం 

విప్రస్య హస్తే విసృజ్య, తస్మై గోధూమాన్‌ దత్వా, 

“ ఏతద్దానసాద్దుణ్యార్థం యథాశక్తి దక్షిణాం తుభ్యం సంప్రదదే న మమ! 

- ఇతి యథాశక్తి దక్షిణాసహిత తాంబూలం బ్రాహ్మణాయ దద్యాత్‌. 

ఏవం క్రమశః “సూర్యగ్రహ” ఇత్యత్ర తత్తద్ధహ నామాని, 'గోధూమ” ఇత్యత్ర తత్త 

ద్ధాన్యనామాని తత్తద్బాహ్మణనామ గోత్రనామ చ ఉచ్చరన్‌ అన్యధాన్యదానాని 

కుర్యాత్‌. తత్క్రమః 


2. చంద్రస్య: ఓం ఆప్యాయస్వ్వ సమేతు తే విశ్వతీస్సోమ వృష్టీయమ్‌!భవా 


189 ఇప్తే ఇతరబ్రాహ్మణులను పిలిచి, ఆసనాది షోడశోపచారములు చేసి, ఆయాబ్రాహ్మణుల 
గోత్రములను, పేర్లను చెప్పుచు మిగితా ధాన్యములను దానమీయవలెను. శనిగ్రహార్థమై తిలలు 
తీసికొనిన వ్యక్తికి ఇతరులకంటి ఎక్కువ దక్షిణ నిచ్చి, కూర్చతో నేలపై నీటిని చల్లుచు అతని 
వెంట నడచి, అతనిని తిరిగి రాకుండ అచ్చటినుండి పంపివేయవలెను. చిట్టచివరి (11వ) అప 
మృత్యుపరిహారార్థదానమును కొందటజు చేయుదురు, కొందజు చేయరు. ఇది ఐచ్చికము. ఇట్లు 
11 దానములను తీసికొనుటకు 11 మంది విప్రులు లభించనిచో ఉన్నవారికే ఒకటికంటె ఎక్కువ 
దానము లీయవచ్చును. 3వ నక్షత్రగ్రహదానములో (నక్షత్రమంత్రః) అని ఉన్నచోట శిశువు 
యొక్క జన్మనక్షత్రమంత్రమును, ---నక్షత్ర అని ఉన్నచోట గీతలకు బదులు శిశువుయొక్క 
జన్మనక్షత్రము పేరును చెప్పవలెను. నక్షత్రమంత్రములు 211-218 పుటలలో నీయబడినవి. 


పూర్వప్రయోగే 108 జననకాలదోష శాన్తిః 


వాజస్య సజ్ఞథే! చంద్రగ్రహప్రీతయే శ్వేతతండులాన్‌ ---గోత్రాయ --- 
శర్మణే ప్రతిగ్రహీత్రే తుభ్యమహం సంప్రదదే న మమ! 
_ ఏతద్దానసాద్దుణ్యార్థం యథాశక్తి దక్షిణాం తుభ్యం సంప్రదదే నమమ!” 

3. నక్షత్రస్య: (నక్షత్రమంత్రః) ----నక్షత్రగ్రహప్రీతయే శ్వేతతండులాన్‌ --- 
గోత్రాయ ---శర్మణే ప్రతిగ్రహీత్రే తుభ్యమహం సంప్రదదే న మమ! 

న ఏతద్దాన సాద్దుణ్యార్థం యథాశక్తి దక్షిణాం తుభ్యం సంప్రదదే నమమ 

4. కుజస్య: ఓం అగ్నిర్మూర్థా దివః కకుత్పతీః పృథివ్యా అయమ్‌! అపాగ్‌ం 
రేతాద్‌ంసి జిన్వతి॥ అంగారకగ్రహప్రీతయే ఆఢకాన్‌ ---గోత్రాయ --- 
శర్మణే తుభ్య మహం సంప్రదదే న మమ! ఏతద్దాన సాద్దుణ్యార్థం యథా 
శక్తి దక్షిణాం తుభ్యం సంప్రదదే నమమ” 

5. రాహోః: ఓం కయా నక్సిత్ర ఆభువ దూతీ సదా వృీధస్సఖా! కయా 
శచీష్టయా వృతా॥ రాహు గ్రహప్రీతయే మాషాన్‌ ---గోత్రాయ ---శర్మణే 
ప్రతిగ్రహీత్రే తుభ్యమహం సంప్రదదే నమమ!" ఏతద్దాన సాద్దుణ్యార్థం 
యథాశక్తి దక్షిణాం తుభ్యం సంప్రదదే నమమ!” 

6. బృహస్పతేః: ఓం బృహస్పతే అతియదర్యో అర్‌ హీద్ద్యుమద్విభాతి 
క్రతుమజ్ఞనేషు! యద్దీదయచ్భవసర్త ప్రజాత తదస్మాస్తు ద్రవీణం ధేహి 
చిత్రమ్‌! గురుగ్రహప్రీతయే చణకాన్‌ ---గోత్రాయ ---శర్మణే ప్రతిగ్రహీత్రే 
తుభ్యమహం సంప్రదదే న మమ! ఏతద్దాన సార్దుణ్యార్థం యథా శక్తి 
దక్షిణాం తుభ్యం సంప్రదదే నమమ 

7. శనైశ్చరస్య: ఓం శమగ్నిరగ్ని భీస్కరచ్చన్నే స్త్పపతు సూర్యః | శం వాతో 
వాత్వరపా అపస్రిధః॥ శనిగ్రహప్రీతయే తిలాన్‌ ---గోత్రాయ ---శర్మణే 


పూర్వప్రయోగే 1909 జననకాలదోష శాన్తిః 


Cs 
డ్డ 
న 
ణ్ధ 
థు 
డై 


భ్యమహం సంప్రదదే న మమ! ' ఏతద్దాన సాద్దుణ్యార్థం 
క్షిణాం తుభ్యం సంప్రదదే న మమ! 

(తిలదాన ప్రతిగ్రహీత్రే విశేషదక్షిణాం దత్వా, తత్పశ్చాత్‌ కుర్చేన జలం ప్రోక్షయన్‌ 
ఆద్వారం తమనుగచ్చేత్‌) 


ర 
శ 
ar 
ae 
రల 


8. బుధస్య: ఓం ఉద్బుధ్యస్వాగ్నే ప్రతీజాగ్భహ్యేన మిష్టాపూర్తే సగ్‌ంస్ఫే- 
జేథా మయం చ్‌ పునః కృణ్వర్గ్‌ంస్త్వా పితరం యుపాన మన్వాతాగ్‌ం- 
సీత్త్వయి తంతు మేతమ్‌!బుధగ్రహప్రీతయే ముద్గాన్‌ ---గోత్రాయ --- 
శర్మణే ప్రతి గ్రహీత్రే తుభ్యమహం సంప్రదదే న మమ! 
స్‌ ఏతద్దానసాద్దుణ్యార్థం యథాశక్తి దక్షిణాం తుభ్యం సంప్రదదే నమమ” 

9; కేతోః: ఓం కేతుం కృణ్వన్నీ కేతవే పేశో మర్యా అపేశనీ! సముషద్భీ 
రజాయథాః! కేతుగ్రహప్రీతయే కుళుత్ణాన్‌ ---గోత్రాయ ---శర్మణే 
ప్రతిగ్రహీశ్రే తుభ్యమహం సంప్రదదే న మమ! * ఏతద్దానసాద్దుణ్యార్థం 
యథా శక్తి దక్షిణాం తుభ్యం సంప్రదదే నమమ! 

10. శుక్రస్య: ఓం శుక్రం తే అన్యద్యజతంతే అన్యద్విషురూపే అహాన్టీ ద్కౌ 

రీవాసి! విశ్వాహి మాయా అవీసి స్వధా వో భద్రా తే పూషన్నిహ ర్రాతిర్‌స్తు॥ 
శుక్రగ్రహప్రీతయే బర్బరాన్‌ ---గోత్రాయ ---శర్మణే ప్రతిగ్రహీత్రే తుభ్య 
మహంన మమ! “ఏతద్దానసాద్దుణ్యార్థం యథా శక్తి దక్షిణాం 
తుభ్యం సంప్రదదే న మమ” 

11. అపమృత్యోః: ఓం అపమృత్యు మపక్షుధమపేతశ్శపథం జహి! అథానో 
అగ్న ఆవహ రాయస్పోషగ్‌ం సహస్రిణమ్‌| అపమృత్యుపరిహారార్థం 
శ్వేతతండుల దానం ---గోత్రాయ ---శర్మణే ప్రతిగ్రహిత్రే తుభ్యమహం 


పూర్వప్రయోగే 200 జననకాలదోష శాన్తిః 


సంప్రదదే న మమ! * ఏతద్దానసాద్దుణ్యార్థం యథాశక్తి దక్షిణాం తుభ్యం 
సంప్రదదే న మమ” (అపమృత్యుదానం కేచిత్కుర్వన్సి కేచిన్న) 
త్యక్తవిధానమ్‌ 

"స్తత గ్రహీతశ్రాణామభావే తద్దానం భూమౌ త్యక్తం కుర్యాత్‌. తత్ప్రకారః: 
“----గ్రవావ్రీతయే ఇదం ----ధాన్యదానం యన్రై క్షనై బిల్‌ బ్రావ్మ్భా శాయ అవాం 
నంవ్రదదేన మమ - ఇతి బ్రువన్‌ హిరణ్యధాన్య సహితం జలం భూమౌ త్యక్త్వా, 
“వతానసాధుణ్యాభం యథాళక్తీ దశశామవాం నంవ్రదదేనమమణ/ - ఇతి బ్రువన్‌ 
సదక్షిణాకం తాంబూలం తద్ధాన్యోపరి నిక్షిప్య, అనంతరం తద్దానం సద్బ్రాహ్మణాయ 
దద్యాత్‌. ఏవం విధమేవ ప్రతిగ్రహీత్యూణా మభావే సర్వత్ర కుర్యాత్‌! 

హోమవిధానజననశాంతిః 


సంకల్పః:*కర్తా ద్విః ప్రాణానాయమ్య, “వారరోం తత్ఫత్‌, క్రీగోవింద గోవిందో 


"౦ ఒక్రవేళ సమయమున కచ్చట దానము తీసికొనుటకు బ్రాహ్మణులు లేకున్నను, ఉన్నవారు 
కొన్ని దానములు తీసికొనుట కంగీకరింపకున్నను, ఆయాగ్రహములకై యిచ్చు దానములను 
భూమిపై త్యక్తము చేసి, ఆతర్వాత తీసికొన నంగీకరించిన బ్రాహ్మాణులకు వాని నీయవచ్చును. 
దీనికై ఈయవలసిన ధాన్యము నొక విస్తరాకులో నుంచి, “----ర్రవ్యావీతయే ధం ----ధాన్య 
ధానం యన్మై తృ్మై బిల్‌ బ్రావ్మా జాయ అవాం నంచ్రభదేనమము/- అని చెప్పి, చేతిలోనికి కొంచె 
మాధాన్యమును చిల్లరతో సహ తీసికొని, దానిని జలముతో సహ ఆవిస్తరాకు దగ్గర భూమిపై 
వదలవలెను. ---గ్రహ, ---ధాన్య అని గీతలున్న చోట వరుసగా గ్రహనామమును, ధాన్యము 
యొక్క పేరును చెప్పవలెను. అట్లు వదలిన తర్వాత “ఏతధాన సాధుణ్యా ధం యథాళక్త దత్షణా 
మువాం నంవ్రబీదే న మమ - అనిచెప్పి దక్షిణతో గూడిన తాంబూలమును విస్తరాకులోని 
ధాన్యముపై పెట్టి, తర్వాత ఆ ధాన్యమును తీసికొనుట కిచ్చగించిన సద్విప్రనకు ఈయవలెను. 

1% హోమవిధానజననశాంతికై మహాసంకల్పము నిట్లు చేయవలెను. దీనికై రెండుసార్లు ప్రాణా 
యామము చేసి, “హరిరోం తత్సత్‌” నుండి మొదలిడి “కరిష్యే” వరకు సంకల్పమును చెప్ప 
వలెను. “----* అని గీతలుంచిన స్థలములలో కావలసిన సంవత్సర అయన బుతు తిథి వార 


పూర్వప్రయోగే 201 జననకాలదోష శాన్తిః 


గోవిందో - అన్య శ్రీభగవతః మవోవుడువన్య విష్లోరాజ్ఞయా వ్రవర్తమానన్య అధ్య 
ద్రివ్యాణః ద్వతీయవరార్డే శ్వే తవరావాతల్సే వైవన్వతమన్వంతరే కలియుగే వ్రథను 
పారే జంటూద్వీవే భారతవరే భరతఖండే ళకాల్లే మేరోర్టకీ అద గ్భాగే ఆన్ఫు న్‌ వర్తమానే 
వ్యావవోరికో వ్రభొవాది వ్లి నంవత్స రాణాం మధ్యే ----నంవల్సురే ----అయనే ---- 
ముతౌ----మానే ----వక్షే ----తిథౌ ----వానరే ----నక్షత్ర యుక్తాయాం తభనత్షత్ర 
తుభయోగ కుభీకరణ ఏవం గుణవిశేవణవిళటాయాం అస్యాం తభతిణౌ శ్రీభగవదా 
ట్రయా శ్రీమన్నా రాయణవ్రీత్య ధం ----నక్షత్రే ----బరణో జాతన్య (జాతాయాూ) నుమ 
వుత్రన్య (వత్రికాయాణి ఊననకాలే తిథివారనక్షత్రభరణలగ్నే ము యో దోషన్సమడిని 
త్ల్ధోషవరివోరారం ఆవయోః శిలోళ్ళ మూతులాబిబంధూనాం భ నకలగండనివృ 
శ్ర్యరం జననకాన్తిహోమకర్భ కరవే” 
- ఇతి సంకల్ప్య 

న్వళేషభూతేన మయా న్వీయైః నర్వ వరిబ్నదైః/ 

విధభాతుం ప్రీతమాత్మా నం దేవః వ్రక్రమతే న్వయమ్‌/ 
-ఇతి సాత్త్వికత్యాగం కృత్వా, కలశస్థాపనం కుర్యాత్‌. 

ఉదకుంభ (కలశ) స్థాపనమ్‌ 

"నవం అచ్చిద్రం సూత్రవేష్టితం తామ్రపాత్రమాదాయ! తత్పాత్రే సంస్కారధూప 
మాపూర్య! ' బ్రహ్మజజ్ఞాని మితి తండులోపరి సూత్రవేష్టితం తత్కుంభం నిధాయ! 


నక్షత్రముల పేర్లు చెప్పుకొనవలెను. ----నక్షత్రే ----చరణే అని ఉన్నచోట గీతలస్థానములో 
నక్షత్రము పేరును, నక్షత్రచరణసంఖ్యను చెప్పవలెను. తదుపరి “స్వశేషభూతేన మయా...” 
అను శ్లోకమును చెప్పి సాత్త్వికత్యాగమును చేయవలెను. 

192 చిల్లులు లేని క్రొత్త రాగిచెంబును తీసికొని, దానిలో సంబ్రాణి లేక అగరువత్తుల పొగను బట్టి, 
ఉన్నచో మడిదారమును (అనగా యజ్ఞోపవీతములకై వడకికొన్న తెల్లదారమును) దాని 
చుట్టును చుట్టి, ఒకవిస్తరాకులో బియ్యమును పోసి, దానిపై రెండు దర్భలు పూర్వాగ్రముగా వేసి, 
“బ్రహ్మజజ్ఞానం” అను మంత్రమును చెప్పి ఆచెంబు నా యాకులో దర్భలపై నుంచవలెను. మడి 


Uy 


పూర్వప్రయోగే 202 జననకాలదోష శాన్తిః 


మం బ్రివ్మూ ఊజ్ఞైానం వ్రభమం వురస్తాత్‌/ వినీ మతన్సు డుబో వేన తీవ నబుధ్ని యా 
ఉవమా తన్య విఖాః నతళ్ళ యోనిమనతళ్ళ వివ (తై.నం.4.2.8) 
“ఆపో వాబ్రిదగ్‌ంి,“ఇమంమే గజ తి ద్వాభ్యా ముదకం పూరయిత్వా | 


మం//ఆపోవా ఇదగ్‌ం నర్వం విశ్వా భూతాన్యావః ప్రాణా వా ఆవి వళన ఆపో౭ న్న 


మాపో౭ మృ తమావన్స్రమ్రా డాపోవి రాడావన్స్వ రాడావళ్ళ నాగ్‌ న్యాపో జ్యో లీగ్‌ 
పష్యాపోయడూగ ష్యా వన త్య మావన్స ర్వా దేవతా ఆపోథూడ్భు వన్సువరావ ఓీమ్‌/ 
(3.ఆ.6.22) 

మం//ఇమం మే గజోయమునే నరన్వుతి జుతద్రి స్తోమగం నచతావరున్హి యా/ అనీక్న - 


యావమరుద్చ ధే వితన్హ్రయా౭ = ర్రీకీయే శృణువ్యో నుషోవీయా/ఒుతం బొనత్యం 
బాభీభా త్రవసో౭ ధ్య జాయ త తలో రాత్రరజాయత తతొన్స ము బ్రోతీర్థవః/@.ఆ.6.1) 


మం/ "మం మే వరుణ త్రీ వావమద్యా బో మృఢయ/ త్వామవన్యు రాబీకే/ తత్త్వా 
యామి, ధ్రివ్మాణా వన్రమానన్తదాకాన్త యతమానో 'వావిర్భోళో అవౌడమానో వడుజోవా 
బోయ్యు డుళల్‌ంన మాన ఆయుః ప్రమోషీః/ (తైనం.2 1/0 అన్మీ న్‌ కుంభే వడుడార్తర్యా 
మిణం భోగవ్లన్తం వుఖాలీకాశ్షమావావా యామి" 


దారము లేకున్న దారముచుట్టని కలశమునే ఉంచవచ్చును. 

*శర్వాతి “ఆపో వా ఇదగ్‌రో , “ఇమం మే గో యమునో అను రెండు మంత్రములతో ఆ 
కలశములో నీటిని పూరించి, 

188 భమం మే వరుణ... వ్రమోవ్షీఃి అను మంత్రమును చదివి, ' అన్మిన్‌ కుంభో --- వుకారీకాజ్షో 
మావావాయామి అని చెప్పుచు వరుణుని ఆకలశములోనికి ఆవాహన చేసి, ' ఆననాది పోడ 
లోవబారాన్‌ నమర్చయామి' అని కలశముపై అక్షతలు వేసి పూజించి, తర్వాత “కూర్చాగ్రే 
రాక్షసాన్‌” అను శ్లోకమును చెప్పి కొనలు పైకి చేసి ఒక కూర్చను కలశములో నుంచి, “వృక్ష 
రాజసముద్భూతి అను శ్లోకమును చెప్పి ఆకులకొనలు పైకుండు నట్లొక మామిడికొమ్మను 
కలశములో నుంచి, “నారికేళసముద్భూత----పీడాం చమేనుదః అను శ్లోకమును చెప్పి ఒక 
టెంకాయను జుట్టుపైకి చేసి కల శముఖమున నుంచి, దానిపై నొక క్రొత్తరైక బట్టను కప్పవలెను. 


పూర్వప్రయోగే 203 జననకాలదోష శాన్తిః 


"బ్రతి కుంభే వరుణ మావాహ్య, “ఆననాది పోఢళోవబారాన్‌ నమర్శ యామి ౬ 
ఇత్యక్షతై స్సృంపూజ్య, 
" కూర్చాగ్రేరాక్షనాన మోరాన్‌ భిథి కళ్ళ విభూతినః/ 
త్వామర్శ్ప యామి కుమ్మే ౭న్ఫీన్‌ సానల్యం కురు కర్భను/' 
-ఇతి కుమ్మే ఊర్థ్వాగ్రం కూర్చం నిక్షిప్య, 
"వృ క్షరాజనముద్భూ తాళ్ళాఖాయాః వల్దవత్వ బః/ 
యుప్కాన్‌ కుమే త్వర్పయామి నర్వపాపావనుత్తయే/" 
-ఇత్యామ్రశాఖా మూర్ధ్వాగ్రం నిక్షిప్య, 
" నారకేళనముట్భూ త త్రినేత్ర వారనమ్మ త/ 
శిఖయా దురితం నర్వం పావం వీడాం భమే నుద/ " 
-ఇతి నారికేళఫలం నిక్షిప్య, తస్యోపరి వస్త్ర మాచ్చాద్య, 
మం/మ్మత్తికోవానమే పావం యన్భ యా దువ తం కృ తమ్‌/త్వయూవాతేనొపావేన 
జీవామి శేరబోళ్ళతమ్‌/ 
- "బ్రతి పంచమృత్తికాః నిక్షిప్య (అభావే అక్షతాన్నిక్షిప్య), పంచగవ్యం నిధాయ, 
'ఓమ్‌' ఇతి ప్రణవేణ కలశ మభిమంత్ర్య, సువర్ణపుండరీకాక్షప్రతిమాం కుంభే నిధాయ, 


18 తర్వాత “మృత్తికే వాన మే వావం'” అను మంత్రమును చెప్పుచు కలశములో పంచమృత్తిక 
లకు బదులుగా అక్షతలను వేసి, ఉన్నచో పంచగవ్యమును, లేనిచో తత్ప్రతినిధిగా కలశములో 
కొంచెం ఆవుపాలను పోసి, “ఓమ్‌” అనుచు కలశమును అభిమంత్రించి, కలశములో నొక 
బంగారువిష్ణువుయొక్క విగ్రహమును, అది లేకున్న తత్ప్రతినిధిగా నొక రాగి లేక వెండి నాణె 
మును వేసి, 'శ్రీవుండరీకాశాయ నమళధ్యా నావావానాది పోడజోవబార్యాల మక్షతాన్‌ నమర్ప్‌ 
యామి'- అని షోడశోపచారపూజార్థ మక్షతలను కలశముపై వేసి, మంత్రజపమునకై జప 
కర్తలను (బుత్విక్కులను) వరణము చేయవలెను. 


పూర్వప్రయోగే 204 జననకాలదోష శాన్తిః 


“శీఫుండరీకావాయ నమః ధ్యానావావానాది పోడజోవబారార్థ మక్షితాన్‌ నమర్దు 
యామి'- ఇతి షోడశోపచార పూజార్థ మక్షతాన్నిక్షిష్య, బుత్విగ్వరణం కుర్యాత్‌! 
బుత్విగ్వరణమ్‌ 
+ ఆన్ని న్‌ జాననకౌన్తిజావకర్ళ జో 
౧ ఆబార్యం త్వాం వృ శీమపా 
2. వ్రౌబ్యాం టిళి జన కర్తారం త్వాం వృణేమహ్కా 
౨ బక్షణస్యాం దిశి జివ కర్తారం త్వాం వృ శీమవా 
4. వ్రతీబ్యాం దిళి జావ కర్తారం త్వాం వృణీమపా, 
5. ఉత్తరస్యాం దిళి జవ కర్తారం త్వాం వృణీమహౌ. 
6. నత్శత్రజవ కర్తారం త్వాం వృణీమహౌ. 
నర్వేబ్యో శ్రీవైవ్లవేబ్యో నమః యూయం జననళాన్తిజవకర్భ కుఠుధ్వామొ - ఇతి బుత్వి 
గ్వరణం కుర్యాత్‌. “వయం కుర్భ'- ఇతి ప్రతివచనమ్‌. తతో బ్రాహ్మణైస్సహ కలశ 
మన్వారభ్య శాన్తిమంత్రానపేత్‌. 
శాన్తిమంత్రాః 
౧ వారిః డీం/ అగ్ని జీళే వురోవాతం యజ్ఞన్య దేవమ్భు త్విజుిబు/ వోతారం రత్న 
ధౌతీముబ్‌/ వారిక ఓం॥ 


196 తర్వాత పై నిచ్చిన 1నుండి 6 వాక్యములను పలుకుచూ ఆచార్యునికిని, తూర్పు, దక్షిణ, 
పశ్చిమ, ఉత్తరములందు కలశముచుట్టును కూర్చున్న బ్రాహ్మణులకును, మటీయొక (6వ) 
బ్రాహ్మణునికిని రెండేసి దర్భల నొసగి వారిని శాన్తిమంత్రములను,నక్షత్రమంత్రమును జపింపు 
డని కోరవలెను. వారు “వయం కుర్మః” (మేము చేయుదుము) అని చెప్పవలెను. కర్త సైతము 
రెండు దర్భలను తీసికొని ఆ బ్రాహ్మణులతో సహ దర్భలతో కలశమును తాకుచు మొదటి 
నాల్గుమంత్రములను చదివి, ఐదవదైన విష్ణుగాయత్రీమంత్రమును యథాశక్తి 108 సార్లు, లేక 28 
సార్లు, లేక కనీసము 10సార్లైనా జపించవలెను. తరువాత 6 నుండి 23వరకు గల శాంతిమంత్ర 
ములను జపించవలెను. నక్షత్రజపకర్త నక్షత్రమంత్రమును కనీసము 108 సార్టైనా జపించవలెను. 


పూర్వప్రయోగే 205 జననకాలదోష శాన్తిః 


2. వారిక ఓం/ ఇవే తేరే త్వా వాయవ్య పాయవన్ల్స దేవో వన్సఎతా ప్రార్పయతు 
శ్రోనతమాయ కర్భీ ఆ ఆప్యొయధ్వుముమ్నీ యా దేవభాగమూరన్వ తీ? వయన్వతీః 
వ్రజావతీరనమీవా తియక్మా మా వన్త్రేన తతత మానుళగొంసో దుద్రన్మా పౌతిః వరో 
వోవృజుత్తు గ్రవా అన్మీన్లోవతౌ స్యాత బప్వార్యతమానన్య వజూన్సావా/వారిః 
ఓంl(తై.సం.1.1.1) 

3. వారూడం/అర్భ ఆయావావీతయే గృ శానోవావ్య డాతయే/ని హోతా నథ్సీ బర్లివ/ 
వారిక ఓం॥/(సా.సం.1.1.1) 

4. వారః ఓం శం నో దేవీరభిక్లయ ఆపో భవన్తు వీతయే/ శంయోరబిన్రవన్తు నః వారిః 
ఓం/(అథర్వ.సం.1.6) క్‌ న న 

౨ ఓం నారాయణాయ విద్య పౌ వానుదేవాయుధీముపా/తన్నో విక్ఞుః ప్ర బోబోంూల్‌॥/ 
(ఏతద్విష్ణుగాయత్రీం అష్టోత్తరశతవారం వా, అష్టోత్తర వింశతివారం వా, దశవారం వా 
జపిత్వా అనంతరం ఉత్తరోక్తమంత్రాణి జపేయుః) 

ర. ఓం ధభీక్రాబ్‌ఖో అకారివం జుషోరళ్ళొన్య వాజానో/ నురభి నో ముఖా కరత్‌ వ్రణ 

అఆయూగరీ తాలిషత్‌/వారిః ఓం/(తై.సం.1.5.1) షః 

7. ఉం ఆపో వా ఫా మయోభువస్తా నొ ఊర్లే దొదాతన/ మహే రడొయ  బక్షనే/ 
యో వళ్ళి తమో రనన్తస్మ భాజయతేవా న/ ఉళలీరవ మాతరః తస్మా అరం 
గమామ వోయన్య కయాయ న్సథ ఆపోజినయేథాబనః (తై.ఆ.7.42) 

8. ఓం వారోణ్యవర్రాడు వయః పావకా యాను జాతః కళ్యపో యాన్వీన్లః/ అగ్నిం 
STD పం ss 
వదిణో యాతి మధ్యే నత్యాన్చ, తే తివవళ్య్ఞనానావ! మధుచ్చు తజ ఇవీయో 
యాః వోవరా స్తా న ఆవళ్ళథ్‌ స్యోనా భేవన్తు/ యాసాం దేవా దివి కృ ణ్వన్తీ భక్షం 
యా త్రన్తరేక్లో బహుధా భవి! యాః వృథివీం వయసోనన్త జుక్రాస్తా న ఆవళ్ళగ్‌ 
స్యోనా భీవస్తు/ శివేనొమా బక్షుషా వళ్య తావళ్ళివయా తనువోవన్స్య ళలో త్వచం 


పూర్వప్రయోగే 206 జననకాలదోష శాన్తిః 


మే/ నర్వాగ్‌ం అగ్నీ ర్‌ం రవ్ర్స్రషధో వావే బో మయి వరో దిలమోజోని ధల్త/ 
(తై.సం.5.6.1) 

9. వవమానన్ను వర్ధనః! వవిక్రేణు వివీరిణోః/ యః పోతా న వునాతు మా/ వునన్తు మా 
దేవజినానో వునన్తు మునహో ధియా? వునన్తు బిళ్ళ ఆయవీః/ జాతవోదః వవిత్రవల్‌? 
వవిత్రేణ వునావా మా! భక్రేతీ రేవ దద్యాత్‌! అగ్నే క్రత్వా క్రతాగ్‌ం రను/ యత్తే 
వవిత్రమర్చవ అగ్నే వితేతమున్తరా! బ్రిహ్మూ తేనొవునీమువౌ! ఉభాధ్యాం దేవ నవితః 
wu 
బిహ్వొన్తయువో వీతనృ ఫ్రాః/ తయా మదస్తన్స భమాద్యేము/ వయ స్యొమ నతీయో 
రయీోణామ్‌/ వైశ్వానలో రళ్ళిభీర్మా వునాతు/ వాత ప్రాజోన్నోరో మయోభూఃా 
ధ్యావొవ్ఫ జీవీ వయసా వయోభిః/ ముతావలే యజ్ఞాయే మా వునీతామ్‌/ బృవాద్భే 


న్న 1) వితన్భృ భోః వై 35 మన్ఫుభికో అగ్నే దక్షః వ్రునాపొ మా/ యేనొదేవా ఆఅవునత/ 
యేనాపోదివ్యంకళ తేనదివ్యే న బ్రివ్మూ శా/ఖదం బ్రహ్మా వు నీమహ/ యః పొవమానీ 
రధ్యే తోబువభి న 1)ంభ్ఫ్‌ తగ్‌ం రనము/నర్వగ్‌ం నవూతమళ్నా తి/న్వటితం మూత 

రజ్చనా/పావమాలీర్యో అధ్యే తో జువలి న్ఫంభ్ఫ్‌ తగ్‌ం రశమ్‌/తన్మై నరస తడవ! 
శ్లీరగ్‌ం నర్పిర్భ దూధకమ/ పావమానీన్న న్యయినీనో నుడుచూ వా వయ్‌న్వతీఃో 
మువుభిన్సంభ్భి తోరనఃబ్రావ్యా శోప్పూమృ తగొం వాతమ్‌/పావమానీలేళన్తు నః|ఇమం 
లోక మధో అముమ్‌/ తామాన్హమర్ణయన్తు నః దేవీర్లైవన్సమాబ్స్‌ తాగ పావమానీ 


న్న్వుశ్యయనీః! నుడుభూ వా భృతచ్చుతః బువభిన్సంభ్బితో రన బ్రావ్మాణో 
వ్వుమృుతగొం పాతమ్‌/ యేన దేవాః వవిత్రేణ/ ఆత్మానం వునతే నడా! తేనొ నవాన్ర 
SMI 

యమ? తేనబ్రివ్మా విదోవయమ్‌/ వూతం బ్రివ్మూ వునీమవే ఇన్హన్సు నీతీ నవా మా 
వునాతు/ సోవున్సుస్తా వరుణ నృమీజ్యా/ యమో రాజూవ్రవ్భు pe రాత మా 


జాతవేదా మోరదున్త్యా వ్రునాతు/(తై.బ్రా.1.4.8) 


పూర్వప్రయోగే 207 జననకాలదోష శాన్తిః 


70.40 విఖ్లోడ్డు కం వీర్యూ జోవవోభం యః పారవాని విమమే రజాగొంని యో అన్య భా 
యధ్యుత్తరగం నధిన్థం విబక్రమాణన్తధోరు గాయో విద్ధో రరాభమని విద్రోూ వృ పవని 
విషోళ్ల్న బ్రో విష్రోన్సూ్యూ రని విక్లోడ్రువవున్నివై వము ని వివ్షవే త్వా/(తై.సం.1.2.13) 

744ం కృణువ్వు పాజిః వ్రనీలిం న వృజ్వీం యావా రాజోవామువాగ్‌ం ఇభోన/ తృవ్వీ- 
మను వ్రనతిం ద్రూశానోస్తాని విద్య రక్షన్తన్తవద్దై తన భ్రమానొ ఆకుయా వతన్త్యను 


న్య ళ భృవతా జోకు బానళ తవూగొంవ్య గ్నే జావా వతజ్రానన్సితో వ నృజు వివ్వ- 
గుల్కా శోవ్రతి న్స లోవి నృజు తూర్లతమో భవా పాయుర్వు లో అస్యా అద్భుకయోనో 
దూరే అమళగంనో యో అగ్యగ్నే మాకక్టే వ్యథిరా దోభర్టీతజదోగ్నే తిక వ్రత్యా 


తనువ్వు న్యమిత్రాగం ఓవ తాత్తిగ్భ వౌతే/ యో నో అరొతిగం నమిధాన బ్రో నీబా 
తం ధేక్య్యత నన్న జుజ్బ్క_మ్‌/ ఊధ్వో భవ బ్రలో ఐిధ్యా ధ్యన్య దావివ్చు ణువ్వ టిబ్యా 


న్యగ్నే/ ఆవన్రిరా తమువా యాతుజూనాం జామిమజామింవ్ర మృజోవా ళత్రూనోన తో 
జానాతి నువుతిం యవిక్ట య ఈవలే బ్రవ్మూ జో గాతమైరత/విశ్వాన్యన్కై నుదినోని 
రాయోఢ్యుమ్నా న్యర్యో వి దరోఅభి డ్యౌత్‌/నేదగ్నే అన్తు నుభగన్సు దానుర్య స్తా 
నిక్యోన వావిషా య డగ వీప్రీషతి న్వు ఆయువి భురోణోవిచ్వేడ్డ్యై నుదినా సా౭ న 
టిషః] అర్బొమి తే నుముతిం మోవ్యర్వాత్సం తో వావాతొం జారతామియం గీ 
న్వత్వాస్తా నురభామరయేమాన్నే క్షత్రాజి భొరయేరను ద్యూనశావా త్వా భూర్యా 
వీరేయవళ్ళ నోపొవన్తరీటివాగ్‌ంనమను య్యూన్‌! క్రీడిన్తస్తా నువుననన్ఫవే మాభి 
డ్యుమ్నూ త్టివాగ్‌ంసో జినొనామ్‌/ యస్త్వా న్వళ్చన్ఫుపారజ్యో తిన్న ఉనయాతి 
వనుమతా రభేన/ తన్ఫు త్రాతా భవని తన్య నఖా యన్త అతిథ్య మానుష్యగుజోషల్‌/ 
మవోణుజామి బన్రుతా వనోభిన్తన్మా వితురోతమాదన్వయాయ?/ త్వన్నో అన్య 
ఎవవీనళ్చికధై వోతర్యవిప్ట నుక్రతో భమూనాఖ అన్వువ్చు జ్రర్తరణీయన్సు లేవా 
ఆత్త్యూసో2 వృతా అశ్రమిఫాః/ తే వాయవన్స ద్రియజో నివద్యాగ్నే తవోనః పాన్త్వ 
మూర! యే పాయవోమామతేయం తోఅగ్నే వళ్ళన్రోఅరం దురతాదరక్షన/రరక్షతా 


పూర్వప్రయోగే 208 జననకాలదోష శాన్తిః 


మ్రుక్ళలో విళ్వవేదా దవ్నన్త ఇద్రివో నా వా దేభుః త్వయా వయగం నన 
స్త్వోతా నవ వ్రణోత్య శ్యామ వాజొన్‌/ఉభా ళరంనానూదయ నత్యతాతేనుక్తుయా 
కృణువ్యా వ్రాయాణ/ అయా తో అగ్నే నమిధా ఏధేమ వ్రతి స్తోమగొం కన్య మానం 
గృభఖాయ/ దభవోళనో రను పావ్యాస్కాన్టూవో నిదో ముత్ర మహో ఆవద్యాత్‌/ 
రక్షవాతిం వాజానమా డోఘర్భు మిత్రం వ్రథీవ్ల మువయాము శర్భీ/ శిలొనో అగ్నిః 
త్రటిభిన్సమీధ్ధన్స నోదివాన రిషః వాతు నక్తమ్‌/వి జ్యో తీషా బృ వాతా భాత్యగ్న 


రావిర్విక్వోని రృణుతే మువాత్వా/ బప్రాదోవీర్మా యాన్సువాతే దురేవాళ్ళికీలే ళో 
రక్షనే వనిత శత స్వానానో దివివన్త్వగ్నే న్తర్మా యుధా రక్షనే వాన్తవాణి/ మదేని 
దన్య వ్రదిజున్తి భామా న వర్తశ్తే వరభాభో అదేవీ౫/(తై.సం.1-2-28.. 34) 
12. ఓం మవోగం ఖో వత్రబావాప్రోడళీ ళర్చు యచ్బతు/ న్వన్తి నో ముభువొ కరోళు 
వాన్తు పాప్మానం యా౭ స్మా న్వేక్షు(తై.సం.1.4.42) 


13.ఓం నజోషోా ఇర్హ్ర నగేణో మడుద్భి సోమం విబ వృత్రవాఖిల్భార విద్వాన్‌) ఊవా 
కత్తూగ్‌ంరవ మృధోనుధసన్య్వాథాభీయం కృణువా విళ్వతోనః/ (తై.సం.1.4.43) 
14.ఓం త్రాతారమిన్లోయబితార్‌ మిన్లోగ్‌ం వావేహావే నువావగ్‌ం జూరమిన్లామ్‌/ వొంవే 
hee ర! a, ఈ hl కటు రం జు లో శ్‌ 


ను శక్రం వుడువూతమిన్రారొన్వన్తి నోమమువా ధాత్విన్లువో(తై.సం. 1.6.12) 
15.40 తబ్భంయోరావృ జీమవపౌ/ గాతుం యడాడు/ గాతుం యడ్తివతయే/డెపాన్వన్తి 
అం న కో = 
-రన్తు నళ న్వన్తిర్భా నుషేభ్యః/ ఊర్ల్యం జొగాతు భేన్షజుమ్‌/ ళం నో అన్తు ద్వావడే/ ళం 
బతువ్చుదే/ఓం కాన్తిళ్ళాన్తిక్వాన్లీ/(తై.ఆ.3.1) 

16.40 కం నోమిత్రళ్ళం వదీణః కం నోభవత్వర్యమా/ళం న న బృవాన్సతీకో లేం 
నో విష్ణుడుర్ర్త్రమవో నమో ద్రివ్యూణో నమిన్తే వాయో/ త్వమేవ వ్రత్యత్ష్లం త్రివొక్టిని/ 
త్వమేవవ్రత్య క్షం బ్రవ్మూ వదివ్యామి/ముతం వదివ్యా మి/నత్యం వదవ్యామి/తన్నా 
మవతు/ తద్వాశ్రారమవతు/ అవళు మాము/ అవళు వక్తారమ్‌/ ఓం జాన్తిళ్ళాన్తిళ్ళాన్తు/ 


పూర్వప్రయోగే 209 జననకాలదోష శాన్తిః 


17.ఓం ఈం నోమిత్రళ్ళం వరీణః/ ళం నోభవత్వర్యమా/ళం న ఖో బృ వాన్స లేక ఈం 
నోవిళ్లుడుర్రక్రమవనమో బ్రహ్మా జో/నవన్తే వాయో/త్వమేవ ప్రత్య క్షం బ్రవార్టీ ని/ 
త్వామేవవ్రత్య శం బ్రహ్మో వాభివమ/బుతమవాదిషమ/నత్యమ వాభివమ/తన్నా 
మాలల తద గ కారీమాబీల్‌/ అవీన్మామ్‌/ ఆబీద్య కారన్‌) ఓం జాన్తిళ్భాన్తిళ్భాన్తు/ 

16.ఓం నవా నొవవతు/ నవా నౌభునక్రు/ నవా వీర్మి ౦ తరవానమై/తేజిన్వనా2 వధీత 
మన్తు మావద్వపావహై/డం శాన్తిశాశ్తికాన్తో!/తై.ఉ.1.1) షష 

ఓం భద్రం కర్టోని జు భాజుయామదేూల భద్రం వొళ్వేమాక్షభి ర్యడత్రాః న్లీరె రజా 
న్తుభువారం నన్తశూభీక వ్య లేమ దేవవాతం యదాయుఖన్వున్తి న జనో వృధ శ్రవాః/ 
న్వన్తి నస వూప్తా విళ్వవేదాళన్వన్తి నస్తాల్యో ఆరు నేమిళన్వున్తి నోబ్బవాన్సతీ 
భైధాలు/ఓం లాన్తిళ్ళాన్తిళ్ళాన్తు/ (తై.ఆ.1.1) 

20.40 నమోబ్రివ్మా జోనమో అన్హ్వగ్న యే నమః వృ థ్లీవ్యై నమ ఓషోధటీభ్య వనమా వాబే 
నమో వాభన్స కాయే నమో విప్టైవే బృ వాలే కిలోమి/ఓం శాన్తి శాన్తిల్ళాన్తో॥ న్‌ 
(తై.ఆ.2.1) mm 

21.40 నమో వాబే యా వోభితా యా బానుధితా తనో వాబో నమో నమో వాబే నమా 


వాభన్స తీయే నమ బువబ్యో మంత్రకృ ద్య్యో మంత్రవతిభ్యో మూ మామృ వయో 
మంత్రకృతో మంత్రవతీయః వరొదుర్భా = హాము షన ంత్రక్ళ తోమంత్రపఠీ 
న్పరొదాంవైళ్వ రేరీం వాచముద్యానగం తివామదేస్తాం జుప్లాం దేవేభ్య ్ళర్భు మే 
ద్యౌళ్ళర్భ వృథివీ తర్భ విక్చీమిదం జగత? కర్చు భన్లత్స నూర్కోళ్చ లడ్డు బ్రహ్మా 
వ్రజావతీ/ భూతం వదవ్యే భువనం వదివ్యే తేజోవదవ్యే యతోవదివ్యే తపోవబివ్యే 
బిహు వదవ్యే నత్యం వదివ్యే తస్మా అవామిధమువన్తరోణు మువస్తు ణ ఉవన్తరోణుం 


(wr 


మే వ్రజాయై వకూనాం భూయాదువన్తరోణమవాం ప్రజాయై వతూనాం భూయానం 
పొణాపాసౌమ్మ త్యొర్బు పాతం ప్రాడాపానౌ మా మా వోనిక్టం మధు మనివ్యే 
మధు జనిష్యే మధు వక్ష్యామి మధు వదివ్యామి మధుమతీం దేవేభ్యో వాచముద్యా- 


పూర్వప్రయోగే 210 జననకాలదోష శాన్తిః 


నరం ఉత్రూవేశ్యాం మనుద్యే భ్యన్తం మా దేవా తవన్తు కోభాయై వితరో=ను 
మదన్తు/డం లాన్తితాన్తిల్ళాన్తు (తై.ఆ.7.1) న్‌ న 

224ం ళం నోవాకో వవేతాం మాతరళ్యా ళం నన్తవతు నూర్యవ అవని ళం భ్‌వన్తు 
నళ్ళుగ్‌ం రాత్రిః ప్రలీభీయతామ్‌/ తముషా నోవ్య చతు ళమాదత్య ఉదేళు నక శివా 
నళ్ళన్తమా భవ నుమ్భు జీకానరన్వతి/ మా తే వ్యోమ నంబ్బ తీ! ఖడాయై వార్తని 


వాన్తుముడ్వాన్తుమున్తో భూయాన్య మా వాస్తోల్ళి థు వ్యా వాన్తున్సు భూయాడ్యో 
౭స్మార్లేక్ట యం బోవయం థ్వివ్యః వ్రతిఖా= నొవ్రతిఖావన్లో భూయాన్య్ర మూ 


CC 


ద్రతిపాయాళ్ళి థు వ్యావ్రతివ్లన్సు భూయాద్యో ఇస్మా వ్లేకై యం బోవయం 
ఖా ౫/ఆ వొత వాపా భేవజిం వి వాతవాహా యధ్రవః/ త్వగ్‌ంపా విళ్వభేషడో 
దేవానాం టూత్‌ ఈయనే/ర్వావిమౌ వాతొవాలో అన్హోరావరావతః దక్షం మే అన్య 
ఆవాతు వరా=న్యో వాతు యధ్రవః/ యధబోవొత తే గృ వా= మృ తన్య నిభిల్‌ 
పాతళతతోనోదేహా జీవనే తతోనోరేపా భోవజిమ/తతోనోమవా అనవా వాత 
ఆవాత్తు భేషజుమ్‌/ ళంభూర్భా యోభూర్నో వూ దే వ్రజ ఆయూగ్‌ంవి తారివల్‌/ 
ఇన్లన్య గృవోని తం త్వా వ్రవద్యే నరున్సాశ్చితనవా యన్న అస్త తేన భూః 
వ్రవద్యే భువః వ్రవద్యే నువః వ్రవద్యే చూడ్చు వన్సువః వ్రవడ్యే. వాయుం వ్రవద్యే= 


నార్తాం దేవతాం వ్రవద్యే 2 కు నమాఖిణం వ్రవద్యే వ్రజావళేర్ష బ్యా కోకం బ్రహ్మా 
వ్రవ్య ఉంద్రవద్యే/అన్తరేష ంము ఉర్వోన్తరు బ్బ వాదగ్న యః వర్వేతాళ్ళ యయా 
వాతన్వ్వస్త్యా న్వన్తమశ్రయాన్వస్యా న్వన్తమానసాని/ప్రాడాపాసామృత్యోర్చు 
పాతం ప్రాడాపానౌమా మా వానిన్టం మయి మేధాం మయి ప్రజాం మయ్య గ్ని నేడో 


దధాతు ముడు మేధాం మయ వ్రజాం మయీన్లీ ఇన్హియం దోధాతు ముడు మేధాం 
మయ వ్రజాం మయి నూర్యో భాజోదధాతు/ద్యు భిరర్తుభి? వరీపాతమన్యా నర్జోభి 
రళ్వినా నౌభిగోభికతం నోమిత్రో వరుణో మామవాన్తామదీతిన్ని నః వృభీవీ ఉత 


ద్యౌవతరయయా నళ్చి త్ర ఆ భువడూతీ నదావ భన్ఫృజా/తయా తచ్టయా2 2 వృతా/ 
తస్త్వా నత్కో మదొనాం మర్‌ ంవాష్టోమభ్ళ ద్ధానజోద్భ ఢా బీదాడుజో వను/ అభీముణ- 


పూర్వప్రయోగే 211 జననకాలదోషశాన్తిః 


న్గ్ఫృఖీనామవితా జెరిత్ళాణామ్‌ు/ ళతం భీవాన్యూ తిభీః/ వయున్ను ») వర్ధా శవనేధదురన్లం 
వ్రయమేధా ఒువయోన నాధీమానాష/ అవధ్వాశమూర్రువా వూ ణ్‌ బక్షుడు మో జ 
స్మాన్ని భయీ2 వబిధ్రాన్‌/ శం నోదేలీరభివ్టయ ఆపో భవన్తు వీతయే/ శంయోరిభిన్ర 
వస్తు నశ ఈళోనా వార్యాతాం క్షయన్తీళ్ళ భణోనామ్‌/ అపోయూబామి భోషజామ్‌/ 
నుమిత్రాన ఆవ డీవభయన్సన్తు దుర్మత్రాన్తన్మా భూయానుర్యో = స్మా వ్లేక్టీ యం 
బొవయం ద్వవ్యుతఆపోవాష్లా మయోభువన్తా నౌడరే దధాతన/మువా రడూాయ 
బశ్షనే/యో పోళ్ళివతమో రనన్తన్య భాజయతేవా నత ళతీరవ మాతరోః/ తస్యా 
అరం గమామ వోయన్య క యాయ జ్‌ అపో ఉనయేథో పనై వృ పవనాల 
సాజ గ్పనాతాన్తానా మే కాన్తా వబరం తమయతు/ఆన్తరక్షగంతాన్తు తద్వాయునో 
శాన్తం తన్నో శాస్తల్‌ ం వుచగొం శమయతు/ద్యా న గా ఒపిక! నళాన్తాసామే 
శాస్తా వర ళమయతు/వ్భథీవీ తార్తరన్తరేషగం శాన్తి్యౌ ్యాన్తిరిళల్ళాశ్రీరవాన్తర 


టిళాళ్ళాన్తరగ్ని క్యాన్తీర్వాయుళ్ళాన్తీరాదిల్య్‌ క్యాన్తీళ్ళ న్రయాళ్ళాన్తిర్న క్షత్రాణ్‌ కాని 


రావళ్ళాన్లి రోకభయళ్ళాన్తిర్వునన్నృ తయ ళ్ళాన్లి ల ల్భాన్తరజా జార్తిరళ్వు కార్తి? 
వురువళ్శాన్తిరగవ్యూ శాశ్తీర్బ్రావ్యా అల్బాన్తిల్భాన్తరేవ లాన్తిబ్భాన్తర్భే అన్తు శార్తగ 
కక వ నారాల న 
శాన్తర్శే ఆన్తు శాన్తు/ వవా శ్రీశ్చ వాళ్ళ బృ తక్చ తపోమేధావ్రతిప్లా కా నత్యోం 
భర్భక్సెతాని మోళ్తీష్షన్తమనూత్తీప్లన్తు మామాగం శ్రీళ్చ ప్రాళ్చ భృ లేళ్చ తపో 
మేధావ్రతిఖా శ్రధా నత్యం ధోర్మ్రేళ్ళె తాని మా మా హోనీముఃశదాయుషా స్వాయుషో 
టోవధీనాగ్‌ం రనేనోక్పురన్కన్య తవ్వే జోద్టామమ్చు తాగ్‌ం అను/తబ్బ క్షురేవ- 
వూతం వురస్తాచ్బు క్రముభ్బ రత/వళ్ళేము ళరదొళ్ళతం జీవేమ కరదొళ్ళతం నో 
తరబోళ్ళుతం మోదామ తరధళ్ళ తం భవము తరబళ్ళు తగ్‌ం ళ్ళ జవాను: తరబోళ్ళతం 
వ్రత్రవామ తరబొళ్ళతమడీతాస్తా నంచు ళరదోళ్ళతం జ్యోక్స నూర్యోం దృశేయ 
దదేగాన్స వాతో. ర్రవార్వభ్రాడమానన i) 'లేరన్య మధ్యాజ్స్‌ మావ్చ వభోతవా - 


తాకన్సూర్యో వివళ్చిన్మ ననా వు నాతు/బ్రివ్మూ అళ్చో తన్యని బ్రివ్యా ణ ఆణీ ఫో 


పూర్వప్రయోగే 212 జననకాలదోషశాన్తిః 


ద్రివ్యడ ఆవవనమని దారితేయం వృుథివీబ్రవ్యశామవ్‌ా ధొరతమేనేన మవా 
థొన్తరీక్షం దివం దాదారవృ భీవీల్‌ం నధోవాం యధహాం వేధ తదవాం ధొరయాణ్‌ 
మూ మడ్వేదో=ఒభి వన్రనత/మేధామనిీవే మా౭ వీకతాగ్‌ం నమీబీభూతన్య భవ్య క్ర 


న్యావడర్యె నర్వమాయురయాణో నర్వమాయురయాణి/ ఆభిర్రీర్భి ర్య దతోన 
pY ౪ ree — nw 
ఊనమావ్యా యయ వారివో వర్థమాన) యదా స్తోత్ళ భ్యో మహా గోక్రారుజానొ 
భూయిప్టభాజో అధో తే న్యామ/ బ్రహ్మ తెవోదివ్య తన్నో మావోనీల్‌/4ం శాస్తి 
శ్చాన్సిత్ళాన్తః/ (తై.ఆ.7.42) 
232.&0 నం త్వా నీక్ళామి యతథిపావ్రజామాయుర్లనం బ్‌/డీం శాన్తిళ్భాన్తిళ్భాన్త/ 
(తై.ఆ.4.1) 


నక్షత్రమన్ర్రాః 
7 ఉత్తరోక్త నక్షత్రమంత్రేషు యచ్చిశోర్టన్మ నక్షత్రం స్యాత్తస్య మంత్రాణి అష్టోత్తర శత 


వారం వా అష్టోత్తరవింశతివారం వా దశవారం వా జపేత్‌. 


197 పై శాన్తిమంత్రము లన్నింటిని జపించి, తదుపరి క్రింద నిచ్చిన నక్షత్రమంత్రములలో శిశువు 
యొక్క జన్మనక్షత్రమేదో ఆనక్షత్రముయొక్క మంత్రములను 108, లేక 28 లేక 10 సార్లు జపించ 
వలెను. గమనిక: ఇచ్చట ఏ దుష్టనక్షత్రములకు శాంతిని చేయవలెనో అట్టి నక్షత్రముల మంత్ర 
ములు మాత్రమే ఈయబడినవి. వీనిని జపించుటలో బ్రాకెట్టలో నిచ్చిన ఉపహోమమంత్రములను 
విడిచిపెట్టి, వానికి ముందిచ్చిన ఎనిమిది మంత్రవాక్యములను మాత్రమే జపించవలెను. బ్రాకెట్టలో 
హోమము చేయునప్పుడు చెప్పవలసిన 8వ వాక్యముయొక్క “స్వాహా రూప మీయబడినది. 
ఈ రూపమును హోమమును చేయునపుడు మాత్రమే వాడవలెను. జపము చేయునప్పుడు 
“స్వాహ లేని రూపమును వాడవలెను. ఉదాహరణకు రోహిణీనక్షత్రజపము చేయునపుడు 
“వ్రయా దేవానా మవయాతు యజ్ఞమ్‌' అనియు, హోమము చేసినపుడు “ప్రీయా దేవానా 
మువయాతు యజ్ఞగ్‌ స్వావా/ రోహిణో నక్షత్ర దేవాయ అగ్న య ఇదం న మమ/' అనియు 
చెప్పవలెను. 


పూర్వప్రయోగే 213 జననకాలదోష శాన్తిః 


అశ్వినీ 

తబోళ్వినానళ్వ యుజోనయాతామ్‌/ జుభం గమప్రానుయమేభిర్వక్వైవోన్వం నక్షత్రగ్‌ం 
వావిషా యశస్తా/ మధ్యా నంవృక్త్షొ యజిషా నవక్తొ/ యా దేవానాం భిషడొ వావ్య - 
SSO Oe 
నమో౭ జ్విభ్యాం కృణుమో౭ క్వుయుగ్భ్ర్యామ్‌/ (గమో2౭ ట్విభ్యాం కృణుమో౭ క్ల 
యుగ్భ్యా ర్‌ న్వాజాో అశ్వనీ నక్షత్రరేవాభ్యా ముక్తి ల్యే కదం నముమం// న 
(ఉపహోమమంత్రాః: అల్విభ్యాగ్‌ న్వాజా! అళ్వయుగ్భ్భ్యార న్వాజూ! ల్రోకొయ 
స్వావో' త్రత్యై స్వాజో! అట్టినీనక్షత్రబేవాభ్యా మళ్విట్య ఇదం నమమ)! 

న భరణీ 
అవి పాప్మానం భరేణో ర్భ రన్తు/ తభ్యమో రాజూ భగవాన్‌ ఎవిచ్హూమ్‌/ లోకన్య రాజా 
ప క రా క స లల 
రాజా/ యన్ఫున్నా నమభ్య వాకా న్త దేవాః! తదేన్య బిత్రగ్‌ం వావివా యజామ/ అవి 
పాప్మానం భరీజీర్భ రస్తు! (ఆవ పాప్మానం భరేజోర్భరను స్వాజా! భరణీనజత్ర 
దేవాయ యమాయేధం నమము)/ 
(ఉపహోమమంత్రాః: యమాయ స్యాజూో/ అవభరణీభ్య స్వాజో రాజ్యాయ న్వావో 
అభిడ్తత్యై స్వాజో భరణీనక్షత్ర రేవాయ యమాయేధం నమమ) 
కృత్తికా 
అగ్నిర్నేః పాతు కృత్తీకాః/ నక్షత్రం దేనమన్హ్రియమ్‌/ ఇధమాసాం విచక్షణమ/ 
వావిరానక్టువోతన/ యన్య భాన్తీరళ్ళ యో యన్య కేతవో/ యన్యేమా విశ్వా భువో 
నాని నర్వా/ న కృత్తీకాభిరభి నంవసొనః అగ్ని ర్నో దేవన్సువితే దభాతు/ వ్రజావతే 
లోహీణో వేతు వత్సీ/బిళ్వడూపా బృ వాలీ బిత్రపాచుక సా నోయజ్ఞన్య నునితే దధాతు? 
(సా నో యజ్ఞున్య నువితే దదాతు స్వావో కృత్తిరానక్షత్ర దేవాయ అగ్నయ ఇదం న 
మమ) 


పూర్వప్రయోగే 214 జననకాలదోష శాన్తిః 


(ఉపహోమమంత్రాః. అగ్నయే న్వావో కృత్తకాభ్యస్వాదాో అమ్బాయై న్వావో 
డులాయై స్వాహా! నిత్య స్వాదో అభ్రయనై స్వాజా! మేనుయనై స్వావో 
వర్‌వయ్స్యా స్వాజో/ చువుజీకియై స్వావో కృత్తికానక్షత్రదేవాయ అగ్న య ఖధం న 
మము/ 

రోహీణీ 
ట్రజావళే రోవాణోవోళు వత్నీ /విశ్వడూపా బృవాతీ బిత్రభొనుః/సా నోయజ్ఞన్య నువితే 
దధ్రాతు/యజథా జీవేను ళరదన్స వీరా రోపాడో దేవ్యు దోగాత్సు రన్తాల్‌/ విశ్వ యూపాణో 
వ్రతిమోదేమానావ్రజానతి న్‌ ం వావిపావర్రయేల్తీ ప్రియా దేవానామువయాతు యజమ్‌/ 
(వ్రియా ధేవానామువయాతు యజ్ఞధ్‌ న్వావో రోహాజోనక్షత్రదేవాయ వ్రజావతయ 
దం నమము/ 
(ఉపహోమమంత్రాః.వ్రజావతయే న్వావో రోవాజ్యా న్వావో రోవమానాయై న్వావో 
ద్రజాభ్య నావా లోహాణీనక్షత్రదేవాయ వ్రజావతయ భం నమము/) న్న 


ఆర్లా 
ఆర్లాయా రుద్రో బ్రథీమాన ఏతి/ Ca దేవానాం వతీరమ్నీ యానామ్‌/ నక్షత్రమన్య 
వాబివా విధేమ/ మా నో వ్రజాగ్‌ం రేరవన్నో త బీరాన్‌/ పాతీ డుద్రన్య వలేజో వృణర్తు/ 
ఆరా నక్షత్రం పత హావిర్న వ వ్రముక్చా. మానౌదురితాని విశ్వా! అపానము కళగం 
నన్ను భతామరొతిమ్‌/ (అపానుతగొం నన్ను బి దతామరితిగ్‌ స్వాతో ఆర్థానకత్ర 
దేవాయ దుద్రాయేభం నమమ)/ 
(ఉపహోమమంత్రాః: రుద్రాయ స్వాజో/ ఆధ్హాయై న్వావో వినమానాయై న్వావో 
వజుభ్య స్నా) అర్హానక్షత్రరేవాయ డుద్రాయేబం నమమ న 
పుష్యమీ 
బృవాన్స తషవ్రభమం జాయమానః/ తివ్యుం నక్షత్తమభి నంభభూవ/శ్రష్రోదేవానాం 
వృతనాను జి్టువోదిలోజ ను నర్వా అభయం నో అన్తు/తివ్యః వురస్తాదుత మధ్య లోనో! 
బృవాన్సతీర్న: వరీపాతు వళ్చాల్‌బాదేతాం ధ్వేషో అభయం కృ జుతామ్‌/నువీర్మ న్య 


పూర్వప్రయోగే 215 జననకాలదోష శాన్తిః 


వతయన్య్యాము (నువీర్భోన్య వతయన్య్యామ న్వావో' తివ్య నక్షత్రదేవాయ బృవాన్సు 
తయ ఇధం నమమ 
(ఉపహోమమంత్రాః.బృ వాన్స తయ న్వావో/ తివ్యాయ స్వావో' బ్రవ్యూవర్స నాయ 


న్వావోతివ్య నక్షత్రదేవాయ బృవాన్స తయ ఇదం నమము/) 

ఆశ్రేషా 
తభగం నర్వేభ్యో వావిరన్తు జాన్లమ/ ఆశ్రేషా యేవా మనుయన్తి బేతోః/ యే అన్తరేక్షం 
వృ థీవీం జ్లీయన్తీ తే నన్ఫు ర్పా సో వావమాగేమిష్లాః యే రోబనో నూర్య స్యావొనర్చాః 
యే దవా దేవీమును నం బరేస్తి/ యేషామాళైేషా తీనుయన్తి కాముమ/తేళ్యిన్స ర్చే భ్యో 
ముధుమజ్జుహోమి (తేభ్యిన్సర్భేభ్యో ముధుమజుహోమి న్వాజో/ ఆక్రేషానక్షత్తదేవేభ్య ? 
నర్చేభ్య ఇదం నమమ) 
(ఉపహోమమంత్రాః.నర్చే భ్య న్వ్వావోఆశ్రేపాభ్య న్బ్వావోదన్రదూరభ్య న్వావో 
ఆక్రేషానక్షత్రదేవేభ్య న్స ర్స్‌ ఇదం నమమ/) 


మఘా 
ఉవవూాతాః వితరో యే మమూను/మనోజవనన్సు కృ తస్సు కృ త్యా౯తే నోనక్షత్తై 
వావమాగమిప్రాకోన్వధాభర్య జ్ఞైం ప్రయతం జునన్రామ్‌/ యే తిగ్ని Coy ala నగ్న 
దృగ్రాః డీ= ముం లోకం వితరో శీయశ్రీయాగ్‌ శే విద్ధయాగ్‌ం డాబ న వ్రవిద/ 
మమాను యజ్ఞాగ్‌ం నుక్ళతం ఉవన్తామ(యమాను యజ్ఞగ్‌ం నుక్ళతం జఊవన్రాగ్‌ 
స్వాజో/మధూనకత్రదేవేభ్య వీళ్ళ భ్య ఇదం న మము) 
(ఉపహోమమంత్రాః:విళ్ళ భ్య సజ! మభాభ్య స్న్వాజా! అనభూభ్య సావో! అగ 
దాభ్య నావ అద్వులీభ్య స్వా జో మయమానక్షత్రదేవేభ్య? వితృభ్య ఇదం నమమ/) 


పూర వఫల్లునీ (పుబ్బ) 
గవాం వతిః భల్లునీనామని త్వమ్‌/ తబీళ్య మన్వ డుణమిత్రో బారు/తం త్వా వయగం 
నీనితారగొం ననీనామ్‌/ జీవా జీవన్రమువ నంబీళేమ/ యేనేమా ఏిక్వా భువనాని నంజీతా/ 
LARS Ne Ne 


పూర్వప్రయోగే 216 జననకాలదోష శాన్తిః 


మృవభోరోరవీ త (వల్లునీనామృ వభోరోరబీతి స్వాతో/వూర్వవల్లునీ నక్షత్ర దేవాయ 
నూర్యాయేధం నమమ, 

(ఉపహోమమంత్రాః- అర్యమ్లే న్వావో/ వర్లునీఖ్యా ల్‌ న్వావో వజుభ్య న్వ్వావో 
వూర్వువల్లునీ నక్షత్ర దేవాయ నూర్యా యేటా న మమ 


ఉత్తరఫల్లునీ 
శ్లో దేవానాం భల భోగాని/ లత్త్వావిదుః వర్హపీన్తీన్తన్తు విత్తాత్‌/ ఆన్ఫభ్యాం శ్షత్తమడి- 
రగొం నువీత్యమ/గోమదజ్వవడువ నంనుదేవా/భగోవా దాతా భోగ ఇత్సదాతా! భరో 
బేబీ? వక్టనీ రావవేత భగన్యేత్తం వ్రనవం గమేమ/యత్రాదేవన్సభమాదేం మదేమ (యత్రో 
దేవెన్సుధమాదోం మబేము స్వావో/ఉత్తరనల్లునీ నక్షత్ర దేవాయ భరాయేదం నమమ) 
(ఉపహోమమంత్రాః భగాయ స్వావళవర్రులీభ్యా ర స్వాద్యోత్రౌప్యాయ స్వాజా) 
ఉత్తరఫలు నీనక్షత్ర దేవాయ భొగాయేధం న ముమ/) 

హస్తా 

ఆడూకతు దేవన్సవితోవయాతు/ వారణ్యు యన నువృతా రథేన/ వవాన్‌ వాన్తగొం 
నుభగేు వద్దు నావనమ్‌ | ప్రయచ్చేన్తం వవరం వుజ్యు మచ్చే /హాన్తః వ్రయచ్భత్వమృ తం 
వనయణోదక్షోజోన వ్రతగృభ్రీమ ఏనల్‌] దాతారమధ్య నవితా వదేయ/యో నోవాస్తాయ 
వ్రనువాతీ యజ్ఞివ్‌/ (యో నో వాస్తాయ వ్రనువాతీ యజ్ఞల్‌ స్వావో వాస్తానజత్ర 
దేవాయ నవిత్రఖభం న మము) 
(ఉపహోమమంత్రాః: నవిత్రే స్వాజో/ వాస్తాయ స్వావోదబతే స్వాజో/వృజతే స్వాజో 
ప్రయచ్చితే స్వావో ప్రతిగృభ్రతే స్వావో'హస్తానక్షత్ర దేవాయ నవిత్ర ఇదం నమమ) 


చిత్రా 
క 
త్వా నక్ష్యామభ్యో త బిత్రామ్‌/నుభొగ్‌ ంననం యువతిగం రోనమానాము/ నివేకయ 
న్న మృ తాన్ఫు ర్యా గొంళ్చ/ దూపాణి విగ్‌ంళ మ్భు వనాని విత్వా/ తన్న న్యా తడు బిత్రా 
విద్యూము/ తన్న త్తం భూరిదా తిన్తు మజ్యూమ్‌/ తన్న ః వ్రజాం వీరవతీగం ననోతు/ 


పూర్వప్రయోగే 217 జననకాలదోషశాన్తిః 


గోభర్నో ఆక్తైన్స మనక్తు యజ్ఞము (గోభీర్నో ఆ్హైన్స మనక్తు యజ్ఞగ స్వావో/ిత్రా 
నత్షత్రదేవాయ త్వ? అదం నమమ// 

(ఉపహోమమంత్రాః.ల్వవ్లే? న్వావో చిత్రాయై న్వావో/ బైతాయ న్వావో వ్రజాయై 
స్వాతోచిత్రానకత్రదేవాయ త్వ ఖ్‌ నమమ న mn 
విశాఖా 
ఢూరమన్భు భృ త్రవోయన్రు భీతాః తదేన్హ్హాగ్న కృ ణుతాం తద్వతిఖై/తన్నో దేవా అను 
మదస్తు యడ్రిము/వళ్చా త్పు రస్తాభభీయం నో అన్తు/నక్షత్రాణానుధేవత్నీ వితొళే/ల్లే్లా 

విన్రాగ్నీ భువనన్య గోవా విమాదళ్ళత్రూ నవబాధమానో ఆవ క్షుధోన్ను ధ్‌తా 
మరొతిము (అవ క్షుధన్ను దతామరాత్సిర స్వాజూ వికాఖానక్షత్రదేవాభ్యా మిన్హాగ్ని - 
భ్యామిధం నమమ) 
(ఉపహోమమంత్రాః:ఇధ్హాగ్ని భ్యాగ్‌ స్వాజా! ఎకొఖాభ్యాగ్‌ న్వావో _కౌవ్యాయ 
న్వావో అభిడ్తీత్యై న్వావో విశాఖానక్షత్రదేవాభ్యా మిల్హాగ్ని భ్యామిధం నమమ) 
జ్యేష్టా 
అనో జ్యో ఫామనునక్షత్తమే తి యన్ఫీ శ్వ త్రం వృత్తతూర్యో లతార తన్భ్ర నాయ 
ముమ్బు తం ధువోనాః/ శుభం తలేను దురేతిం ధుర్చ్టమ్‌/ వురంధరాయ వృవభాయ్‌ 
భృక్టవే! అహొఢాయ నవామానాయ మీఢుకే/ ఇధ్హూయ జ్యోపా ముధుమధువోనా/ 
ఉడుం రృ జోకు యడమానాయ లోకమ్‌ (ఉడుం కృ బోతు యడిమానాయ లోక్‌ 
స్వాజూ/ జ్యో ఫ్రైానక్షత్రదేవాయ ఇంద్రాయేధం న ముము/) 


(ఉపహోమమంత్రాః: శవయ స్వాదొో జ్యోషాయి స్వాదో / జ్యాన్యోయి స్వాబా! 
అభిడ్ష్యా స్వాదో/జ్యోఫానక్షత్ర దేవాయ ఇంద్రాయేదం న మమ) 

క్‌ మూలా 

మూరంద్రడాం బీరవతీం విదేయ/వరాణ్యే తు నిర్‌యొతిః వరాబా/ గోభిర్న క్షత్రం వళుభి 
న్ఫవుక్తమ్‌/ అవాడ్భూ యాగ్య డీమానాయ మవ్యామ/అవార్నో అధ్య నువితే దోధాతు/ 


పూర్వప్రయోగే 218 జననకాలదోష శాన్తిః 


మూలం నక్షత్రమితి యద్వా దేస్తి/వరొబీం వాబా నిర్‌ కుతిం నుధామి/ శివం ప్రజా 
శివమన్తు నుజ్యూమ్‌ (శివం ప్రజాయై శివమన్తు మువ్యాగ్‌ స్వాదో/ మూలానక్షత్ర 
దేవాయ అనురాయేధం న మము) 
(ఉపహోమమంత్రాః వ్రజావతయే స్వాదో/ మూలోయ స్వాదొో/ వ్రజాయై స్వాబా/ 
మూలానక్షత్ర దేవాయ అనురాయేధం న మమ/) 

పూర్వాషాఢా 
యాధవ్యా ఆమి వయసా నంబభూనుః/ యా ఆన్తరేక ఉత పార్గవీర్యా:/ యాసా 
మషాఢా తీనుయన్తి కాశువ్‌/తా న ఆవళ్ళర స్యోనా భీవన్తు/ యాళ్ళ తూప్యా 
ns 
మధు భక్షయ్యన్రి/తా న ఆవళ్ళగ్‌ స్యోనా భవన్తు/(తా న ఆవళ్ళగ్‌ స్యోనా భేవన్తు 
న్వాజూ/వూర్వాషాఢానక్షత్రదేవతాభ్య 2 అద్భ్య ఇదం న మము) 


(ఉపహోమమంత్రాః: అధ్భ్యస్సాజో అషాఢాభ్యస్సాజో/ నముద్రాయ స్య్వాబా! 
కామాయ స్వావో' ఆభిక్షత్యై స్వావో వూర్వాపాఢానకత్రదేవతాభ్య: అద్భ్యు తభంన 
మము/) 

ధనిష్టా 
ఆలె దేవా వనవస్ఫోమ్యా నః భతేస్తో దేవీ  రజురాళ్ళూమ నో లే యజ్ఞం పన్తు రజన 
వరస్తాత్‌/ నంవత్సరీణిమమ్చు త్వభొ న్వన్తి! యజ్ఞం ను పాన్తు వనవః వురస్తాత/ 
దక్షణతో౭ భి యస్తు శ్రవ్మాః వుణ్యం నక్షత్తమభి నంవీకామ/ మా నో అరొతిరనుళగ్‌ం 
సా౭ గన్న /(మూ నో అరొతిరనుళగ్‌ంసా౭ గర్‌ స్వాజూీ ధినిషానక్షత్రబేవేభ్యో వనుఖ్య 
భధోం నమమ/) 
(ఉపహోమమంత్రాః: వనుభ్య స్సాజో క్రవఫాభ్య స్న్వాజో! ఆర్రాయ స్వావ వడ్తత్యై 
స్వాజో/ధనిఫానక్షత్రదేవేభ్యో వనుభ్య ఇదం నమమ) 


పూర్వప్రయోగే 219 జననకాలదోష శాన్తిః 


పూర్వాభాద్రా 

అజు ఏకవాధుదోగా త్వు రన్తాత/విత్వా భూతానవ్ర తిమోదమానళో తను దేవాః వ్రనవం 
యన్తి నడ్వే/ప్రోహ్ట వాసో అమ తన్య గోపాల విభ్రాడీమానన్స మిధాన ఉగ్రః ఆ౭.గ్రరేక్ల 
మరా ధగన్యామ్‌/ తగ్‌ం నూర్యోం దేనవమజుమేకపాధమ్‌/ ప్రోప్లవదాసో అను యన్తి 

మహా మా! ప త Sa యా సా = 
నర్వే/ (ప్రోష్టవదాసో అను యన్తి నర్వే స్వాజూ వూర్వాభాద్రానక్షత్రదేవాయ అజాయైక 
పాదాయేధం నమమ/ 
(ఉపహోమమంత్రాః- అజాయైకవదే న్వావో/ వ్రోష్టవదేభ్య స్వాజో/ తేడనే న్వావో 
త్రవ్యావర్స సాయ న్వావో/ వూర్యా భౌద్దానక్షత్రదేవాయ అజాయైక పాదాయేధం న 
మమ/ 


రేవతీ 
వూప్తా రేవత్వన్సోతి వళ్థామ్‌/ వుష్ణివల్‌ వళుపా వాజ్‌బుస్త్యా/ ఇమాని వావ్యా వ్రయతా 
ఉప్తాణా/న్నురర్నో యానైదువాయాతాం యజ్రమ/తుద్రాన్చు జూ న్రక్షతు రేవలతీనః/ గాపో 
నోఆళ్యాగం అన్వోతు వూషా/ అన్న గం రక్షన్తూబవాంధా ఐడూవమ/వాజుగొం ననుతాం 
యడమానాయ యజ్ఞామ్‌/ దాజిగొం ననుతాం యజీమానాయ యజ్ఞాగ్‌ న్వావో రేవతీ 
నక్ష్యత్రదేవాయ వూక ఇదం నమమం/ 


(ఉపహోమమంత్రాః: వూవ్లే స్వాజో రేవత్యై స్వావో వచభ్యస్ప్వావో' రేవతీనక్షల్ర 
దేవాయ వూశ్ణ ఇదం నమమం/ 
“త్రమృక* మన్తజపః 


తత్ర “త్ర్యమృ్బకి మంత్ర మష్టోత్తరశత వారం వా అష్టోత్తరవింశతివారం వాదశవారం 


వా జపేత్‌. 
“ఉం త్యీమృతం యజామవా నుగనిం వుని వధనమ్‌/శర్వారుకమవ బన్గనా 
స్మ త్యోడ్భు కీయ మా౭ మృ తాత్స్వావో” 


198 పిదప “త్ర్యమ్బకం యజామహే” అను మంత్రమును 108, లేక 28 లేక 10సార్లు జపించవలెను. 


పూర్వప్రయోగే 220 జననకాలదోష శాన్తిః 


న కుంభోత్థాపనమ్‌, ప్రోక్షణం చి 
"అనంతరం ' నమో బ్రహ్మణే” ఇతి మంత్రం జపిత్వా, ప్రణవేన కుంభ ముత్భాప్య, 
వ్యాహృతీభిః, “దేవస్యే” తి మన్తభిః కర్త స్వయం, పత్నీం, శిశుం చ ప్రోక్షయేత్‌. 
నమో ట్రిప్మూ శ నషో అన్త్వృగ్న యే నమః వృ థ్లివ్యా నమ ఓషోధీభ్య తనమా వాబో నమా 
వాబన్న పతయే, నమో ఎిష్టివేబృవాతే కరోమి/డం శాస్తిర్యాన్తిల్ళార్తో న్‌ 
ప్రోక్షణమంత్రాః 

ఉం భూక/ఓం భువః ఓగ్‌ం నువ ఓం భూర్బు వన్సువః//దేవన్యు త్వా నవిత్యూవ్రనవే/ 
అత్వినోర్భా వుఖ్యాము/ వూష్టో వాస్తాభ్యామ/ అట్టనోర్భెవజ్ళోన! తేడన బ్రిన్మా 
వర్చ సాయాభివాఖ్సా మి/దేవన్య త్వా నవిత్తుః వనే ఆక నోర్చావాభ్యామ్‌ /వూత్లో 
వాస్తాభ్యామ/నరన్వత్యై భైవజ్య న/వీర్యు యా న్నా ద్యాయాభివఖ్బా మి/దేవన్య త్వా 


నవితూ వ్రనవే/ అశ్వినోర్చా వుఖ్యామ్‌ / వల్లో వాస్తాభ్యామ్‌/ ఇన్హన్యేన్రియేణి/ శ్రియె 
యళనీ బరాయాభివుజ్బామి/ - అమ్మ తాభివేకోఅన్తు. 
తీరపాశనమ్‌ 
థి 
20త్రత్రో కర్లా'ఆప ఇద్వా” అతి మంత్రేణ కుంభజలం ప్రాశ్య అగ్నిముఖం కుర్యాత్‌. 


"ఆవ ఇద్వా డో భేషడీరాపో అమీవబాతేనీః! ఆవన్సర్గాన్య భేవడీస్తాన్తే తృ జ్వన్తు 
భేవడిము/ ఆమయావీ నీన్వీత/ ఆపోబై భోషజిము/ భేషడిమేవాన్నై కరోతి/ నర్వ 
మాదురేతి/ ” 


199 తదుపరి “నమో బ్రహ్మణే” అను మంత్రమును చదివి, “ఓం” అనుచు ఉదకుంభమును పైకెత్తి 
పట్టుకొని మరల దించి, దానిపై అక్షతలు వేసి, కూర్చతో కుంభజలమును కర్త తనపై, భార్యా 
శిశువులపై ప్రోక్షించుకొనవలెను. 

200 తదుపరి కర్త “ఆప ఇద్వా ఉ భేషజీరాపో” అను మంత్రముతో కొంచెము కలశములోని 
జలమును దంపతులు తీర్థమువలె పుచ్చుకొని, ఆజలముచే శిశువుయొక్క నేత్రములను తుడిచి, 
హోమార్థమై షట్పాత్రప్రయోగాగ్నిముఖమును చేయవలెను. 


పూర్వప్రయోగే 221 జననకాలదోష శాన్తిః 


షట్పాత్రప్రయోగక్రమేణాగ్నిముఖమ్‌ 
2౫పూర్వోక్త షట్పాత్రప్రయోగవిధినా అగ్నిముఖం కుర్యాత్‌. అత్ర పరిధీన్‌ న్యసేత్‌. 
పాత్రాసాదనకాలే చరుపాత్రం చ అగ్నేరుత్తరతో నిక్షిపేత్‌. తతో యజమాన ఏకం 
బుత్విజం విష్ణూస్తూక్తేన పాలాశసమిద్ధోమార్థం, ద్వితీయం బ్రహ్మసూక్తేన అన్నహో 
మార్గం,తృతీయం రుద్రసూక్తేన ఆజ్యహోమార్హం,చతుర్ధ మాయుష్యసూక్తేన ఆజ్యహో 
థ్‌ థి థ్‌ 
మార్గం నియుజ్య, యుగపదేవ అష్టోత్తరశతవారం సర్వహోమాన్‌ కుర్యాత్‌. 
(సమయాభావే అష్టోత్తరవింశతివారం వా, దశవారం వా జహుయాతీ.) అత్ర బుత్విగ్భి 
సృహ యజమానశ్చ ఆజ్యహోమం జహుయాత్‌. 
విష్ణుసూక్తమ్‌ - సమిద్ధోమః 


201 “షట్పాత్రప్రయోగాగ్నిముఖః అను అధ్యాయములో నిచ్చినట్టుగా పరిధులతో కూడిన 
అగ్నిముఖమును చక్షుర్ణోమాంతముగా చేసి, ముందుగా వరణము చేసిన బుత్విజులలో నొకని 
విష్ణుసూక్తముతో సమిద్ధోమమును, రెండవవానిని బ్రహ్మసూక్తముతో అన్నహోమమును, 
మూడవవానిని రుద్రసూక్తముతో ఆజ్యహోమమును, నాల్లవవానిని ఆయుష్య సూక్తముతో ఆజ్య 
హోమమును చేయుటకు నియోగించి, కర్తయు వారితో గలిసి ఆజ్యహోమమును చేయవలెను. 
ఈహోమములను అందరును ఒకేసారి ఎవరి మంత్రములు వారు చెప్పుచు 108 సార్లు చేయ 
వలెను. సమయము లేకున్న 28 సార్లుగాని, 10 సార్లుగాని చేయవచ్చును. ఒకవేళ బుత్వి 
క్కులు దొరుకకున్న ఆచార్యుడు మంత్రములను చెప్పుచుండగా కర్తయే ఈ హోమములను 
సమయమును బట్టి 10 లేక 28 లేక 108 సార్లు చేయవలెను. గమనిక:అగ్ని ముఖములో పాత్రా 
సాదన చేయునప్పుడు చరు(అన్న)పాత్రమును కూడ అగ్నికి ఉత్తరమున నుంచవలెను. 


పూర్వప్రయోగే 222 జననకాలదోషశాన్తిః 


మృగోన భీమః కు బలో గోరప్లాజయన్యో డువు త్రిము వత్రమణోమ/ అధేకియన్తి భువనాని 
ఎిక్వా/(తై.్రా.2.4.3)/ వరో మాత్రాయా తనువా వృధాన న తోమపాత్వమన్వచ్చు వర్తి 
ఉభే తోవిద్భ రజినీ వృథీవ్యా విట్లో దేనత్వమ్‌/ వరమన్యు విల్లే [/(కైచ్రా.2.8.3)/ విదక్రమే 
వృ థివీమేవ ఏతామ్‌/ క్షత్రాయ విళ్హు ల్భనువే కన్య న/ధ్రువాసో అన్య కీరయో జినొనః/ 
ఉరు శీతిగ్‌ం నుజినీమా బఠార/ త్రరైవః వృ థివీమేష ఏతామ్‌/ విదేక్రమే శతర్శ్పనం 


మపొత్వా/ వ్రవిక్లురన్తు తవన్తన్తవీయాన్‌/ త్వేవ్వుర వ్యాన్య నవరన్య నామ న్వావో 
విక్లవ అభం నమమ (తై. బ్రా.2.4.3) 
(స్వాహాంతే పాలాశసమిధ మగ్నౌ ప్రహరేత్‌ =“స్వాహి వరకు చదివిన తర్వాత ఒక 
మోదుగు సమిధను నేతిలో నద్ది, అగ్నిలో వేయవలెను.) 

బ్రహ్మసూక్తమ్‌ - అన్నహోమః 
థ్రిహ్మూ జజ్రానం ప్రథమం ఛ్రరస్తాల్‌/ వినముతన్సుడువో వేన తివః! నబుధ్ని యా 
ఉవమా తిన్య el నతళ్ళ యోనిమనతళ్ళ వివో! (తై.నం.4.2.8)/ చితా విరాా- 
మృవభో రయీణామ్‌/ అన్తరీక్షం విళ్వడూవ ఆ వీవేళ!/ తమ్మర్శ్మె రభ్యోర్నన్తి వథ్సమ్‌/ 
త్రిహ్మ నత్తం త్రివ్మా శా వళ్థయన్తః బ్రహ్మా దేవానజనయల్‌ బ్రహ్మ విళ్వమిభం జగత్‌! 


CEP క్షత్రం నిర్భే తమ్‌/ బ్రవ్మూ బ్రాహ్మణ ఆత్భునా/ ఆన్తరన్ఫు న్ని మే లోకాః అన్త- 
ర్వాజ్వీమిభం జుగల్‌ / బ్రహ్మా వ భూతానాం జ్యోక్లము/ తేన ఈో= ర్లతి నృ ర్రతుమ/్రప్మానైవా 


త్రయ్య్రిగ ంళత/బ్రవ్యూ న్ని న్రావ్రజావతీ్రవ్యొ న వా విశ్వా భూతాని నావీ వాన్తన్స మా- 
వొతా/ భకేన్ర ఆశాః ప్ర బొరన్తగ్న యః ఇమం నోయజ్ఞాం నయతువ్రజానన/ఘభ్భు తంవిన్వొ 


న్న జారగొం నువీఠమ/్రవ్యా నమిద్భ వత్యావొంతీన్ర్‌ స్వాజో/బ్రివ్మా అ భధం న మము/ 
(తై.బ్రా.2.8.8) 

(స్వాహాంతే అంగుష్టమధ్యమానామికాంగుళిభిః అన్నమాదాయ జహుయాత్‌ = 

“స్వాహా” వరకు చదివిన తర్వాత బొటమిన, మధ్య, ఉంగరపువ్రేళ్లతో చరువును 

(అన్నమును) తీసికొని అగ్నిలో వేయవలెను) 


పూర్వప్రయోగే 223 జననకాలదోష శాన్తిః 


రుద్రసూక్తమ్‌ - ఆజ్యహోమః 

వరీఖోర్ముదన్య పాతిర్ప్యొణక్తు వరేక్వేవన్య దుర్భ్ర తిరనాయోః/ అవగురా మభువ- 
ద్భ్యాన్తనువ్వు మీఢ్వస్తోవోయ తనయాయ ము ఢయ/న్తువొ శ్రుతం గర్తనదంయువోనం 
మృగం నభీమమువవాత్ను ముధమ/మృ డా దీరత్రే రుద్ర న్రవానోఅన్యం తోఅన్ను 
న్న వవన్తు నేనాజమీఢుట్టమ శివతమ శిబోనన్సుమునా భవ(వరమే వృ శ్షఆయుధం 
నిధాయ కృ | త్తం వనొన ఆబీర వినాకం బిభ్రదాగమా/ అర్‌ వొన్సి భరి సాయకాని భన్వ/ 
ఆర్‌వొన్నివ్కం యుజుతం బిళ్వ రూదమ్‌/ ఆర్‌వాన్ని భన్హయనే విళ్తూముభ్భు వము/ నవా 
ఉజీయోరుద్ర త్వదేస్తిత్వవుగ్నే రుద్రో అనురోమహోదివన్త్వగ్‌ం శధోమాడుతం 
వృత్త ఈఊళివే/త్వం వాతెరరుణార్యాని శజుయన్ల్వం వూషా వభతూ పొనీ నుళ్ళ నా/ఆ వో 
రాహనమభ్వూరన్యు రుద్రగ్‌ం హోతొరగ్‌ం నత్య యజుగ్‌ం రోదస్యా*అగ్న ౦ వురాతీన- 
యిల రబిత్తాధరణ్య డూవమవనో తృ జభ్వర్థ న్వావోరుడ్రా యేధం న మమ/ 
(స్వాహాంతే పాలాశదర్వ్యా ఆజ్యం జహుయాత్‌ = ' స్వాహా వరకు చదివిన తర్వాత 
పాలాశ (మోదుగు)దర్వీతో నేతిని తీసికొని అగ్నిలో వేయవలెను.) 

ఆయుష్య సూక్తమ్‌- ఆజ్యహోమః 
యో బ్రహ్మో బ్రవ్మాణ శజాభార్‌ ప్రాజోశ్వరూ కృత్తివాసాః వినాకీ/ ఈశానో దేవ న్స న 
ఆయుర్లధాతు తృన్మై ఉఊవోమి వావిషా థృుతేన/ విబ్రాజమానన్సు రరన్య మధ్యాదోచ 
మానోఘర్భు డుబిర్య ఆగాల్‌7న మృ త్యు పాఠానవనుద్య మోరాదివోయువే జోభ్ళు త 
మత్తు దేవః బ్రహ్మా జ్యో తిర్భ్గవ్యూ వత్నీము గర్భం యమాదధాత్చు డుడూవం జాయ - 
న్రవ్‌/ నువర్ధరంభ్య్రవా మర్చమర్చ్యం తమాయువే వరయామో భు తేన/ శ్రియం 
లక్ష్మీ మూవలామంభికాం గాం వక్షీం చ యామిన్రానేనోత్యు దావంజతాం విద్యాం బ్రహ్మ 
యోనిగ్‌ం నుడూపామివోయవే తర్చయామో ము తేన! దాకొయజ్య న్స ర్వయోన్య 
నుయోన్య న్స వాన్రజోవిళ్వడూవా వితూపాః ననూనవన్స వతయన్న్స యూథ్యా ఇవో 
యువేజోష్ళు తమిధం జొవన్రామ్‌/ దివ్యా గణా బహుదూపాః వురాణా ఆయు బ్బిబోన 
వ్రముథ్నన్తు బీరాన్‌/ లేభ్యో ఉఊవోమి బహుధా భు తేనమా నః బ్రజాగ్‌ం లీరవ్లో మోల్‌ 


పూర్వప్రయోగే 224 జననకాలదోష శాన్తిః 


వీరాన్‌/ ఏకః వురస్తాద్య ఇధం బభూవ యతో బభూవుర్భు వనన్య గోపా! యమవ్యేతి 
భువనగ్‌ల సాంవరాయే న నో వావిర్భ తమివోయువే ౭ త్తు దేవః/ వనూన్రుద్రానాటిత్యా 
న రుతో2థ్‌ సాధ్యా న్నృ భూన్య క్షాన్ధన్ధర్వార్‌ క విత్ధూర్‌ కృ విళ్వాన/ భృడూన్‌ 
నర్పాల్‌ శ్బాత్రరసోజ థ్‌ నర్వాన్‌ భృుతగం వాత్వా స్వాయువ్య మివాయాము 
ళత్వత/బిప్టో త్వం నో అన్తమళ్ళర్భ యబ్భ నవాన్త్య/వ్ర తే భారా మభుచ్చుత ఉథ్సీం 
దువ్రాలే అక్షేతగ్‌ స్వాజో/ ఈశానాయేధం న మమ/ (తై.సం.3.1.10) 
(స్వాహాంతే పాలాశదర్వ్యా ఆజ్యం జహుయాత్‌ = “స్వాహా వరకు చదివిన పిదప 
పాలాశ (మోదుగు)దర్వీతో నేతిని తీసికొని అగ్నిలో వేయవలెను) 
(అష్టవాక్య) నక్షత్రహోమః 

2౫2 తతః బుత్విగ్భి స్సహ పూర్వోక్తవిధినా అష్టోత్తరశతవారం వా అష్టావింశతివారం 
వాదశవారంవా శిశోర్టన్మ నక్షత్రాష్టవాక్యహోమం చరుసమిధాజ్యసమర్పణేన 
కుర్యాత్‌. అనంతరం తదేవవిధినా తన్నక్షత్రస్యోపహోమం కుర్యాత్‌. (211-218 
పృష్టేషు ఏత న్మంత్రాః ద్రష్టవ్యమ్‌) 

మహామృత్యుంజయమంత్రహోమః 
2% శ్రత్రో యజమానః “త్ర్యంబకం యజామహే” తి మంత్రహోమం ఆజ్యేన వా తిలేన వా 


202 ఆతర్వాత 211-218 పేజీలలో నిచ్చిన నక్షత్రములలో దేనిపై జన్మనక్షత్రశాంతి చేయుచు 
న్నారో ఆ నక్షత్రమునకు చెందిన 8 వాక్యములతో పైవిధముగానే సమిధాజ్యాన్నములతో 
బుత్విజులతో గలసి కర్తయు ఆజ్యహోమమును 10 లేక 28 లేక 108 సార్లు చేయవలెను. ఈ 
హోమములను చేయునప్పుడు 8వ వాక్యమునకు బ్రాకెట్లలో నిచ్చిన “స్వాహా” రూపమును, 
“నమమ” అని అంతమగు వాక్యమును చెప్పవలెను. ఇట్లు అష్టవాక్యనక్షత్రహోమమును చేసిన 
పిమ్మట, అదేవిధముగా సమిధాజ్యాన్నములతో 211-218పుటలలో నిచ్చిన ఆ నక్షత్రమునకు 
చెందిన ఉపహోమమంత్రములతో హోమమును 10 లేక 28 లేక 108 సార్లు చేయవలెను. 

203 ఆతర్వాత కర్త మాత్రమే “త్ర్యంబకం యజామహే” అను మంత్రముతో నేతితోగాని, తిలలతో 
గాని 10 లేక 28 లేక 108 సార్లు హోమము చేయవలెను. 


పూర్వప్రయోగే 225 జననకాలదోష శాన్తిః 


అష్టోత్తరశత వారం వా అష్టావింశతివారం వా దశవారం వా జహుయాత్‌. 
“ఓంత్రొమ్బకం యజామహే నుగన్ధిం నష్ట వర్గనమ్‌/ఉర్వారుకమీవ బనానా 
స్మృ్రత్యోడ్భు కీయ మా౭మృుతాత్సాజో/ త్య ంబకాయేధం న మమ” 
స్విష్టకృద్ధోమః 
మం! హవ్యవాహేమభిమాతి షాహేమ్‌! రక్షోహణం పృతనాసు జిష్టుమ్‌! 
జ్యోతీష్మన్తం దీద్యతం పురీన్ధిమ్‌! అగ్నిగ్గ్‌ స్వీష్టకృత మాహువేమ! స్వీష్టమగ్నే 
అభి తత్పృణాహి! విశ్వాదేవ పృతనా అభిష్య| ఉరున్నః పన్థాం ప్రదిశన్విభాహి! 
జ్యోతీష్మద్ధేహ్యజరన్న ఆయుస్స్వాహో! అగ్నయే స్విష్టకృత ఇదం న మమ! 
(తై.బ్రా.2.4.1) 
బతి దర్వ్యాముపస్తీర్య, ఉత్తరార్థాత్సకృత్‌ చరుమవదాయ, ద్విరభిఘార్య 
హుత్వా, ఇధ్మసన్నహనాని అద్భిస్సంస్పృశ్య, అగ్నౌ ప్రహృత్య, అప ఉస్పృశ్య, 
జయాదీన్‌, పూర్ణాహుతిం, సంస్రావహోమం, అనాజ్ఞాతాదీన్‌, పరిధిప్రహరణోత్తర 
పరిషేచన బ్రహ్మో ద్వాసనాగ్న్యు పస్థానాంతం సర్వం కృత్వా, ఆచార్యాయ, బుత్వి 
గ్భ్యశ్చ యథాశక్తి దక్షిణాసత్కారాని కృత్వా, పూర్వోక్తవిధానేన బ్రాహ్మణేభ్యః నవ 
గ్రహదానం కుర్యాత్‌. 


204 ఆతర్వాత కర్త మాత్రమే ప్రధానదర్విలో నేయిని వేసికొని, చరుపాత్ర ఉత్తరార్థమునుండి 
అధికప్రమాణములో చరువు నందులో వేసికొని, స్రువముతో రెండుసార్లు దానిని నేతితో నభిఘ 
రించి, హవ్యవాహమభి మాతిషాహమ్‌” అను మంత్రముతో హోమము చేసి, ఇధ్మమునకు కట్టిన 
త్రాటిని నీటిలో తడిపి అగ్నిలో వేసి, ప్రోక్షణిలోని నీటిని తాకవలెను. 

2₹05త్రర్రువాత షట్పాత్రప్రయోగములో చెప్పినట్టుగా జయాదిహోమమునుండి మొదలిడి పూర్ణా 
హుతితోసహ అగ్న్యుపస్థానాంతముగా సమస్తమును చేసి, ఆచార్యునకు, బుత్విక్కులకును 
యథాశక్తి దక్షిణ లిచ్చి సత్కరించి, లోగడ 195-199 పుటలలో చెప్పినట్లుగా బ్రాహ్మణులకు 
నవగ్రహదానములను చేయవలెను. 


పూర్వప్రయోగే 226 జననకాలదోష శాన్తిః 


(లౌకికమర్యాద: ఇట్లు జననశాంతి ముగిసిన తర్వాత భార్యవైపు తల్లిదండ్రులు లేక 
బావమరదులు దంపతులకును, శిశువునకును నూతనవస్త్రము లిచ్చుట ఆచారము. 
అట్లు వస్త్రము లిచ్చిన తర్వాత శిశువునకు సుమంగళులు హారతి నీయవలెను. బంధు 
మిత్రులకు, బ్రాహ్మణులకు సంతర్పణము చేయవలెను.) 

అనుబంధము 

1. ఆశ్విని మొదటిపాదము, మఖా 1,2 పాదములు, మూలా మొదటిపాదము, 
జ్యేష్టా నాల్గవపాదము, పూర్వాషాఢా మూడవపాదము, రేవతి నాల్గవపాదము 
లందు శిశువు జనించిన తండ్రికి మంచిది గాదనియు, 

2. భరణి నాల్గవపాదము, ఆశ్రేష రెండవపాదము, జ్యేష్ట మూడవపాదము, పూర్వా 
భాద్ర నాల్గవపాదములందు జనించినచో శిశువునకు మంచిది గాదనియు, 

3. కృత్తిక, ఆర్ద్ర, పుబ్బ,విశాఖా నక్షత్రముల నాల్గవపాదము, చిత్రా, జ్యేష్టా నక్షత్ర 
ముల మొదటిపాదము, మూలా రెండవపాదములందు జనించిన తల్లికి మంచిది 
గాదనియు, 

4. పుష్యమి 2,3 పాదములు, హస్త 3వ పాదము, ఉత్తర 1వ పాదములందలి జననం 
తల్లిదండ్రుల కిర్వురికి మంచిది గాదనియు, 

5. రోహిణి నాల్గు పాదములు తండ్రికిని, మేనమామకును మంచివి గావనియు, 

6. జ్యేష్ట రెండవపాదము సోదరులకు, మేనమామకు మంచిది గాదనియు జ్యోతి 
శాస్త్రము వచించుచున్నది. 

ఘట్టి యిట్టి టి 4 టి 


శ్య9 శృం శ్యర శృం శృం శల శృ 


నామకరణప్రయోగః 


20 స్తూ దశమ్యా ముక్థితాయాగ్‌ం స్నాతాయాం పుత్రస్య నామ దధాతి పితామా తేతి! 
207 శ్లో|| నామాది నాందీకరణం పుణ్యాహం ద్విజభోజనమ్‌! 
రక్షాబంధన మన్నాది, చౌలాద్యంకుర మేవ చ! 1 


206 దశమ్యామ్‌=10వ దినాంతమున, అనగ 11వనాటి ప్రొద్దున, ఉర్థితాయాం స్నాతాయాం 
పుత్రస్య = సూతికాగృహమును విడిచి సుస్నాతుడైన పుత్రునికి, పితామాతా= తల్లిదండ్రులు, 
ఇతి=శాస్త్రోక్తవిధానముగా, నామ దధాతి = పేరును పెట్టుచున్నారు - అని ఈ సూత్రమునకు 
అర్థము. అనగా 11వనాటి ఉదయమున సుస్నాతుడైన పుత్రునకు ముందుగా జాతకర్మను చేసి, 
ఆతర్వాత నామకరణమును చేయవలె ననుట. కాని “ద్వాదశే, షోడశే, అష్టాదఠే, ద్వాత్రింశే వా” 
- అను వాక్యముండుటచే, నామకరణమును 11వనాడు చేయనిచో, 12, లేక 16, లేక 18, 32వ 
దినమున చేయుటయు సశాస్త్రీయమే. ఆంధ్రదేశములో 21వనాడు నామకరణము చేసి శిశువును 
తొట్టిలో పరుండబెట్టుట ఆచారముగా నున్నది. 

207 ఈనామకర్మకు ఆనుషంగికముగా అభ్యుదయము, పుణ్యాహవాచనము లున్నవి. వీని 
విషయమై పైనిచ్చిన నాల్గు కారికలున్నవి. ఇందులో మొదటి కారిక నామకరణాత్పూర్వము 
అభ్యుదయపుణ్యాహములను, అన్నప్రాశనమునకు ముందుగా రక్షాబంధనమును, చౌలము 
నకు ముందుగా అంకురారోపణము చేయవలెనని తెల్పుచున్నది. రెండవది నామకర్మయందు 
చేయు పుణ్యాహములో శిశువు పేరును చెప్పవలెనని తెల్పుచున్నది. మూడవకారిక జాతకర్మ 
నామకర్మలలో చివరికి పుణ్యాహమును చేయమనుచున్నది. ఇట్టిది మొదటికారికకు వ్యతిరేక 
ముగానున్నది. కాని రెండవకారిక నామకర్మలో వచ్చు పుణ్యాహములో శిశువు పేరును చెప్ప 
వలె ననుట చేత, నామకర్మ ముగియనిదే శిశువు పేరు తెలియనందున, ఆపేరు తెలిసిన తర్వాత 
కర్మాంతమున పుణ్యాహము చేయుమనుటయే సతార్కికముగా నున్నది. ఐనను, కొందజు 
మొదటికారికప్రకారమే ముందుగ అభ్యుదయమును, 'శ్రీనివాసశర్మ” అను కల్పిత నామముతో 
పుణ్యాహమును చేసి, ఆతర్వాత నామకరణమును చేయుచున్నారు. మజికొందలు 3వ కారిక 
ప్రకారము నామకర్మను ముందుగ చేసి, రెండవకారికప్రకారము శిశువుయొక్క యథార్థనామ 
మును చెప్పుచు నామకర్మాంతమున పుణ్యాహమును చేయుచున్నారు. ఇచ్చట నామకర్మాం 
తమున పుణ్యాహమును చేయు విధానమే చెప్పబడినది. 


పూర్వప్రయోగే 228 నామకరణమ్‌ 


పుణ్యాహవాచనే నామ్ని మధ్యమే స్వస్తివాచనే! 

ఉక్తా బాలకనామాస్మై స్వస్తీత్యన్యత్సమం భవేత్‌! 2 

పుణ్యాహకాలం వక్ష్యామి పుంసి సంకల్పనాత్పరమ్‌! 

జాతకర్మ సమాప్తాతు సమాప్తే నామకర్మణి॥! 3 

208 కార్యేషు క్రియమాణేషు బహునా మథవా ద్వయోః] 
రక్షాంకురౌ సకృత్కుర్యా న్నాందీహోమం పృథక్సృథక్‌॥ 4 
సంకల్చః 

2 ఆచమ్య, ప్రాణానాయమ్య, శ్రీభగవదాజాయా శ్రీమన్నా రాయణ ప్రీత్య ధం మము 
భర్భు వత్నా్యాం ---- నక్షత్రజాతన్య (జాతాయాలి అన్య (అన్యావలీ కుమారన్య 
(కమార్యాణి నకల నత్పు డువమధ్యే నద్యు వవార్యారం నామ భాస్యావపా/ 


208 ఇట్లు 11వనాడు మొదట జాతకర్మ, తదుపరి నామకర్మ చేసినపుడు, ఈరెండు కర్మలలోను 
అభ్యుదయ, పుణ్యాహవాచనము లుండుటచే, వీటిని రెండు కర్మలకు ప్రత్యేకముగా చేయ 
వలెనా, లేక జాతకర్మలో చేసిన అభ్యుదయ, పుణ్యాహములే చాలునా అను సంశయము కల్లు 
చున్నది. దీనిని నాల్గవకారిక తీర్చుచున్నది. ఒకేసారి రెండుగాని, అంతకంటె ఎక్కువగా గాని 
కర్మలను చేయునప్పుడు రక్షాబంధనము, అంకురార్పణము ఒక్కసారి చేసిన చాలును; 
నాందీని, హోమములను ప్రతికర్మకు వేర్వేరుగా చేయవలెను - అని ఈకారిక కర్థము. నామ 
కర్మయందలి పుణ్యాహములో శిశునామమును చెప్పవలెననుటచే, ఈ అవసరములేని జాత 
కర్మయందలి పుణ్యాహమునకన్న, నామకర్మయందలి పుణ్యాహము వేరనుట స్పష్టము. 
అందుచే జాతకర్మకును, నామకర్మకును వేర్వేరుగా నాందీముఖమును (అభ్యుదయమును), 
పుణ్యాహమును చేయవలెను. 

209 కర్త తన భార్యాశిశువులతో కర్మాచరణమున కనుకూలమైన శుభస్థలమును ప్రవేశించి, తన 
కుడికి భార్యాశిశువులుండునట్లు పీటలపై కూర్చొని, ఆచమించి, ప్రాణాయామము చేసి, “శ్రీ 
భగవదాజ్ఞయా---భోజయిష్యే' పర్యంతము సంకల్పించి, “నాందీముఖి మను అధ్యాయము 
నందు చెప్పినట్లుగా హిరణ్యరూపకముగా అభ్యుదయమును చేసి నామకర్మ నారంభింప 
వలెను. సంకల్పములో గీతలున్నచోట శిశువుయొక్క జన్మనక్షత్రము పేరును చెప్పవలెను. 
బ్రాకెట్లలో నిచ్చిన పదములను ఆడ శిశువునకు నామకరణము చేయునప్పుడు చెప్పవలెను. 


పూర్వప్రయోగే 2209 నామకరణమ్‌ 


తత్క ర్భాంగమభ్యు భయం తరవ్యే / అభ్యు భయాల మై బ్రాహ్మ శాన్‌ భోజయివ్యే 
- ఇతి సంకల్ప్య, హిరణ్యే నాభ్యుదయం కృత్వా, 
నామలేఖనమ్‌ 
20 తండుల పూర్ణపాత్ర మేక మాదాయ! తస్మిన్‌ కూర్చేన (సువర్ణేన వా) ఉదగపవర్గం 
రేఖాద్వయం లిఖిత్వా! కూర్చేన (సువర్ణేన వా) ఆద్యంత శ్రీకారసంయుతాని శిశోః 
జన్మసంబంధ మాస, నక్షత్ర, వ్యావహారికనామాని లిఖిత్వా! 
మాసనామాని 
21. శ్లో! కుమారస్య మాసనామ మార్గశీర్షాది గణ్యతే! 
కృష్ణో నన్లో =చ్యుతశ్చక్రీ వైకుంలో= థ జనార్దనః 
2. శ్లో! ఉపేంద్రో యజపురుషో వాసుదేవ స్తథా హరిః 


న క 


గోవిన్షః పుజ్జరీకాకో మాసనామాన్యనుక్రమాత్‌॥ 


210 విశాలమైన ఒకతట్టలో బియ్యమును పోసి, దానిని సమముగా నెరపి, అందులో కొన్నిపసుపు 
అక్షతలను, ఖర్జూరఫలములను చల్లి, ఆతట్టను తన కుడితొడపై పెట్టుకొని పైన, మధ్యన, క్రింద 
మూడుగడు లేర్పడునట్లు కూర్చు మొదలుతో (లేక బంగారుకడ్డీతో) కుడినుండి ఎడమ కంత 
మగునట్లు రెండు గీతలను గీయవలెను. ఇట్టేర్పడిన పైగడిలో శిశువుయొక్క మాసనామమును, 
మధ్యగడిలో నక్షత్రనామమును, క్రిందిగడిలో తానుంచదలచిన వ్యవహారనామమును “*శ్రీకార 
మును ఆద్యంతములం దుంచుచు కూర్చమొదలుతో (లేక బంగరుకడ్డీతో) వ్రాయవలెను. 

211 మగశిశువునకు ఉంచవలసిన మాసనామములను మొదటి రెండు శ్లోకములు తెల్పు చున్నవి. 
మార్గశిరమాసమున పుట్టిన బాలునికి కృష్ణుడనియు, తరువాత వచ్చు మాసము లందు పుట్టిన 
బాలునకు క్రమముగా అనన్త, అచ్యుత, చక్రి వైకుంఠ, జనార్దన, ఉపేంద్ర, యజ్ఞ పురుష, 
వాసుదేవ, హరి, గోవింద, పుండరీకాక్ష నామములను ఉంచవలెనని ఈశ్లోకములు 
తెల్పుచున్నవి. అట్లే బాలికకు మార్గశిరముతో ఆరంభించి వరుసగా వాగ్దేవి, పద్మావతి, శ్రీదేవి, 
సావిత్రి భూదేవి, కల్యాణి, సత్యభామ, పుణ్యవతి, రూపవతి, ఇందుమతి, చంద్రావతి, లక్ష్మి - 
అను నామముల నుంచవలెనని చివరి రెండు శ్లోకములు తెల్పుచున్నవి. మార్గశిరముతో గాక, 
వైత్రముతో ఆరంభించి క్రమముగా నివే నామముల నుంచుటకూడ ఆచారములో నున్నది. 


పూర్వప్రయోగే 230 నామకరణమ్‌ 


3.శ్లో! మార్గశీర్షే చ వాగ్దేవీ పుష్యే పద్మవతీ తథా! 
శ్రీదేవీచాపి సావిత్రీ భూమిః కల్యాణికా తథా! 

4శ్లో! సత్యభామా పుణ్యవతీ రూపవతీన్దుమత్య పి! 
చంద్రావతీ చ లక్ష్మీశ్చ స్త్రీనామకరణే విదుః 


22 నక్షత్రనామాని 
జన్మనక్షత్రమ్‌ పురుషనామ స్త్రీనామ 
అశ్వని ఆశ్వయుజః ఆశ్వయుజా 
భరణి ఆపభరణః ఆపభరణీ 
కృత్తిక కృత్తికః కృత్తికా 
రోహణి రౌహిణః రౌహిణీ 
మృగశిరా మార్గశీర్షః మారశీరా 
ఆర్ద్ర ఆర్జ్రకః ఆర్జ్రకా 
పునర్వసు పునర్వసుః పునర్వసూ 
పుష్యమి తిష్యః తిష్యా 
ఆశ్రేష ఆశ్రేషః ఆశ్రేషా 
మఖ మాఘః మాఘా 
పుబ్బ పూర్వఫల్టునః పూర్వఫల్లునీ 
ఉత్తర ఉత్తరఫల్లునః ఉత్తరఫల్లునీ 
హస్త హస్తః హస్తా 
చిత్ర వైత్రః వైత్రా 
స్వాతి స్వాతిః స్వాతీ 
విశాఖ విశాఖః విశాఖా 


212 ఆడ,మగశిశువులకు ఉంచవలసిన నక్షత్రనామములు పైపట్టికలో నీయబడినవి. శిశివు 
జన్మించిన నక్షత్రమునుబట్టి పైపట్టికలో నేదోయొక పేరును ఎన్నుకొనవలెను. 


పూర్వప్రయోగే 231 నామకరణమ్‌ 


జన్మనక్షత్రమ్‌ పురుషనామ సీనామ 
అనురాధ అనూరాధః అనూరాధా 
జ్యేష్ట జ్వైష్టః జ్యైఫ్టా 
మూల మూలకః మూలకా 
పూర్వాషాఢ పూర్వాషాఢః పూర్వాషాఢా 
ఉత్తరాషాఢ ఉత్తరాషాఢః ఉత్తరాషాఢా 
శవణం శ్రావణః శ్రావణీ 
ధనిష్ట శ్రవిష్టః శ్రవిష్టా 
శతభిషం శాతభిషజః శాతభిషజా 
పూర్వాభాద్ర పూర్వప్రోష్టపదః పూర్వప్రోష్టపదా 
ఉత్తరాభాద్ర ఉత్తరప్రోష్టపదః ఉత్తరప్రోష్టపదా 
రేవతి రైవతః రైవతీ 

వ్యవ హారనామాని 


23 సూ||అయుజాక్షరం కుమార్యాకః, అవిషమాక్షరం కుమారస్య। 
శ్లో! అమంత్రికాతు కార్యేయం స్త్రీణా మావృదశేషతః! 
సంస్కారార్థం శరీరస్య యథాకాలం యథాక్రమమ్‌!! (ఇతి మనుః) 


214 త్రత్రః నామత్రయాధిష్టదేవతాభ్యాం షోడశోపచారపుజాం కుర్యాత్‌. 


213 బాలికకు బేసిసంఖ్య అక్షరములు గల పేరును, బాలునకు సరిసంఖ్య అక్షరములు గల 
పేరును పెట్టవలెనని పైసూత్రమున కర్థము. స్త్రీశిశువునకు జన్మకర్మమొదలు చౌలమువరకు 
దేహసంస్కారార్థములైన క్రియలు పురుషశిశువునకువలెనే అదేకాలములో, అదే క్రమములో 
చేయవలెను గాని, ఆక్రియలను మంత్రరహితముగా చేయవలెనని పై మనుస్కృతిలోని శ్లోకము 
చెప్పుచున్నది. అనగా నాందీముఖమును, పుణ్యాహవాచనమును సమంత్రకముగా చేయ 
వలెను, కాని ముందుచెప్పబోవు అభిమంత్రణము, మూర్థావఘ్రాణమును కొడుకునకు మంత్ర 
సహితముగాను, కూతురునకు మంత్రరహితముగాను చేయవలెనని దీని కర్థము. 

214 తరువాత ఆతట్టలో వ్రాసిన నామత్రయదేవతలకై 'నామత్రయాధ్యప్రానదేవతాభ్యో నమః ౯- 


పూర్వప్రయోగే 232 నామకరణమ్‌ 


షోడశోపచారపూజా 
నామత్రయాధిప్రానదేవతాభ్యో నమః భ్యాయామి/ ధ్యానం నమర్చయామి/ ఆవావా 
యామి/ ఆననం నమర్సయామి/ వాన్తయోరర్థ్యం నమర్సయామి/ పాదయోః 
పాద్యం నమర్చ యామి/ఆచమనీయం నమర్చయామి/డౌవబారికస్నా నం నమర్చ- 
యామి/ "ఆపో వాప్టా మయోభువస్తా నొ ఊరే దధాతన మహే రహొయ  బక్షనే/ 
యో వళ్ళినతీమో రనన్తన్మ భాజయతేవా నో/ ఉళతీరవ మాతర తస్మా అరం 
గమామ వో యన్య కయాయ జాన్సాథ/ ఆపో జనయధా భన - స్నా వయామి/ 
స్నా నానంతరమాచమనీయం నమర్చ యామి/అబివస్రారయక్షతాన్‌ నమర్చ యామి/ 
ఉవవీతం నమర్చయామి/ గన్థం నమర్చయామి/ వువ్పం నమర్చయామి/ దూవ 
మాఘ్రావయామి/ బీవం బర్భయామి/ ఏతే గ్థూక్షతవువ్చ యూవదీపోత్తరీయాభరణా 


ద్యలజ్చా రాన్స రో వబారాః-ఇత్య భ్యర్చ్య, 

నైవేద్యం - "ఓం భూడ్భు వన్సువో/"” ఇతి కదళీఫలం వా క్షీరం వా ప్రోక్ష్య, "నత్యం 
త్వర్తేన వరోషిఖ్బామి” - ఇతి పరిషిచ్య, “అమృతమును, అద్భు తోవన్తరోజుమని - 
ఇత్యాపోశ నం దతా వ? 'ఓంధ్రాణాయ స్వావోజీం అపానాయ స్వావోజం వ్యానాయ 
స్వాజో/ఓం ఉదానాయ స్వాజో/ఓం నమానాయ స్వాజో/ ఓం బ్రివ్మూ జో స్వాజో/ మధ్యే 
మద్యే పానీయం నమర్చ యామి/"- ఇతి నివేద్య, " అమ తావధానమని "- ఇత్యుత్తరా 
పోశనం దత్వా, 
'వాస్తౌవ్రకాళయామి/ పాదౌ వ్రకాళయామి/ తామ్బూ లం నమర్ప యామి/నువ్వర 
వృన్రవువ్చుం నమర్చ యామి/వ్రదక్ష అనమ స్మా రాన్‌ నమర్చ యామి/” 


అని ఆరంభించి 'వభక్షణనమన్కొా రాన్‌ నమర్శ యామి “"వరకుగల షోడశోపచారపూజను 
చేసి కర్త “ నాముత్రయాధిషానదేవతాన్ను ప్రీతో వరదో భూత్వా, అన్య తుమారన్య (అన్యాః 
కుమూర్యావి ఆయువ్యా భివృద్రర్తన్త్వితి భ్‌వన్తో జవన్తు]'- అని సదస్యులను ప్రార్థించవలెను. 
అప్పుడు సదస్యులు : ఆయుప్యాభివృభ్రరన్తు'- అని చెప్పవలెను. ఇచ్చట నైవేద్యమునకై అరటి 
పండ్లను గాని, పాలనుగాని ఉంచవలెను. 


పూర్వప్రయోగే 233 నామకరణమ్‌ 


'నామత్రయాదిప్రానదేవతాన్సువ్రీతో వరబో భూత్వా, అన్య కుమారన్య (స్యా+ 
కుమార్యా2) ఆయువ్యా భివృభిర్తన్హ్రాతి భవన్తో బ్రువన్తు/” - 'ఆయుప్యా భివృభ్రరన్తు ౬ 
ఇతి ప్రతివచనమ్‌. 
“అభి మంత్రణమ్‌ 

సూ॥|అంగాదంగాదితి ద్వాభ్యా మభిమంత్ర్య! 
మం/ అంగోదంగాల్సం భీవని వా దీయాదభిడాయనే/ఆత్మా వై వత్రనామాని 
న జీవ కలదో శతు? అక్మో భవ వరజుర్భవ పొరేజ్య మున తం భవ/ వతూనాం త్వొ 
హాంరారేణాభిజీచ్రూమి _---ళర్ధున/ (తై.మం.పా.2.11,12) nm 

మూర్ధ న్యవఘ్రాణమ్‌ 
2సూ]|| తాభ్యామేవ ముర్ధన్యవఘ్రూణమ్‌! 
మం/ అంగొధంగాళ్ళం భీవని వా దీయాబభిడాయనే/ఆత్సా వై వత్రనామాని 
న జీవ ళరదో, శతు? అక్మో భవ వరజుర్భవ పొరేజ్య మున తం భవ/ వతూనాం త్వొ 
వాంకారేశాభిడమ్రూమి _..-ళర్ధున/ (తై.మం.పా.2.11,12) " 
27 'మాననామ్నూ (శ్రీకృష్ణ/నామ భృ త్వా టీర్థాయుష్మా న్‌ భవ/ నక్షత్రనామ్నా 
(హాణ నాము ధృ త్వా దీర్రాయుప్కా న్‌ భవ/వ్యావహాోరికనామ్నా (శ్రీనివాన) నామ 


25 “అంగాదంగాత్‌”, “ఆశ్మాభవి అను రెండుమంత్రములను చదివి గీతలుంచినచోట బాలకుని 
వ్యవహారనామము చెప్పుచు అభిమంత్రించవలెను.(కూతురు నామకరణములో ఈ మంత్రములు 
లేవు. కూతురును అమంత్రకముగా అభిమంత్రించవలెను.) 

216 మరల ఆ రెండుమంత్రములనే చదివి గీతలుంచిన చోట బాలకుని వ్యవహారనామము 
చెప్పుచు అతని తలను వాసనచూడవలెను. (కూతురు నామకరణములో అమంత్రకము గనే 
మూర్గన్యవ ఘ్రూణము చేయవలెను.) 

217 తరువాత “మాసనామ్నా-- దీర్దాయుష్మాన్‌ భవి వరకు చెప్పుచు తల్లిదండ్రులు శిశువు 
యొక్క శిరముపై అక్షతలు వేసి దీవించవలెను. ఈవాక్యములలో బ్రాకెట్లో నిచ్చిన మాస, నక్షత్ర, 
వ్యవహారనామములకు బదులుగా ప్రస్తుతము కుమారుని కొసగిన మాస, నక్షత్ర, వ్యావ 


పూర్వప్రయోగే 234 నామకరణమ్‌ 


భృత్వా దీర్థాయుష్మా న్‌ భన/ కతాయుష్యా న్‌ భవ/- ఇత్యుక్త్వా మాతాపితరౌ శిశో 

శిరసి అక్షతాన్‌ నిక్షిప్య, ' అగ్ని రాయువ్యూ ' నితి పంచభిః (తై.సం.2.3.10) కుమారస్య 

దక్షిణకర్ణే జపేత్‌! 

1. అగ్ని రాయుస్తాన్లు వనన్స తీభిరాయుప్మా న్లేన త్వా ౭ ౭ యుషా2 ౭ దయు- 
వ్యున్తం కలోమి/ 

2. సోము ఆయుష్మాన్ల ఓవభీభిరాయుప్తాన్తేన త్వా 2 ౭. యుషా౭ ౭ యువ్యన్రం 
కరోమి/ 

3. యజ్ఞ ఆయుప్మాన్సు ధక్షణాభిరాయుష్యా నేన త్వా2 ఇ యుషా2 2ఒదయు- 
వ్యృశ్తం కలోమి/ 


4. బ్రహ్మాయువ్య తత్రావృ జైరాయువ్య త్రేన త్వా౭ 2 యుషా౭ 2 యువ్యన్తం 
కలో] == = " 
5. దేవా ఆయువ్యున్తన్తేఇ మృ తేనాయువ్య శ్తన్తేన త్వా 2 ౭ యుషా౭ ౭ యువ్య్ర న్రం 
కలోమి॥ 
28 (పుత్రికాయాః నామకరణే 
“మాననామ్నూ (కల్యాణీ/నామ భృత్వా దీర్థాయుష్య తీ భవ/ నక్షత్రనామ్నా (రవాణ 
నామ ధృత్వా దీర్థాయువ్య తీ భవ /వ్యావహోరికనామ్నా (భారతీ) నామ ధృ త్వా దీర్ణా 
యువ తీ భవ/ళతాయువ్యు తీ భవ/ - ఇతి మాతాపితరౌ పుత్రికాయాశ్శిరసి అక్షతాన్‌ 
నిక్షిష్య, 


హారికనామములను చెప్పవలెను. పిదప “అగ్నిరాయుష్మాన్‌” అను 5 మంత్రములను శిశువు 
కుడిచెవిలో జపించవలెను. (స్త్రీనామకరణములో ఈ మంత్రములు లేవు.) 

*ళీక్తూత్తురు నామకరణములో తల్లిదండ్రులు బ్రౌకెట్లో నిచ్చిన మాస, నక్షత్ర, వ్యవహారనామ 
ములకు బదులుగా ప్రస్తుతము కూతరు కొసగిన మాస, నక్షత్ర, వ్యావహారికనామములను 
చెప్పుచు 'మూననామ్నా-- దీర్థాయువ్మ తీ భన” వరకు చెప్పి శిశువుయొక్క శిరముపై అక్షతలు 
వేసి దీవించి, “సర్వస్మాదాత్మనః అను మంత్రముతో నభిమంత్రించవలెను. 


పూర్వప్రయోగే 235 నామకరణమ్‌ 


6. మం! నర్వస్మా దాళ్ళ నన్సంభూతాని సాడీన ళరదోళ్ళతమ/ (తై.మం.పా.2.14) 
-ఇత్యభిమంత్రయతే) క్‌ 
పుణ్యాహవాచనమ్‌ 
పొస్రాణ్రానాయమ్య! “వూర్వోత్త ఏవంగుణవిశేవణవిళిప్రాయామన్యాం జుభోతిభౌ శ్రీ 
భగవదాజ్ఞయా శ్రీమన్నా రాయణవ్రీత్యరం అన్య కుమారన్య (ఆస్యాః కుమార్యాణి 
నామతకర్శాంగం కర్భు జువుణ్యావాం వాభయివ్యే” - ఇతి సంకల్ప్య, పుణ్యాహం 
కుర్యాత్‌. పుణ్యాహే “(శ్రీనాన) ళర్భణో న్వన్తీ భవన్తో బ్రువన్తు', అథవా "భారతీ 
కుమ్యూర్యై న్వన్త భవన్తోబ్రువస్తు' - ఇతి బ్రాహ్మణాన్‌ సంప్రార్థ్య, “(శ్రీనివాన? ళర్ళుణో 
న్వన్త్యన్తు”, అథవా “(భారతీ నామ్న్యై న్వన్త్యన్తు' - ఇతి ప్రతివచనం ప్రాప్నుయాత్‌. 
శేషం సమానమేవ. పుణ్యాహజలేన ఆత్మానం, భార్యాం, శిశుం చ ప్రోక్షయేత్‌. 
ఆశీర్వచనాది 
2అనంతరం సదస్యేభ్యః హరిద్రాక్షతాన్‌ దత్వా, తైరాశీర్వచనం అనుగ్రహం చ కార 


?త్రరువాత ప్రాణాయామము చేసి, “పూర్వోక్త ఏవంగుణవిశేషణ---నామకర్మాంగం కర్మణః 
పుణ్యాహం వాచయిష్య్యే” అని సంకల్పించి “పుణ్యాహవాచనము” అను అధ్యాయములో చెప్పి 
నట్లుగా పుణ్యాహవాచనము చేసి, ఆ జలముచే కర్త తనను, భార్యను, శిశువును ప్రోక్షించవలెను. 
కాని ఆ అధ్యాయములో నిచ్చిన “స్వస్తి భవన్లో బ్రువన్తు’, ' స్వస్త్యస్తు అను వాక్యములలో శిశువు 
పేరును చేర్చి “(శ్రీనివాస) శర్మణే స్వస్తి భవన్లో బ్రువన్తు", “(శ్రీనివాస) శర్మణే స్వస్త్యస్తు అను 
విధముగా చెప్పవలెను. “(శ్రీనివాస)” అని ఉన్నచోట కుమారునికి పెట్టిన వ్యవహార నామమును 
చెప్పవలెను. పుత్రికకు సంకల్పములో “అస్యాః కుమార్యాః అనియు, పుణ్యాహములో 
'(భారతీ) నామ్మ్నైై స్వస్తి భవన్లో బ్రువన్తు, “(భారతీ) నామ్న్యై స్వస్త్యస్తు అని చెప్పవలెను. 
“(భారతీ)” అని ఉన్నచోట పుత్రికకు పెట్టిన వ్యవహారనామమును చెప్పవలెను. 

2క్రరువాత నామకరణమునకు వచ్చిన పెద్దలు వారి ఆశీర్వచనానుగ్రహములను శిశువున 
కొసగవలెను. వారికి ఫలపుష్పదక్షిణలతో కూడిన తాంబూలము నీయవలెను. సుమంగళులు 
శిశువునకు శుభహారతి నీయవలెను. అతిథులు శిశువునకు తల్లిదండ్రులకు కానుకలీయవలెను. 


పూర్వప్రయోగే 236 నామకరణమ్‌ 


యిత్వా, సదస్యేభ్యః ఫలపుష్పదక్షిణాసమేతతాంబూలం దత్వా, సుమంగళీభిః శుభా 
రాత్రికపూర్వకం మంగళగానం కారయేత్‌. 


లీ టీం తీత తోం తోం శీత లో 
9 ఖం 9 9 ఖం 9 ఖం 


అన్నప్రాశనమ్‌ 


221 జన్మనోఇధి షష్టే మాస్యష్టమే దశమే వా సంవత్సరే వా పుంసః, స్ర్రీణామయుగ్మే 
మాస్యన్నప్రాశనం కుర్యాత్‌. ఏతత్కర్మాంగత్వేన ప్రతిసరబంధనం అభ్యుదయం 
పుణ్యాహవాచనం చ క్రమేణ కుర్యాత్‌. 

ప్రతిసరబంధనమ్‌ 
౫ ప్రాణానాయమ్య! “అస్యాం చభతిథౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయణవ్రీత్య భం 
భగవ్వత్కై ంఠర్య డూవం అన్య ---గోత్రన్య ---తర్భ అః తమారస్యాన్న ప్రాళన 
కర్భాంగం వ్రతినరబంధనకర్భ కరిష్యే '- ఇతి సంకల్ప్య, రక్షాబంధనం కుర్యాత్‌. 


2'జన్మనః=జన్మదినమునుండి, అధి=పైనవచ్చు, షష్టేమాసి=ఆజవనెలలో గాని, అష్టమే 
దశమే వా సంవత్సరే వా=ఎనిమిది, లేక పదవనెలలో గాని, సంవత్సరమునకు గాని, అన్న 
ప్రాశనం=అన్నప్రాశనమును, కుర్యా త్‌= చేయవలెను. స్త్రీణామ్‌=స్ర్రీశిశువునకు, అయుగ్మే మాసి 
=బేసిసంఖ్యగల నెలలో (అనగా, 7,9,11 నెలలలో) అన్నప్రాశనం కుర్యాత్‌ =అన్నప్రాశనమును 
చేయవలెను.ఏతత్కర్మాంగత్వేన= ఈ అన్నప్రాశనకర్మాంగములుగా (ముందుగా), ప్రతిసర 
బంధనమ్‌=రక్షాబంధనమును, అభ్యుదయం=నాందీముఖమును, పుణ్యాహవాచనం చ= 
పుణ్యాహవాచనమును, క్రమేణ=క్రమముగా, కుర్యాత్‌=చేయవలెను. ఇచ్చట “మాస ప్రోక్తేషు 
కార్యేషు మూఢత్వం జీవశుక్రయోః, అధిమాసాదిదోషాశ్చ న స్యుః కాలవిధేర్చలాతొ అను 
కారిక యుండుటవల్ల, పై మాసములలో చేయుమని నిర్దేశ ముండుటచే, ఆసమయములో గురు 
శుక్రమౌఢ్యము లుండినను, అధికమాసముండినను వాని దోషములను పరిగణింపక అన్నప్రాశ 
నమును చేయవచ్చును. 

2క్రర్త భార్యాశిశువులతో కర్మాచరణ కనువైన శుచియైన ప్రదేశమును ప్రవేశించి, మొదటి 
అధ్యాయములో చెప్పినట్లుగా, అన్నప్రాశనకర్మకై పరిషదనుజ్ఞను పొంది, ప్రధానసంకల్ప 
మును చెప్పవలెను. తర్వాత ప్రాణాయామము చేసి, ' అస్యాం శుభతిథౌ శ్రీభగవ దాజ్ఞయా--- 
అన్నప్రాశనకర్మాంగం ప్రతిసరబంధకర్మకరిష్యే” అని సంకల్పించి “ ప్రతిసరబంధప్రయోగః' 
అను అధ్యాయములో చెప్పినట్లుగా కుమారునకు రక్షాబంధనము చేయవలెను. సంకల్పములో 


పూర్వప్రయోగే 238 అన్నప్రాశనమ్‌ 


అభ్యుదయకమ్‌, పుణ్యాహవాచనం చ 
2ప్రాణతానాయమ్య! “పూర్వోక్త పవంగుణవి కేషణవి కిషాయామస్యాం జుభొతిథౌ శ్రీ 
భొగవదాజ్జయా శ్రీమన్నా రాయణప్రీత్య ధం భగవ్వత్ర్రై ంకల్య రూవం అన్య ---గోత్రన్య - 
----ళర్భ ణః కుమారన్య అన్న ప్రాళనకర్భా ౦౦ అభ్యుధయం కరిష్యే రొర్ళ్ర ణః 
వుణ్యావాం బొవాభయిష్మే '_ ఇతి సంకల్బ్ప్య, అభ్యుదయకం, కర్మణఃపుణ్యాహ 
వాచనంచ కృత్వా, కర్తా ఆత్మానం, పత్నీం, శిశుం, దధిమధుఘృతోద నమిశ్రణం చ 
పుణ్యాహజలేన సంప్రోక్ష్య, 
224స్పూ]| దధిమధుఘృతమోదనమితి సంసృజ్యావదాయ “'భూరపాం త్వా ఇతి 
చతుర్భిరన్తే కుమారం సకృదేవ ప్రాశయేత్‌॥ 


గీతలున్నచోట వరుసగా కుమారుని గోత్రమును, పేరును చేర్చి చెప్పవలెను. ఆ అధ్యాయ 
ములో చెప్పినట్లు విస్తరముగా గాక, కొందు లఘువుగా కంకణమునకు షోడశోపచార పూజను 
చేసి, “బృహత్సామి మంత్రముతో శిశువు చేతికి కట్టుచున్నారు. కొన్ని ప్రయోగములలో 
ఈసందర్భములో అంకురార్పణ కూడ చేయవలెనని యున్నది గాని దీనిని సామాన్యముగా 
పాటించుచున్నట్లు లేదు. 

2 మజఖిల ప్రాణాయామము చేసి, “పూర్వోక్త ఏవంగుణ విశేషణ----- అన్న ప్రాశనకర్మాంగం 
అభ్యుదయకం కరిష్యే కర్మణఃపుణ్యాహం చ వాచయిష్యే” అని సంకల్పించి లఘువిధానము 
గా అభ్యుదయమును, “పుణ్యాహవాచనము అను అధ్యాయములో చెప్పినట్టుగా కర్మణః 
పుణ్యాహవాచనమును చేసి, ఆ జలముచే కర్త తనను, భార్యాకుమారులను, ప్రాశనమునకై ఒక 
కంచు (లేక వెండి, బంగారు) పాత్రలో కలిపియుంచిన పెరుగు, నేయి, తేనె, అన్నముల మిశ్రణ 
మును ప్రోక్షించవలెను. 

24 దధిమధుఘృతమోదనమ్‌=పెరుగు,తేనె,నేయి,అన్నము, ఇతి=అనువానిని, సంసృజ్య= 
కలిపి, అవదాయ=జాతకర్మ యందువలెనే, “భూరపాం త్వా” ఇతి చతుర్భిః అన్తే=ముందుగల 
“భూరపాం” అను నాల్గుమంత్రములు చదివిన పిమ్మట, కుమారం=కుమారుని, సకృదేవ=ఒక 
సారి మాత్రమే, ప్రాశయేత్‌=తినిపించవలసినది. గమనిక:మంత్రములందలి (శ్రీనివాస) అను 


పూర్వప్రయోగే 239 అన్నప్రాశనమ్‌ 


ప్రాశనమంత్రాః(తై.మం.పా.2.14) 

౧ _ ఉం భూరవాం తౌవధీనాగ్‌ం రనం వ్రాళయామి శివాన్త ఆవ ఓవథయ 

నృశ్వాచమీవాన్త ఆవ ఓవభయనృత్తు (శ్రీనివాన)కర్ణు న్‌] 
2 భువో= పాం త్వౌవబీనాల్‌ం రనం ప్రాకీయామి శివాన్త ఆవ ఓవభయ 

న ) న్వనమీవాన్త ఆవ ఓీవభయన్న్సన్తు (శ్రీనివాన) కళ్ళ 51 న్డ్‌ 
3 నువరపాం త్వౌవుబీనాల్‌: ౨ రనం బ్రాకీయామి శివాన్త ఆవ ఓవభయ 

న సత్వునమీవాస్త ఆవ ఓవభయన్న సను (శ్రీనివాన) కర్ళ న్‌ 
4 భూడ్భువన్ను సవరపాం త్వౌవభీనారం రనం వ్రాళయామి కివాన్త ఆవ ఓవధయ 

న్య న్వునమీవాన్త అవ ఓవభయన్ఫన్తు (శ్రీనివాన) కళ్ళ న్‌ FE 
25 త్రత్ర్య సదస్యాః ' అన్న పాళనమూవాూర్త న్ఫు మువూా ర్లో= న్తు/- ఇత్యకతై 
రాశీర్వచనం కుర్యుః. 

కొన్ని లౌకిక మర్యాదలు 

(ఈసందర్భములో బంధువులు శిశువునకు కానుక లిచ్చుట, అన్నప్రాశనోత్సవము 
నకు వచ్చిన వారిని యజమానుడు ఫలపుష్పతాంబూలములతో సత్కరించుట సాధా 
రణముగా జరుగుచున్నది. ముఖ్యముగా శిశువుయొక్క మేనమామ నూత్నవస్త్రము 
లచే శిశువు నలంకరించుట, శిశివుయొక్క తండ్రి ఆ మేనమామకు నూతనవస్త్రముల 
నిచ్చుట పరిపాటి. అట్లు మేనమామ ఇచ్చిన నూతనవస్త్రములను ధరించిన శిశువుపై 
సదస్యులు ' అన్న ప్రాళనమూవూూార్త న్ఫుమువూూర్తో౭ ను అని హరిద్రాక్షతలు వేసి 
దీవించుట, చివరికి సుమంగళులు మంగళగీతములు పాడి శిశువునకు మంగళహారతి 
నిచ్చుట లౌకికముగా జరుగుచున్నది.) 


దానికి బదులు కుమారుని పేరును చెప్పుచు మంత్రములను చదువవలెను. (స్త్రీశిశువునకు మంత్ర 
రహితముగనే తినిపించవలెను.) 

225 అట్లు తినిపించి, “అన్న ప్రాళనమువూారత్త న్ఫు మువాూర్తో= న్తు' అని శిశువుపై అక్షతలు వేసి 
దీవించవలెను. 


చౌలమ్‌ 


226స్తూ]| జన్మనోఇధి తృతీయే వర్షే చెలం పునర్వస్వాదినా! 
ప్రతిసరబననాజ్కురారోపణాది 
నో ఇ 
ఒతృతీయాదౌ వర్షే ఉదగయనే శుక్షపక్షే ప్రశస్తతిథివారనక్షత్రయుతే శుభే కాలే 
కుమారస్య చెలకర్మ కరిష్యన్‌ కర్తా పుర్వేద్యూరాత్రౌ యథా సౌకర్యం ఉదకశాం 


226జ్రన్మ నః=జన్మదినముమొదలుగ, అధి=పైనవచ్చు, తృతీయే వర్షే=మూడవసంవత్సరము 
నందు, పునర్వస్వోః=పునర్వసూనక్షత్రమందు, చౌలం=చౌలకర్మను (చేయవలెను.) చౌల 
మనగా పుట్టిన తర్వాత తొలిసారిగా శిశువునకు కేశఖండనము జేయుట. దీనికి చూడాకర్మ 
అనియు పేరు. ఈచెలకర్మను 5వసంవత్సరమునగూడ జేయవచ్చుననియు, ఒకవేళ ఈ 
రెండు సందర్భములలో తల్లి గర్భిణిగా నున్నచో ఆమెకు ఐదవనెల రాకముందే చౌలమును 
చేయవలెననియు, కాని చౌలము జన్మాది5 సంవత్సరముల తర్వాత జరిగినచో తల్లి గర్భవతిగా 
నున్నను ఈనెలల నియమమును పాటింపక ఎప్పుడైనా చేయవచ్చుననియు వివిధధర్మ శాస్త్ర 
ములు తెల్పుచున్నవి. 

227. జన్మాది తృతీయవత్సరమున కుమారునికి చౌలకర్మను చేయ సంకల్పించి, ఉత్తరాయణ 
శుక్షపక్షమునందొక శుభముహూర్తమును నిర్ణయించి, కర్త అందుకు ముందురోజు రాత్రి ఉదక 
శాంతిని, అంకురార్పణమును, ప్రతిసరబంధమును ఆయా అధ్యాయములలో చెప్పినట్లుగా 
పూర్తి చేయవలెను. (కొందటు ముందురోజుగాక ఆనాడే అంకురార్పణము చేయుచున్నారు). 
మటునాడు తానును, భార్యాకుమారులును మంగళస్నానములు చేసి, కర్మస్థలమునకు 
వారితో వచ్చి, పరిషదనుజ్ఞను పొంది, దేశకాలముల కీర్తించి, ----నక్షత్రే ----రాశౌ జాతం ---- 
శర్మాణం కుమారం చౌలకర్మణా సంస్కరిష్యామి అని ప్రధానసంకల్పము చెప్పి, ఆ చౌల 
కర్మకు అంగములుగా అభ్యుదయమును, పుణ్యాహవాచనమును చేయవలెను. సంకల్పము 
నందు గీతలుంచిన చోట వరుసగా కుమారుని జన్మనక్షత్రమును, జన్మరాశిని, పేరును చెప్ప 
వలెను. (ముందురోజు ఉదకశాన్తిని చేసియుండిన, ఆజలముతో మటునాడు కుమారునికి 
మంగళస్నానము చేయించవచ్చును.) 


పూర్వప్రయోగే 241 చౌలమ్‌ 


త్యజ్కురార్పణ ప్రతిసరబంధకర్మాణి పూర్వోక్తవత్కృత్వా, పరేద్యుః మంగళస్నాతం 
కుమారమలంకృత్య, పత్నీకుమారయుతః శుభవేదికాం ప్రాప్య, పరిషదనుజ్ఞాం 
గృహీత్వా, దేశకాలౌ సంకీర్త్య, ----- నక్షత్రే ----రాళొ జాతం ----శర్మాణం కుమారం 
చెలకర్మణా సంస్కరిష్యామి అతి ప్రధానసంకల్పముక్త్వా, తత్కర్మాంగత్వేనాభ్యు 
దయం, పుణ్యాహవాచనం చ కుర్యాత్‌. 
అభ్యుదయకమ్‌, పుణ్యాహవాచనం చ 

228 ప్రాణానాయమ్య! “వూరోక్త పఏవంగుణవి కేవ అవి క్ఞాయామనస్యాం ఇుభతిధొ శీ 
భగవదాజ్హ్రాయా శ్రీమన్నా రాయణప్రీత్య ధం =--గోత్తన్య ---ళర్భ్ర ణః కుమారన్య బౌల 
కర్భాంగత్వేన ఆభ్యు దయకం కరిష్యే వుణశ్యావాం బొ వాభయివ్యే' - ఇతి సంకల్ప్య, 
పూర్వోక్తవిధానేన అభ్యుదయకం, పుణ్యాహవాచనం చ కృత్వా, కర్తా ఆత్మానం, 
పత్నీం, కుమారం చ తత్పుణ్యాహజలేన ప్రోక్షయిత్వా, క్షారలవణవర్ణం కుమారం 
భోజయిత్వా, షట్పాత్రప్రయోగే నాజ్య భాగం కుర్యాత్‌. 


2 ప్రాణాయామము చేసి, “పూర్వోక్త ఏవంగుణ విశేషణవిశిష్టాయామస్యాం శుభతిథౌ శ్రీ 
భగవదాజ్ఞయా శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం ---గోత్రస్య---శర్మణః కుమారస్య చౌలకర్మాంగ 
మభ్యుదయకం కరిష్యే పుణ్యాహం చ వాచయిష్యే” అని సంకల్పించి లఘువిధానముగా అభ్యు 
దయమును, “పుణ్యాహవాచనము” అను అధ్యాయములో చెప్పినట్లుగా పుణ్యాహవాచన 
మును చేసి, కర్త తనను, భార్యాపుత్రులను, ఆ జలముచే ప్రోక్షించుకొని, కుమారునికి కారము, 
లవణము లేని భోజనము పెట్టవలెను. అనగా శర్కరవేసిన పాలను త్రాగించవలెను. ఇచ్చట “శ్టో॥ 
భుక్తిద్వయేతు సంప్రాప్తే కథం భుక్తిర్విధీయతే! శర్క రాజ్యపయః పీత్వా పశ్చాద్భుక్తిం సమాచ 
రేత్‌॥' అను శ్లోకమున్నది. చౌలమునకు ముందును, తర్వాతను (రెండుసార్లు) భోజనము చెప్ప 
బడుటచే, వీని నెట్లు చేయవలెనని ప్రశ్నించుకొని, మొదటి బోజనార్థము శర్కరా నేయి పాలు 
తీసికొనవలెననియు, కర్మాంతమున చేయు భోజనమును శాకపాకాన్నాదులతో సమగ్రముగా 
చేయవలెననియు ఈశ్లోకము వివరించుచున్నది. అందుచే కుమారునకు శర్కరాయుతక్షీరము 
దాపవలెనని “క్షారలవణవర్దం కుమారం భోజయిత్వా” అను వాక్యమున కిక్కడ చెప్పబడినది. 


పూర్వప్రయోగే 242 చౌలమ్‌ 


అజ్య భాగః 

2౫స్తూ]| బ్రాహ్మణానాం భోజన ముపాయనవ త్సీమంతవదగ్నే రుపసమాధానాది! 
వాlషట్పాత్ర ప్రయోగ క్రమేణ 3 పరిధ్యర్థే శమ్యాః ప్రయుజ్యాజ్యభాగాంతం కుర్యాత్‌! 
అత్ర పాత్రప్రయోగకాతే 
శ్లో! జలద్వయం కుశాన్యవాన్సలాలుద ర్భపుంజిలాన్‌। 

శకృచ్భలల్యసీన్‌ క్షిపే త్సహైవ చౌలకర్మణి!! 
ఏవం పాత్రోత్తరతః సకృన్నిధాయ, 
2౫౦సూ| యథోపదేశం ప్రధానాహుతీర్హుత్వా! అన్వారబ్దే ఉత్తరా ఆహుతీర్దుహోతి! 


22బ్రాహ్మణానాం భోజనమ్‌=అభ్యుదయమున్ను, పుణ్యాహవాచనమున్ను, ఉపాయనవత్‌ 
=ఉపనయనములోవలెను, అగ్నేః=అగ్నియొక్క, ఉపసమాధానాది= ప్రజ్వలింపజేయుట 
మొదలు పరిషేచనమువరకు గల యావత్తు తంత్రము, సీమంతవత్‌=సీమంతమునకువలె చేయ 
వలెను. అనగా “షట్పాత్రప్రయోగము” అను అధ్యాయములో నిచ్చినట్లుగా స్థండిలపరికల్ప 
నము, ఉల్లేఖనము, అగ్నిప్రతిష్టాప్రజ్వలనములు, ఉపస్తరణములు, పరిషేచనము, పాత్రాసాద 
నాదులనుచేయవలెను. ఈప్రయోగములో శమ్యల నుపయోగించవలెను. ఇట్లు చక్షుర్జోమాంత 
ముగ (పేజీలు 45-54) చేయవలెను. పాత్రాసాదన చేయునప్పుడు దర్వ్యాది ఆలు దేవపాత్రల 
నగ్నికి ఉత్తరమున దర్భలపై నుంచిన తర్వాత, ఆపాత్రలకు ప్రక్కగా ( అనగా నుత్తరమునకు) 
పూర్వాగ్రముగా మటొక నాల్గుదర్భలను పరచి, వానిపై నొక తట్టలో, జలద్వయం= (వపనము 
నై) వేడినీటి, చన్నీటి నుంచిన పాత్రలను,కుశాన్‌ = (కొనలతో గూడిన జిట్టిడు పొడవు గల 12 
దర్భలను, యవాన్‌=యవలను (లేక గోధుమలను), శలాలుః =మేడిపుల్లను, దర్భపుంజిలాన్‌ 
= 3 దర్శకట్టలను, శకృత్‌=ఎద్దుపేడను, శలలీ= మూడుచోట్ల తెల్లగా నున్న ఏదుపంది 
ముల్లును, అసీన్‌= (కేశవపనమునకై) కత్తిని, సహైవ=అన్నిటిని (ఒకేతట్టలో), చౌలకర్మణి= 
చౌలకర్మలో, క్షిపేత్‌ = ఉంచవలెను (ఇవి చౌలములో నుంచవలసిన విశేషపాత్రలు. ఈమేడి 
పుల్లను, ఏదుపందిముల్లును కలిపి పట్టుకొని, బాలుని వెంట్రుకలను వేజుచేయుచున్నారు. ఇవి 
దొరకనిచో ఒకసమిధకు మామిడికొమ్మను దర్భలతో చుట్టి కట్టి, దానిని వాడుచున్నారు.) 

పెబ్బట్టు ఆజ్యభాగములో చక్షుర్ణోమాంతము పూర్వతంత్రమును చేసిన తర్వాత, అన్వారబ్దే= 
కుమారుడు తండ్రిని తాకుచుండగా, ఉత్తరా ఆహుతీః =తర్వాత చెప్పబడు “ధాతా దధాతు నో 


పూర్వప్రయోగే 243 చౌలమ్‌ 


ప్రధానహోమః (తై.మం.పా.2.11) 

1 _ ధాతా దదాతు నోరయి మీఠొనోజుగితన్స తీఃన నః వూరేనవావనత్సాతో ధ్యాత్ర 
న్‌్‌ నముము/ - " ! 

2 ధాతావ్రజాయా ఉతరాయ ఈళే ధాతేదం విచ్వం భువనం జజాన/ ధాతా వుత్రం 
ఖ్‌ క I య 
నముమ/ న న. " 

౨ ధాతాదోదాతు నోరయిం బ్రాజీం జేవాతుమక్షితాము/ నయం దేవన్య ధీమువా 
నుమతిగ్‌ం నత్య రొధనస్సాజో భాత్ర ఇదం నమమ 

4. ధాతా దదాతు దాతువే వనూని బ్రజాకొమాయ మీఢుషే ములో త్తు లేవా 
అమ్మ తౌన్న ంవ్య యన్తాం విజ్వే దేవాసో అదీతిన్స జోషాస్నా టో ధాత్రో ఇదం న 
మమ. వ్‌ | ఇ 

5 యస్తా వృూదాకీరంణామన్యమానో= మర్యం మత్తో జోహావీమి/ జాకవేదో 
యళో అస్మా నుబేపా వ్రజాభిరగ్నే అమ్మ తత్వమళ్యా fel స్వాజూో అగ్న యే 
జాతవేదోన ఖభం న మమ 

64 యనై త్వగ్‌ంనుక్ళ తే జాతవేభడ లోకమగ్చ్నే కృణవస్స్ర్యోనమ్‌/అశ్వినగ్‌ం న 
oe కా లా న 


ఇదం నమవు/ 
7 త్తే నువ్యుత్త ళవసోజ వృ త్తన్మా మరాతయః/న త్వామింద్రాలిరిభ్య తే స్వాజూ! 
కొంద్రాయ వ్రత్తిణ ఇదం న మము 


8. డక్లడక్లే సోమ భంద్రిం మమాదో నీథేనిభే మభువానగ్‌ం నుతానోః॥ యదీగొం 
నబాధూ వితరం న వుత్తాన్సమానబీక్షా అవనే వావ్తే సావో ఇంద్రాయ 
మథభువత ఖఇభం న మమ (తై.సం.1.4.46.52 &53) 


అనెడి 8 ఆహుతులను, జహోతి=హోమము చేయుచున్నాడు. అనగా కుమారుడు చేతిని తండ్రి 
తొడమీద నుంచి తండ్రిని తాకుచుండగా తండ్రి ఈ ఆహుతులతో హోమము చేయవలె ననుట. 


పూర్వప్రయోగే 244 చౌలమ్‌ 


జోబ్వత్రి చతుర్భృహీతేన హుత్వా, 'జయాద్య గ్న్యూవస్రానాంలో మిత్యుక్త్వా, పూర్వోక్త 

ప్రకారేణ (పుటసంఖ్యా: 56-68) జయాద్యగ్న్యుపస్థానాంతం కుర్యాత్‌. 
దిగ్వపనమ్‌ 

జుస్తూ||అపరేణాగ్నిం కుమారం ప్రాంచ ముపవేశ్య। త్రేణ్యా శలల్యా త్రిభి ర్థర్భపుంజీతై 


జోపై ఎనిమిది మంత్రములతో చతుర్భృహీతాజ్యముతో హోమము చేసి, 'జయాద్యగ్న్యుప 
స్థానాంతం' అని చెప్పి షట్పాత్రప్రయోగములో 56-68 పేజీలలో నిచ్చినట్లుగా జయాదుల 
నుండి అభివాదాంతము చేయవలెను. ఇట్లు చేయుటలో చౌలములో నుపయోగించునవి శమ్యలు 
గనుక “శమ్యాః అపోహ్య” అని చెప్పి వానిని తీసి అగ్నికి ఉత్తరమునకు పడవేయవలెను. 
2ఆగ్నిం=ఆగ్నికి అపరేణ=పశ్చాద్భాగమునందు, కుమారం=కుమారుని, ప్రాంచమ్‌= 
తూర్పుముఖముగా, ఉపవేశ్య=కూర్చుండబెట్టి, త్రేణ్యా=మూడు చోట్ల తెల్లనిమచ్చలు గలట్టి, 
శలల్యా=ఏదుపందిముల్లుచేత, త్రిభిః=మూడు, దర్భ పుంజీతైః=మూడుదర్భాగ్రములు కలిపి 
ఒకటిగా ముడివేయబడిన మూడు దర్భపుంజీలములచేతను, శలాలు=మేడిచెట్టుయొక్క, 
గ్రప్సేన=లేతకాయల గుత్తిచేత,ఇతి= (ఒకటిగా చేర్చి పట్టుకొన్న) వీటితో, తూష్టీం =అమంత్రక 
ముగా, కేశాన్‌=వెంట్రుకలను, వినీయ= విడదీసి, యథర్షి =తనగోత్రములో నెందరు బుషులు 
గలరో అన్ని, శిఖాః=శిఖలను, నిదధాతి=ఉంచుచున్నాడు; లేదా, యథా=ఎట్లు, ఏషాం వై = 
వీరలయొక్క, కులధర్మః=కులధర్మము, స్యాత్‌=ఉన్నదో అన్ని శిఖల నుంచుచున్నాడు; 
అనగా కుమారుని అగ్నికి పడమట తూర్పుముఖముగా కూర్చుండబెట్టి, తండ్రి (లేక ఆచా 
ర్యుడు) అతని కెదురుగా వంగి, ఏదుపందిముల్లును, మూడు దర్భుపుంజీలములను, మేడి 
కాయలగుత్తిగల ఒక చిన్నకొమ్మను అన్నిటిని కలిపి ఒకటిగా పట్టుకొని వెంట్రుకలను విడదీసి, 
గోత్రమున కెందరు బుషులు గలరో అన్నిటిని గాని, లేదా కులధర్మము ప్రకారముగాని జుట్టుల 
నుంచుచున్నాడు. (గమనిక: వైష్ణవులకు ఒకేశిఖ నుంచుకొను ఆచారము గలదు. ఈసందర్భు 
ములో ఒక క్రొత్త తువ్వాలుపై అడ్జెడు బియ్యమును పోసి, దానిపై మటీయొక క్రొత్త తువ్వాలును 
వేసి, ఆతువ్వాలుపై కుమారుని తూర్పుముఖముగా కూర్చుండబెట్టి వపనము చేయించుట, 
వపనాంతమున ఆ బియ్యమును, తువ్వాలును క్షురకుని కిచ్చుట లౌకికాచారము. ) 
అపాగ్‌ంసగ్‌ంసర్జనాది = శీతోష్టోదకములను కలుపుట మొదలు, ఆకేశ నిధానాత్‌= ఖండిం చిన 
కేశములను శకృత్పిండములో నుంచుటవరకు గల కార్యములు, సమానమ్‌ =స్నాతకోపనయ 


పూర్వప్రయోగే 245 చౌలమ్‌ 


శృలాలుగ్లప్సేనేతి తూష్ణీం కేశా న్వినీయ యథర్షి శిఖా నిదధాతి యథావైషాంకుల 
ధర్మ స్స్యాత్‌! అపాగ్‌ం సగ్‌ంసర్జనాద్యాకేశ నిధానాత్సమానమ్‌! అనువాకస్య ప్రథ 
మేన యజుషా౭ = పస్సగ్‌ంసృజ్యోష్టా శీతా స్స్వానీయ] 


మం/జవ్టేనవాయవుదకే నేవ్యూదీతిః కేశాన్‌ వవతు/ 
పోస్తూ ఉత్తరేణ కుమారస్య శిర ఉనత్తి| 
మం/ఆవ జన్ధత్తు జీవనే ద్రాయుత్వాయ వర్‌ నే/జ్యోక్స నూర్యం దృశే 


హోస్తూ!క్రీన్‌ స్తీనర్భా నన్తర్ధాయ ఉత్తరాభి శృతసృర్భిః ప్రతిమంత్రం ప్రతిదిశం ప్రవపతి! 


నములకు సమానము; అనువాకస్య ప్రథమేన=ఏకాగ్ని కాండ ద్వితీయప్రపాఠకములోని “ఉష్టేన 
వాయువుదకేని అను అనువాకములోని మొదటి వాక్యముతోడ (అనగా, ఉవ్లేనొవాయవ్రుదికో 
నేవ్యాదేతిః కేశాన్‌ వవతు/” అను మంత్రముతో), అపః ఉష్ణాశ్శీతాసు సగ్‌ంసృజ్య= (అగ్ని 
కుత్తరమున నుంచిన) ఉష్ణజలమును శీతలజలములో కలిపి, ఆనీయ=తీసికొని వచ్చి; 

233 ఉత్తరే [9= తరువాతి “ఆప ఉన్దన్తు జీవసే” అను మంత్రముచేత, కుమారస్య శిరః=కుమారుని 
శిరమును, ఉనత్తితడుపుచున్నాడు. అనగా 'ఆప ఉన్దన్తు జీవసే అను మంత్రమును చెప్పి శీతో 
దకములో ఉష్ణోదకములను కలిపి కుమారుని తలను తూర్పునుండి మొదలిడి చుట్టును ప్రదక్షి 
ణఅముగా తడుపవలెను. 

జోశ్రిన్‌ స్తన్దర్భాన్‌ =(దిగ్వపనార్థమై అగ్నికి ఉత్తరమున నుంచుకొన్న 12 దర్భలలో) మూడు 
మూడు దర్భలను, అన్తర్ధాయ =( కొనలు పైకుండునట్లుగా) వెంట్రుకలకు కత్తికి మధ్యన వెంట్రు 
కలతో కలిపి పట్టుకొని; ఉత్తరాభి శృతసృర్శిః = ముందు చెప్పబడు నాల్గు మంత్రములతో; ప్రతి 
మంత్రం=ఒక్కొక్క మంత్రముతో; ప్రతిదిశం=ఒక్కొక్కదిశయందు (వెంట్రుకలను); ప్రవపతి = 
ఖండించుచున్నాడు; అనగా, “యేనావత్సవితా'ది నాల్గుమంత్రములను చెప్పుచు, ఆచార్యుడు 
వరుసగా తూర్పుదక్షిణ పశ్చిమోత్తరదిశలందున్న కుమారుని వెంట్రుకలను ఆదర్భలతో సహ 
ఖండించవలెను. ఈమంత్రములలో నున్న “నారాయణ” శబ్దమునకు బదులు పిల్లవాని పేరును 
చెప్పవలెను. మంత్రమును చదువుట, ఖండించుట ఏకకాలములో జరుగవలెను. ఇట్లు మొదట 
“యేనావపదితి ప్రాచ్యాం” అని చెప్పి 'యేనావపత్సవితా" అను మంత్రమును చదువుచు తూర్పు 
వైపు (అనగా లలాటము పైని) వెంట్రుకలను ఖండించవలెను. 


పూర్వప్రయోగే 246 చౌలమ్‌ 


(యేనావపిదితి ప్రాచ్యాం) 
మం/యేనావవ త్ఫృవితా కురేజ నోమన్య రాజ్ఞో వరుణన్య విధద్వాన్‌/తేనబ్రహ్మోణో 


వవతేధమస్యా యుష్మా న్‌ జరదషి ర్య థా౭ నభయం “నారాయణ తర్భా/ 1 
-(ఇతి పూర్వతో వపతి.) 


మం/యకతురేణి మర్చయతా నువేళవా వవావవని కేకొన్‌/ కుని శిరోమాన్యా యః 
= నా aw na, క. సమ స హా 

వ్రమోవీః 

236 (“మేన పూషా ఇతి దక్షిణస్యాం) 


౫ యః కశ్చిదృ్రహ్మృచారీ కుమారస్య మాతా వా = ఒకానొక బ్రహ్మచారి లేక పిల్లవాని తల్లి; 
దక్షిణతః ఉపవిశ్య=దక్షిణమువైపున కూర్చొని; ఉత్తరయా=' యళ్టురేణి అను మంత్రమును 
పఠించుచు, వపన్త మాచార్యం= వెంట్రుకలను కత్తిరించు ఆచార్యుని; అనుమంత్రయతే= అనుస 
రించుచున్నారు; అథాచార్య సృదర్భాన్‌ కేశాం శ్చిత్వా = అట్లాచార్యుడు దర్భలతో సహ 
వెంట్రుకలను ఖండించి; తద్ధస్తే =ఆ తల్లి లేక బ్రహ్మచారి చేతికి; ప్రదాయ= ఇచ్చి; అప ఉప 
స్పృశతి= (వపనోదకపాత్రలోని) జలమును తాకుచున్నాడు; బ్రహ్మచారీ కుమారస్య మాతా 
వా = బ్రహ్మచారి లేక కుమారుని తల్లి; అనడుహే శకృత్చిండే = ఎద్దుపేడలో; యవా న్నిధాయా 
యవల నుంచి, అందులో; తాన్‌ కేశాన్‌= ఆ వెంట్రుకలను; నిదధాతి= ఉంచుచున్నారు; ఏవం 
సర్వత్ర = ఇట్లే అంతటను; అనగా, తల్లి గాని ఒక బ్రహ్మచారిగాని కుమారునికి దక్షిణమున 
కూర్చుండి యక్టురేణ అను మంత్రముతో ఆచార్యుని అనుమంత్రించుచున్నారు. ఆచార్యుడు 
ఖండించిన కేశములను వారి కిచ్చి వపనజలపాత్రలోని నీటిని తాకుచున్నాడు. వారు ఎద్దు పేడతో 
ప్రమిదవలె చేసి, అందులో యవలనుంచి, ఆ కేశముల నందులో నుంచుచున్నారు -అన్ని దిశ 
లందలి కేశఖండనమునకును ఇదియే పద్ధతి. 

2 యేన పూషా ఇతి దక్షిణస్యాం” అని చెప్పి, * యేన పూషా బృహస్పతే” అను రెండవమంత్ర 
మును చదువుచు మూడుదర్భులను కేశములతో చేర్చి పట్టుకొని దక్షిణము వైపు (అనగా కుడి 


పూర వప్రయోగే 247 చౌలమ్‌ 


మం/యేనొవూపా బృ వాన్స తేరగ్నే రంద్రీన్య బాయువే = వవత/తేనాస్యా యువే వవ 
సాళ్హ్రాక్యాయ న్వన్తయే/ 2/ 


(ఇతి దక్షిణతో వపతి! తాన్కేశాన్‌ శకృత్చిండే నిధాయ! అప ఉపస్పృశ్య! 

7 ((యేనభూయే'తి ప్రతీచ్యాం) 

మం/యేన భూయళ్ళ తాత్యయం జ్యోక్చ వళ్యా తి నూత్యమ/తేనాస్యా యుషే వవ 
సౌక్టోక్యాయ న్వన్తయే॥ 31 న్‌ క్‌ 
(ఇతి పశ్చిమతో వపతి! తాన్‌ కేశాన్‌ శకృత్చిండే నిధాయ, అప ఉపస్పృశ్య, 

2 (యేన పూషా బృహస్పతే రితి ఉదీచ్యాం) 

ముం/యేనోవూపా బృ వాన్వు తేరగ్నే 6ంబ్రీన్య బాయువేే 2 వవల్‌/తేనో తే వవామి 
'“నారాయణ' ళర్భ న్నా యుషావర్చనాయథా జ్యోక్సుమునా అనాః॥ 4/ 

హో స్తూ అథ నాపితః!('వపన్తం నాపితమాచార్యః' యకురేణే' త్యనుమంత్రయతే' - 
ఇతి హరదత్తః) 


చెవి పైని) ఉన్న కుమారుని వెంట్రుకలను కత్తిరించి శకృత్పిండములో నుంచి నీటిని తాకవలెను. 
37 యేన భూయేతి ప్రతీచ్యాం అని చెప్పి, “యేన భూయశ్చరాత్యయంి అను మూడవ 
మంత్రమును చదువుచు, మూడుదర్భలను కేశములతో చేర్చి పట్టుకొని పశ్చిమము (అనగా 
తలకు వెనుక) వైపున్న కుమారుని వెంట్రుకలను కత్తిరించి శకృత్పిండములో నుంచి నీటిని 
తాకవలెను. 

8 యేన పూషా బృహస్పతేరితి ఉదీచ్యాం” అని చెప్పి, “యేన పూషా బృహస్పతే” అను 
నాల్లవమంత్రమును చదువుచు, మూడుదర్భులను కేశములతో చేర్చి పట్టుకొని ఉత్తరము వైపు 
(అనగా ఎడమచెవి పైని) ఉన్న పుత్రుని వెంట్రుకలను కత్తిరించి శకృత్పిండములో నుంచి నీటిని 
తాకవలెను. 

239 అథ నాపితేన = అట్లు లాంఛనముగా ఆచార్యుడు కేశముల ఖండించిన తర్వాత మంగలి 
వానిచే శిఖలు వినా మిగితా తలను క్షౌరము చేయించవలెను. ఇచ్చట “యక్షురేణ మర్పయతా” 
అను మంత్రముతో మంగలివానిని ఆచార్యుడనుమంత్రింపవలెనని హరదత్తునియొక్క ఏకాగ్ని 
కాండ వ్యాఖ్యానములోనున్నది. (లౌకికం: క్షౌరము ముగిసిన పిమ్మట ముందుగా తల్లియు, ఆ 


పూర్వప్రయోగే 248 చౌలమ్‌ 


మం/యకతురేణి మర్చయతా నువేళసా వవావవని కోకాన్‌/ కుని శిరోమాన్యా యః 
వ న. aro 2 స టి... ఆహ 
వ్రమోవీవో 


24 స్తూ] ఉత్తరయోదుంబరమూలే దర్భస్తంబే వా నిదధాతి! 

మం/ఉవ్ర్వ్రాయ కేశాన్‌ వరుణన్య రాజ్టోల్బవాన్వ తీన్సవితా సోమో అగ్ని ౫ తేభ్యో 
నిధానం బవొధాన్వావిందోన్న ంతరా ద్యావావృ థీవీ అవ న్ఫువః॥ 

2% స్తూ! క్షురం ప్రక్షాళ్య నిదధాతి! తేన త్యహం కర్మనివృత్తిః! బ్రహ్మణేవరం దదాతి! 
కుమారస్య వపనానంతరం కుమారేణ సహ మాతాపితరౌ ఉష్ణోదకస్నానం కృత్వా 
ధౌతవస్తోర్థ్వపుండ్రాన్‌ ధారయేయుః! అథ ఫల (పూజాది) దానం, నవవస్త్రధారణ 
మాశీర్వచనం చ కారయేత్‌! అథ భూరిదక్షిణా దత్వా, బ్రాహ్మణాన్‌ భోజయిత్వా 
ఆశిషో వాచయేత్‌| 


భీం 4 


ల లీ 
¢ © © 


స టీం శీత శో 
9049 ఖం 9 ఖం 9 


తర్వాత ఇతరస్త్రీలును హరిద్రాక్షతలను, చిల్లైరను చేతిలో నుంచుకొని, కుమారుని తలచుట్టును 
త్రిప్పి, ఎదురుగా నుంచిన ఒక నీటిపాత్రలో వేయుట ఆచారముగా నున్నది. ఇది పూర్తియెన 
తర్వాత మంగలివానికి కుమారుడు కూర్చున్న టవళ్లను, వానిమధ్య పోసిన ధాన్యమును, 
మిగిలిన యవలను, పారితోషికమును ఈయవలెను.) 

240 ఉత్తరయోదుంబరమూలే దర్శస్తంబే వా నిదధాతి = అట్లు ఖండించిన కేశములనన్నిటిని 
ఎద్దుపేడ, దానిలో నుంచిన యవలతో సహ “ఉప్త్వాయ కేశాన్‌ అను మంత్రమును చదివి మేడి 
చెట్టు మొదటగాని, దర్భలదుబ్బులో గాని, ఎవరు త్రొక్కని ప్రదేశములో గాని పడవేయవలెను. 
2కౌరమునై వాడిన కత్తిని కడిగి మూడురోజులవరకు మటల దేనికి వాడకుండ భద్రము చేయ 
వలెను. ఆ తర్వాత కుమారుడును, మాతాపితరులును వేడినీటిలో తలస్నానము చేసి, ధౌతవస్త్ర 
ములను ఊర్ధ్వ పుండ్రములను ధరింపవలెను. ఆచార్యునికి గోవును (వరమనగా గోవు) గాని, 
తత్తుల్యమైన దక్షిణగాని ఈయవలెను. ఈ సందర్భములో సదస్యులకు ఫలతాంబూలము 
లిచ్చి వారి ఆశీస్సులు గైకొనుట, బ్రాహ్మణులకు సంతర్పణము చేసి, భూరిదక్షిణ లిచ్చి, వారిచే 
కుమారుని ఆశీర్వదింపజేయుట మున్నగునవి లౌకికాచారములు. 


అక్షరాభ్యాసః 


242ప్రంచమే వయసి ఉత్తరాయణే సుముహూర్తే శిశుం స్నాపయిత్వా, అలంకృత్య, 
అక్షరాభ్యాసం కారయేత్‌! 

అక్ష రాభ్యాసదివసే యజమానః స్నాత్వా, ధృతవస్త్రోర్ధపుండ్రస్సన్‌, సంధ్యావంద 
నాది నిత్యకృత్యాని నిర్వర్త్య, నాపితేన కుమారకేశఖండ నం కారయిత్వా, కుమార 
మభ్యంగనం కారయిత్వా, నూతనవస్త్రీణాలంకృత్య, ఊర్థ్వ పుండ్రం ధారయిత్వా, తేన 
సహ రంగవల్ల్యాద్యలంకృతం శుచిప్రదేశం ప్రాప్య, సమస్తవస్తుసంభారాన్‌ సమీకృత్య, 


తత్ర సుమంగళ్యా దీపారాధనం కారయిత్వా, దేశకాలౌ సంకీర్త్య, “---నక్యలే---గోలే 
జాతన్య -ా--ళర్భ అంముమ కుమారన్య అక్షరాభ్యా నం కరిష్యామి” - అతి ప్రధాన 


242బదవసంవత్సరమున, ఉత్తరాయణమందు, మంచిముహూర్తమున శిశువునకు అక్షరాభ్యా 
సము చేయవలెను. దీనికి దగిన శుభకాలమునుగుజించి ధర్మసింధు విట్టు నుడువుచున్నది. 
ఉత్తరాయణమున సూర్యుడు కుంభమందున్నచో అది తగదు. శుక్లపక్షమును, కృష్ణపక్షములో 
ద్వాదశిపర్యంతమును తగును. విదియ, తదియ, పంచమి, దశమి, ఏకాదశి, త్రయోదశీ తిథు 
లును, అశ్విని, మృగశీర్ష, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ధనిష్ట, 
శ్రవణము, శతభిషక్‌, రేవతీనక్షత్రములును, ఆది,సోమ, బుధ, గురు, శుక్రవారములును మంచివి. 
ోఅక్షరాభ్యాసదివసమందు తండ్రి స్నానము చేసి, మడిబట్టలు, ఊర్థ్వపుండ్రములు ధరించి, 
సంధ్యావందనాదులు ముగించుకొని, మంగలిచే కుమారునికి వపనము చేయించి, అభ్యంగన 
స్నానము చేయించి, క్రొత్తబట్టలు కట్టి, ఊర్థ్వ పుండ్రము పెట్టి అలంకరించి, ఆ పిల్లవానితో బాటు 
ముగ్గులతో అలంకృతమైన శుచిప్రదేశమునకు వచ్చి, అవసరమైన సంభారములన్ని టిని కూర్చు 
కొని, సుమంగళులచేత దీపమును పెట్టించి, యథాప్రకారము దేశకాలముల స్తుతించి ప్రధాన 
సంకల్పమును చెప్పవలెను. సంకల్పములో “---నక్షత్రే----గోత్రే జాతస్య ----శర్మణః మమ 
కుమారస్య అక్షరాభ్యాసం కరిష్యామి, తదంగ మాదౌ విష్వక్సేనారాధనం కరిష్యామి” - అని 
చెప్పి ముందుగా విష్వక్సేనారాధనము చేయవలెను. గీతలున్నచోట వరుసగా కుమారుని జన్మ 
నక్షత్రమును, గోత్రమును, పేరును చెప్పవలెను. 


పూర్వప్రయోగే 250 అక్షరాభ్యాసః 


సంకల్పం కృత్వా, “తబంగ మాబౌవివ్వు కే నారాభనం తరిష్యామి' ఇత్యుక్త్వా 
పూర్వోక్తప్రకారేణ విష్వక్సేనారాధనం కుర్యాత్‌. 

పుణ్యా హవాచనమ్‌ 
24 ప్రాణానాయమ్య, 'వూల్యోత్త వవం గుణవిశేవణవి శిప్రాయామస్యాం శుభతిథౌ శ్రీ 
భగవదాజయా శ్రీమన్నా రాయణవ్రీత్య ధం భగవ్వత్కై ంతర్య యూవం ---నక్షత్రే---గౌత్రో 
జాతన్య ---ళర్భ జూ మమ కుమారన్య అక్షరాభ్యా నకర్భాంగం కర్భ జువుణ్యావాం 
వాభయివ్యే '- ఇతి సంకల్ప్య, పూర్వోక్తవిధానేన కర్మణఃపుణ్యాహం వాచయిత్వా, 
తత్పుణ్యాహజలేన ఆత్మానం కుమారం చ ప్రోక్షయేత్‌. (అనంతరం కేచిత్సరస్వతీ 
పూజాం కుర్వన్తి. తత్ప్రకారః ' సరస్వతీపూజావిధిః ఇత్యాధ్యాయే ద్రష్టవ్యమ్‌.) 

అక్షరలేఖనమ్‌ 

245 త్రత్ర్య తండులపూర్ణపాత్ర మేక మాదాయ, తస్మిన్‌ కూర్చేన దక్షిణాదుత్తరాంతం 
రేఖాద్వయం లిఖిత్వా, తస్మి న్నూర్థ్వభాగాదారభ్య క్రమశః “శ్రీః, “ఓం నమో 


2%త్రరువాత ప్రాణాయామము చేసి, “పూర్వోక్త ఏవంగుణవిశేషణవిశిష్టాయాం---కర్మణః 
పుణ్యాహం వాచయిష్యే” అని సంకల్పించి “పుణ్యాహవాచనమ్‌” అను అధ్యాయములో 
చెప్పినట్టుగా పుణ్యాహమును చేసి, ఆపుణ్యాహజలముతో కర్త తనను ప్రోక్షించుకొని కుమా 
రుని ప్రోక్షించవలెను. సంకల్పములో గీతలున్నచోట వరుసగా కుమారుని నక్షత్రమును, గోత్ర 
మును, పేరును చెప్పవలెను. అనంతరము కొందరు సరస్వతీపూజను చేయుచున్నారు. ఈ 
పూజావిధానము “సరస్వతీపూజా' అను ఆధ్యాయములో చెప్పబడినది. ఇది చేయుటయే 
శ్రేష్టము. 

2 తరువాత ఒక కంచు లేక వెండితట్టలో బియ్యమును పోసి సమముగా నెరిపి, కూర్చతో 
బియ్యములో మూడు గడు లేర్పడునట్టుగా కుడినుండి ఎడమకు రెండు గీతలను గీయవలెను. 
ఇట్టు గీచి, పైగడిలో “శ్రీ? అనియు, మధ్యగడిలో “ఓం నమో నారాయణాయ” అనియు, 
క్రిందిగడిలో “అ ఆ ఇ ఈ” అనియు కూర్చతో వ్రాసి, సదస్యులకు హరిద్రాక్షతల నిచ్చి, క్రింద 
నిచ్చిన ధ్యానశ్లోకములను కుమారుని కుపదేశించి, తట్టలో వ్రాసిన అక్షరములను అతనిచేత 
చదివించవలెను. 


పూర్వప్రయోగే 251 అక్షరాభ్యాసః 


నారాయణాయ”, “అఆ ఇ ఈ” ఇతి లిఖిత్వా, సదస్యేభ్యః హరిద్రాక్షతాన్‌ దత్వా, 
కుమారాయ ధ్యానశ్టోకానుపదేశం కృత్వా, లిఖితాక్షరాణి కుమారేణ వాచయేత్‌. 
ధ్యానశ్లోకాః 
శ్లో జుర్హాంబరధోరం విష్ణుం కలివర్థం బతుర్భు జొమ్‌/ 
వ్రనన్న వధనం ధ్యాయేళ్ళ ర్వువిఘ్నో వతాన్తయే॥ 
శ్లో జ్రానానంధమయం దేవం నిర్భ లన్ఫృ టీకాక్ళ తిమ్‌/ 
ఆధారం నర్వవిద్యానాం వాయ్యగ్రీవముపొన్ను వా 
బ్లో) నరన్వతి నమన్తుభ్యం వరదే కామడూవిణో' 
విద్యారంభం కరిష్యామి నటి ర్భృవతు మే నదా॥ 
ల్లో) గుదుర్హ్రవ్మో డుడుర్వమ్లుః గరుర్లేవోమహౌళ్వరః! 
ఉడున్ఫాక్షాత్‌ వరబ్రిహ్మో తనె శ్రీగురవే నమః 
అక్షరపఠనమ్‌ 
౫శ్రీ| ఓం నమో నారాయణాయ! అ ఆ ఇ ఈ | - ఇత్యక్షరాన్‌ కుమారేణ వాచ 
యిత్వా, తండులపూర్ణపాత్రే క్రమశః తానక్షరాన్‌ లేఖయిత్వా, తేన సదస్యాన్‌ ప్రతి 
నమస్కారం కారయేత్‌. తతః సదస్యాః “అయం అక్షరాభ్యా నమూవాలూర్తన్సుము 
వూర్తో౭ న్రు' - ఇతి బ్రువన్‌ హరిద్రాక్షతాన్‌ కుమారస్య శిరసి క్షిపేయుః. తతో యజ 
మానః అక్షరాన్‌ ప్రతి షోడశోపచారపూజాం కుర్యాత్‌. తత్ప్రకారః - 
షోడశోపచారపూజా 
అక్ష రాధిఇానదేవతాభ్యో నమక ధ్యా యామి/ ధ్యా నం నమర్చు యామి/ఆవావా- 


టై నిచ్చిన నాల్గు శ్లోకములు, మటీయు “శ్రీ! ఓం నమో నారాయణాయ] అ ఆ ఇ ఈ అను 
లిఖితాక్షరములను కుమారునిచేత పలికించి, ఆ లిఖితాక్షరములను చూపుడువ్రేలిచే అతనితో 
దిద్దింపవలెను. అది జరిగిన తర్వాత “అయం అక్షరాభ్యాసమూహూర్త స్సుముహూర్తో= స్తు” 
- అనుచు సదస్యులు లోగడ తమకిచ్చిన అక్షతలను కుమారునిపై వేయవలెను. ఆతర్వాత 
తండ్రి అక్షరములకు క్రింద నిచ్చిన షోడశోపచారపూజను విష్వక్సేనపూజవలె చేయవలెను. 


పూర్వప్రయోగే 252 అక్షరాభ్యాసః 


యామి/ఆననం నమర్చ యామి/వాన్తయోరర్థ్యం నమర్ప యామి/ పాదయోః 
పాద్యం నమల్భ యామి/ ఆచమనీయం నమర్చ యామి/ జౌవబారికస్నా నం నమర్చ- 
యామి/" ఆపో వ్యా ముీయోభువస్తా నఊరే దభాతన/మమవౌ రడొయ బక్షనే/ 

యో వళ్ళివతమో రన్తన్తన్య భాజయతేవా న/థళతీరవ మాతర తస్మా అరం 
తస న ల 
న్నా నానంతలర మాచమ నీయం నమర్చు యామి/అభివస్రార్రమక్షతాన్‌ నముర్చ - 
యామి/ఉవవీతం నమర్చ యామి! గన్ధం నమర్ప యామి/వువ్పం నమర్పయామి/ 
థూవమాన్రూవయామి/ దీవం దర్భయామి/ ఏతే గూక్షతవువ్చు దూవదీపోళ్తరీయా 
భరశతాద్య లడ్కా రాన్సు ర్వోవబారా?- ఇత్యభ్యర్చ్య, 

నైవేద్యం - "ఓం భూడ్భువన్సువ. ఇతి కదళీఫలం ప్రోక్ష్య, 'నత్యం త్వర్తేన 
వరేష జామి "ఇత్తి పరిషిచ్య, "అచ్చు తమన్తు, అమ్మ తోవన్తరణమని -ఇత్యాపోశనం 
దత్వా, 'ఓంప్రాణాయ న్వావో ఓం అపానాయ న్వావో ఓం వ్యానాయ న్వావో ఓం 
MRSC ంం 
పానీయం నమర్పయామి/”- ఇతి నివేద్య, "అద్భు తావిధానమని “- ఇత్యుత్తరాపోశనం 
దత్వా, 

'వాన్తౌ వ్రకాళయామి/ పారౌ వ్రకాళయామి/ తామూలం నమత్శ యామి/ 
నువర్థమ్మ్రవువ్చం నమర్ప యామి/వ్రదక్షజనమన్కా రాన్‌ నమర్చ యామి/నర్వోవ- 
బారాన్‌ నమర్చు యామి/” 

గురుసన్నిధిః 
27 ఆనంతరం గురుం (ఉపాధ్యాయం) ప్రాజ్ముఖ ఉపవేశ్య, కుమారం తస్యాంకే 
నివిశ్య, గురుణా కుమారేణ ఫలకే “శ్రీ(ఓం నమో నారాయణాయ/ అ ఆ ఇ ఈ/- 
ఇత్యక్షరాన్‌ లేఖయిత్వా, తాన్‌ కుమారేణ వాచయేత్‌. 


2%త్రర్రువాత గురుస్థానములో చక్కని భాషాసంస్కారము గల ఒకవ్యక్తిని తూర్పుముఖముగా 
కూర్చుండబెట్టి, కుమారుని అతని తొడపై కూర్చుండబెట్టవలెను. అతడొక స్టేటు పలకపై “త్ర! 


పూర్వప్రయోగే 253 అక్షరాభ్యాసః 


ఆశీర్వచనాదీని 

28 త్రత్ర గురవే యథాశక్తి దక్షిణాసమేతతాంబూలపూర్వకం వస్త్రయుగ్మం సమర్ప- 

యేత్‌. అశక్తశ్చేత్‌ విశేషదక్షిణాం దద్యాత్‌. బంధుజనాః యథాశక్తి కుమారాయ సత్కా 

రాన్‌ కుర్యుః. అనంతరం సదస్యేభ్యః ఆశీర్వచనం అనుగ్రహం చ కారయిత్వా తేభ్యః 

ఫలపుష్పదక్షిణాసమేత తామ్బూలాని దత్వా, సుమంగశీభిః శుభారాత్రికపూర్వకం 
మంగళగానం కారయేత్‌. 

ఫం అం శిల శం టి 


© నీ వో 
9 ఖం 9 శి శ ఖం 9 


ఓం నమో నారాయణాయ! అ ఆ ఇ ఈ అను అక్షరములను వ్రాసి, ఆఅక్షరములను కుమా 
రునిచేత పలికించి, (అవసరమైన కుమారుని చేతిని పట్టుకొని) దిద్దించవలెను. 

248 త్రర్రువాత గురువునకు దక్షిణాతాంబూలములను నూతనవస్త్రములను సమర్పించుకొన 
వలెను. శక్తి లేకున్న విశేషదక్షిణ నీయవలెను. సదస్యులచేత కుమారునికి ఆశీర్వచనాను 
గ్రహములను చేయించి, వారికి ఫలపుష్పదక్షిణలతో కూడిన తాంబూలము సమర్పించుకొన 
వలెను. సుమంగళులు కుమారునికి మంగళగీతములతో కూడిన శుభహారతి నీయవలెను. (ఇష్ట 
మున్నచో బంధువు లీసందర్భములో కుమారునికి కానుక లీయవచ్చును.) 


సరస్వతీపూజావిధిః 


(దసరా నవరాత్రుల సందర్భములో మూలానక్షత్రమునాడు భారతభాగవతవేదాది గ్రంథ 
ములను పూజాస్థలములో నుంచి వానిని సరస్వతీప్రతిరూపముగా నెంచి అనుదినము 
వానికి షోడశోపచారపూజను చేయుచు శ్రవణానక్షత్రమురోజు ఉద్వాసన చేయుట 
జరుగుచున్నది. లేదా మహానవమినాడు ప్రారంభించి విజయదశమినాడు ఉద్వాసన 
చేయుట జరుగుచున్నది. ఈపుస్తకములను సరస్వతిపటము లేక విగ్రహమునకు 
ఎదుట నుంచి పూజించుటయు ఆచారము. ఎట్టు చేసినను ఇది సకలవిద్యాప్రదాయిని 
యగు సరస్వతీదేవి ఆరాధనమే. అంతేకాక పిల్లలకు అక్షరాభ్యాసము చేయునప్పు 
డును, కేవలము భక్తితోడను ఆదేవిని పుస్తకములతో నిమిత్తము లేకుండ పూజించు 
టయు జరుగుచున్నది. ఈ అధ్యాయములో పుస్తకరూపముగను, విగ్రహ, పటరూప 
ముగను సరస్వతీ దేవిని అర్చించు పద్దతి చెప్పబడినది. దీనికై కర్త సుస్నాతుడై, మడి 
బట్టలను కట్టుకొని, ఊర్ధ్వపుండ్రముల ధరించి, అర్చనకు గావలసిన సంభారముల 
నన్నిటిని సిద్ధపరచుకొని, పూజాప్రదేశమునకు వచ్చి, దీపమును వెలిగించి, సరస్వతీ 
దేవి పటము లేక విగ్రహము, లేక పుస్తకములకు ముందొక పీటను వేసి, ఆపీటపై ఒక 
వెండిపళ్లైరములో రెండు వెండి గిన్నెలను ఒక ఉద్ధరణిని ఉంచి, ఆగిన్నెలలో నీటిని పోసి, 
నీటిలో కొంచెము ఏలకిపొడిని, కుంకుమపువ్వుపొడిని వేసి సుగంధయుతముగా చేసి, 
గంటను కూడ అట నుంచి, గంధము, పూవులు,దూర్వ (గరిక), పసుపుకుంకుమలు, 
అగరువత్తులు, హారతికర్బూరము మున్నగువాటి నన్నిటిని సన్నిధిలో నుంచుకొని, 
ముందుగా రెండుసార్లు సాష్టాంగప్రణామము చేసి కూర్చొని క్రింది ధ్యానశ్లోకములను 
చదువవలెను.) 


ధ్యానశ్లోకాః 


శ్లో జురాంబరధరం విష్ణుం ళళివ్వర్థం బతుర్భు డము/ 
వ్రనన్న వదనం ధ్యాయేత్సు ర్వబిమ్నా వకాన్తయే॥ 


పూర్వప్రయోగే 255 సరస్వతీపూ జావిధిః 


లో/ జానానంధమయం దేవం నిర్భు లన్భ్ర టీకాక్ళ తిమ్‌/ 
౧ ఈ 
ఆధారం నర్వవిధ్యా నాం వాయ్యగ్రీవమువాన్థు వౌ 
శ్లో) యన్య ద్వరభమ్ర్రాద్యా వొరవద్యాః వరళ్ళతమ/ 
ఎష్నుం నిభ్ను ంతి నతతం వివ్వుక్సేనం తమ్యాశ్రయే/ 
శ్లో నరన్వతి నమన్తుభ్యం వరదే కామడూవిణి/ 
విధ్యా రంభోం రంవ్యామి నిద ర్భవతు మే నదా॥ 
ధ్‌ 
శ్లో యాకుంగేండు తుషార వోర్‌ ధవళా యా త్ర వ్యూన్వాతా/ 
యా వీణా వరదండ మండిత కరా యాళ్ల్వేత వద్దా ననా/ 
యా బ్రహ్మో భ్యుత కంకర వ్రభ్భ అిభిర్లేవె న్ఫృదావూజాతా/ 
సామాం పాతు నరన్వతీ భగవతీ నిళ్ళేవ జాశ్యా వవో/ 
సంకల్పము: ఆ తర్వాత ఆచమించి, రెండుసార్లు ప్రాణాయామము చేసి ఇట్లు సంక 
ల్పము చెప్పవలెను: 
269“ వారరోం తత్సత్‌, శ్రీగోవిందో గోరింద గోనింధ- అన్య శీభగవతూ మహాను దువన్య 
వజోర్యాయా వ్రవర్తమానన్య అగధ్యబ్రివ్యా అః ట్వితీయవరార్ధే శ్వేతవరావారల్సే 
బైవన్వాతమన్వాంతరే కలియుగేవ్రభమవాదే డఉంభూద్వువే భౌరతవర్లే భరతఖండే శరాభే 
మేలోధ్రక్షీ అటి గ్భాగే అన్ఫ్రీ న్‌ వర్తమానే వ్యా వహారికే వ్రభీవాబి వి నంవలత్ళ్‌ రాశాం మధ్యే 
----నంవత్సరే ----ఆయనే----బుతౌ =-లమానే ---వక్షే ---తథ---వానరే--- 
నక్షత్రయుక్తాయాం జుభనక్షల్త కుభీయోగ్‌ కుభీకరణ ఏవం గుణవి కేవ ణవి కికాయాం 


2 కపూజను కొడుకు లేక కూతురు యొక్క విద్యాభ్యాసకర్మ కంగముగా చేసినప్పుడు ఇట్లు 
సంకల్పమును చెప్పవలెను: “వూర్యోక్త ఏవం గణవిశేవణవిశిట్రాయాం అస్యాం కుభొతిథె 
అన్య ---ళర్ళు జః కుమారన్య (అన్యా ---నామ్నా క? కుమార్యా బి విద్యా బ్యా నకర్భాంగత్వే న 
ధర్మా భ్రకామమోక్షడూవ బతుర్వధవ లవుడువార్రన్యభ్యర్థం నకలవిధ్యా పారం గతల్వూ నిభ భం 
నరన్వు తీదేవతాముభ్రిళ్య నరన్వ తీదేవతాబ్రీ త్య లం కల్ళ్నోక్రవిధినా యావబ్బక్త ద్యానావావానాది 
పోడళోవబారవూడాం కరిష్యే” 


పూర్వప్రయోగే 256 సరస్వతీపూజావిధిః 


అస్యాం ఉుభతిణౌ అస్మా ర్‌ం భోర్మా భ్రరామమోక్ష డూవబతుర్వభవలవు రువార్ల 
నిర్యర్థం నకలవిద్యా పారంగతత్వన్విళ్యర్థం నరన్వతీదేవతాముద్రిళ్య నరన్వతీదేవతా 
వ్రీత్యల్రం కల్ళోక్రవిథినా యావబ్భక్త ధ్యా నావావానాద పోటతోవబారవూజాం కరిష్యే” 
= (ఇట్లు సంకల్పించి, క్రింద నిచ్చిన “స్వశేషభూతేన మయా” అను శ్లోకమును చెప్పి 
సాత్త్వికత్యాగమును చేసి పూజ నారంభించవలెను.) 
శ్లో) న్వశేవభూతేన మయా న్వీయైః నర్వ వరిచ్భదైవో 
విధాతుం వ్రీతమాత్మా నం దేవః వ్రక్రమతే న్వాయమ్‌/ 
ధ్యానం 
శ్లో అంతుళం బాక్ష నూత్రంభ పాఠం వీణాంబ ధారిణోం/ 
ముక్తావోర నమాయుక్తాం మోభడూవాం మనోవారాము/ 
కృ తేన దర్ప శాభేన వన్ర్రణోవరిభూషి తాం/ 
నున్తనీం బేదవేద్యాం బో భంద్రాధ్రక్ళ తకేలరామ్‌/ 
ఉఊడాకలావనంయుర్తాం వ్రూధభంద్రనిభాననాం/ 
త్రిలోవనాం మవోదేలీం న్వర్థనూవు రధారిణోమ్‌॥ 
కళ్ళుకె న్స్వుర్థరత్నాద్యై డ్యు క్రావలయభూవతాం/ 
రంఖురంథీం నులామ్రోన్లీం నర్వా భరణభూవి తామ్‌/ 
కేయ్యూరె రే ఖల్నార్యె కృ ధ్యో తయంతీం జగ్రయం/ 
తబ బ్రహ్మా ల్భికాం దేవీం ధ్యానకర్భ నమావాతః // 
(ఓం ఐం నరన్వ్వత్యై నమః - ధ్యాయామి - ధ్యానం నమర్పయామి) 
ఆవాహనం 
మం!! ఓంప్రణో దేవీ సరీస్వతీ వాజేభిర్వాజినీవతీ! ధ్రీనా మీవిత్ర్యవతు!! 
శో ఆత్రాగబ్భ ఉఊగద్వాంద్యే నర్వలోకాక వూజాతే/ 
మయాకృతామిమాం వూడాం గృవోణ ఉఊగదీళ్వర/ 
ఓం ఐం నర్వాభీరణభూవి తాయై నమఃఓం భువనమాతన్సు ర్వ వాళ్ళ యడూవే 
ఆగబ్బా గబ్భ/ఆవావానం నమర్భ యామి / 


పూర్వప్రయోగే 257 సరస్వతీపూ జావిధిః 


(అమ్మవారిపై (లేదా పుస్తకములపై) అక్షతలు వేయవలెను.) 
ఆసనం: 
శ అనేకరత్న నంయుక్తం నువర్ధేన విరాజుతం/ 
ముక్తామజణ్యంబితం బాలు నింవోననం ధదామ్యవామ్‌॥ 
ఓం ఐం నరన్నత్యై నమఃరత్న నింవోననం నమర్చయామి/ 
(అమ్మవారి పాదములపై (లేదా పుస్తకములపై) పుష్పమును ఉంచవలెను.) 
అర్థ్యం 
శ్లో భకాబీఖ్షబ్రబే దేవి దేవదేవాదవందితే/ 
ధాతృవ్రయే ఉఊగ్గ్యూత్రి దదామ్య £22 గృవహోణ మే/ 
ఓం బం ధౌళ్ళ ప్రియాయై నము అర్థ్యం నమర్చుయామి/ 
(ఎడమవైపు గిన్నెలోని నీటిని ఉద్ధరణిలో తీసికొని సరస్వతికి (లేదా పుస్తకములకు) 
చూపించి, దానిని కుడివైపు గిన్నెలో నుంచవలెను.) 
పాద్యం 
శ్లో) గందవుప్పాక్నతై సారం తభతయేన నంయుతం/ 
జుభన్స టీకతుల్యాంగి పాద్యం తేవ్రతిగ్భ వ్యా తామ్‌॥ 
ఓం బం స్పా టీకాభాయై నమః వొభ్యం నమర్పుయామి/ 
(రెండుసార్లు ఎడమవైపు గిన్నెలోని నీటిని ఉద్ధరణిలో తీసికొని సరస్వతికి (లేదా 
పుస్తకములకు) చూపించి, దానిని కుడివైపు గిన్నెలో నుంచవలెను.) 
ఆచమనీయం 
శ్లో! వూర్రభంద్రనమానాన్యే కోలీనూర్య నమవ్రభ్‌/ 
భక్త్యా నమర్సి తం వాణీ గృ వోశాచమనీయకమ్‌/ 
ఓం జుం వాగీళ్వ్వర్యై నమః) ఆభమనం నమర్చుయామి/ 
(మూడు సార్లు ఎడమవైపు గిన్నెలోని నీటిని ఉద్ధరణిలో తీసికొని సరస్వతికి (లేదా 
పుస్తకములకు) చూపించి, దానిని కుడివైపు గిన్నెలో నుంచవలెను.) 


పూర్వప్రయోగే 258 సరస్వతీపూ జావిధిః 


మధుపర్కం 
బ్లో] రమలభువనజాయే, కోబీనూర్య వ్రతాళే! 
విళధకుబివిలానే, తోమలే వోరయురక్తో/ 
బొధిమధుభ్భు తయుక్తం, జీ రరమ్బూ వ లాఢ్య ol 
డుబిరమథఢువర్భ ం గృవ్యా తాం దేవవంద్యే/ 
ఓం జిం భక్తాభీవ్ల ధాయ్యిత్యె నమక మభువర్భ ం నమర్చ్సయామి/ 
(ఉన్నచో మధుపర్కమును, లేనిచో అక్షతలు సమర్పించవలెను.) 
పంచామృతస్నానం 
శ్లో] భధికీరభ్ళు లోపీలం ళర్క రామఢునంయులం/ 
వంబామ్భు తన్నా న మిదం న్వీకురువ్వు మపాళ్వర/ 
ఓం ఐం ముపాళ్ళర్య్య నమః వంబామ్భు తన్నా నం నమర్చుయామి/ 
(ఒక పువ్వుతో పంచామృతమును చల్లవలెను. లేకున్న అక్షతలు వేయవలెను.) 
స్నానం 
శ్లో) చభోట్లూళ్చ నుస్నా నం కర్తవ్యం విదవూర్వతం/ 
నువర్రకలశాన్నీతె రా నారంభనువాన్నితైవో 
డం ఐం నువ్రకవబాయై నమః తభ్రోబకోన్నా నం నమర్సయామి/ 
(ఎడమవైపు గిన్నెలోని నీటిని ఉద్ధరణిలో తీసికొని ఆనీటిని పువ్వుతో నద్దుకొని నీరు 
చిలుకరించవలెను. ఉద్ధరణిలో మిగిలిన జలమును సరస్వతికి (లేదా పుస్తకములకు) 
చూపించి, దానిని కుడివైపు గిన్నెలో నుంచవలెను.) 
వస్త్రం 
శ్‌ జుక్ణవశ దాయం దేవి కోములం కుటోలాలకే/ 
మయి ప్రీత్యా త్వయా వాళ బ్రివ్మో ణే వ్రతిగ్భ వ్యూ తామ్‌/ 
ఓం బం బ్రహ్మణా నమః వస్త యుగ్భం నమర్చయామి/ 
(శక్తి యున్నచో వస్త్రమును, లేకున్న అక్షతలను సమర్పించవలెను.) 


పూర్వప్రయోగే 259 సరస్వతీపూ జావిధిః 


యజ్ఞో పవీతం 

శ్‌ తభ్లిబ్రివ్మా త కేదేవి ళఖిలాన్త్రక్ళ తాలయే/ 
బ్రహ్మా నూత్రం గృవోణ త్వం బ్రహ్మ శ్లక్రాదివ్రూజోతే // 

ఓం బం బ్రహ్మ శక్రాబి వూడొతాయై నమః) యజ్హోవవీతం నమర్చ యామి/ 

(ఉన్నచో యజ్ఞోపవీతం లేదా అక్షతలు వేయవలెను.) 

ఆభరణం 

శ్లో” కటిక ముతుటిహ్లోరై డూ వ్మరె రంగద్బాద్యెవో 
వివిధభనుమణయ్యుక్తా ర్భ్రే ఖలారత్న హారః/ 
రమలభళవిలానే రామదే నంగ్భ వావ్వు/ 
వ్రతణిత కరుతార్హ భూంళోభూవడాని/ 

ఉం బం రమ లభళవబిలాన్నిన్యై నమః నర్వాభీరణాని నమర్చు యామి / 

( అక్షతలు వేయవలెను.) 

గంధం 

శ్లో] బందనాగుడుకన్తూరీ తడ్పూ ర్నార్యె కృ నంయుతం/ 
గంధం గృవోణు తం దేవి విధవత్నీ నమోన్తుతే/ 

ఓం జుం విధివ్వత్త్యే నమక గంధం నమర్భ యామి / 

(గంధం చిలకరించవలెను.) 

అక్షతలు 

శ్‌ అక్షతాన్‌ ధవళాన్‌ దవ్యాన్‌ ాలితంఢు లనిర్భు తాన్‌/ 
గృవోణ వరదే దేవి బ్రవ్మావత్సి తభాల్ధుకాన/ 

ఓం జుం గీర్వాత్రా నమః అక్షతాన్‌ నమర్చుయామి/ 

(అక్షతలు వేయవలెను.) 

పుష్పం 

శ్లో” నంద్యా వర్తాదివ్రమై కృ ముల్తికాభిర్భ నోహ్నారైనో 
కరళ్లీరెర్భ నోరమ్యై ర్వ ర్నులెః కేత్తరెళ్యుభైః 


పూర్వప్రయోగే 260 సరస్వతీపూ జావిధిః 


వున్నాగ్రెర్రాతికునుమై ర్భ్ర ంద్హారెళ్స నుళోబ్లితైః/ 
నీలోత్నలెః జృభైల్నాస్యై న్రత్మా లతడునంభ్లిబైః/ 
కల్పి తాని బమాల్యా ని గృ వాశామరవందితే/ 

ఓం ఐం బ్రవ్యూ శ్రా నమత వువ్వాశోనముర్చుయామి/ 

(పూవులు, గరిక సమర్పించవలెను.) 

అథాంగ పూజా 

(పసుపు, కుంకుమ, అక్షతలు, పూవులు చేతబట్టి సరస్వతిని స్మరిస్తూ ఆమె సర్వావ 

యములను పూజించవలెను.) 

ఓం బ్రహ్మణ్య నమః పాబౌవూడాయామి 

ఓం బ్రవ్యూ జ్య మూర్తయే నమః గుల్ఫొ వూజియామి 

ఓం ఉగత్సు డూవిత్రా నమః జొంఘే వూడియామి 

ఓం జగదాధ్యాయి నమః జానునీ వూజడియామి 

ఓం బాడువిలాన్నీగ్యై నమః ఊడూ వూజియామి 

ఓం కమలభూమయే నమః కటోం వ్రూజాయామి 

ఓం డొన్ఫు వానాయై నమః జాభునం వూడియామి 

ఓం గంభీరనాభీయే నమః నాభిం వ్రూజాయాము 

ఓం వారివూజ్యా యై నమః థరం వూజియామి 

ఓం లోకమాత్రే నమః న్రనౌ వూజాయామి 

ఓం విజాలవక్షనే నమః వక్షకనలం వ్రూజాయాము 

ఓం గానవిభక్షణాయె నమః కంఠం వ్రూజాయామి 

ఓం నృంధవ్రవూడ్యా యై నమః న్మంధౌ వూడాయామి 

ఓం భునభాహావే నమః భానూ వ్రూజాయాము 

ఓం వ్రున్తకధారి్యా నమః వాన్తౌ వూజయామిు 

ఓం ల్రోత్రియబంధివే నమః క్రోతే వూజియామి 

ఓం వేధన్వ రూపాయై నమః వ్హం వూజియామి 

ఓం నునాసాయై నమః నానీకాం వ్రూజాయామి 


పూర్వప్రయోగే 261 సరస్వతీపూ జావిధిః 


ఓం బింబ నమః ఓల్లై వూజాయామి 
ఓం తమలభక్షువే నమః నేత్రే వూజయామి 
ఉం తిలకధారిజ్ర్యా నమః థాలం వూడియామి 
ఉం బంద్రమూర్తయే నమః బికురాన్‌ వూజియామి 
ఓం నర్వవ్రదాయై నమః ముఖం వూడియామి 
ఓం మవోనరన్వత్యై నమః శిలః వూజియామి 
ఓం బ్రివ్యూ రూవిత్రా నమః నర్వాణ్యంగాని భ్రూజాయామి 
(తర్వాత ఈ అధ్యాయము చివర నీయబడిన అష్టోత్తరశత నామములు గాని సహస్ర 
నామములు గాని చదువుచూ యథాశక్తి పూజించవలెను.ప్రతినామము చివర నమః అని 
చెప్పవలెను.) 
ధూపం 
శ్‌ భ౭ౌంగం గుగ్గులోవేతం నుగంభం నుమనోవారం/ 
భూవం గృ వోణ కళ్యాణీ భక్తం త్వయ్య భలాం కురు/ 
ఓం ఐం బిళ్వాయై నమః థూవమాన్రూవయామి/ 
(ఆగరువత్తులుగాని సాంబ్రాణి కడ్డీలుగాని వెలిగించి అమ్మవారికి (పుస్తకములకు) 
చూపవలెను.) 
దీపం 
శ్లో భ్బుతవర్తి నమాయుక్తం దీవితం దీవమంబికే/ 
గృవోణ బిత్సుడూవే త్వం కమ లాననవర్తిభే/ 

ఓం థాం తమ లాననవల్ణభాయై నమః/దబీవం దర్భయామి/ 
(దీపం వెలిగించి అమ్మవారికి (పుస్తకములకు)చూపెట్టి నమస్కరించవలెను.) 
నైవేద్యం 
శ్లో అవూపాన్‌ వివిధాన్‌ స్వాయూన్‌ ళాలివష్రోవవాబితాన, 

మృ భులాన్‌ గుడఢనమ్మి శ్రాన్‌ నదోరకమరీబికాన, 

కభోలీవనసామ్రుం భనువక్వాని వలాని భ 

కంధోమూలవ్యంజానాటి సోవధంళం మనోహరం, 


పూర్వప్రయోగే 262 సరస్వతీపూ జావిధిః 


అన్నం బభతుర్వభోవేతం క్షీరాన్నం బొభ్ళు తం దధి, 
శీతోభకంచ నుస్వాయు కట్నూరెలాబివానీ తం, 
భక్ష్య భోజ్య నమాయుక్తం నైవేద్యం వ్రతిగ్భ వ్యా తామ్‌/ 
0 డం బం నరన్వత్యై నమః/మవ్వోరైవేట్యం నముర్ప యామి / 
"ఓం భూడ్భువన్సువః॥గ “త్యం త్వర్తేన వరేషి జామి * "అమ తమన్తు, అద్భుతోవ 
న్రరణమని * “ఓంప్రాణాయ న్యాజో/ ఓం అపానాయ న్వావోడం వ్యానాయ న్వావో 
ఓం ఉదానాయ న్వావోడీం నమానాయ న్వాజో/ఓం బ్రివ్మూ శోన్వావోమధ్యే మధ్యే 
పానీయం నమర్భ యామి/", " అమృ తావిధానమని ” 
'వాస్తావకాళయామి/ పారౌవ్రశాళయామి/ జుధ్ధాభమ నీయం నమర్చయామి/” 
తాంబూలం 
శ్లో) తాంబూలం బనకడ్పూ రం వూగనాగద్దలెడ్యు తం/ 
గృవాణ దేవదేవేళి తత్త్యడూవ నమోన్తుతే/ 
ఓం ఐం దేవదేవేళి తత్త్వృడూవిత్యా నమః తాంబూలం నమర్చు యామి / 
అని తాంబూలమును అమ్మవారి (పుస్తకముల) యెదుట నుంచవలెను. ) 


నీరాజనం 


250 పై శ్లోకములను చదివి, “ఓం ఐం నరన్వత్యై నమః మవలైనేద్యం నమర్చయామి”' అని 
చెప్పి, నైవేద్యమునకై ఉన్నచో పాయసాపూపాన్నాదులను, లేకున్నచో అరటిపండ్లను, 
పాలను దేవి (పుస్తకముల) సన్నిధిలో నుంచి, వానిని "ఓం భూడ్భువన్సు వః "- అని ప్రోక్షించి, 


బ్రివ్మాణో స్వావో "అని ప్రాణాహుతులను పలికి నివేదన చేసి, "'మధ్యేమథ్యే పానీయం నమర్దు 
యామి/- అనుచు ఎడమవైపుగిన్నెలోని ఉదకమును ఉద్ధరణిలో తీసికొని దేవికి (పుస్తకము 
లకు) చూపెట్టి, దానిని కుడివైపుగిన్నెలో పోసి, " అమృ తావిధానమని ”- అని మరల అప్తే ఉదక 
ముతో ఉత్తరాపోశనము నొసగి, 'వాస్తౌ ప్రక్షాళయామి/ పాదౌ వ్రశాళయామి/ జుధాచమనీయం 
నమర్శ యామి/”- అనుచు హస్త, పాదోదక, ఆచమనములకై అప్తే జలము నొసగవలెను. 


పూర్వప్రయోగే 263 సరస్వతీపూ జావిధిః 


శ్లో] నీరాజనం గృవోణు త్వం ఊగదానంధదాయినీ/ 

డగత్తిమి రమార్తాం డఉమండలే తే నమోనమః 
“ఉం ఐం జగత్తిమిరమార్తాండమంఢలాయై నమః నీరాజనం నమర్చ యామి!” 
“ఓం వార్డేవీ డవతామిదగ్‌ం వావిళబక్షురైవానాం జ్యో తీరమ్భ తే న్మక్రమ్‌/ అన్య 
విజ్తానాయ దబవాధాని ధోయతే/తన్య నుద్చు మళీమవా/మా నోవోనీద్వభక్షణమ/ 
ఆయురిన్న : వ్రతీర్య తామ్‌/ అన్దూళ్ళ కుపా వయమ్‌/ జీవా జ్యో లీరకీమపా/ 
నువ్వో తీరుతాద్భు తబ్‌/ క్రోత్రేణ భభయుల బ్చీ జ్వన్తి నత్యమ్‌/ బ్రోత్రేణు వాదం 
బవాుధోద్య మానామ్‌/ క్రోక్రోణ మోదోొళ్ళ మపొళ్ళ క్రూయతే/ క్రోకోణు నర్వా దిళ 
ఆ బ్చే జోమి/యేనప్రావ్యా ఉతదేక్షణా/ ప్రత్యే దళళ్ళృ జ్వన్యు త్రరాత్‌/ తది బో] త్రం 
బహుభోధ్యమానమ్‌/ [అరాన్న నః వరనర్వేం బభూవ! (తైబ్రా.2.5.1) 
(కర్పూర నీరాజనం వెలిగించి అమ్మవారికి (పుస్తకములకు) హారతి నీయవలెను.) 


పుష్పాంజలి 
శ్లో శారదే లోకమాత న్వ్వమాశ్రితాభీక్టదాయిని/ 
వుష్బాంజులిం గృ వోణు త్వం మయా భక్త్యా నమర్సి తమ్‌/ 
ఓం ఐం శారదాయై నమః| మంత్రవువ్చం నమర్చయామి/ 
(దోసిటినిండ పూవులను తీసికొని అమ్మవారి పాదములకడ (పుస్తకములపై) ఉంచ 
వలెను.) 
సర్వోపచార సమర్పణము 
ఓం ఐం - నరన్వత్యై నమః భత్రం ధారయామి/ (అక్షతలు వేయవలెను) 
ఓం జిం - నరన్న్యృత్య్యా నమః బామరౌవీజయామి/ (అక్షతలు వేయవలెను) 
ఓం ఐం - నరన్వత్యై నమః గీతం శ్రావయామి/ (అక్షతలు వేయవలెను) 
ఓం ఐం - నరన్వత్యై నమః నృ త్యం భర్భయామి/ (అక్షతలు వేయవలెను) 
ఏవం నమున్తరాజోవబార దేవోవబార, కతు వబార్‌, భక్త్యువబార నమన్తం 
నమర్పయామి/ 


పూర్వప్రయోగే 264 సరస్వతీపూ జావిధిః 


ప్రార్థనా, సాష్టాంగ నమస్కారం 
శ్‌ వాళాంకు ళభరా వాణీ వీణావ్రున్తకధారిణే/ 

మమ వక్తేవనేన్ని త్యం భుర్రకుందేంభునిర్థు oy 

ee థి 

బొతుధకను ఎద్యాను రమతే యా నరన్వాతీ/ 

భతుర్రళను లోకేషు సామే వాబి వనేబ్బి రమ్‌// 

పాపా పాపా ఉఊగద్వాంద్యే నమన్తే భోక్తవత్ళ ల్లో 

నమన్తుభ్యం నమన్తుభ్యం నమన్తుభ్యం నమో నమత 

మంత్రహీనం క్రయాపానం భక్తిహీనం నరన్వతి/ 

యల్ళూ జొతం మయా డేవి వరివ్రూల్థం తదన్తు త్తే 
అనయా మయాళక్ళ తొప్రూడొయా భగవతీ నర్వాత్మి కాశ్రీనరన్వతీ న 
వరదా భవతు/ఏతత్ల ర్వం నరన్వతీ దేవతార్భ్స అమన్తు/ 
డం దం నరన్న్మత్యె నమక స్నాఫాంగ నముస్మా రాన్‌ నమర్చ యామి/ 
(అని ప్రార్థించి, అమ్మవారికి (పుస్తకములకు) నాల్గుసార్లు సాష్టాంగనమస్కారము 
చేసి ముగించవలెను.) 


(లా 
S| 


పూర్వప్రయోగే 265 సరస్వతీపూ జావిధిః 
సరస్వత్యష్టోత్తర శతనామావళిః 
ఓం సరస్వత్యై నమః ఓం మహాంకుశాయై ఓం జటిలాయై 
ఓం మహాభద్రాయై ఓం పీతాయై ఓం వింధ్యవాసిన్యై 150] 
ఓం మహామాయాయై ఓం విమలాయై ఓం వింధ్యాచల 
ఓం వరప్రదాయై ఓం విశ్వాయై విరాజితాయై 
ఓం పద్మనిలయాయై ఓం విద్యున్మాలాయై |30| | ఓం చండికాయై 
ఓం పద్మాక్షి ఓం వైష్ణవ్యై ఓం బ్రోహ్మ్యై 
ఓం పద్మవక్రాయై ఓం చంద్రికాయై ఓం బ్రహ్మజ్ఞానైక 
ఓం శివానుజాయై ఓం చంద్రవదనాయై సాధనాయై 
ఓం పుస్తకహస్తాయై ఓంచంద్రలేఖా ఓం సౌదామిన్యై 
ఓం జ్ఞానముద్రాయ 10! విభూషితాయై ఓం సుధామూర్తయే 
ఓం రమాయై ఓం సావిత్ర్యై ఓం సుభద్రాయై 
ఓం పరాయై ఓం సురసాయై ఓం సురపూజితాయై 
ఓం కామరూపిణ్యై ఓం దేవై ఓం సురవాసిన్యై 
ఓం మహావిద్యాయై ఓందివ్యాలంకార ఓం సునాసాయై 160! 
ఓం మహాపాతకనాశిన్యై భూషితాయై ఓం వినిద్రాయై 
ఓం మహాశ్రయాయై ఓం వాగ్జేవ్యై ఓం పద్మలోచనాయై 
ఓం మాలిన్యై ఓం వసుధాయై 40] ఓం విద్యారూపామై 
ఓంమహాభోగాయై ఓం తీవ్రాయై ఓం విశాలాక్షి 
ఓం మహాభుజాయై ఓం మహాభద్రాయై ఓం బ్రహ్మజాయాయై 
ఓం మహాభాయై 120! ఓం మహాబలాయై ఓం మహాబలాయై 
ఓం మహోత్సాహాయై ఓం భోగదాయై ఓం త్రయోమూర్తయే 
ఓం దివ్యాంగాయై ఓం భారత్రై ఓం త్రికాలజ్ఞాయై 
ఓం సురవందితాయై ఓం భామాయై ఓం త్రిగుణాయై 
ఓం మహాకాళ్యై ఓం గోవిందాయై ఓం శాస్త్రరూపిత్యై 170] 
ఓం మహాపాశాయై ఓం గోమత్రై ఓం శుంభాసుర ప్రమథిన్యై 


పూర్వప్రయోగే 266 సరస్వతీపూ జావిధిః 
ఓం మహాకారాయై ఓం కలాధారాయై ఓం విద్యాధర 
ఓం శుభదాయై ఓం రూపసౌభాగ్య సుపూజితాయై 
ఓం సర్వాత్మికాయై దాయ్యిన్యై ఓం శ్వేతాననాయై 
ఓం రక్తబీజని హంత ఓం వాగ్దేవ్యై ఓం నీలభుజాయై 
ఓం చాముండాయై ఓం వరారోహాయై ఓం చతుర్వర్లఫల 
౧ 
ఓం అంబికాయై ఓం వారాహా ప్రదాయై 
ఓం ముండకాయ ఓంవారిజాసనాయై ఓం రక్తమధ్యాయై 1100! 
ప్రహరణాయై ఓం చిత్రాంబరాయై 190] ఓం నీలజంఘాయై 
ఓం ధూమ్రలోచన ఓం చి త్రగంధాయై ఓం నిరంజనాయె 
మర్దనాయై ఓం చిత్రమాల్య చతురాననసామ్రాజ్రై 
ఓం సర్వదేవస్తుతాయై |80| విభూషితాయై చతుర్వర్గఫలప్రదాయై 
a రః 
ఓం సౌమ్యాయై ఓం కారకాయై ఓం హంసవాహనాయై 
ఓం సురాసురనమ ఓం కామప్రదాయై ఓం బ్రహ్మవిష్ణు 
స్కృతాయై ఓం వంద్యాయై శివాత్మికాయై 
ఓం కాలరాత్ర్య ఓం శ్రీ ప్రదాయై నమః |108| 


(శ్రీ నరన్వ్యత్యై నమః ఆహ్రోత్తర ళతనామ వూజాం నమర్చ యామి!) 


స టీం తీ తీ తీం తీ ఈఈ 
ఖం 9 ఖం 9 9 9 9 


ఉపనయనవిధిః 


(ఉప=(వేదాధ్యాపకుడైన గురువుయొక్క) సమీపమునకు, నయనము=కొనిపోవుట 
అని ఉపనయనపదమున కర్ణము. ఈ ఉపనయనసంస్కారమువలన కుమారునికి 
ద్విజత్వము సిద్ధించి, గురువుద్వారా వేదముల నభ్యసించు అర్హత కలుగును. ఇంత 
వరకు అజ్ఞానుడుగా నుండి, ఆటపాటలతో విహితాచారనియమరహితముగ కాలము 
బుచ్చుచున్న కుమారునికి వేదాధ్యయనార్హతను, సునియమప్రవర్తనావళిని కలిగించి 
అతనిని సుజ్ఞానయుతునిగా జేయుట ఈ సంస్కారముయొక్క లక్ష్యము. అందుచేత 
బ్రాహ్మణుడైనవాని కిది అతిముఖ్యమైన సంస్కారము. ) 
జ1సూ|గర్భాష్టమేషు బ్రాహ్మణముపనయీత, గర్భైకాదశేషు రాజన్యం, గర్భద్వాద- 
శేషు వైశ్యం, వసన్తో గ్రీష్మ శరదిత్యృతవో వర్ణానుపూర్వ్యేణ! 

జాతకర్మా దీనాం స్వస్వకాలేష్వకరణప్రాయశ్చిత్తమ్‌ 
బఉపనయనాత్పూర్వం విహితకాలేషు జాతకర్మాదికర్మాణి కర్తవ్యాని భవన్తి. ఏతాని 
తత్తత్కాలేష్వకరణదోష పరిహ రణార్థం పూర్వోక్తప్రకారేణ ప్రాయశ్చిత్తం కృత్వా, 


251 వరుసగా బ్రాహ్మ ణక్షత్రియవైశ్యవర్ణములకు ఉపనయనము చేయవలసిన కాలమును ఈ 
సూత్రము తెల్పుచున్నది. గర్భాష్టమేషు = తల్లి గర్భములో పడిన మాసమునుండి లెక్కింపగా 
8వ సంవత్సరమున; బ్రాహ్మణమ్‌=బ్రాహ్మణుని; గర్భైకాదశేషు రాజన్యం = గర్భాది 11వ 
సంవత్సరమున క్షత్రియుని; గర్భద్వాదశేషు వైశ్యం= గర్భాది 12వ సంవత్సరమున వైశ్యుని; 
ఉపనయీత=ఉపనయనము చేయవలెను; వర్ణాను పూర్వ్యేణ= ఈవర్ణములవారికి క్రమముగా; 
వసన్తో గ్రీష్మశరదిత్యృతవః = వసంతము, గ్రీష్మము, శరత్తు (ఉపనయనము చేయవలసిన) 
బుతువులు - అని ఈ సూత్రమున కర్థము. ఈకాలనిర్ణయ మింకను విస్తృతముగా ధర్మసింధు, 
కాలామృతమువంటి గ్రంథములలో నున్నది. జిజ్ఞాసువులు వాటిని చూడవలెను. 

252 ఉపనయనాతూర్వం =ఉపనయనమునకంటె ముందుగా; విహితకాలేషు=అవి యవి చేయ 
వలసిన కాలములందు; జాతకర్మాదికర్మాణి = జాతకర్మ, నామకరణము, అన్నప్రాశనము, 


పూర్వప్రయోగే 268 ఉపనయనవిధిః 


అతీతాని కర్మాణి సద్యః కృత్వా, అనంతర ముపనయనకర్మాంగత్వేనాంకురార్పణ, 
ప్రతిసరబంధ, అభ్యుదయ, పుణ్యాహవాచనాని క్రమాత్కృత్వా, ఉపనయన మారభేత। 
౫ ఆత్రోద క్రశాన్హ్యజు రార్పణప్రతిసరబంధకర్మాణి కేచిత్చూర్వేద్యురేవ 
పరిసమాప్త్య, అద్యాభ్యుదయపుణ్యాహవాచనే కృత్వా, ఉపనయన మారభన్తే 

జోప్రరిషదనుజ్హా 

ణ్‌ 

కర్తా తాంబూలఫ లదక్షి శాసమేత హరిద్రాక్షతపాత్రం హస్తే గృహీత్వా, పత్నీకుమార 
సహితః వేదికాయాః పశ్చాత్‌ ప్రాజ్ముఖః ఉత్థాయ, 


చౌలము అను కర్మలు; కర్తవ్యాని భవన్తి = చేయవలసియున్నవి; ఏతాని=ఈకర్మలు; తత్త 
త్కాలేషు=ఆయాకాలములలో; అకరణదోషపరిహరణార్థం=చేయని దోషమును తప్పించు 
కొనుటకై; పూర్వోక్తప్రకారేణ = “జాతకర్మాదీనాం స్వస్వకాలేష్వకరణ ప్రాయశ్చిత్తమ్‌” అను 
అధ్యాయములో చెప్పినట్లుగ; ప్రాయశ్చిత్తం =ప్రాయశ్చిత్తమును; కృత్వా=చేసి; అతీతాని 
కర్మాణి= ఈకర్మలలో ఏవైన అసలే చేయకుండినచో వానిని; సద్యః = ఇప్పుడు; కృత్వా=చేసి; 
అనంతరమ్‌=తదుపరి; ఉపనయనకర్మాంగత్వేన = (ఇప్పుడు చేయబోవు) ఉపనయనమున 
కానుషంగికకర్మలైన; అంకురార్పణ, ప్రతిసరబంధ,అభ్యుదయ పుణ్యాహవాచనాని = అంకు 
రార్పణ, ప్రతిసరబంధ, అభ్యుదయ, పుణ్యాహవాచనములను; క్రమాత్‌=వరుసగా; కృత్వా= 
చేసి; ఉపనయనమ్‌= ప్రధానకర్మయైన ఉపనయనమును; ఆరభేత=ఆరంభింపవలెను; అనగా 
ఉపనయనమునకంటె ముందుగా జాతకర్మాదిసంస్కారములు విహితకాలములలో చేయవలసి 
యున్నది. వానిని సకాలములో చేయని దోషనివృత్తికై “జాతకర్మాదీనాం స్వస్వకాలేష్వకరణ 
ప్రాయశ్చిత్తమ్‌” అను అధ్యాయములో చెప్పినట్లుగ ప్రాయశ్చిత్తమును చేసి, ఈసంస్కారము 
లలో ఏదైన అసలే చేయకున్నచో దాని నిప్పుడు పూర్తి చేసి, ఆతర్వాత ప్రస్తుతోపనయనకర్మ 
కంగములైన అంకురార్పణ, ప్రతిసరబంధ, అభ్యుదయ, పుణ్యాహవాచనములను వరుసగా 
చేసి, అవి పూర్తియైన తర్వాత ఉపనయనకర్మను ఆరంభింపవలె నని తాత్పర్యము. 

25 కొందరు ముందురోజే ఉదకశాంతి, అంకురార్పణ, ప్రతిసరబంధములను చేసి, తరువాతి 
రోజున అభ్యుదయపుణ్యాహవాచనములను పూర్తిచేసి ఉపనయనము నారంభింతురు. 

254 ఈపరిషదనుజ్ఞావివరణకై మొదటి అధ్యాయములోని 29-30 పుటలను చూచునది. 


పూర్వప్రయోగే 269 ఉపనయనవిధిః 


ఓం నమన్ఫదేనే నమన్సు దీనన్స తోయే నమన్సఖీనాం వులోగాణాం కవే నమో 
వే నమః వృథ్లిహ్యా/ (తై.సం.3-2-4-14)/ నవ్రథ్‌ నభాం మే గోవాయ/ యే బో నభ్యా 
నృ భానదీక/ తాన్టూయా వతః కుడు/ నర్వ మాయుడుపానతామ్‌/ (తై.బ్రా.1-2-1-26) 
నర్వేభ్య జ్ళీబైభ్లవేభ్యో నమః స్వామినః భవత్సా మూలో మయా నమర్వృతా 
మిమాం సౌవరీం దక్షడాం యత్కి ంబిభవీ యథోక్తబక్ష ణామివ న్వీక్ళ త్య అన్మ్రీ థినే శవ 
నయనకర్మా రంభయువాూర్తన్సు మువూర్తోజన్నితి భవన్తో మవోన్తో౭ నుగ్చఖాన్తు/ 
లగ్నన్య నర్వే గ్రహాళ్ళుభైకాదళ్ళూనవలదా న్నువ్రనన్నా భూయానురతి భవర్తో 
మవాన్తో2 నుగ్భన్రాన్తు/ ఉత్తరే కళ్ళ జ్య విన్ను మన్స్వీతి భవన్తోమవాన్తోం నుర్భవ్రాన్త/ 
-ఇతి ప్రార్థ్య నమస్కుర్యాత్‌. “ ఉత్తరే కర జ్య విభ్ను మన్తు/” - ఇతి పరిషద్వచనమ్‌. 
ప్రధాన సంకల్చః 
జొక్రర్హా దర్భేష్వాసీనః, ద్విరాచమ్య, పవిత్రపాణిః దర్భాన్‌ ధారయమాణః, త్రిః 
ప్రాణానాయమ్య, 
“కుక్హాంబరథరం విష్లుం ళళివర్థం బతుడ్భు డము/ 
వ్రనన్న వభనం ధ్యా యేళ్ళ ర్వవిమ్నో వళాశ్తయే॥ 


2 తర్వాత ఉపనయనకర్మార్థమై సంకల్పమును చేయవలెను. దీనికై తాను కూర్చొను పీటపై 
కర్త రెండు ఉత్తరాగ్రపు దర్భలను వేసి, యథావసరముగా భార్యాకుమారులతో సహ పీటలపై 
కూర్చొని రెండుసార్లు ఆచమించి, కుడిచేతి అనామికకు పవిత్రమును పెట్టుకొని, రెండు దర్భ 
లను కుడి వైపు మొలలో దోపికొని, మూడుసార్లు ప్రాణాయామము చేసి, “శుక్లాంబరధరం 
విష్ణుం నుండి మొదలిడి “కరిష్యే” వరకు సంకల్పమును చెప్పవలెను. ---- అని గీతలుంచిన 
స్థలములలో కావలసిన అయన బుతు తిథి వార నక్షత్రముల పేర్లు చెప్పుకొనవలెను. ----గోత్రం 
---శర్మాణం అని ఉన్నచోట గీతలకు బదులు కుమారుని గోత్రమును, పేరును చెప్పవలెను. 
ఇట్లు సంకల్పించిన తరువాత “స్వశేషభూతేన మయా” అను శ్లోకమును చెప్పి సాత్త్వికత్యాగ 
మును చేసి, తదుపరి ' విష్వక్సేనారాధనమ్‌" అను అధ్యాయములో చెప్పినట్లుగా విష్వక్సేనా 
రాధనను చేయవలెను. 


పూర్వప్రయోగే 270 ఉపనయనవిధిః 


జ్రానానంభమయం దేవం నిర్భ లన్ఫృ టికాక్ళ తిమ్‌/ 
ఆధారం నర్వవిద్యా నాం వాయ్యగ్రీవమువాన్ను వౌ/ 
లక్షీ నాభ నమారంభాం నాథ యామున మధ్య మామ్‌/ 
అన్ఫు దాబాల్య వర్యన్రాం వందే గుడువరంవరామ్‌॥ 
యన్య ద్వరదవ్ర్రాద్యా* వారవ ధ్యాః వరళ్ళతమ్‌/ 
ఎిళ్నుం నిభ్ను ంతి నతతం వివ్వుక్లే నం తమ్యాత్రయే/” 


“వారరోం తత్సత్‌, శ్రీగోవింద గోవిందో గోవిందో - అన్య శ్రీభగవతః మవోవురువన్య 
విషోరాజ్ఞాయా వ్రవర్తమానన్య ఆభ్యబ్రవ్యూణః ద్వి తీయవరార్డే జ్వేతవరావాకల్సే వైన 
న్వతమన్వంతరే కలియుగే వ్రభమపాదే జంబూద్వీవే భారతవరే భరతఖండే ఈకాళ్లో 
మేరోర్టక్షణదిగ్భాగే అన్ఫిన్‌ వర్తమానే వ్యావవోరికే వ్రభవాభి వల్లి నంవత్సరాణాం 
మద్యే ----నంవళ్ళరే ----అయనే ----బుతౌ ----మానే ----వక్షే ----తిథౌ ---- 
వానరే ----నక్షత్రయుక్తాయాం కుభీనక్షత్త, చుభయోగ భుభకరణ ఏవం గుణబిలేష్షణ 
విళప్రాయామస్యాం చభతిథౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయణ వ్రీత్యరం భగవ 
ల్యైంరర్య రూవం -=--గోత్రం ---ళర్యా ణం మమ కుమారం ఉవనేవ్యే, తభంగం Ces 
నిర్వమ్నే నవరనమావ్త్యళమాదౌ వివ్వుక్సేనారాభనం కరిష్యే - అతి సంకల్ప్య, 

న్వళేషభూతేన మయాన్వీయైః నర్వ వరిభ్బదైః/ 

విధాతుం ప్రీతమాత్మా నం దేవః వ్రక్రమతే న్వయమ్‌/ 
-ఇతి సాత్త్వికత్యాగం కృత్వా విష్వక్సేనారాధనం కుర్యాత్‌. 

అంకురార్పణమ్‌ 

ప్ప న్య ప్రాణానాయమ్య, 'వూల్యోత్త వవంగుణనిలేష ణవిక్వఫాయా మన్యాం దభ 


56 మునుపటిరోజే అంకురార్పణకర్మ చేసియుండనిచో, మజల ప్రాణాయామము చేసి, 
“నూర్యోత్త వవంగుణవిలేషణవికిషాయా మస్యాం జుభతిథౌ----గోత్రన్య ---తర్భ ణః కుమా 
రన్య ఉవనయనకర్భాంగల్వేన అంకురార్చ జకల్భ కరిష్యామి” అని సంకల్పించి, 
“ఆజ్కురార్ప్చణమ్‌”' అను అధ్యాయములో చెప్పినట్లుగా ఆజ్కరార్పణమును చేయవలెను. 


పూర్వప్రయోగే 271 ఉపనయనవిధిః 


తిథౌ అన్య---గోత్రన్య---ళర్భ ణః కుమారన్య డవనయన కర్భాంగల్వేన అంకురా- 
ర్పణకర్భ కరిష్యామి” ఇతి సంకల్ప్య, పూర్వోక్తప్రకారేణ అంకురార్పణం కుర్యాత్‌. 
ప్రతిసరబంధః 
హ7ప్పున ప్రాణానాయమ్య, “వూరోక్త ఏవంగుణవి కేవ ణవి కాయా మనస్యాం ఉఇుభతిధా 
అన్య ---గోత్రన్య ---కర్భ ణః కుమారన్య ఉవనయనకర్భా ంగత్వేన వ్రతినరబంధభకర్భు 
కరవ్యామి' ఇతి సంకల్ప్య, పూర్వోక్తప్రకారేణ ప్రతిసరబంధనం కుర్యాత్‌. 
నాందీముఖమ్‌ (అభ్యుదయమ్‌) 
బోప్పున ప్రాణానాయమ్య, 'వూర్వోత్త ఏవంగుణవిశేవణవి త్వా యామస్యాం జుభతిథౌ 
అన్య ---గోత్రన్య---ళర్భణః కమారన్య ఉవనయనకర్ణాంగత్వేన నాందీదేవతా- 
వ్యోనం కరిష్యామి” ఇతి సంకల్ప్య, పూర్వోక్తప్రకారేణ నాన్టీముఖం కుర్యాత్‌. 
పుణ్యాహవాచనమ్‌ 
జిప్పు న్య ప్రాణానాయమ్య, 'వూర్యోత్త ఏవంగుణవి కేవ అవి క్ఞఫాయామనస్యాం ఉుభతిధా 


257 మునుపటిరోజే ప్రతిసరబంధమును చేసియుండనిచో, మజల ప్రాణాయామము చేసి, 
“వూర్యోక్త పవంగుణవిలేవణవిశ్వపాయా మస్యాం భభ తిథౌ అన్య---గోత్రర్య ---ళర్భ్ర ణః 
కుమారన్య ఉవనయనకర్భాంగల్వేన ప్రతినరబంధనకల్భ కరిష్యామి” అని సంకల్పించి, 
“ప్రతిసరబంధప్రయోగః అను అధ్యాయములో చెప్పినట్లుగ రక్షాబంధనకర్మను చేయవలెను. 
28 అంకురార్పణప్రతిసరబంధములను మునుపటిరోజు చేసి, సామాన్యముగా ఆరోజు నాందీ 
ముఖమును, పుణ్యాహమును చేసి ఉపనయనకర్మ నారంభించుచున్నారు. అందుచేత నాందీ 
ముఖమునకై కర్త మజల ప్రాణాయామం చేసి, “వూర్యోక్త ఏవంగుణవి లేషణవి లికాయా 
మన్యాం తుభొతిథౌ ---జవనయనకర్షా ంగల్వేన నాందీదేవతావ్యోనం కరిష్యామి” అని సంక 
ల్పించి, “నాందీముఖమ్‌” అను అధ్యాయములో చెప్పినట్లుగా నాందీముఖమును చేయవలెను. 
259 పుణ్యాహవాచనమున్నకై కర్త మజిల ప్రాణాయామము చేసి, “వూర్యోక్త సవంగుణవిజేవణ 
విశిఫ్రాయా మస్యాం భభతిడౌ అన్య-----గోత్రన్య -----ళర్భ ణః తుమారన్య ఉవనయన 


కర్భాంగత్వేన రొర్భ్ర ణః వుణశ్యావాం వాభయిమ్యే ' అని సంకల్పించి, “పుణ్యాహవాచనమ్‌” 


పూర్వప్రయోగే 272 ఉపనయనవిధిః 


అన్య ---గోత్రన్య ---కర్భ అః కుమారన్య ఉవనయనకర్భా ంగత్వేనకర్భ అవు జ్యా వాం 

వాభయిష్యే” ఇతి సంకల్ప్య, పూర్చోక్తప్రకారేణ కర్మణఃపుణ్యాహం వాచయిత్వా, 

పుణ్యాహజలేన ఆత్మానం ప్రోక్ష్య, భార్యాం, కుమారం యజ్ఞోపవీతం చ ప్రోక్షయేత్‌. 
(లౌకికమ్‌- మాతులకట్నమ్‌) 

“అథ కుమారస్య మాతులో వా తత్సంబంధీకో వా దమ్బత్యోః నూతనవస్త్రాణి దదాతి. 

తత్సమయే ఆచార్యః వక్యమాణ మన్తపూర్వకాశీర్వచనవాక్యాని పఠతి. 


అను అధ్యాయములో చెప్పినట్టుగా పుణ్యాహవాచనము చేసి, పుణ్యాహజలముచే కర్త 
ముందుగా తనను ప్రోక్షించుకొని, తదుపరి భార్యను, కుమారుని, కుమారునికి వేయబోవు 
యజ్ఞోపవీతమును ప్రోక్షింపవలెను. 

26 క్యసమయములో కుమారుని మేనమామగాని, తత్సంబంధీకులైన ఇతరులుగాని కుమారుని 
మాతాపితరులకు నూతనవస్త్రము లిచ్చు సంప్రదాయము వైష్ణవులలో నున్నది. దీనికై వస్త్ర ప్రదాత 
ధోవతి, ఉత్తరీయములు, పూవులు,పండ్లు, కుంకుమ, అక్షతలు,తాంబూలముల నొక తట్టలో 
పెట్టుకొని వాధ్యారు 'ఆశాస్తేయం” అను మంత్రమును, “శ్రీమద్వేదమార్గప్రతిష్టాపనాచార్యో 
భయవేదాన్తప్రవర్తక కుమార స్య మాతుల! శ్రీమదిత్యాది శ్రీమాన్‌ ----ఆచార్యస్య ఆశీ ర్వాదమ్‌” 
అను వాక్యమును చెప్పుచుండగా ఉపనయనకర్తకు (సామాన్యముగా తండ్రి) ముఖమున 
బొట్టును పెట్టి, ఆవస్త్రతాంబూలాదులను చేతికిచ్చి తలపై అక్షతలు వేయవలెను. ప్రదాత గ్రహీత 
కంటె చిన్నవాడైనచో వాక్యములో “ఆశీర్వాదమ్‌” అనుటకు బదులు “సమర్పణమ్‌” అని 
చెప్పవలెను. వాక్యములో గీతలున్నచోట ప్రదాతృపక్షములోని పెద్దవారిపేరును చెప్పవలెను. 
ఇచ్చునది మాతులుడు (మేనమామ) గాక ఇతరుడైనచో'మాతులకి” అను శబ్దమునకు బదులుగ 
తగిన సంబంధమును చెప్పవలెను. తరువాత ప్రదాతృపక్షమునకు చెందిన ఒకస్త్రీ అదేవిధముగా 
ఉపనయనకర్తయొక్క భార్యకు (సామాన్యముగా తల్లి) చీరరవికలను కట్నముగా నీయ 
వలెను. ఉపనయనకర్తలు ఈ నూతనవస్త్రములను ధరించివచ్చి పీటలపై కూర్చొని తరువాతి 
కార్యక్రమమును చేయవలెను. ఇట్లు కట్నము లిచ్చువారు లేకున్న తామే క్రొత్తబట్టలను కొని 
ధరించి తరువాతి కార్యక్రమమును చేయవలెను. అభ్యుదయ,పుణ్యాహములకు పూర్వమే 
క్రొత్తబట్టల నీయవలెను. అట్లిచ్చిన క్రొత్తబట్టలను ధరించియే తరువాతి కార్యక్రమమును చేయ 


పూర్వప్రయోగే 273 ఉపనయనవిధిః 


మం/ఆలోన్తే2 యం యడమానో= నౌ/ఆయురాళోన్తే/నువ్రజాన్త్రమాళోన్తే/నజాల- 


వనస్యా మాళోన్తే/ఉత్తీరాం దేవయజ్యా మాళోన్తే/(భూయో వావివ్క రజమాళోన్తే/ దీవ్యం 

ధామాలళోన్త/విళ్సేంద్రియ మాళోన్తేయదనేన వావిపా2 2 లోనే! తదీళ్యా తదృద్యాత/ 

తద్గన్మై దేవా రొనన్తామ/త్వవ్రా జాయా మజినయ త్వ్వవ్రాన్యై త్వాం వతీమ/త్వత్రా 

నవ్యార్ర మాయూగంవి దీర్థమాయః తృ జోతు వామ/నుముంగలీరయం వదూ 

రమాగం నమేతవళ్ళత/నౌభోగ్య మృన్యై భత్వా యాభాన్తం వివలేతోన/ ఖమాం 

త్వ మన్హా మీఢ్వన్సువ్రత్రాగ్‌ం నుభగాం కృణు/భళొస్యాం వ్రత్రా నాభేహా వతీ 

మేకాదళం కృ ధి॥ 

వా! క్రీమద్వే దమార్గప్రతిష్టాపనాచార్యో భయవే దాన ప్రవర్తక కుమారస్య మాతులః 

శ్రీమదిత్యాది శ్రీమాన్‌ ----ఆచార్యస్య ఆశీర్వాదమ్‌ (సమర్పణమ్‌)॥ 

తతో యజ్ఞోపవీ తమౌంజ్య జిన భిక్షాపాత్రాణి సుజనైస్సహానుగ్రహం కారయేత్‌. 
యజ్ఞోపవీత ధారణమ్‌ 


262క్రర్రా ద్విః ప్రాణానాయమ్య, “వారిరోం తత్సల్‌, క్రీగోవింద, గోవింద; గోనింధ- 


వలెనని కొందరి మతము. ఈపద్ధతియే ప్రశస్తముగా నున్నది. కాని ఎవరిపద్ధతి ప్రకారము వారు 
చేసికొనవచ్చును. 

251 ఉపనయనకర్తగాని, తత్సంబంధీకుడు గాని వటువుచే ధరింపజేయవలసిన యజ్ఞోపవీత 
మును, మౌంజీని, అజినమును, భిక్షాపాత్రను ఒకతట్టలో నుంచుకొని సమక్షములో నున్న పెద్ద 
వారికి చూపించగా వారు ఆతట్టను అభిమంత్రించి యజ్ఞోపవీతధారణ నను గ్రహింపవలెను. 

252 తర్వాత కుమారునికి యజ్ఞోపవీతమును వేయవలెను. దీనికై కర్త రెండుసార్లు ప్రాణాయా 
మముచేసి, “హరిరోం తత్సత్‌ ---యజ్ఞోపవీతం ధారయిష్యే” పర్యంతము సంకల్పమును 
చెప్పి, కుమారుని మంత్రరహితముగా ఆచమింపజేయవలెను. ఈ సందర్భములో బ్రాకెట్టలో 
నిచ్చిన రెండు కారికలున్నవి. మొదటికారిక పుణ్యాహవాచనానంతరము, సమిధాధానమునకు 
పూర్వము కుమారునకు యజ్ఞోపవీతమును వేయవలెనని యజ్ఞోపవీతమును వేయవలసిన 
సమయమును నిర్ధరించుచున్నది. రెండవకారిక కర్త దర్భాసనముపై కూర్చుండి, ప్రాణాయా 


పూర్వప్రయోగే 274 ఉపనయనవిధిః 


అన్య శ్రీభగవత? మవోవురువన్య విజ్లోరాజ్ఞయా వ్రవర్తమానన్య ఆద్య ్ర్రివ్యా se 
ట్వితీయవరారే శ్వేతవరావారల్సే_వైవన్వ తమన్వాంతరే కలియుగే వ్రభమవాదే ఉంటూ 
డ్వవే భారత వరే భరతఖండే ళకాల్లే మేరోర్టక్ష అదిగ్భా గే అన్న న్‌ వర్తమానే వ్యావవోరికే 
వ్రభవాద వవ్లినంవత్స రాణాం మధ్యే ----నంవత్స్ఫరే ----అయనే ----ఖుతౌ ---- 
మానే ----వక్షే ----తథౌ----వానరే ----నక్షత్రయుక్రాయాం తుభొనక్షత్త, కుభీయోగి, 
కుభీకరణ ఏవం గుణవిలేష్ష ణబి కక్ఞాయాం అస్యాం చుభితిథౌ శ్రీభోగవధాజ్జయా శ్రీమ 
న్నా రాయణప్రీత్య ధం భగవ్వత్భ్ర ంకర్య డూవం అన్య ---గొత్రన్య ---కర్భ ణః తుమా- 
రన్య శక్రౌతస్మా నిత్య కర్మా న్యూనయోగ్య తాభలన్విభ్యల్లం నూతనయజ్హోవవీతం 
ధారయివ్యే - అతి సంకల్ప్య, 
(అత్ర కారికాః: 
శో! యజ్ఞోపవీతకాలస్యా ద్వాచనే కృత ఆశిషాం! 
క్‌ న 

పురస్తాత్సమిధాధానా చ్భివస్వామిమతేన తు॥ 

ఉపవిశ్యాసనే దర్సైః ప్రాణానాయమ్య వాగ్యతః! 

మన్హ్రం సదైవ ముచ్చార్య బ్రహ్మసూత్రం గళే క్షిపేత్‌|) 
%ోకృమార మాచమయిత్వా, యజ్ఞోవవీ తధారణమంత్రన్య టిబ్ళో ఒువీకి ల్రిక్టువ్‌ భ్య ఖో 
వేదాస్హయో దేవతాః! యట్ఞోోవవీ తభారణో వినియోగః- 


మము చేసి, తానే మంత్రములను చెప్పుచు కుమారుని గళములో యజ్ఞోపవీతమును వేయవలె 
ననుచు ఆయజ్ఞోపవీతమును వేయవలసిన విధానమును తెల్పుచున్నది. 

26 సదస్సులకు అక్షత లిచ్చి, కుమారునిచేత ఆచమనము చేయించి, తండ్రి లేచి పడమటికి మళ్లి 
నిలబడి, బ్రహ్మముడి రెండు అరచేతులకు మధ్యనుండునట్లు యజ్ఞోపవీతమును పట్టుకొని, 
“యజ్ఞోపవీతధారణమంత్రస్య బ్రహ్మా బుషి? - అని ఆ యజ్ఞోపవీతముతో కూడిన దోసిలిని 
కుమారుని శిరస్సునకు తాకించి, ' త్రిష్టుప్‌ ఛన్గకి - అనుచు ఆ దోసిలిని అతని పెదవులకు 
తాకించి, “వేదాస్త్రయో దేవతాః” - అనుచు ఆదోసిలిని అతని హృదయమునకు తాకించి 
“యజ్ఞోపవీతధారణే వినియోగః - అనుచు దోసిలిని అతని నాభికి తాకించి, “యజ్ఞోపవీతం 
పరమం పవిత్రం--బలమస్తు తేజః” అను మంత్రమును చెప్పి, ఆ యజ్ఞోపవీతమును అతని 


పూర్వప్రయోగే 275 ఉపనయనవిధిః 


మం/యజ్లోపవీతం వరమిం వవిత్రం వ్రజావతే ర్య తృవాడం వురస్తోత/ ఆయువ్య 
మగ ౦ ప్రతిముంబొ జుభ్రం యజ్ఞోవబీతం బలవున్తు తేఢూ/ 


- ఇతి యజ్ఞోపవీతం కుమారస్య గళే నిక్షిప్య, కుమారేణ తన్మన్తం వాచయిత్వా ==. 
Cy 
చామయేత్‌. 'యజ్ఞోవవీ త ధారణమువాలార్త ను మువూాల్తో= న్వు” ఇత్యా శీర్వాదః. 
జోస్తూ! కుమారం భోజయిత్వా॥ ఆచార్యః స్వయం మన్ర ముక్త్వా ప్రోక్షణపరిషేచనాని 
కృత్వా, ఆపోశనప్రాణాహుతిసహితం క్షారలవణవర్దం ఘృతక్షీరమిశ్రమన్నం (కేచిత్‌ 
మాత్రాసహ) కుమారం భోజయేత్‌| భోజనానన్తర ముత్తరాపోశనం ప్రాశయిత్వా, హస్త 
పాదౌ చ ప్రక్షాళయిత్వా ద్విరాచామయేత్‌। 
వపనమ్‌ 
25 కుమారం స్వదక్షిణతః ఉపవేశ్య, అపాం సంసర్దనాద్యాకేశనిధానాన్తం చౌలవత్‌ 


ఎడమభుజముపైనుండి కుడిచంకకు క్రిందుగా వ్రేలాడునట్లు వేసి, అట్లు వేసిన తర్వాత కుమా 
రునిచేత “యజ్ఞోపవీతం పరమం పవిత్రం...” అను మంత్రమును పలికించి, మజిల ఆచమనము 
చేయింపవలెను. అప్పుడు సదస్యులు 'యజ్ఞోప వీతధారణముహూర్త స్ఫుముహూర్తో= స్తు - 
అనుచు కుమారునిపై తమ కిచ్చిన అక్షతలను వేసి దీవించవలెను. 

౫ తర్వాత కుమారుని తూర్పుముఖముగా కూర్చుండబెట్టి, స్థలశుద్ధి చేసి, విస్తరాకులో ఉప్పు 
కారము లేని నేయిపాలతో కూడిన (లఘు)భోజనమును వడ్డించి, ఆచార్యుడే అన్నపరిషేచ 
నమునకు కావలసిన మంత్రములను చెప్పుచు అన్నపరిషేచనమును చేయించి, “అమృతోప 
స్తరణమసి” అను మంత్రమును చెప్పుచు ఆపోశనము చేయించి, “ఓం ప్రాణాయ స్వాహా 
ఇత్యాది మంత్రములు చెప్పుచు ప్రాణాహుతులను చేయించి, భోజనము ముగిసిన తరువాత 
“అమృతాపిధానమసి” అను మంత్రమును చెప్పి ఉత్తరాపోశనము చేయించి, కాలుసేతులు, నోరు 
కడిగికొని వచ్చిన కుమారునిచేత రెండుసార్లు ఆచమింపజేయవలెను. ఈసందర్భములో తల్లిని, 
ఇతరబ్రహ్మచారులను సహపంక్తిలో భుజింపజేయవలెనని కొందరి పద్ధతి. కాని ఇది శాస్త్రాధార 
రహితమని, అందుచే కుమారుని మాత్రమే భుజింపజేయవలెనని నృసింహపండితుడు “స్మార్త 
కారికావృత్తి అను గ్రంథములో వ్రాసినాడు. 

265 త్రర్ర్వాత్ర తండ్రి కుమారుని తనకుడివైపునకు కూర్చుండబెట్టుకొనగా, ఆచార్యుడు “చౌలి 


పూర్వప్రయోగే 276 ఉపనయనవిధిః 


కుర్యాత్‌! 2వపనాన్రరం సుస్నాతం ధృతకౌపీనం శుద్ధవస్త్రాచ్చన్నం ధృతోర్ధ్వపుండ్రం 
బద్ధశిఖ మాచాన్తం కుమారం దక్షిణత ఉపవేశ్య, శగష్టోత్రియాగారాదగ్ని మాహృత్య 
యత్రక్వచేతివిధినా అగ్నిప్రతిష్టాపనాదిపాత్రసాదనాంతే, 


ప్రకరణమునందలి 234-238 పుటలలో చెప్పినట్లుగా దిగ్వపనమునుండి ఆరంభించి, “క్షురం 
ప్రక్షాళ్య నిదధాతి” అను వాక్యమువరకుగల కర్మను చేయవలెను. 

2% అట్టు దిగ్వపనము, క్షురకునిచే చేయబడిన వపనము ముగిసిన పిమ్మట తండ్రియు, కుమా 
రుడును సుస్నాతులై మడిబట్టలను కట్టుకొని, ఊర్థ్వ పుండ్రములను ధరించి, మజల శుభవేదిక 
కడ పీటలపై యజమాని (తండ్రి) కుమారుని తన కుడికి కూర్చుండబెట్టుకొని, అతనిచేత ఆచ 
మనము చేయించి, షట్పాత్రప్రయోగవిధానముచేత ఆజ్యభాగమును చేయవలెను. కాని ఇక్కడ 
ఒక సందేహ ముదయించుచున్నది. ఇదివజకు శాస్త్రోక్తముగా సకాలమునకు చౌలము జరిగి 
యుండనిచో ఇప్పుడు ఉపనయనాత్పూర్వము దానిని పూర్తిచేసి, ఉపనయనము నారంభించు 
చున్నాము. ఇట్లు వటువునకు ముందే క్షురకర్మ జరిగియుండును. ఇట్టి పరిస్థితిలో ఉపనయన 
ములో చెప్పబడిన వపనమున కర్థమేమి యను ప్రశ్నవచ్చును. ఇందుకు 'సర్వమతే తు చౌల ఏవ 
విధ్యుక్తమ్‌| ఉపనయనేతు దిగ్వపనమేవ! అని చెప్పియుండుటచే చౌలములో చేసిన క్షురకర్మకే 
ప్రాధాన్యము. అట్లు వెంట్రుకలు ముందే కొరుగబడినను, ఉపనయనములో దర్భల నడ్డముగా 
నుంచి చౌలప్రయోగములో చెప్పి నవిధముగా దిగ్వపనము చేయవలెను. ఒకవేళ చౌలము సకాల 
మునకు సమంత్రకముగా జరిగియుండినచో, ఉపనయనాత్పూర్వ మిప్పుడు దానిని చేయ 
వలసిన అవసరము లేదు కనుక, ఉపనయనాంగముగనే ఇప్పుడు దిగ్వపనము, క్షురకకృత 
వపనములను చేయింపవలె ననుట స్పష్టము. 

267 శ్రోత్రియగృహమునుండి అగ్ని తెచ్చి, షట్పాత్రప్రయోగములో చెప్పినట్టుగా అగ్నిముఖ 
మును (ఆజ్యభాగమును) చేయవలెను. ఆజ్యభాగమును చేయునపుడు దైవపాత్రలన్నియు 
ఆసాదన చేసిన తర్వాత, ఆ దైవపాత్రల కుత్తరమున పూర్వాగ్రముగా దర్భలను పరచి, వానిపై 
నొకతట్టలో ప్రస్తుత ముపనయనమున కవసరమైన విశేష (మనుష్య)పాత్రల నుంచవలెను. ఈ 
విశేషపాత్ర లేవియో “పాత్రప్రయోగేతు...” అను శ్లోకము చెప్పుచున్నది. దీని ప్రకారము, కుశ= 
అగ్రములు గల దర్భకట్టయు, అంబు = ఉదకము నుంచిన పాత్రయు, కూర్చ=కూర్చయు, 
దండ = అగ్రము గల మోదుగుదండమున్ను, అజిన=కృష్ణాజినమున్ను, వస్త్ర ఆనాడే చింపి, 
నీటిలో తడిపి ఆరవేసినట్టి వస్తమున్ను, అశ్మ= గుండ్రాయి, లేక సన్నెకల్లును, మేఖలా 


పూర్వప్రయోగే 277 ఉపనయనవిధిః 


శ్లో! పాత్రప్రయోగేతు కుశాంబు కూర్చ వస్తాశ్మ దండాజినమేఖలాశ్చ(భిక్షాపాత్రంచ) 
దైవాని పాత్రాణి నియుజ్య పశ్చాద్యుంజీత చామూని సహోపనేతా॥ 
ఆ జ్య భాగః 

సంకల్పః: కర్తా ప్రాణానాయమ్య, వూర్చోత్త ఏవంగుణవిలేషణవి శ కాయామస్యాం 
జుభితిభౌ శ్రీభగవదాజ్హయా శ్రీమన్నా రాయణప్రీత్యర్థం భగవ్వత్కై ంకర్యడూవం ఉవన 
యనకర్భాంగత్వేన వజ్చాత్రవ్రయోగవిధానేన అగ్ని ముఖం కరిష్యే” - ఇతి సంకల్ప్య! 
గోమయేనోపలిప్తే శుచౌ దేశే, శ్వేతతండులచూర్లేన ప్రాదేశమాత్రం చతురస్రసమం 
స్థండిలం కల్పయిత్వా! ప్రాచీః పూర్వముదక్సంస్థం దక్షిణారంభ మాలిఖేత్‌! అథోదీచీః 
పురస్సంస్థం పశ్చిమారంభ మాలిఖేత్‌! అవాక్కరోభ్యుక్ష్య! తృణం నైబుత్యాం నిరస్య! 
అప ఉపస్పృశ్య! "ఓం భూడ్భువన్సువరోయ్‌ ౯ ఇత్యగ్నిం ప్రతిష్టాప్య! ఉత్సృజ్య తే=_ 
భ్యుక్షణతోయశేషమ్‌! ప్రాకోయమన్యం నిదధాత్యుదగ్వా యథా బహిస్యాచ్చ పరిస్త- 
రాణామ్‌]| అగ్ని మిధ్వా (ప్రజ్వాల్య)! 

"ఓం బత్వారి ృంగా త్రయో అన్య పాదా ద్వే శీరే నవ్త వాస్తానో అన్య/ త్రిధా 
దద్లోవ్చ వభోరోరవీతి మవోదేవోమర్త్యా గం ఆవీనోత/@ై. ఆ.6. 10)/అగ్ని ౦ ధ్యాయామి” 
- ఇతి ధ్యాత్వా! 

"ఏవ వా దేవః వ్రదళో2 ను నర్వాః వూర్వో వా జాతన్స శ గర్భే అన్తఃి న విజాయమాన 


న్స ఉనివ్యమాణః వ్రళ్య జ్యా జాన్తష్లతి విళ్తుతో ముఖి” ప్రాజ్యాఖాగ్నే మమాభిముఖో 
భవ/నుముఖో భవ/నువ్రనన్నో భవ/వరబోభవ/యభథోక్తజవ్వూయా వావిర్భ్ర వోణ/ 
- ఇత్యగ్నిమావాహ్య! ప్రార్థ్య|అగ్నేః పురతో౭క్షతోదకం నినీయ! 


=ముప్పేటగా పేనబడి, నడుముకు మూడుచుట్లు తిరుగునంత పొడవుగా నున్న ముంజగడ్డి లేక 
దర్భయొక్క త్రాడున్ను, మజియు భిక్షాపాత్రయును - అను తొమ్మిది ఈ మనుష్యపాత్రలు. 
వీటన్నిటిని ఒక తట్టలో పెట్టి, ఆతట్టను అగ్ని కుత్తరమున దర్భలపై నుంచవలెను. 

2కిజన్సట అగ్నిముఖము వివరణ లేకుండ వ్రాయబడినది. వివరణకై “షట్పాత్రప్రయోగి 
ప్రకరణమును చూచునది. ఆజ్యభాగ మనుటచే నిచ్చట శమ్యలను వాడవలెను. 


పూర్వప్రయోగే 278 ఉపనయనవిధిః 


పరిసమూహ్య, 7 డం అగ్న యే నమః 2 ఓం జాతవేధనే నమ ౩ ఓం నవోజనే నమక 
4. ఉం అజిరావ్రభవే నము 5. ఓంబైళ్వానరాయ నముి 6. ఓం నర్యావనే నమ 7 ఓం 
వజ్క్‌ రాభనే నమః, & ఓం వినర్పిణో నమక ౨. శ్రీయజ్ఞువుడువాయ నమః (10.నర్వేభ్యో 
ల్ఫీబెవ్ల వేభ్యో నమలిీ- ఇత్యక్షతై రలంకృత్య! 

ప్రాగగ్రైర్దర్భెరగ్నిం పరిస్పృణాతి! ప్రాగుదగైర్వా! దక్షిణానుత్తరాన్‌| ఉత్తరానధరాన్‌! 

269 జ్ఞ త్రరేకకాగ్నిం దర్భాన్‌ సగ్గ్‌ంస్రీర్య! ద్వంద్వం న్యజపీపాత్రాణి ప్రయునక్తి దర్వీ 
మాజ్యస్థాలీమ్‌! ప్రోక్షణీం ప్రణీతీమ్‌! ఇధ్మ మితరదర్వీం! 

సమౌ సాగ్రౌ ద్వౌ దర్భా ప్రాదేశ మాత్రౌ పవిత్రే కృత్వా] తృణం కాష్టం వాంతర్థాయ ఛినత్తి 
న నఖేన! అప ఉపస్పృశ్య! అద్భిరనుమృజ్య! ప్రోక్షణ్యామవధాయ। తస్యామప 
అనీయ! హస్తయోరజ్ఞుష్టోపకనిష్టికాభ్యాం ఉత్తానాభ్యాం ఉదగగ్రే గృహీత్వా! ప్రాచీ 
స్తిరుత్చూయ! అభిమన్త్య! సపవిత్రీణ పాణినా పాత్రాణి సంమృశ్య! పాత్రాణ్యుత్తానాని 
కృత్వా! విస్రస్యేధ్మం' త్రిః ప్రోక్షతి! శేషముత్సిత్య| పునః పూరయిత్వా! దక్షిణతో నిధాయ! 
పూర్ణపాత్రమాదాయ! అపరేణాగ్నిం పవిత్రాంతర్జితే పాత్రే అప ఆనీయ! ఉదగగ్రాభ్యాం 
పవిత్రాభ్యాం త్రిరుత్ప్చూయ! ముఖసమముద్ధ్భృత్య! సమం ప్రాణైర్లుత్వోత్తరేణాగ్నిం 
దర్శ్భేషు సాదయిత్వా! తత్పవిత్రమాజ్యస్థాల్యాం నిధాయ! దర్హ్భ్ఫైః ప్రచ్భాద్య! 

"అస్మిన్‌ ఉపనయనహోమకర్మణి బ్రహ్మాణం త్వాం వృణీమహే[ బ్రహ్మణే నమః! ఇద 
మాసనమ్‌! ఆవాహనాది షోడశోపచారాన్‌ సమర్పయామి!" - ఇతి బ్రహ్మాణం దర్భేషు 
అగ్నేర్దక్షిణతో నిషాద్య | అక్షతైరభ్యర్చ్య] 

ఆజ్యం విలాష్య! అపరేణాగ్నిం పవిత్రాంతర్హితయామాజ్యస్థాల్యాం ఆజ్యం నిరూప్య! 
ఉదీచోంఇగారాన్నిరూహ్య! తేష్వధిశ్రిత్య|జ్వలతా తృణే నావద్యోత్య| తం విసృజ్య! 


29 ప్పాత్రాసాదనమ్‌:అగ్నికి ఉత్తరమున 6-6 దర్భలను రెండువరుసలుగా పూర్వాగ్రముగా 
పటచి, ముందుగా దైవపాత్రలను కుడి, ఎడమచేతులలో జంటగా తీసికొని 'షట్పాత్రప్రయోగ 
ములో” చెప్పినట్టుగా బోర్లించి పెట్టవలెను. తర్వాత ఆపాత్రల కుత్తరమున పూర్వాగ్రముగా 
దర్భలను పరచి, వానిపై నొక తట్టలో లోగడచెప్పిన 9 మనుష్యపాత్రలను ఉంచవలెను. 


పూర్వప్రయోగే 279 ఉపనయనవిధిః 


అప ఉపస్పృశ్య! ద్వే దర్భాగ్రే నఖాద్యనేన (అంగుష్టపర్వమాత్రం) సకృత్ప్రచ్చిద్య। 
ప్రక్షాళ్య! అప ఉపస్పృశ్య! ప్రత్యస్య (ఆజ్యే ప్రాశ్య) | ప్రాగాది ప్రదక్షిణం త్రిః పర్యగ్నిః 
కృత్వా! అప ఉపస్పృశ్య! ఉదగుద్వాస్య! అంగారానగ్నౌ ప్రత్యూహ్య| ఆజ్యస్థాలీం 
స్వస్య పురస్తాన్నిధాయ! ఉదగగ్రాయామతేన పునరాహారమాజ్యం త్రిరుత్చూయ! 
పవిత్రగ్రంథిం విస్రస్య! ప్రక్షాళ్య| అప ఉపస్పృశ్య! ప్రాగగ్రమగ్నా ప్రహరతి! దర్వీ 


న్నిష్టప్య| త్రిభిః దర్హ్ఫైః సంమృజ్య! పునర్నిష్టపష్య! ప్రోక్ష్య! నిధాయ! అద్భిః సంస్పృశ్య! 


(౮ 


గ్నౌ ప్రహరతి! 
శమ్యానిధానమ్‌ 
పరిధ్యర్థే శమ్యాః దధాతి। స్థవిష్టో మధ్యమః! అణీయాన్‌ ద్రాఘీయాన్‌ దక్షిణార్థ్యః। 
అణిష్టో హ్రసిష్ట ఉత్తరార్థ్యః! మధ్యమముదగగ్ర మితరౌ ప్రాగగ్రౌ॥ మధ్యమపరిధి ముప 
స్పృశ్య! ద్వే ఆఘారసమిధౌ పురస్తాదూర్ధ్వే దక్షిణోత్తర మాదధాతి॥ 
పూర్వపరిషేచనమ్‌ 
అగ్నిం పరిషించతి! "అదితే౭ నుమన్య న్వు " (ఇతి దక్షిణతః ప్రాచీనమ్‌), “అను- 
మతే నుమున్యన్వ “గతి పశ్చాదుదీచీనమ్‌), 'నరన్వుతే౭ నుమున్యన్వు ” (ఇత్యుత్తరతః 
ప్రాచీనమ్‌)," దేవనవితః వ్రనువ" (ఆతి సమంతమ్‌) పరిషిచ్య!! 
ఇధ్మమలంకృత్య! స్వయమలంకృత్య! బ్రహ్మాణమలంకృత్య! ఇధ్మమభిఘార్య 
అన్ఫ్రన్‌---హోము కర్శ జోబ్రవ్మా న్‌ అబ్బు మాధాన్యే ' ఇతి ప్రార్థ్య! "ఆభత్స్వు ” 
- _ ఇత్యనుజ్ఞాతః। ఇధ్యమాధాయ! అప ఉపస్పృశ్య 
ఆఘారహోమః 
స్రువేణ ఆజ్య మాదాయ, వాయవ్యాదాగ్నేయాన్తం ప్రజాపతిం మనసా ధ్యాయన్‌ 
'వ్రజావతయ ఖధం న మము "- ఇతి సంతతధారయా హుత్వా, ప్రధానదర్వ్యా ఆజ్య 
మాదాయ, ఇన్ట్రం మనసా ధ్యాయన్‌ నైబుత్యాదీశానాన్తం "ఇధ్హాయేధం న మమ ఇతి 
సంతతధారయా హుత్వా, 


పూర్వప్రయోగే 280 ఉపనయనవిధిః 


చక్షుర్దోమాః 
7 ఓం అగ్న యే స్వావోఅగ్న య ఖదం నమమ/- ఇత్యుత్తరార్థపూర్వార్ధి, 
2 ఓం సోమాయ స్వావో/నోమాయేభం నమమ/- ఇతి దక్షిణార్ధపూర్వార్ధి, 
౩ ఓం భూడ్భువన్సువస్స్య్వావోవ్రజావతయ ఖదం నమమ” - ఇత్యగ్నిమధ్యే 
ప్రధానదర్వ్యా చతుర్గ్భృహీతేనాజ్యేన జహోతి. 
పాలాశసమిధాహుతిః 
27తత్రః కుమార * మాయుర్దా ఇతి పాలాశీం సమిధ ముత్తరయా౭ ౭ ధాప్య| 
(శ్లో! స్వాహాకారో న చాయుర్జా ఇత్యత్ర సమిధా హుతె] 
ఆధేహీతిచ మన్ర్రాన్తే వటు మాధాపయేద్దురుః] 
) 
మం/ఆయుర్లా దేవ రన గృ తానో భు తవ్రతీకో భృ తవ పో అగ్నె |మ్భు తం విభొ- 
న్నృమృ తం బాదు గవ్యం వితేవవుత్రం జరనౌనయేమమ్‌/ ఆధేపా// (తైమం.పా.2.2) 


వా! ఇత్యాచార్య స్ప్వ్వయముచ్చరన్‌ మన్రాన్తే ఆధేహిత్యుక్త్వాఇ ఒధాపయిత్వా, 
“ ఆగ్భ య ఖం న మమ” ఇతి కుమారేణ త్యాగం వాచయేత్‌. 


2*70త్రత్ర=తర్వాత, కుమారమ్‌=కుమారునిచే, ఉత్తరయా=తరువాత నిచ్చిన, ఆయుర్దా ఇతి= 
ఆయుర్దా దేవ జరసం అను మంత్రముతో, పాలాశీం సమిధం= ఒక మోదుగుసమిధను, ఆధాప్య 
= అగ్నిలో వేయించి; అనగా ఆచార్యుడు ఒక పాలాశసమిధను నేతిలో నద్ది, దానిని వటువు చేతి 
కిచ్చి, “ఆయుర్దా దేవ జరసంి అను మంత్రమును చెప్పుచు, మంత్రము చివర “ఆధేహి” అని 
పలికిన వెంటనే ఆ సమిధను అగ్నిలో వేయించవలెను. గమనిక: పైన బ్రాకెట్లలో నిచ్చిన కారికా 
శ్లోకము “ఆయుర్దా అను మంత్రము చివర స్వాహాకారము లేదు. అందుచేత 'ఆధేహి” అని చెప్పి 
నప్పుడే గురువు వటువుచే సమిధను అగ్నిలో వేయించవలెను - అని తెల్పుచున్నది. ఇట్లు 
సమిధను వేసిన తర్వాత “అగ్నయ ఇదం న మమ' అని వటువుచే త్యాగము చెప్పించవలెను. 


పూర్వప్రయోగే 281 ఉపనయనవిధిః 


అశ్మాస్థాపనమ్‌ 
థి 
వా! ఉత్తరేణాగ్నిం దక్షిణేన పదాఇఒఇశ్మాన మాస్థాపయత్యాతిస్టేతి! 
(శ్లో! అశ్మాన మభితిష్టంతం వాసో మౌంజ్యజినం తథా! 

ధారయేదితి సర్వేషాం సర్వస్మార్తమతో భవేత్‌) 
మం/ ఆతీవ్టేమమళ్ళు నమళ్ళేవ త్వర నిరోభవ/అభితీప్ట వృ తన్యతన్ఫవాన్వు 

వృ తనాయతో/(తై.మం.పా.2.2) 

వస్తాభిమన్త్నణమ్‌ 
=] =] 
272స్తూ|| వాసస్సద్యః కృత్తోత ముత్తరాభ్యామభి మన్య! 
మం/ రేవతీస్తా వ్యత్రన్నృత్తకాళ్చా క్నన్లగ్‌ న్వా/భయో2 వయన్ను వగ్నా 
తనృ క్ఞాన్ల్ర వార్రమన్తారం అభితోఆయబ్భన్న్‌ /0/డేవీర వాయ వరంభీ నవిత్రే 
మవాత్తదొసాను భవన వొత్వనమ్‌4౨/(తై.మం.పా.2.2) 
వస్త్రధారణమ్‌(తై.మం.పా.2.2) 


బావా] ఉత్తరాభి స్తిసృభిః వస్త్రం కుమారస్య కటిదేశే ప్రదక్షిణం పరిధాప్య| 


271 తరువాత అగ్నికి ఉత్తరమున మనుష్యపాత్రలలోనిదిగా నుంచిన రాతికి పసుపును పూసి, 
దానిని వేరుగానుంచి, కుమారుని ప్రదక్షిణముగా దానికడకు కొనివచ్చి తూర్పుముఖముగా 
నిలబెట్టి, “ఆతిష్టేమమశ్మాని మను మంత్రమును చెప్పి, అతని కుడిపాదముచే ఆరాతిని 
త్రొక్కించవలెను. వటువు రాతిని త్రొక్కుచటనే నిలుచుండవలెను. ఈసందర్భములో బ్రాకెట్లలో 
నిచ్చిన “అశ్మానమభితిష్టంతం' అను కారిక అట్లు రాతిపై నిలుచున్న పుడే వటువునకు ముందు 
చెప్పబోవు వస్తమౌంజ్యజినధారణ చేయించుట సర్వస్మార్తపద్ధతిసమ్మతమని తెల్పుచున్నది. 
72 తరువాత అగ్నికి ఉత్తరమున మనుష్యపాత్రలలోనిదిగా నుంచిన దీక్షావస్తమును ఆచార్యుడు 
ఎడమచేతిలో నుంచుకొని, దానిపై కుడిచేతిని కప్పియుంచి, తరువాత నొసగిన “రేవతీస్త్వా”, 
“దేవీర్ణేవాయి అను రెండుమంత్రములతో అభిమంత్రింపవలెను. 

27 తరువాత “యా అకృన్తన్న వయా”, “పరిధత్తవాససైనగ్‌ ౦’, “జరాం గచ్చాసి” అను 3 మంత్ర 
ములను చదివి ఆచార్యుడు కుమారుని కటిప్రదేశమున ప్రదక్షిణముగా వస్త్రమును కట్టవలెను. 


పూర్వప్రయోగే 282 ఉపనయనవిధిః 


మం॥ యా అక్నన్తన్న వయన్‌ యా అతన్వత యాక్ళ దేవీరన్తానభితో 2 దద్తస్త/ 
తాస్త్వా దేవీరరనే నంవ్య యన్వాయుపా నిభం వరభభ్సు వానోః౧|వరీభత్త భత్త 
వాన్లనైనగ్‌ం ళతాయువం కృణుతో దీర్రమాయుఃవబ్భ వాన్చ తిః ప్రాయబ్బ ద్వా నొపత- 
థోమాయ రాజ్ఞో వరేధాతవా డీ/౨/జరాం గట్బాని వరోసళ్ళు వాసో భవాక్ళకష్టీనా 
మభిళన్త పాతా/ళతందాడోన తరబొన్సు వర్పో రాయశ్చ పోవమువనంవ్య యన్వ// 


27వ్రా|| బ్రత్రి పరిధాప్య, ఆచమయ్య, పరిహితవన్తం కుమారముత్తరానుమన్తయతే। 
మం/ వరీభం వాసో అధిధాన్గ్నూన్తయే = భూరావీనామబభిళన్తీ వావా/ కతంబో దోవ కరదో 
వుడూబీర్వునూని బార్యో వభజాని డోవన్నా / (తై.మం.పా.2.2) 
౫మేఖ లాధారణమ్‌ 

సూ॥ మౌంజీం మేఖలాం త్రివృతాం త్రిః ప్రదక్షిణ మియం దురుక్తాదితి ద్వాభ్యాం 
పరివీయ! నాభిదేశే గ్రంథిం కృత్వా తౌ మన్త్ర కుమారం వాచయేత్‌! 
(శ్లో! మౌంజ్యజినావస్థాపన ప్రోక్షణోత్తాపనాని తు! 
Gy థి ఆ థి 

సమంత్ర మేతాన్యాచార్యః పూర్వం కృత్వాఇథ వాచయేత్‌ |) 


7 ఆత్రరువాత వటువుచే ఆచమయ్య=ఆచమనము చేయించి, పరిహితవన్తం కుమారం=ఇట్లు 
వస్త్రమును కట్టుకొన్న కుమారుని, ఉత్తరానుమంత్రయతే= తర్వాతి ' వరీభం వాసో అను మంత్ర 
ముతో (ఆచార్యుడు వటువుతలను కుడి అరచేతితో తాకి) అభిమంత్రించుచున్నాడు. 

275 తరువాత ఆచార్యుడు తర్వాత నిచ్చిన “ఇయం దురుక్తాత్‌” “బుతస్య గోస్తీ అను రెండు 
మంత్రములను చెప్పి ముప్పిరి వేసిన ముంజగడ్డి లేక దర్శ్భత్రాటిని వటువుయొక్క మొలచుట్టును 
మూడుచుట్లు ప్రదక్షిణముగా చుట్టి, ఆమూడువరుసలకు నాభి దగ్గర ముడి వేసి, తదుపరి ఆ 
రెండుమంత్రములను వటువుచేత చెప్పించవలెను. ఈవిషయములో బ్రాకెట్టలో నిచ్చిన కారికా 
శ్లోకము ప్రమాణముగా నున్నది. దీని అర్థమిది: మౌంజ్యజినామౌంజీని, అజినమును ధరింప 
జేయుట, అవస్థాపన=దర్భలపై కూర్చుండబెట్టుట, ప్రోక్షణ=దోసిలిలోని నీటితో ప్రోక్షించుట, 
ఉత్థాపనాని=ధేనువు నుత్భాపనము చేయుట(అనగా లేపుట), ఏతాని=వీటిని, ఆచార్యః=ఆచా 
ర్యుడు, పూర్వం=ముందుగా, సమంత్రం=తాను మంత్రయుతముగ, కృత్వా= చేసి, అథ= 
పిదప, వాచయేత్‌= (ఆమంత్రములను) వటువుతో పలికించవలెను. 


పూర్వప్రయోగే 283 ఉపనయనవిధిః 


మం/ ఇయం ఢుడుక్తాత్ళ రిభాధీమానా ళర్భు వడూథం వునతీ న ఆగాల్‌/ 
ప్రాణాపానాభ్యాం బరమాభర్తీ వ్రయాదేవానాగొ నుభగామేథలేయమ/ం/ 
వ cn 
వలీవా భభ్రయూ భిర్రారన్తే మేఖలేమారోపాము4౨/ (తై.మం.పా.2.2) 
వభం/ భయం/బురుక్తాల్‌ వరేబాదమానా/ కర్ళ/వరయూథబ్‌/ వునతీ/ నః /ఆగాల్‌/ 
ప్రాణాపానాధ్యా మ్‌/బఆబ్‌/ ఆభిరిస్తీ/ ప్రియా/ దేవాశామ్‌/ నుభగా! మేథెలా/ఇయమ్‌॥౧| 
ఒుతన్మ/ (౯ కవన 'వరన్సీ/ భు త్‌ రక్షః నమమానాన అడే సానో/ నమన్తమ్‌/ 
అను/వలీవా/ 'భభయా/భర్తారః తే 'మేఖిలే (ూరోవాము/౨/ 

అజినధారణమ్‌ 
కోస్తూ! అజినముత్తర ముత్తరయా! కృష్ణాజినముత్తరలోమకముత్తరీయార్ధే ధార- 
యిత్వా తం మనం వాచయీత। 
మం/ మిల్తన్య బత్తురరుణం బలీయన్తేడోయ తన్వి న్రవిరగ్‌ం నమీధము/ అనావానన్యం 
వననం జర్లు వరీభం వాజ్య జోను బభేజ వామ్‌॥౧| (తై.మం.పా.2.2) 
వదం/ మిత్రన్య/ చక్షుః) భడుణము/ బలీయఃి తేడః/ య శనీ వా! ఫ్రవితబ్‌/నమీధము/ 
అనావానన్య మ్‌/ వనీనమ్‌/ జరిక్టు/వ లేట్‌: మ/వాజు/ అడొనము/బదే2 వామ/౧/ 

అవస్థాపనమ్‌ 

సూ] ఉత్తరేణాగ్నిం దర్భా న్థ్ఫగ్గ్‌ స్తీర్య తేష్వేన ముత్తరయావ స్థాప్య |(అగ్నే రుత్తరత 


27 తరువాత ఆచార్యుడు 'మిత్రస్య చక్షుః అను మంత్రమును చెప్పి సన్నగా పొడువుగా నున్న 
కృష్ణాజినమును వటువునకు ఉత్తరీయార్థము జందమువలె వేసి, అతనిచే ఈమంత్రమును పలి 
కించవలెను. (పూర్వ మెప్పు డిట్లు చేయుచుండిరో కాని, ఈకాలములో యజ్ఞోపవీతముయొక్క 
బ్రహ్మముడికి క్రిందుగ ఒక చిన్న కృష్ణాజినపుముక్కను కట్టి ఈ క్రియను జరిపించుచున్నారు.) 
277 ఉత్తరేణాగ్నిం=అగ్నికి ఉత్తరమున, దర్భాన్‌=సరిసంఖ్య గల దర్భలను, సగ్గ్‌స్తీర్య= (ఉత్త 
రాగ్రముగ) పజిచి, తేషు=ఆదర్భలపై, ఏనం= ఈవటువును, ఉత్తరయా=' అగన్తాసమగన్మహి” 


పూర్వప్రయోగే 284 ఉపనయనవిధిః 


ఉత్తరాగ్రాన్‌ దర్భాన్‌ సంస్తీర్య, తేషు కుమారం ప్రత్యజ్ముఖ మవస్థాప్య తం మన్ర్రం వాచ 

యిత్వా స్వయం ప్రాజ్ముఖ స్రిష్టేత్‌)| 

మం॥/ ఆగ్గస్హా నమగన్భ పొ ద్రను మృత్యుం యుయోతన/ అర్హూన్సుంచిరేమవా 

న్వన్తి వరతాదివా న్వన్త్యా గృ పాభ్యాః/౧/ (తై.మం.పా.2.3) 

వభం/ ఆగ్యన్హా(నమగన్ము పౌ/వ్రను/ మృ తు మ్‌/ యుయోతన/ అరేషాః/ నంచరమవా/ 
[=7 VY డై 


న్వన్తి/బరీతాల్‌/ఇవా/ న్వన్తీ/ ఆగర్భ వాభ్యాః/౧/ 
ప్రోక్షణమ్‌ 
27స్తూ]|| ఉదకాంజలి మస్మా అంజలావానీయోత్తరయా తిః ప్రోక్య | సకృన్మంత్రేణ ద్వి 


ఆ 


(ప్రత్యజ్ముఖస్య తిష్టతః కుమారస్యాంజలావాచార్యో ఒన్యావర్డితమస్మా ఉదకాంజలిం 
నినీయ,తజ్జలేన “సముద్రాదూర్మి? ఇతి త్రిః కుమారం ప్రోక్ష్య, తం కుమారం వాచయేత్‌) 
మం/నముడ్రాడూర్చు రృ ధుమాగం ఉదొరభువాగంచునా నమమ తత్వమళ్యామ్‌/ 


ఇమేను తే రక్ళయన్ఫూర్మేన్య యెభిన్సవిత్యం వితరోన ఆయన్నా /0/(మం.పా.2.3) 


అను మంత్రమును చెప్పుచు, అవస్థాప్య=పశ్చిమముఖముగా కూర్చుండబెట్టి, ఆచార్యుడు 
తూర్పుముఖముగా వటువున కెదురుగా కూర్చొని, వటువుచే నదే మంత్రమును పలికించవలెను. 
278 అస్మై=అట్లు పశ్చిమముఖముగనే కూర్చున్న వటువుయొక్క, అంజలౌ=దోసిటియందు, 
ఆనీయ=(పాత్రప్రయోగాంతర్వర్తియగు) జలమునుంచి, ఉత్తరయా మంత్రేణ = “సముద్రా 
దూర్మిఃి అను మంత్రముతో, సకృత్‌=ఒకసారి, తూష్టీం= అమంత్రకముగా, ద్విః=రెండుసార్లు, 
త్రిఃాఇట్లు మొత్తం మూడుసార్లు, ప్రోక్య= వటువు నా జలముచే ఆచార్యుడు ప్రోక్షించి, తం=అదే 
మంత్రమును, కుమారం=కుమారునితో, వాచయేత్‌=పలికించవలెను. అనగా అట్లు దర్శ్భలపై 
కూర్చున్న వటువు దోసిలిపై ఆచార్యుడు తన దోసిలిని పట్టి, అందులో బ్రహ్మచేత పాత్రప్రయో 
గాంతర్వర్తిజలమును పోయించుకొని, ఆనీటిని వటువుదోసిలిలో కిందపడకుండ పోసి, కూర్చ 
చేత ఆదోసిలిలోని నీటిని అద్దుకొని, “సముద్రాదూర్మిఃి అను మంత్రమును చెప్పుచు వటువు శిర 
స్సును ఆజలముతో మంత్రయుతముగా నొకసారి, మంత్రరహితముగా రెండుసార్లు ప్రోక్షించి, 
తర్వాత వటువుచే అదే మంత్రమును పలికించవలెను. 


పూర్వప్రయోగే 285 ఉపనయనవిధిః 


వభం/నముద్రాత /ఊర్భు *ము ధుమాన్‌ /డదోరత్‌ / వారం కునా/నజుమ్‌/అమ్బ తత్వమ్‌/ 
అత్యా ము/ ఖమేనుతే/ రళ్ళు యఃనూర్మే న్య/యేభిః/ నవిత్వమ్‌/వితలోనః ఆయన్న /0/ 


హస్తగ్రహణమ్‌ 
స్తూ]! ఉత్తరై రక్షిణహస్తే గృహీత్వా | (ఉత్తరోక్త దశానాం మంత్రాణామన్తే కుమారస్య 
సాజ్ఞుష్టముత్తానం దక్షిణహస్తంగృహ్హీయాత్‌) | 
మం/ఆర్న వ్లే వాన్తమం్రభీత/నాయన్తే వాన్తమగ్రభీల్‌/ నవితా తే వాన్తమగ్రభీల్‌/ నరన్వతీ 
తే వాన్తమగ్రభీత/వూపా తే వాన్తమగ్రభీల్‌/ బృ వాన్స తీన్తే వాన్తమగ్రభీల్‌/ అర్య మా తే 
వాన్తమగ్రభీత్‌/ అగ్‌ంజిన్తే హాన్తమగ్రభీత్‌/ భగన్తే వాన్తమగ్రభీత్‌ మిత్రనే వాన్తమగ్రభీత్‌! 
మిత్రన్వ్వృమని ధర్భు జాన రొబార్యన్తవ/ (తై.మం.పా.2.3) m 

పరీదానమ్‌ 


స్తూ] ఉత్తరై ర్ధేవతాభ్యాం పరీదాయ | (వా! ఇత్యేతైరేకాద శభిః ప్రతిమంత్రం శర్మాన్తే 


అగ్న్యాదిభ్యో దేవతాభ్యో రక్షణార్ధం కించిత్కించిత్స్రసార్య హస్తం ప్రదర్శ్య 
దద్యాత్‌!) 


2” తరువాత “అగ్రభీత్‌' అను పదముతో అంతమగు 10 మంత్రములను పఠించి, ఆచార్యుడు 
పశ్చిమముఖముగనే కూర్చున్న వటువుయొక్క పైకి చాచిన కుడిచేతిని అంగుష్టసహితముగా 
తనకుడిచేత నొకసారి గ్రహించవలెను. 

280 ఉత్తరైః= తరువాత నిచ్చిన మంత్రములతో, దేవతాభ్యాం= దేవతలకు, పరీదాయ= (వటు 
వును) అప్పగించి - అని సూత్రార్థము. బ్రాకెట్లలోనిచ్చిన వాక్యము దీనిని వివరించుచున్నది. 
ఇత్యేతైః ఏకాదశభిః = (ఆచార్యుడు) ఈ 11 మంత్రములతో, ప్రతిమంత్రం శర్మాన్తే = “శర్మన్‌” 
అని అంతమగు ప్రతిమంత్రముచివర, రక్షణార్థం=వటువురక్షణార్థమై, హస్తం= ఆచార్యుడు 
వటువుయొక్క కుడిచేతిమణికట్టును తన కుడిచేత పట్టుకొని, కించిత్కించిత్‌=కొంచెము కొంచె 
ముగా, ప్రసార్య=ముందుకుచాపి, ప్రదర్శ్య= (అగ్నికి) చూపెట్టి, అగ్న్యా దిభ్యో దేవతాభ్యః = 
అగ్నిమొదలగుదేవతలకు,దద్యాత్‌=వటువును అప్పగించవలెను.మంత్రాలలో “విను ళర్భ నొ - 
అని ఉన్నచోట “వకు శబ్దమునకు బదులు వటువుపేరును చెప్పుచు ఈకార్యమును చేయ 


పూర్వప్రయోగే 286 ఉపనయనవిధిః 


(శ్లో! అన్తేతు సర్వమంత్రాణాం హస్తగ్రహణ మిష్యతే! 
దేవతాభ్యః పరీదానం రక్షణాయ పృథక్పృథక్‌ |) 

మం/ అగ్న యే త్వా వరీపదామి విను ళర్భ న్‌/౧/సనోమాయ త్వా వరేదదామి విక 
తర్జున్‌/_౨/ నవిశ్రేత్వా వరీదదామి విషుళర్భన/౩/నరన్వత్యె త్వా వరీభదామి 
నారాయణళర్భన? బోమృ త్యవేత్వా వరీభదామి విమ్లుళర్భ న/౫/ యమాయ త్వా 
వరధదామి ఎిర్రుళర్భ న/౬/గదాయ్‌ త్వా వరీభదామి విక్టుళర్భ న/౭2/అన్తకాయ త్వా 
వరీదదామి విను ళర్భ న / లా/అభ్బ్యస్త్వా వరీదదామి వివు ళర్భ న్‌ /౯/ఓ వధీభ్య స్తా 
వరీదదామి విముళర్భ న/ ౧౦/వ్భ శ్లవ్యై త్వా న్లజెళ్వానరాయై వరీభదామి విషుళర్భన్‌ / 
౧౧/ (తై.మం.పా.2.3) 

ఉపనయనసుముహూర్తః 
*%వా![యథాస్థాన ముపవిశ్య, సూ! ఉత్తరేణ యజషోపనీయ! 
మం/డేవన్య త్వా నవితుః వ్రనవ ఉవనయే విళ్లుళర్భ న్‌ / (తై.మం.పా.2.3) 
ఆచార్యో హస్తాభ్యాం కుమారమాలింగ్య, తతః స్సుముహూర్తే ఆత్మన స్సమీపం 
నీత్వా, అభిముఖముపవేశ్య, 'సుప్రజాః ఇతి దక్షిణకర్ణే జపతి! 


మం/నువ్రజాః వ్రజయా భూయాన్సు వీ రోబ్లీరెన్సు వర్చా వర్పీనా నుపోవః పొటైళో 


వలెను. ఈ విషయములో క్రింద నిచ్చిన అన్తే తు” అను కారిక యున్నది. మంత్రము లన్నియు 
చెప్పిన తర్వాత హస్తగ్రహణమును ఒకసారి చేయవలెననియు, రక్షణార్థమై చేయు పరీదానము 
ప్రతిమంత్రము చివర, 11మంత్రములకు 11సార్లు చేయవలెననియు ఈకారిక కర్ణము. 

281 తరువాత పీటలపై యథాస్థానములో కూర్చొని, ఉపనయనసుముహూర్తకాలములో ఆచా 
ర్యుడు “దేవస్యత్వా” అను మంత్రమును చెప్పుచు తన రెండుచేతులతో వటువు రెండుచేతులను 
పట్టుకొని అతనిని తన కెదురుగా (అనగా తాను తూర్పుముఖముగా, అతడు పశ్చిమముఖ 
ముగా నుండునట్లు) కూర్చొనబెట్టుకొని, వటువు కుడిచెవిలో *సుప్రజాః అను మంత్రమును 
జపించుచున్నాడు. గమనిక: మంత్రములలోని (విళ్లుకు బదులుగా వటువు పేరును చెప్పవలెను. 


పూర్వప్రయోగే 287 ఉపనయనవిధిః 


22వా|| బ్రహ్మచర్య మాగామితి కుమారం వాచయిత్వా! 
మం/బ్రవ్మూ చర్య మాగామువ మానయన్వు దేవేననవిత్రావనూతః/ (తై.మం.పా.2.3) 
వదం/త్రవ్మా భర్య మ్‌/[ఆగామ్‌/ఉవీమానయన్వు /దేవేనునవిత్రావ్రనూతః 
ప్రశ్నోత్తరాణి 
స్తూ! ప్రష్టం పరస్య, ప్రతివచనం కుమారస్య! వా! కుమారం దక్షిణహస్తే గృహీత్వా, 
1. తోనామాని? (ఇత్యాచార్యః పృచ్చతి) 
విముళర్భా నామూన్సి (ఇతి కుమారః ప్రత్యాహ) 
2. కన్య బ్రవ్యా బార్యని విన్గుళర్భ న? (ఇత్యాచార్యః పృచృతి) 
త్రాణగ్యో ప్రివ్యూ బార్యన్ధి (ఇతి కుమారః ప్రత్యాహ) 


జోస్తూ[శేషం పరో జపతి! ప్రత్యగాశిషం కుమారేణ వాచయ తి! 


282 (తరువాత) బ్రహ్మ చర్యమాగామితి=' బ్రహ్మచర్యమాగామ్‌' అను మంత్రమును, కుమారం 
=వటువుచేత, వాచయిత్వా= చెప్పించి, 

జప రస్య=ఆచార్యునిచేత, ప్రష్టం=ప్రశ్నింపబడిన, కుమారస్య=కుమారునియొక్క, ప్రతివచ 
నమ్‌ = జవాబు. అనగా, ఆచార్యుడు కుమారుని కుడిచేతితో తాకుచు, “కో నామాసి” (నీ వేమి 
పేరుగలవాడవు అని ప్రశ్నింపగా), కుమారుడు “విష్ణుశర్మా నామాస్మి” (నేను విష్ణుశర్మ అను 
పేరుగలవాడను) అని చెప్పవలెను. తరువాత ఆచార్యుడు “కస్య బ్రహ్మచార్యసి విష్ణుశర్మన్‌” 
(నీవెవరి బ్రహ్మచారివై ఉన్నావు విష్ణుశర్మా?) అని ప్రశ్నింపగా, కుమారుడు “ప్రాణస్య బ్రహ్మ 
చార్యస్మి” (నేను ప్రాణముయొక్క బ్రహ్మచారినై యున్నాను) అని ప్రతివల్కవలెను. గమనిక: 
పై ఉత్తరప్రత్యుత్తరములలో “విష్ణు నకు బదులు కుమారుని యొక్క యథార్థనామమును చెప్ప 
వలెను. 

2 శ్రేషమ్‌=మిగితా “విష్ణుశర్మైషతే..” అను మంత్రమును, పరః=ఆచార్యుడు, జపతి= 
జపించును. గమనిక: పైమంత్రములో ' విష్ణు నకు బదులు కుమారునిపేరును చెప్పవలెను. ప్రత్య 
గాశిషం=తర్వాతి “అధ్వనామధ్వపతే' అను ఆశిషమంత్రమును, కుమారేణ=వటువుచేత, 
వాచయతి=(ఆచార్యుడు) చెప్పించుచున్నాడు. అనగా వటువునకే ఫలము చెందు “అధ్వనా 
మధ్వపతే”, “యోగేయోగే” ఇత్యాది మంత్రములను వటువుచే చెప్పించుచున్నాడని అర్థము. 


పూర్వప్రయోగే 288 ఉపనయనవిధిః 


(ఇిమ్రంకర్తైవ తోదేవ నూర్య బ్రవ్మా బారీ తం గోపాయ నమా మృతైవ తోనూర్య 
వ్యత్తన్సడ్హూయు నమామృతయారగ న్వన్తిమగ్న ర్వాయున్సూర్యో 


క్పంధ్రమా ఆపో౭ను నంచరన్తి తాగ్‌ న్వన్తి మనునందర (బిర్ధంశర్భు న్‌॥ 


మం/ అబ్వీనామభ్వవతే లక్ష స్యా ధ్వనః పారనుతీయ/ (కుమారం వాచయతి) 
వభం/ అధ్వానాము/ అభ్వావతే/ శ న్య/అధ్వానః వారమ్‌/అశీయ/ 
ప్రధానహోమాః (తై.మం.పా 2.4) 
౫వా॥ కుమారః ప్రదక్షిణ మగ్నిం కృత్వా, ఆచార్యస్య దక్షిణత ఉపవిశేత్‌! అథా=. 
చార్యః యోగాదీన్నవమన్హాన్‌ కుమారం వాచయన్‌, ద్వితీయచతుర్లౌ స్వయం 
శీ అ థి 
బ్రువన్‌ చతుర్భృహీతాజ్యేన ప్రతిమంత్ర మేకాదశాజ్యాహుతీః కుమారేణ హావయిత్వా! 
(శ్లో! యోగాదీన్వాచయన్నేవ కుమారం హావయేళ్ధలు! 
ద్వితీయచతుర్థా బ్రూయాదాచార్యో జహుయాద్వటుః!) 
1. (కుమారలియోగేయోగే తవన్తరం వాజోవాజో వావామమౌ/ నఖొయ ఇన్ల్ల 
మూతయే న్వావో ఇధ్హాయేధం నమమ/ 
వదం/యోగేయోగే/ తవ్వన్తరమ్‌/ వాజోవాజో/ వావామమవౌ/ నఖొయః జనమ్‌! 
ఊతయే/న్వావో 
2. (ఆచార్యః) ఇమమగ్న ఆయనే వర్వోనే కృధి ప్రియగ్‌ం రేతోవరుణ సోమరాజున్‌/ 
మాతేవాస్మా అదితే ళర్భ యబ్బ విల్లో దూ జర్దా ర్య థా౭ నథ్స్వావో 
అగ్నీ వరుణసోమాది తివిశ్వేభ్యో దేవేభ్య తదం న ముము/ 


285 తర్వాత వటువు అగ్నిని ప్రదక్షిణము చేసి, ఆచార్యునికి కుడివైపు కూర్చొనవలెను. అప్పు 
డాచార్యుడు “యోగే యోగే” ఇత్యాది 11మంత్రములతో కుమారునిచేత ప్రధానదర్వితో చతు 
ర్భృహీతాజ్యముతో హోమము చేయింపవలెను. కాని ఈమంత్రములలో 2వ,4వమంత్రములను 
మాత్ర మాచార్యుడే పఠించుచు, ఈ మంత్రముల చివర గల “స్వాహాకారమును మాత్రము 
కుమారునిచేత పలికించుచు, కుమారునిచే హోమము చేయించవలెను. మిగితా9 మంత్రములను 
సాంతముగా కుమారునిచేత పఠింపజేయుచు హోమము చేయింపవలెను. 


పూర్వప్రయోగే 289 ఉపనయనవిధిః 


3. (కుమార ళతమిన్ను శరబో అన్తీదేవా యత్రొ నజ్చక్రా రను తనూనామ్‌/ 
నుత్రాసో యత్రొవితరో భవ్య మూ నోమధ్యా రీఠవతాయుర్లనో స్సదా! 
దేవేబ్య ఇధం న మమ/ 
వదం/ కతమిన్న్‌ / కరదేః/ అన్త/దేవా |యత్రొనః బక్రాఃజరనబు/ తనూనామ్‌/ 
వ శ్రా యశ్రావితరః భవన్తి! మాన! మధ్యా/ రీరవ తఆయుః గన్తో! న్వాజా/ 

4. (ఆచార్యఖి అగ్ని న ఆరముః వ్రతరాం దొధాత్వగ్ని నే శుభ్రం వ్రతరాం కృే ణోతు/ 
ఇనా మడుద్భేర్‌ బుతుధా కృ జోత్వాద్తత్యెన్త వనుభిరాదధాళు న్వావో 
అగ్నీ ంద్రమడుదాదిత్య వనుభ్య ఇదం నమమ/ 

5. (కుమారః) మేధాం మవ్యామంగోరసో మేధాగ్‌ం న్తవ్రర్‌ వయో ధదుః మేధాం 
మవ్యాం ప్రజావతిర్భే ధామగి 1) ధదాతు మే స్వాజో)అంగిరన్ల పర్గవ్రజావల్య్‌ 
గ్నిభ్య అదం నమమ/ 
వభం/మేధాం/ మజ్యూమ్‌/ అంగోరనవో మేధామ్‌/ నవ్రచంవ దు దభువో మేధాం/ 
మ్యామ్‌! ద్రజావతిః/మేధామ్‌/ అగ్ని 8 ధదాతు/ మే /న్వావో 


6. (కుమారః) అవృరాను భయా మేధా గంధర్వేవ భయగ్య కో/దెబీ యా మానువ్లీ 
మేధా నా మామావకళతాదవా న్వావోమేధాదేవ్యా ఇదం నముమ/ 


వభం/అవ్ఫురాను బ/ యామేధా/గంభర్వేము భయబభ్య క్యడెవీ'యా మానువీ / 
మేధా సామూమ/ఆవళతాత శవా/స్వాతో ee 

7 (కుమారః)  అమంమే నదుణుత్రధీ వాపమద్యా ప మృ ఢయ/ త్వామేవన్యు రాహో 
న్యాజో/వరుణాయేధం న మమ/(తై.సం 2.1.11) 
వధిం// ఇమమ్‌/మే/వరుణ | క్రథీ/వాభమ్‌/అద్యా ఏ/మృ డయ/త్వాము/ఆవన్యువో 
ఆపకేస్వాకా 

8. (కుమారి తత్త్వా యామి బ్రహ్మ జా వస్థమానన్తదాళాన్తే యటిమానో వావిళ్ళ / 
అహాఢమానోవరుజోనా బోభ్యు ఉళగున మాన ఆయుః ప్రమోవీ స్స్వాజో! 
వరుణాయేభం న మమ/(తై.సం 2.1.1) 


పూర్వప్రయోగే 290 ఉపనయనవిధిః 


వధం/తత్త్వా(యయామి/బ్రప్కొ శా/వనిమానః/ తదాళాన్త/ యజటిమానః/ వావిళ్ళ 8 
ఆపాఢమానః వరుణోవా/ బోధి! ఉటుళరంన/మా/నత ఆయుః ద్రమోష్షీః/స్వాజో! 
9. (కుమారః) త్వన్నో అగ్నే వడుణన్య ఏద్వాన్‌బేవన్య పౌడో౭ వయా నిన్నష్లాః। 
యడ్న్లో వవ్నా తమళ్ళో జీబానోవిళ్వా ద్వేషాగొంని వ్రముముగ్య నృ డ్భావో 
అగ్నీ వరుణాభ్యా మిదం న మమ/(తై.సం.2.5.12) 
వదం/త్వన్నో అగ్నె /వదీణన్య విద్వాన్‌! దేవన్య మాడ॥అవయాని/నీత్లాగ 
యడ్వ్షః వవ్నూ తమః లోబి బాన! విశ్వా ర్వేషాంనీ ద్రముముగ! అన్య థ్సాజో/ 
10. (కుమారః) న త్వన్నో అగ్నే = వమో భీహోతీ నేద్వో అన్యా ఉవసోవ్యువ్లై/ 
ఆవోయక్ష్య నోవదీణగ్‌ం రరొజోవీపొమృ డీకగ్‌ం నువావోన పధి న్వావో/ 
అగ్నీ వడుణాభ్యామిటం న మమ (తై.సం.2.5.12) న్‌ న 
వధం॥ నత్వూమ్‌/ నో అగ్నే ఆవమః భవ ఊతీ/నేద్ట& అన్య (వన వ్యుఖ్లై/ 
అవోయ కు నః/ వరుణమ్‌ /రరాణః వీపొ/ మృ డీకము/ నువావానళ పధి (స్వావో 


వ 
నె 


. (కుమారఖిత్వవగ్నే అయాన్య యానన్భ నీసా పాతః/ అయానన్‌ వావ్య- 
మూవావ్నే a యానా ధేహి భేవజగ స్వాదోఅర్న యే అయన జపం నమమ/ 
వదం త్వమగ్నే/ అయాన/ అయోనన్‌/ మనసా/ పాతక అయానన్‌/ వాద్యమ/ 
ఊపవే అయానో! దేహి /భేషజగ్‌/స్వాజో! 

జయాదిహోమాః 

వా! శోత్రత్ర ఆచార్యైవ అనన్వారబ్ధః జయాది ప్రతిపద్యతే! స్విష్టకృదన్తం హుత్వా! 

శమ్యా అపోహ్య! ఆఘారస మిధౌ ప్రహృత్య| దర్వైకయా తూష్టీం సంస్రావహోమం 

కృత్వా, యజుర్భ్రేషప్రాయశ్చిత్తం కుర్యాత్‌ 


ఆ తరువాత వటువును తాకకుండ ఆచార్యుడే జయాదిహోమములను స్విష్టకృద్ధోమపర్యం 
తము, అనగా షట్పాత్ర ప్రయోగములో 56నుండి 65పుటలలో నిచ్చిన “ఓం చిత్తం చ స్వాహా 
అనుదానినుండి మొదలిడి, “అగ్నయే స్విష్టకృత ఇదం నమమ” అనుదానివరకు గల సమస్త 


పూర్వప్రయోగే 291 ఉపనయనవిధిః 


యజర్భ్రేషప్రాయశ్చిత్తహోమః 
౫7(న్హో! యత్కర్మణి బ్రాహ్మణశబ్ద ఉక్తో భ్రేషో౭ స్తిచేత్తత్ర తథోపనీతౌ! 
తత్కర్మ వహ్నా భువ ఆహుతిస్స్యాద్భవే దనాజ్ఞాతవిధిత్రయం వా!) 
వా! ఆచార్యః ప్రాణానాయమ్య! ' అనన్ను వయనకర్భుణి యజిర్నేవప్రాయత్చిత్తం 
కరిష్యే '- ఇతి సంకల్ప్య, 
మం/ ఓం భువ స్యాజో/వాయవ ఇదం నమమ/ 
-ఇతి ప్రధానదర్వ్యా జహుయాత్‌! 
అనాజ్ఞాతాదిహోమః 
జవా॥ ఆచార్యః ప్రాణానాయమ్య!' అన్భ్ర న్ను వనయనవహోమకర్భ జీ మధ్యే నంభావిత 
జ్ఞాతాజ్లాతాబిధోషప్రాయశ్చి త్తార్గం అనాజ్ఞాతాదవోమం కరిష్యే” - ఇతి సంకల్ప్య, 
పూర్వోక్తప్రకారేణ (పుటసంఖ్యా 62-63) అనాజ్ఞాతాదిహోమం కుర్యాత్‌] 
సర్వప్రాయశ్చిత్తహోమః 
ప్రాణానాయమ్య, "అనీ న శవనయనవోమ కళ్ళ జో మధ్యే నంభావిత మ్య్ర-తంత్ర- 


హోమములను చేసి, శమ్యలను, ఆఘారసమిధలను అగ్నికి ఉత్తరమున పరిస్తరణములకు 
వెలుపల పరిహరించి, ప్రధానదర్వీతో మంత్రరహితముగా సంస్రావహోమమును చేసి, యజు 
ర్రేషప్రాయశ్చిత్తమును చేయవలెను. 
27 “వేదమంత్రోచ్చారణలో దోషము కల్గినచో నుపనయనమందు “ఓం భువః అను మంత్రము 
తోగాని, అనాజ్ఞాతమంత్రత్రయముచేగాని యజర్భ్రేషప్రాయశ్చిత్తమును చేయవలెనని ఇచ్చట 
నిచ్చిన కారిక తెల్పుచున్నది. దీనికై ఆచార్యుడు ప్రాణాయామము చేసి, “అనీ న్ను వనయన 
కర్భ ణి యజిర్భేవ ప్రాయశ్చిత్తం కరిష్యే” అని సంకల్పించి, “ఓం భువస్స్య్వావో అను మంత్ర 
ముతో ప్రధానదర్విలోనికి ఆజ్యమును తీసికొని హోమము చేయవలెను. 
2 త్రరువాత ఆచార్యుడు ప్రాణాయామము చేసి, “అనన్ను వవయనకర్భణో ---అనాజ్జా 
హః 
తాదిహోమం కరిష్యే” అని సంకల్పించి, షట్పాత్రప్రయోగమునందు 62-63 పుటలలో నిచ్చిన 
14 మంత్రములతో ఆజ్యహోమము చేయవలెను. 


పూర్వప్రయోగే 292 ఉపనయనవిధిః 


న్వార-వర-విధవివర్యా న-న్యూ నాతిరిక్త-టోవ ప్రాయళ్ళ్చి త్తారం నర్వవ్రాయత్చిత్త 
హోమం వోపష్యామి "_ 2899వ సంకల్ప్య, స్రువేణాజ్యమాదాయ జహుయాత్‌! 
7 4ఓం భూడ్భువన్సువ స్ఫ్వాజో/ వ్రజావతయ భాధం నముము/ 
2. శ్రీవివవే స్వావో/వివ్లనే వరమాళ్ళ న ఇదం నమమ 

ఉత్తరపరిషేచనమ్‌ 
బర "అదిలే౭ న్వామగ సాః"- ఇతి దక్షిణతః పాచీనమ్‌, "అనుమలే౭ నోమ్‌ సాః"- 

జు ౧? yy te ౧? 

ఇతి పశ్చాదుదీచీనమ్‌, 'నరన్వులే౭ నామ్‌ బ్రా ఇత్యుత్తరతః ప్రాచీనమ్‌, "జేవీ 
నవితః ప్రాసొదీః "- ఇతి సమంతమగ్నిం పరిషిచ్య] 

ప్రణీతామోక్షణమ్‌ 
ఆ1ప్రణీతిపాత్రం పురస్తాన్యస్య! “సదసీతి తస్మిన్‌ పాత్రాంతరజలగ్‌ం సర్గ్‌ స్రావ్య! 
మంగ ఓం నధీసి నన్భో భూయాన్న ర్వొమని నర్గొం మేభూయాః వ్లూరమని వ్రూర్థం మే 


28 మరల ఆచార్యుడు ప్రాణాయామము చేసి, * అన్ఫ్రీ న్‌ శవనయనవహోమకర్భ జీ మధ్యే 
నంభావిత---నర్వవ్రాయతళ్చిత్తహోమం కరిష్యే” అని సంకల్పించి, స్రువముతో నేతిని తీసికొని 
క్రింద నిచ్చిన రెండు మంత్రములతో సర్వప్రాయశ్చిత్తహోమమును చేయవలెను. 

20 "అధితే౭ నామ్‌ ఫ్రా?" - అని దక్షిణమునందు పడమటి నుండి తూర్పునకు, "అనుమతే 
ఇన్వుమ్యల్‌ స్రాః” అని పశ్చిమమునందు దక్షిణమునుండి ఉత్తరమునకు, "నరన్వుతే౭ శ్వ మల్‌ 
ఖైో”- అని ఉత్తరమునందు పశ్చిమమునుండి తూర్పునకు, "దేవనవితః ప్రాసానీ2" - అని 
ఈశాన్యమునుండి ప్రదక్షిణముగా తిరిగి ఈశాన్య మువటికు, అగ్నిని పరిషేచనము చేయవలెను. 
21 ప్రణీతిపాత్రను తీసికొని వచ్చి తన ముందుంచుకొని, దానిలో నితరపాత్రలలో (అనగా, ప్రోక్షణి 
లోను, అగ్నికి తూర్పున నుంచిన పాత్రలోను) ఉన్న జలమును “సదసి సన్మే” అను మంత్రముతో 
పోసి, అగ్నికి ఉత్తరమున ఆ ప్రణీతిక్రింద వేసిన దర్భలను, దానిపై కప్పిన 8 దర్భలను చేర్చి 
కొనలు జోడించి పట్టుకొని, ఆదర్భలకొనలచే ప్రణీతిలోని జలము నద్దుకొనుచు 1-5 మంత్రము 
లతో వరుసగా పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఊర్ధ్వ దిశలందు ప్రోక్షించి, ఆ తర్వాత 'నముద్రం 
వఃవ్రవాణోమి” అను మంత్రముతో ఆజలముతో ఆచార్యుడు మొదట తనను ప్రోక్షించుకొని, 
పిదప కుమారుని ప్రోక్షించవలెను. 


పూర్వప్రయోగే 293 ఉపనయనవిధిః 


భూయా అక్షీళమనీ మామత్షప్రాణో 
తతః పాత్రప్రయుక్త దర్భా నాదాయ! 
౧ వ్రాభ్యాం దిశి దేవ బుత్వడోమారయన్తామ/ 
భక్షణాయాం దీళి మాసాః వితరోమారయన్తామ్‌/ 
వ్రతీజ్యాం దళి గృ వో వళవోమార్రయన్రామ/ 
ఉజీబ్యాం ధీజ్యావ ఓవధయో వనన తయో మారయన్తామ/ 


షె కు ఘీ 


౨ ఊర్వూయాం దిశి యజ్ఞన్సంవతళ్ళ లో యజ్ఞువతిర్భా ధయ న్రామ్‌/ 
ఇతి ప్రోక్య, 'నముధ్రం వః వ్రవొజోమి స్వాం యోనిమవొగబ్బ్భ త/ అబ్బ ద్రః వ్రజాయా 
భూయానం మా వరోనేబి మత్స యీ*”- ఇత్యాత్మానం , కుమారంచ ప్రోక్ష్య, 

బ్రహ్మోపదేశః 

ఆచార్యః తాంబూల ఫల దక్షిణాసమేత హరిద్రాక్షతపాత్రం హస్తే గృహీత్వా, వేది 
కాయాః పశ్చాత్‌ ప్రాజ్ముఖః ఉత్జాయ, 
ఉం నమన్సదోనే నమన్స దీనన్స తయే నమన్స ఖీనాం వురోగాతాం బకవే నమో దవే 
నమూ వృ థీవ్యై/(తై.సం.3-2-4-14/నవ్రభనభాం మే గోవాయ/ యే బ నభ్యాన్స భానదో 
తాన్దూయా వతః కుడు/నర్వామాయుడుపానతామ్‌/ (తై బ్రా.1-2-1-26) 
నర్వేభ్య శీబైక్షవేభ్యో నమః అశేష హా వరవల్‌/మదీయాం విజ్ఞావనాం నమాక్త్యు 


292 సామాన్యముగా వటువునకు బ్రహ్మోపదేశము ఆస్తికుడును, మాన్యుడును, వయసులో పెద్ద 
వాడును ఐన వ్యక్తిచే చేయబడుట జరుగుచున్నది. ఇట్టి వ్యక్తినే ఇచ్చట ఆచార్యుడనియు 
“ఉపనేత యనియు అనుచున్నాము. అట్టి వ్యక్తి తాంబూలఫలదక్షిణాదుల నొక తట్టలో పెట్టు 
కొని, అగ్నికి పశ్చిమమున పీటలకు వెనుకగా నిలబడి, * నమస్సదసే” అను మంత్రమును చెప్పి, 
“ నర్వేభ్య శ్మీైట్లవేబ్యో నమః నుండి 'నర్వే గ్రహా ఉత్తరే తర్భుజ్యవిధ్సు మన్త్వీతి భవన్తో 
మహోస్తో౭ నుగృఖాన్తు' అని చెప్పి పరిషత్తుకు నమస్కరించి, దక్షిణ నీయవలెను. పరిషత్తు 


“ ఉత్తరే కర్భ జ్య విన్ను మన్తు' అని అనుగ్రహింపవలెను. 


పూర్వప్రయోగే 294 ఉపనయనవిధిః 


మయానమర్పి తాం యధాళక్త వరవభ్రక్ష శాం యథోక్తదక్ష ణామివ న్వీక్ళ త్య అన్య- 
--ళర్ళ అః కుమారన్య గాయత్రీం న్వీ కర్తుం మమ బ గాయ్యత్రీమువడేళ్టుం యోగ్యతా 
నిటిరస్త్వాతి భవన్తోబ్రువన్తు/గాయత్ర్యు వదేళలగ్న న్య ఆదిత్యా దనర్వేగ్రవోచ్ళూభైవాదళ 
బ్రాశవలడదాన్సువ్రనన్నా భాయానురితి భవన్తోమవాన్తో౭ నుగ్భ భాను! గాయత్ర్యు వ 
దేళకర్మ్భా రంభమువాలార్తన్సు మువూర్తో౭. న్మీతి భవన్తోమవాన్తో2 నుగ్భన్రాన్తు/ 
నర్వే గ్రహా ఉత్తరే కర జ్య విన్ను మన్త్వీతి భవన్తోమవాన్తో= నుగ్భభాన్తు/- ఇతి ప్రార్థ్య, 
నమస్కృత్వా దక్షిణాం దద్యాత్‌.“ యోగ్య తాన్నధిరన్తు గాయత్ర్యు వదేళ కర్మా రంభ 
మువాూర్తన్సు మువాూర్తో=న్తు ఉత్తరే కర్భ జ్య విన్ను మున్తు/ - ఇతి పరిషద్వచనమ్‌. 
కూర్చనిధానాదీని 
%ోసూ| అపరేణాగ్నిం కూర్చం నిధాయ] తస్మిన్నుత్తరేణ యజుషోపనేతోపవిశతి! 
మంగ రాష్ట్రభ్ళ దీన్యా బార్యా నఛీ మా త్వుబ్యోవమ్‌/ (తై.మం.పా.2.4) 
౫వా॥ పురస్తాద్దర్భేషు ప్రత్యజ్ముఖమాసీనః కుమారో దక్షిణేన పాణినా గురోర్దక్షిణ 
పాద మన్వారభ్య, సవ్యేన సవ్య మన్వారభ్య, “సావిత్రీం భోఆనుభ్రూవా' ఇత్యాహ] 
పోస్తూ! తస్మా అన్వాహ తత్సవితురితి! పచ్చోఇర్థర్చశ స్తత సృర్వామ్‌!వ్యాహృతీ 


293 తర్వాత కుమారుడు 5, లేక 7, లేక 9 దర్భలతో కట్టిన కూర్చును ఆచార్యున కీయవలెను. 
ఉపనేత (ఆచార్యుడు), అపరేణాగ్నిం= అగ్నికి పడమట, కూర్చం=ఆకూర్చను, నిధాయ 
=ఉత్తరాగ్రముగ వేసికొని, తస్మిన్‌=ఆకూర్చపై, ఉత్తరేణ యజషా=తర్వాత నీయబడిన “రాష్ట్ర 
భృదసి...” అను మంత్రముతో, ఉపవిశతి=(తూర్పుము ఖముగా) కూర్చొనుచున్నాడు. 

294 తర్వాత, కుమారః=కుమారుడు, పురస్తాత్‌=ఆచార్యుని కెదురుగా, దర్శేషు=ఉత్తరాగ్ర 
ముగ వేసిన దర్భులపై, ప్రత్యజ్ముఖ మాసీనః =పడమటికి మళ్లి కూర్చుండి, దక్షిణేన పాణినా 
=తన కుడిచేతితో, గురోః=గురువుయొక్క, దక్షిణపాదమ్‌=కుడిపాదమును, సవ్యేన=తన 
ఎడమచేతితో, సవ్యమ్‌= గురువుయొక్క ఎడమ పాదమును, అన్వారభ్య= పట్టుకొని, ' సావిత్రీం 
భోఆనుభ్రూవా' ఇతి='నాకు సావిత్రిని ఉపదేశింపుడు” అని, ఆహ=పలుకును. 

295 తసై= ఆకుమారునికొరకు, తత్సవితురితి= “తత్సవితుఃి అను మంత్రమును, అన్వాహ 


పూర్వప్రయోగే 295 ఉపనయనవిధిః 


ర్విహృతాః పాదాదిష్వంతేషు వా తథార్ధర్చయో రుత్తమా కృత్స్నాయామ్‌! 


సావిత్ర్యుపదేశక్రమః 
ఓం భూః తత్సవితుర్వరేజ్యమ/ 
ఓం భువః భభోదేవన్య భీమవా/ 


ఉం నువ ధియో యో నూవ్రబోదయాల్‌/ 

ఉం భూః తత్సవితుర్వరేణ్యం భభోదేవన్మ ధీమవా/ 

ఓం భువః ధియో యో నువ్రబోదయాల/ 

ఓం నువు లత్సవితుర్వరేజ్యం భర్రోబేవన్య ధీమపి/ ధియో యోనో వ్రబోదయాల? 


పోవా! ఇ్రత్యుక్తక్రమేణ కుమారస్య దక్షిణే కర్ణే జపిత్వా! తథైవ తం వాచయిత్వా! 
ఓష్టశ్రోత్రస్పర్శనమ్‌ 
7వా| కుమారః అవృధమితి యజుషా ఉత్తరమోష్ట ముపస్పృశ్యాచమ్యతి! తతః 


ఆచార్యుడు చెప్పుచున్నాడు. అదెట్లనగా, పచ్చ్ళః= పాదములను వేరుగా చెప్పి, అర్థర్చశః = 
పిదప వాక్యములను వేరుగా చెప్పి,తతస్సర్వామ్‌=ఆపైని మంత్రము నంతయు చెప్పుచున్నాడు. 
వ్యాహృతీర్విహృతాః= ఓం భూః, ఓం భువః, ఓగ్‌ం సువః అను వ్యాహృతులను, పాదాదిష్వం 
తేషు వా=పాదముల మొదటగాని, అంతమందుగాని, తథార్ధర్చయో:ః=అబ్టే ఓం భూః, ఓం 
భువః అను వానిని వాక్యముల ఆదియందుగాని, అంతమందుగాని, ఉత్తమా=ఓగ్‌ం సువః అను 
దానిని, కృత్స్నాయామ్‌=పూర్తిమంత్రము మొదటగాని, చివరగాని చెప్పుచున్నాడు. ఇట్లు 
సిద్ధించు మంత్రక్రమము పైన ఈయబడినది. 

296పరిషత్తునకు (బ్రహ్మోపదేశానం తరము వటువుపై వేయుటకు) హరిద్రాక్షల నిచ్చి, బ్రహ్మోప 
దేశమును గోప్యముగా నుంచుటక ఆచార్యవటువుల నావరించునట్లొక శాలువను గాని ఉత్తరీ 
యమునుగాని కప్పుకొని, ఆచార్యుడు పైనొసగిన క్రమముగా (6 భాగములుగా) గాయత్రీమంత్ర 
మును వటువు కుడిచెవిలో నుచ్చరించి, తరువాత అప్తే వటువుచేత పలికించవలెను. ఇట్లు 
మంత్రోపదేశము జరిగిన తర్వాత వటువు పరిషత్తుకు నమస్కరింపగా, పరిషత్తు అతనిపై తమ 
కిచ్చిన అక్షతలు వేసి దీవించవలెను. అట్లే ఆచార్యుడును అక్షతలు వేసి దీవించవలెను. 

297 కుమారః=వటువు, అవృధమితి యజషా= తర్వాత నిచ్చిన “అవృథమసౌ” అను మంత్ర 


పూర్వప్రయోగే 296 ఉపనయనవిధిః 


“బ్రహ్మణ ఆణిస్థః ఇతి కర్ణా వుపస్పృతతి! (నాత్ర ' అసౌ శబ్టే నామనిర్దేశః) 

మం/అవ్చ బమనౌనామ్య ప్రాణ న్వం మే గోపాయ/( ఇత్యోష్టా స్పృశతి)/ (మం.పా.2.4) 

మం/బ్రవజ్ఞుణ అజ? (ఇతి హస్తాభ్యాం కర్ణౌ యుగపదుపస్పృశతి)/ (మం.పా.2.4) 
దండగ్రహణమ్‌ 

౫స్తూ| దండముత్రరేణాదత్తే! పాలాశదండో బ్రాహ్మణస్య! 

మంగ నుశ్రవన్నుశ్రవనం మా కుడు యథా త్వగ్‌ం నుశ్రవన్సుశ్రవా అన్యేవమువాగ్‌ం 

సతాం శ 

చువాంబ్రావ్మా శానాంబ్రివ్మా జోనిభగోపోభూయానము/ సముహంఖి " 


వదొం/ నుత్రవో/ నుత్రవనవ్‌/మా కురు/ య థాత్లువ/నుత్రవో/ నుత్రవా అని/ఏవ మవామ్‌/ 
నుశ్రవో నుశ్రదా/ భూయానమ్‌/ యథా త్వమ్‌ నుళ్రవోః/నుక్రవః/ దేవానామ్‌/ నిఢి 


గోపో2ని/ ఏవమవాము/బ్రావ్యా ణానామ్‌/ బ్రవ్యూ 28 నిధిగోవఃి భూయానమ్‌/ 


వాl॥మంత్రాన్తే పాలాశదండ మార్యదత్తం వటుర్దక్షిణపాణినా=. ౭ దత్తే! 
సూ! స్మృతంచమ ఇత్యేతద్వాచయిత్వా! 


మును చెప్పించుకొని, ఉత్తరమోష్టం=పైపెదవిని, ఉపస్పృశ్య=ముట్టుకొని, ఆచమ్యతి= ఆచమ 
నము చేయుచున్నాడు; బ్రహ్మణ ఆణీస్థః ఇతి= “బ్రహ్మణ ఆణీస్థః అను మంత్రమును చెప్పించు 
కొని, కర్ణౌ=కుడి, ఎడమచెవులను, యుగపత్‌=ఏకకాలములో, ఉపస్పృశతి=తాకుచున్నాడు. 
అనగా బ్రహ్మోపదేశము ముగియగనే వటువు తూర్పునకు దిరిగి “అవృథమసౌ” అను 
మంత్రమును ఆచార్యునిచేత చెప్పించుకొని కుడిచేతి నాల్గువ్రేళ్లతో పైపెదవిని తాకి,అరచేతిలో 
కొంచెము నీటిని పోసికొని కుడిచెలమనుండి ఎడమచెలమవరకు తుడుచుకొని, ఆచమింప 
వలెను. తర్వాత “బ్రహ్మణ ఆణీస్థః అను మంత్రమును చెప్పించుకొని రెండుచెవుల నొకేసారి 
రెండుచేతులతో తాకవలెను. ఇచ్చట “అసౌ”శబ్దస్థానములో వటువుపేరు చెప్ప నవసరము లేదు. 
298 తర్వాత వటువు తూర్పుముఖముగా లేచి నిలుచుండగా, ఆచార్యుడు “సుశ్రవసః అను 
మంత్రమును అతనిచేత చెప్పించి, అతనికుడిచేతికి మోదుగు దండమును పట్టించవలెను. అట్లు 
దండమును ధరించిన వటువుచే ' స్కృతంచమే” ఇత్యాది మంత్రములను చెప్పించవలెను. 


పూర్వప్రయోగే 297 ఉపనయనవిధిః 


మంగ న్మృతం బొమే౭న్యృ తం భమే తన్ఫు ఉభయం బ్రతమ్‌/ నిందా భమే2 నందా బో 
మే తన్ను ఉభయం ద్రతమ/శ్రధ్రా చమేజశ్రూ, బమే తన్ళ ఉభయేం వ్రతమ/విద్యా బ్‌ 
మే౭వీద్యా బమే అతన్ఫు ఉభయం వ్రతమ/త్రుతం బ మే2 బ్రీతం భమే తన్ఫు ఉభయం 
వ్రతమ/నత్యం బమే౭నృేతం భమే తన్ఫు ఉభయం వ్రతమ్‌/ తవళ్చే మే౭ తేవళ్ళ మే 
తన్ను ఉభయం ్రతమ్‌ (్రతం వము ప్రతం వము తన వభమంద్రయ/యడ్నావ్నా- 


శానాం బ్రవ్మాణ్‌ వ్రతం యబగ్నే న్ఫేన్లాన్య నవ్రజావతికన్య నడోవన్య నదోవరాజున్య 
నమినువ్యన్య నమనువ్య రాజన్య నవళ్ళ కన్య నవళ్ళ రాజున్య నరంభర్వావృురన్క న్య 
యన్న ఆత్భనొఆల్ళున్‌ వ్రతం తేనాహగం నర్వీవ్రతోభూయానము/ (తై.మం.పా.2.5) 
వభం॥ నృ తంచమే/ అన్మ్ఫ్రతం చ మే/తన్మే/డ భయం ద్రతమ/రిందాబమే/ అనీందానమే/ 
త్ళే/ ఉభయం ద్రతమ్‌/ శ్రధాబమే/అశ్రానమే! తన్కే/ ఉభయం వ్రతమ/ విద్యాబమే/ 
అవీద్యా ఎమే/ తనో /ఉ భయం వ్రతమ/త్ర తంచమే/ అత్రీతంచమే/ తళ్ళో/ఉ భయం ప్రతమ్‌/ 
నత్యంబమే/ అన్ఫ తంబమే/ తణ్ళో/ ఉభయం ్రతమ/ తవళ్చమే/ అతీవళ్చమే/ తశ్ళే/ 
ఉభయం బ్రతవ్‌/ వ్రతంచమే/ఆవ్రతంబమే/ తశ్ళో/ ఉభయం ద్రతమ/ యత్‌? బ్రాహ్మూ- 
జానాం/ బ్రహ్మాజీ! వ్రతమ/ యదిగ్నే 2 నేన్హాన్య/ నవ్రజావతికన్య/ నదేవన్య/ నదేవ- 


రాజున్య/నమనువ్య న్య/నవునువ్య రాజున్య/నవొళ్ళ కన్య/ నవొళ్ళ రాజున్య/నరోంభర్వావో 
అవ్స రన్మ్క న్య(యయన్ను ఆత నః ఆత్భ నవ్రతమ/ తేనావామ్‌/ నర్వోవ్రతః/ భూయానమ్‌/ 
వరదానమ్‌:హోవా! తతః “గురో వరం తే దదామి” -ఇతి గురవే వటుర్వరం దద్యాత్‌! 


గురు సప్తదశ కృత్వో = పాస్య దేవస్యేతి ప్రతిగృహ్హాతి 


299 తర్వాత “గురో= ఓగురువా! తే=నీకు, వరం= గోవును, దదామి=ఇస్తున్నాను, ఇతి=అని, 
గురవే=మంత్రము నుపదేశించిన గురువునకు, వటుః=వటువు, వరం=ఆవును (లేక దానికి సమ 
మైన దక్షిణను), దద్యాత్‌=ఈయవలెను. అప్పుడు, గురుః=గురువు, సప్రదశకృత్వా=17సార్లు, 
ఉపాస్య= “ఓం భూః” అని జపించి, ప్రతిగృహ్హాతి= దానిని తీసికొనును. గమనిక: కంఠభూషణ 
ములో గురువు అమంత్రకముగనే గోవును గ్రహించవలెనని యున్నది. అల్లే ఇచ్చటచెప్పబడినది. 


పూర్వప్రయోగే 298 ఉపనయనవిధిః 


బ్రహ్మోద్వాసనమ్‌:బ్రివ్మా శో నముకనదక్ష ణాకం తాంబూలం నమర్చయామి/ 
యఢథా్థాన ముద్వానయామి/ - ఇతి బ్రహ్మణే తాంబూలదక్షిణాంచ దత్వా బ్రహ్మో 
ద్వాసనం కుర్యాత్‌. ప్రాగాదిపరిస్తరణ ముత్తరే విసృజేత్‌. 

సూర్యోపస్థానమ్‌ 
01 వా అథాచార్యః ప్రత్యజ్ముఖమాసీనం కుమారం 'ఉదాయుషా ఇతి యజషోత్థాప్య, 
తద్వాచయేత్‌ | 
మం/ఉదాయుపా స్వాయుషోబోవభీనాగ్‌ం రనేనోత్సు న్యా న్య తవ్వే జోబసామమ్చు - 
తాగ్‌ం అను// (తై.మం.పా.2.5) 
వటం ఉదాయుపా/ స్వాయుషా/ ఉబోషభీనావ్‌/ రనేన/ ఉత్పరన్యన్య/ తవ్మేణ/ 
ఉదోసామ/ అమృ తాగం అను? mm 


వా| “తచ్చక్షు రితి దశభిర్మంత్రై ర్వటు రాచార్య వాచితై రాదిత్య ముపతిష్టేత! 

మం/తబ్బ క్షులేవవొతం వురస్తామ్బు క్రముభ్బ రేట్‌/ వళ్ళో మ ళరదళ్ళతం జీవోమ ళరబొ- 
కృతం నన్హామ ళరబోళ్ళతం మోదము ళరబోళ్ళుతం భవొను తరబొళ్ళతగ్‌ం ళృఅవోము 
శరబళ్ళ తం వ్రత్రవామ తరబళ్ళ తమజీతానా సమ ళరదేళ్ళ లం జ్యోక్చ నూర్మం బృ లే/ 


3% తదుపరి 'బ్రవ్మా ణో నమః---జఉద్వానయామి అని చెప్పుచు బ్రహ్మస్థానమున కూర్చున్న 
బ్రాహ్మణునికి తాంబూలదక్షిణ లిచ్చి అతనిని ఉద్వాసన చేసి, తూర్చునుండి మొదలిడి ప్రదక్షిణ 
ముగా అగ్నిచుట్టు వేసిన పరిస్తరణలను తీసి అగ్నికి ఉత్తరమువైపు పడవేయవలెను. 

301 అథ=పిదప, ఆచార్యజ ఆచార్యుడు, ప్రత్యజ్ముఖమాసీనం కుమారం=పడమటికి మళ్లి 
కూర్చున్న కుమారుని, “ఉదాయుషా” ఇతి యజుషా='ఉదాయుషా' అను మంత్రముతో, 
ఉత్జాప్య=తనకుడిచేతితో అతని కుడిచేతిని పట్టుకొని లేపి, తద్వాచయేత్‌=ఆమంత్రమును అతని 
చేత చెప్పించవలెను. 

302 తరువాత, సూర్యుడు కన్పడుచోటికి పోయి, ఆచార్యుడు “తచ్చక్షుర్దేవహితం' అను 
మంత్రముల వటువుచే పలికించుచు సూర్యునికి ఉపస్థానము చేయింపవలెను. 


పూర్వప్రయోగే 299 ఉపనయనవిధిః 


వభం/ తబ్బక్షుతదేవవాతమ/ వురన్తాత/ జుక్రమ్‌/ ఉబ్బరత/ వళ్ళేము/ కరదొళ్ళతమ్‌/ 
జీవేమ/ శరబళ్ళతమ/ నాను) తరదళ్ళతమ్‌/ మోదొమ/ శరదొళ్ళతమ్‌/ భవామ/ శరదో 
ళృతమ/ళ్ళ అవాము/ కరబోళ్ళతమ్‌/ వ్రభ్రవామ/ ళరదోళ్ళ తము/ అడీతాస్సా మ/ ళరబ్‌- 
వతయల్యావడుళ్యవచత - 
కామ్యవిధిః 
సూ|* యం కామయేత నాయమచ్చిద్యేతేతి తముత్తరయా దక్షిణహస్తే గృహ్టీయాత్‌| 
మం/ యన్యన్ఫూతం బ భవ్యం భనర్సే లోకానృమావాతాః/ తేనొగ్భభోమి త్వా- 
మవాం మవ్యాం గృభ్ధోమి త్వామవాం వ్రజావతినా త్వా మవ్యాం గృభ్రామి దిటు 
శర్భున/ (తై.మం.పా.2.5) 
దీక్షావిధిః 
304 స్తూ] త్రహమేతమగ్నిం ధారయని! క్షారలవణవర్దనం చ| పరిత్వేతి పరిమృజ్య 
తస్మిన్నుత్తరెర్మంతై సృమిధ ఆదధ్యాతీ్‌| దీక్షానంతరం లౌకికాగ్నౌ సమిదాధానమ్‌! 


303యం=ఏవటువునుగుఅించి, ఆచార్యః= ఆచార్యుడు, అయం =ఈవటువు, మత్తః=నానుండి, 
న అచ్చిద్యేత=(స్నాతకపర్యంతము) విడిపోకుండ ఉండవలెనని, కామయేత=కోరుకొనునో, 
తం=ఆవటువును, ఉత్తరయా =తరువాత నిచ్చిన మంత్రముతో, దక్షిణహస్తే = తన కుడిచేత, 
గృహ్హీయాత్‌ =గ్రహింపవలెను. అనగా, వటువును స్నాతకపర్యంతము తనకడనే ఉంచుకొని, 
అతనికి వేదాదివిద్యలు చెప్పదలచినచో, ఆచార్యుడు తరువాత నిచ్చిన “'యస్మిన్ఫూతం చి 
అను మంత్రముతో అతనిని తన కుడిచేత గ్రహింపవలెనని తాత్పర్యము. సూచన: మంత్రములో 
(విష్ణు) కు బదులుగా వటువు పేరును చెప్పవలెను. ఆచార్యుడట్లు కోరనిచో నిట్లు చేయ వలసిన 
అవసరము లేదు గావున నీకర్మ ఐచ్చికము. 

304 ఏతం అగ్నిం=ఈ ఉపనయనాగ్నిని, త్ర్యహం=మూడురోజులు, ధారయన్తి= ఆరిపోకుండా 
ఉంచుకొనవలెను; క్షారలవణవర్ణనం చ= ఈ 3 దినములును వటువు కారము, ఉప్పు లేని ఆహార 
మును తీసికొనవలెను. పరిత్వేతి పరిమృజ్య= “పరిత్వాగ్నే” అను మంత్రముతో ఆ అగ్నిచుట్టు 
పరిమార్దనము చేసి, తస్మిన్‌=ఆ అగ్నిలో, ఉత్తరై ర్మంత్రైః=తర్వాత నిచ్చిన 12 మంత్రములతో, 
సమిధ ఆదధ్యాత్‌=సమిధలను నేతిలో నద్దుచు అగ్నిలోవేసి సమిద్ధోమమును చేయవలెను. దీనికే 


పూర్వప్రయోగే 300 ఉపనయనవిధిః 


సమిదాధానమ్‌ 

305 వటు రాచమ్య, త్రిః ప్రాణానాయమ్య, 

“జుకాంబరథరం విష్ణుం ధ్యా యేళ్ళ ర్వావిమ్నో వకాన్తయే॥ 

జానానంధమయం దేవం నిర్భు లన్ఫు భ్‌కాతక్భ తిమ్‌/ 

జో 

ఆధారం నర్వ విద్యా నాం వాయ్యగ్రీవమువాన్ను వౌ 

లక్ష్మీ నాథ నమారంభాం నాథ యామున మధ్య మామ్‌/ 

అన్య దాబార్య వర్యన్రాం వందే గుడువరంవరామ్‌/ 

యన్య ట్వి రభవ్యాధ్యాః పారివ ధ్యాః వరళ్ళుతమ/ 

విభు é నిభ్ను ౨త నతతం వివ్వుక్సేనం తమ్యాత్రయే/ i 
“వారిరోం తత్సత్‌, శ్రీగోవింద గోరింద గోనింధ - అన్య శ్రీభగవత? మవోవురువన్య 
ఎిష్రోరాజ్టయావ్రవర్తమానన్య ఆద్య్ర్రవ్యూ అంద్వూ తీయవరార్డే లే తవరావాకల్లే బైన 
న్వతమన్వంతరే కలియుగే ద్రభమవాదే డఉంభూద్వీవే భారతవరే భరతఖండే శరాభ్రే 
మేలోధ్రక్షీణటిగ్భాగే అనీ న్‌ వర్తమానేవ్యా వవోరికేవ్రభవాది వవ్లినంవత్స రాశాం మధ్యే 
----నంవత్సురే----అయనే ----ఒులౌ----మానే ====నక్షే --=తిథౌ--=-వానరే----= 
నక్షత్రయుక్తాయాం తుభినక్షత్త, కుభీయోగ్‌, కుభీకరణ ఏవం గుణవిళేషణవి కాయా 


అగ్నికార్యమని పేరు. ఇది ముందు చెప్పబడినది. దీనిని 3 రోజులు ప్రాతస్సాయంకాలములందు 
చేయవలెను. ఈ మూడురోజులు ఉప్పు, కారము, తీపి ఇటువంటివి ప్రత్యేకముగా తినగూడదు 
గాని, వీనిని వేసిన పాకమును తినవచ్చునని కొందరు వ్యాఖ్యానించుచున్నారు. 

305 వటు వాచమనము చేసి, మూడుసార్లు ప్రాణాయామము చేసి, “శుక్లాంబరధరం విష్ణుం” 
నుండి “కరిష్యే” వరకు గల సంకల్పమును గీతలుంచిన చోట్ల తగిన తిథివారనక్షత్రాదులను 
చేర్చుచు చెప్పవలెను. ఈసంకల్పములో ఉదయము చేయు సమిదాధానమునకు ' ప్రాతస్సమిధ 
మాధాస్యామి” అనియు, సాయంకాలము చేయు సమిదాధానమునకు “సాయం సమిధమాధా 
స్యామి” అని చెప్పవలెను. (ఉపనయనాగ్ని ఆరిపోకుండ కాపాడుకొని ముందుగా పుల్లల చేత 
ఆయగ్నిని ప్రజ్వలింపజేసి, వటువుచేత ఆచార్యు డీమంత్రములను పలికించుచు ప్రాతస్సాయం 
కాలములయం దుపనయనాది మూడుదినములపాటు సమిదాధానమును చేయించవలెను.) 


పూర్వప్రయోగే 301 ఉపనయనవిధిః 


మస్యాం చభతిణౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయణన్రీత్యర్థం భగవ్వత్కైంతర్య 
డూవం సాయంనమిధో మాధాన్యామి (అథవా, వ్రొతన్సృమిభ మాధాన్యొ మి)” - ఇతి 
సంకల్చ్ప్య! పూర్వం కాష్టెరగ్నిమిధ్వా! 

మం/వరొత్వా౭ గ్నే వరీమృజామ్యా యుపా భ ధినోన బ/ నువ్రజాః వ్రజాయా భూయా- 
నగ్‌ం నువీరోల్లీరెన్ను సవర్చా వర్చు సానుపోవః4 పోను గ్టువోగ్నవాను ,)వతిః వత్యొ 
nn 
వధం॥ వరీత్వా= గ్నే/వరమృడామి/ఆయుపా బ/ధనోన బ/ నువ్రజాః వ్రజాయా/ 
భూయానమ్‌/ నువీరోః/ వీరః నువర్చా ౯వర్వో నా/నుపోవః పాటై నుగ్భవాః) న. 
నువల/వత్యా/నుమేధా/మేభయా? నుబ్రవి/బ్రవ్మా బారి! న న్‌ 


బతి పరిమృజ్య (సర్వతో మార్జనం జలేన కృత్వా), పరిసమూహ్య (విప్రకీర్ణస్యాగ్నేః 
రాశీకరణం కృత్వా) ఓం అగ్న యే నమః 2 ఓం జాతవేదనే నమ, ౩ ఓం నవోజనే 
నమకి 4. ఓం అడొరావ్రభవే నమః 5. ఓం బైల్వానరాయ నమః 6. ఓం నర్యావనే నమకి 
7. ఓం వజ్శీరాభనే నమః, & ఓం వినర్సి శోనమక 9. క్రీయజ్ఞవు డుషాయ నమక 
గ౭నర్వేభ్య త్ఫీబైవ్ల వేభ్యో నమవి- ఇత్యక్షతై రలంకృత్య, 

307 "అదితే౭ నుమన్యన్వు “గతి దక్షిణతః ప్రాచీనమ్‌), "ఆనువుతే = నుమన్య న్వు "(ఇతి 
పశ్చాదుదీచీనమ్‌), 'నరన్వుతే౭ నుమున్యన్వు " (ఇత్యుత్తరతః ప్రాచీనమ్‌), " దేవనవితః 


306 * వరిత్వాగ్నే” అను మంత్రముతో తడిచేసికొన్న తన కుడిఅరచేతితో అగ్ని చుట్టును ప్రదక్షిణ 
ముగా నలికి - ఇదియే పరిమార్దనము; “పరిసమూహ్య' అని చెప్పుచు చెదరిన అగ్నిని రాశిగా 
చేర్చి; “ఓం ఆగ్న యే నమ? నుండి మొదలిడి “ఓం వినర్సిణో నమః వరకు గల వాక్యములను 
చెప్పుచు ప్రదక్షిణముగా తూర్పునుండి మొదలిడి 8 దిక్కులందును అగ్నిచుట్టును అక్షతల 
నుంచి, 'త్రీయజ్ఞవుడుషాయ నమః” అనుచు అగ్ని మధ్య కొన్ని అక్షతలనుంచి, “నర్వేభ్యళ్ళా 
ఎెఫ్టవేట్యో నమణా- అనుచు సదస్యులపై అక్షతలు వేయవలెను. 

307 తరువాత "ఆగ్నిం వరివ్లింభతి" అని చెప్పి, " అదితే౭ నుమన్యన్వ"- అనుచు దక్షిణము 
నందు పడమటినుండి తూర్పునకు, " ఆనుమతే= నుమన్యన్వు" - అనుచు పశ్చిమమునందు 


పూర్వప్రయోగే 302 ఉపనయనవిధిః 


బ్రనువన” (ఇతి సమంతమ్‌) అగ్నిం పరిషిచ్య!! 

సమిద్ధోమాః (తై.మం.పా.2.6) 

308వా| అగ్నయే సమిధమిత్యాది ద్వాద శభిర్వ్యాహృతీ ర్విహృతాభి సృమస్తాభిశ్చేతి 

చతసృభిః ప్రతిమంత్రం సమిధష్టోడశమాదధ్యాత్‌। 

1. అఆగ్నడయే నమిధమాహోర్‌వం బ్బ వాలే జాతవేధినే! యధా త్వవుగ్నే నమిధా 
నమిధ్యనొపచం మామాయుప్తావర్పోసా నన్యా మేభయా వ్రజయో వజుభీ 
ల్బ్రవ్మా వర్చ సన్యా ద్యేన నమేభయ స్వావోఅర్బ య ఖద నమము/ 
వదం/అగ్న యే/ నమిథమ్‌/ఆవోల్‌వమ్‌/ బృ వాతే/ జాతవేదనే!యధథా/శ్వవగ్నే / 
నమిధా/ నమిభ్య నే! ఏవం/ మావ్‌/ ఆయుషా/వర్చ్‌ సా/ నన్యా/మేదయాద్రజయా?/ 
వజుభీః/ బ్రహ్మ వర్చ నేనో అన్నా దేన/ నమేధయన/ స్వాజో! 

2. ఏభోజన్యేధివీమవాస్వావోఅగ్న య ఇదం నమమ/ 
వలం ఏభోి/పధష్షేముపా/ స్వావో 

3. నమిదోని నమేభివీమవా స్వాజో/ అగ్న య ఇం నమమ/ 


వధం/నమిదని/నమేధవీమవా/స్వావో 

4. తేదో= నీ తేజోముడు ధేహిస్వాతో అగ్భ య ఇదం న మమ/ 
వదం॥ తేటో= న/ తేజోనుయు/ దేవా స్వాతో 

5. అహో అద్యాన్వోచారివగ్‌ం రనేన నవున్చ క వా/ వయన్వ్యాగం అగ్న ఆగమం 
తం మానగ్‌ంన్భజి వర్చీసా స్వాజా అగ్న య ఇదం న మమ/ ష 


దక్షిణమునుండి ఉత్తరమునకు, "నరన్వతే ౭ నుమగ్యన్వ"- అనుచు ఉత్తరమునందు పడమటి 
నుండి తూర్పునకు, " దేవనవితః వ్రనువో'- అని ఈశాన్యమునుండి ప్రదక్షిణముగా తిరిగి ఈశా 
న్యమువటికు పూర్ణకుంభములోని నీటిని చేతితో లేక కూర్చతో తీసికొని అగ్నిని పరిషేచనము 
చేయవలెను. 

ఫి క్రింది 16మంత్రములను వటువుచే పలికించుచు ప్రతిమంత్రము చివర నేతిలో నద్దిన ఒక సమిధను 
అగ్నిలో వేయించవలెను. ఇదియే సమిదాధానహోమము. 


పూర్వప్రయోగే 303 ఉపనయనవిధిః 


వదం/ అవక అద్య/అన్వబారవమ/ రనేన/నమన్ఫ కు వా/ వయున్వాన్‌/ అగ్నే / 
ఆగేముమ్‌ /తం మా/నగ్‌ంన్ఫజి/వర్సుసా/స్వాజో! = 
నంతూ=గ్నే వర్చిసాన్ఫడి వ్రజియాబభనోన బొస్వాజో/ అగ్న య ఇదం 
నమము/ ల | - | 

వభం/నంతూ=గ్నే చర్పసానృడి/(వ్రదయా బభనోన వ స్వావో 

ఎిద్యునో అన్య దేవా ఖన్రో విద్యా భవా ఒంవభిన్స్వావో ఇభ్హాయేధం న మమ/ 
వధం/విభ్యు త్‌/మే/ అన్య /దేవా/ ఇన్లః విద్యా త/5వా బువలితన్వావో 

అగ్న యే బ్బ వాతే నక న్వావో జగ యే బృహతే నాకాయ్యేద ౨ నమమ/ 
వభం/అగ్న యే/ బృ వాతే/నాకోయ/ న్వావో 


ధ్యా వోవృ థీవీభ్యా ల్‌ న్యాజూో/ ర్యా వావ థీవీభ్యా మిదం నమమ/ 
వభం/ద్యా వొవృ థివీభ్యా మ్‌/ న్వావో 


. వప్తాతే అగ్నే నమిత్తయా వల్లన బా౭ ప్యాయన్వ చ తయా౭ హాం వర్లమానో 


భూయానమావ్యా యమాన' LA) న్వాజూో అగ్న య ఇదం న మమ/ 
వభం॥ఏషాతే [అగ్నే | నమిక్రయా/ వర్థన్వ చఆప్యాయన్వ భ/తయా౭ వాం/ 
వర్థమానః భూయానమ్‌/ఆప్యాయమానళ్చ/ స్వావో 

యోమా౭గ్నే భాగినగొం నన్తమథౌభాగం బికీర్‌షత్య భాగవుగ్నే తం కురు 
మావగ్చే భాగను కుడు స్వాజో/అగ్న యఖదంనమమ/ 
వదం॥ యోమా= గే గ] భాగనగొం నన్తమ్‌/అధౌ భాగమ్‌/ బికీర్‌వతి/ అభాగవుగ్చ్నే / 
లేం కుదు/మావుగ్చే /భాగినము/కుడు/ స్వావా . 


. నమిభమాధాయా=గ్నే నర్వీవతోభూయాన్నర స్వావో' అగ్న య ఖధం న 


ముము/ 
వధం నమిధొమాధాయ/ అగ్నే / నర్వీవ్రతజభూయానం/స్వావో 
ఓం భూస్ఫాజో/ అగ్న య ఇదం నమమ/ 


4 #0 భువస్నా్యాజో/వాయవ ఇదం నమము॥/ 


పూర్వప్రయోగే 304 ఉపనయనవిధిః 


15. ఉ4ర్‌ం నువన్స్యావోనూర్యా యేభా నమమ 
16. ఉం భూడ్భు వన్సు వస్సాజో వ్రజావతయ ఇదం నమమ/ 
ఉత్తరపరిషేచనమ్‌: పునః ప్రాణానాయమ్య, "అదితే౭ న్వామ్గ్‌ ప్రా” ఇతి 
దక్షి ఇతః ప్రాచీనమ్‌, “ అనుముతే ౭ న్వామగ్‌ ఫాః”- ఇతి పశ్చాదుదీచీనమ్‌, 'నరోస్వతే 
phan ౧? బా 
వన్సామర నః " ఇత్యుత్తరతః ప్రాచీనమ్‌, 'దేవోనవితూవ్రానావీ2”- ఇతి సమంత 
మగ్నిం పరిషిచ్య! 
17. 'శ్రీవివవే న్వావ/వివ్లనే వరమాత్భు న అదం నమమ/ 
ఇతి సమిధమగ్నౌ నినీయ, ఉత్థాయ, అంజలిం బధ్వా, అగ్న్యుపస్థానం కుర్యాత్‌! 
పసానమ్‌ 
అగ్న్యుపస్థాన 

మం/యృత్తేఅగ్న తేజున్తేనావాం తేజున్వీ భూయానం యక్తోఆగ్నే వర్చన్తేనావాం 
వర్చన్వీ భూయానం యళత్తో అగ్నే వారన్తేనావాగ్‌ం వొరన్వీ భూయానమ/౧/ 


ముడు మేధాం మయ వ్రజాం మయ్య గి న్రేడోధధాతు మయ మేధాం మయ వ్రజాం 
మయీన్లీ ఇన్లియం దధాతు మదము మేధాం మయే వ్రజాం మయి నూర్యో భ్రాజో 
దధాతు/౨/ (తై.సం.3.3.1) 


మరల ప్రాణాయామమును చేసి, "అదిలే౭ న్వమగ్గ ఫా? "- అని దక్షిణమునందు పడమటి 
నుండి తూర్పునకు, "అనుముతే౭ న్వమల్‌ ఫా? "- అని పశ్చిమమునందు దక్షిణమునుండి ఉత్త 
రమునకు, “'నరన్వతే౭ న్వామర్గ్‌ఫా?"- అని ఉత్తరమునందు పశ్చిమమునుండి తూర్పునకు, 
'దేవ నవితూ ప్రాసానీః2” - అని ఈశాన్యమునుండి ప్రదక్షిణముగా తిరిగి ఈశాన్యమువఅకు, 
అగ్నికి నీటితో (ఉత్తర)పరిషేచనము చేసి, మజొక సమిధను నేతిలో నద్ది శ్రీవిష్ణవే స్వాహా అను 
మంత్రముతో హోమము చేయవలెను. (సూచన: కొన్నిప్రయోగములలో పూర్వోత్తరపరిషేచన 
ములను మంత్రరహితముగనే చేయుమని వ్రాసినారు.)తర్వాత వటువు దండధారియై లేచి నిల 
బడి అగ్నికి అంజలించుచు “యత్తే అగ్నే” ఇత్యాది 3 మంత్రములను, ప్రార్థనాశ్టోకములను 
చెప్పి, గోత్రనామములతో కూడిన అభివాదమును చేయవలెను. 


పూర్వప్రయోగే 305 ఉపనయనవిధిః 


వధం॥ యక్తోఆగ్నే / లేజనేనేఅవాము/ తేజున్సీ/ భూయానము/ యక్తో అగ్నే /వర్చ న్తేన/ 
ఆవామ్‌/ వర్చ న్వీ/ భూయానమ్‌/ యర్తోఆగే స/వారన్తేను ' అవాము/ 'వారన్వీ/. 
భూయానమ్‌ /0/ (తై.సం.3.5.3) 

మయ మేధామ్‌/మయె వ్రజామ్‌/ మయ్య ర్న & తేజోధధాతు/మయే మేధామ్‌/ మయ 
వ్రజామ/ మయీన్హీః) జృ్రియమ్‌దభాతువుయె మేధామ్‌/ ముడు ప్రజామ్‌/ మయి 
నూర బ్రాజోదదాతు(౨/ 


ప్రార్థ నశ్లోకాః 
శ్‌ న్వాన్తి శ్లధాం మేధాం యతో ప్రజ్ఞాం విద్యాం ణ్యం శ్రియం బలమ్‌/ 
ఆయుష్యం తేజు ఆరోగ్యం దేహా మే వావ్యవావాన/ 
శ్లో) యన్య న్మృత్యా భనామోక్తా తపోవోమక్రయాబిమ/ 
న్యూనం నంవ్రూధతాం యాతి నద్యో వనే వాుతాళరమ్‌/ 
శ్లో] మంత్రహీనం క్రయాహీనం భీక్తవానం వాంతాళన! 
యుతన్తు మయాదేవ వరివూర్థం తదన్తు తే/ 
అభివాదః 
310 భతుస్ఫాగరవర్యన్తం గావ్యా జోభ్యం చుభం భీవతు/ అభివాదయే ఆంగీరన వౌరు 
కుళ్ళ త్రనభన్యుత్రయార్రేయ వ్రవరాన్విత తమ ధ్రణనగోత్రక ఆవన్తమ్బు నూత్రః 
యడిళ్ళాఖాధ్యా యీ విషు ళర్భ అవాం భోఅభివాదభయే/ 
సగ్‌ంశాసనమ్‌ 


3% అథ కుమార మాచార్యః ' బ్రహ్మచార్యోసీ' త్యాదీన్‌ షడర్థాన్‌ సంశాస్తి| ప్రతిశాసనం 


వు 


3% గమనిక: ఇచ్చట శఠమర్షణగోత్రీకుడైన విష్ణుశర్మ అను వటువుయొక్క అభివాదన మీయ 
బడినది. దీని స్థానములో ప్రస్తుతవటువుయొక్క అభివాదమును చెప్పుకొనవలెను. 

3% పిదప గురువు “బ్రహ్మచార్యసి? మున్నగు 6 నియమముల పాటింతువా అని వటువును 
ప్రశ్నించుచున్నాడు. ఆప్రశ్నలకు అర్థములివి: 


పూర్వప్రయోగే 306 ఉపనయనవిధిః 


కుమారో “బాఢి మితి ప్రతిబ్రూయాత్‌| 


1.ఆచార్యకః: బ్రివ్యా బార్యని? వటుః: భాడమ్‌ 
2.ఆచార్యః: అపో౭ శాన? వటుః: బౌఢము 
3. ఆచార్యః: కర్భ కుడు? వటుః: బాఢము 
4. ఆచార్యః: మానువ్న్థాః? వటుః: బాఢమ్‌ 
5. ఆచార్యః: భిక్షాబర్యం బీర? వటుః: భాడమ్‌ 


6. ఆచార్యః: ఆబార్యా ధీనోభేన? వటుః: భాఢయ్‌ 


తతో వటుః గురుం మాతర మన్యాంశ్చ వృద్ధా న్నమస్కుర్యాత్‌! 
భిక్షాక్రమః 
312 అథాచార్య స్తస్మై అరిక్తం పాత్రం ప్రయచ్చన్‌ మాతరమేవాగ్రే భిక్షస్వ భగినీం వేతి 


1. బ్రహ్మచార్యసి = బ్రహ్మచారి వైతివి. అందుచే కామచార,కామవాద, కామభక్షణములను 
(అనగా నియమరహితముగా చరించుట,మాట్లాడుట, తినుట) చేయకుము; 2. అపోశాన=నా 
యనుమతితోనే ఉదకమును త్రాగుము; 3. కర్మకురు= నా నిమిత్త మైన పనిని చేయుము; 4. మా 
సుషుస్థాః=పగలు నిద్రింపకుము; 5.భిక్షాచర్యం చర=భిక్షాచరణమును చేయుము; 6.ఆచార్యా 
ధీనోభవ=నాకు చెప్పకుండ యాజనాధ్యాపనప్రతిగ్రహములను మూడుకర్మలను చేయకుము; 
ఈ ప్రశ్నల కన్నిటికి వటువు బాఢమ్‌=' సరే, అట్లాగే, అని జవాబిచ్చుచున్నాడు.తర్వాత 
వటువు ముందుగా తల్లికిని, ఆపైని తండ్రి, గురువు మున్నగు వేరే పెద్దవారికిని సాష్టాంగదండ 
ప్రణామము చేయుచున్నాడు. 

312అథ=పిదప, ఆచార్యః= ఆచార్యుడు, తస్మై=వటువునకు, అరిక్తం పాత్రం=శక్త్యనుసార 
ముగా (మణిసువర్ణాదుల నుంచిన, లేక బియ్యము నుంచిన) వెండి, లేక ఇతరమైన పాత్రను, 
ప్రయచ్చన్‌ =ఇచ్చి మాతరమేవాగ్రే-మొట్టమొదట తల్లినుండే, వా=లేకున్నచో, భగినీం=అక్క 
(లేక చెల్లెలు) నుండి, భిక్షస్వ =భిక్షమడుగుకొనుము, ఇతి=అని, బ్రూయాత్‌= చెప్పవలెను. స 
చ=అప్పు డావటువు, “భవతి భిక్షాం దేహి” ఇతి='భవతి భిక్షాం దేహి” అని చెప్పుచు, అగ్రే= 
మొట్టమొదట, మాతరమేవ= తల్లినే, వా=లేకున్న, స్వభగినీం=తన సోదరిని, భిక్షేత=భిక్ష 
మడుగవలెను. తతృమాహృత్య = దానిని తీసికొనివచ్చి, ఉపనిధాయ= గురువు ఎదుట నుంచి, 


పూర్వప్రయోగే 307 ఉపనయనవిధిః 


బ్రూయాత్‌] స చ “భవతి భిక్షాం దేహి” - ఇతి మాతరమేవారగ్రే భిక్షేత, స్వభగినీం వా! 
తత్సమాహృత్య, ఉపనిధాయ, 'భైక్షమిదమాహృతమ్‌'-ఇత్యాచార్యాయ దద్యాత్‌! 
“సుభైక్షమి ఇత్యాచార్య:ః తత్ప్రతిగృహీయాత్‌! అథో మంగళారాత్రికం, బ్రాహ్మణాశీ 
ర్వచనం, ఫలదానం, బృహస్పతిసంభావనా, బ్రాహ్మణభోజనాదికమ్‌ | 

ఫోతపనీత్రో మధ్యాహ్నే మాధ్యాహ్నికం కృత్వా, తదాది నిత్యం నియతః సంధ్యా త్రయ 


“భెక్షమిదమాహృతమ్‌” ఇతి=' ఇదిగో! ఈభిక్షము తేబడినది అనుచు, ఆచార్యాయ= గురువు 
నకు, దద్యాత్‌=ఈయవలెను. ' సుఖెక్షమ్‌” ఇతి=' సుఖెక్షమ్‌” అని చెప్పుచు, ఆచార్యః=గురువు, 
తత్‌ =దానిని, ప్రతిగృహాయాత్‌=తీసి కొనవలెను. లౌకికపద్ధతి: వటువును పీటపై తూర్పుముఖ 
ముగా కూర్చుండబెట్టి, అతని యెదుట ఒక పెద్దపాత్రలో పసుపుబియ్యమును పోసి, అందులో 
నొక వెండిస్థాలీ నుంచెదరు. అప్పుడు ముందుగా తల్లి, ఆ తరువాత అక్క సెల్లెండ్రు, ఇతర 
బంధువులు వరుసగా వచ్చి, ఆస్థాలీలో పాత్రలోని బియ్యమును నింపి, దానితోబాటు తామీయ 
దలచిన ధనమును గూడపెట్టి, స్తీలిచ్చునప్పుడు “భవతి భిక్షాం దేహి” అనియు, పురుషులిచ్చు 
నప్పుడు “భవాన్‌ భిక్షాం దదాతు” అనియు వటువు చెప్పుచుండగా అబియ్యమును, ధనమును 
వటువు దోసిలిలో నుంతురు. ఇది ముగిసిన పిమ్మట తరువాత వటువునకు మంగళహారతి 
నిచ్చుట జరుగును. ఆతర్వాత వటువు తగిన దక్షిణను బియ్యముతో చేర్చి ఆచార్యున కిచ్చి, 
గోత్రనామయుతమైన ప్రవరను చెప్పి, అతని కభివాదము చేయును. అథః=పిదప, ఫలదానం 
=ఆహూతులకు ఫలదానము లిచ్చట, బృహస్పతిసంభావనా=వాధ్యారునకు సంభావన 
నిచ్చుట, బ్రాహ్మణభోజనాదికమ్‌= బ్రాహ్మ ణులకు సంతర్పణమొనర్చుట చేయవలెను. 

313 ఉపనీతః=వటువు, మధ్యాహ్నే=ఆనాటి మధ్యాహ్నమందు, మాధ్యాహ్నికం కృత్వా= 
మధ్యాహ్నము చేయవలసిన సంధ్యావందనమును చేసి, తదాది=అప్పటినుండి, నిత్యం=ప్రతి 
రోజు, నియతః=నియమముగా, సంధ్యాత్రమమ్‌=మూడుసంధ్యలను,ఉపాసీత=వార్చవలెను. 
తదనంతరమ్‌=సంధ్య వార్చిన పిమ్మట, ఉభయసంధ్య యోరపి=ప్రాతస్సాయంసంధ్యవేళ 
లందు, అగ్నికార్యం=అగ్ని కార్యమును, కుర్యాత్‌=చేయవలెను.ఉపనీతః=వటువు, తహం= 
మూడురోజులు, క్షారలవణవర్జం=ఉప్పుకారములేకుండ, భుంజీత=తినవలెను; త్రీణ్యహాని= 
మూడునాళ్లు, ప్రత్యహమ్‌=ప్రతిదినమును, ఆమభైక్షమ్‌= అపక్వతండులాదిభిక్షనే, ఆచరేత్‌= 
ఎత్తవలెను (అటుపిమ్మట అనగా నాల్గవరోజునుండి స్నాతపక్వాన్నమునే భిక్షమెత్తుకొనవలెను. 


పూర్వప్రయోగే 308 ఉపనయనవిధిః 


ముపాసీత! తదనంతరముభయసంధ్యయో రగ్నికార్యం కుర్యాత్‌ | ఉపనీతస్త్యహం 
క్షారలవణవర్దం భుంజీత! శ్రీణ్యహాని ప్రత్యహ మామభైక్షమాచరేత్‌! మంత్రవ ద్ధృతమేవ 
వస్త్రం ధారయేత్‌! చతుర్థే= హని తద్విస్రస్య, అన్యద్వస్త్రం పరిధాయ, “గురో వాసస్తే 
దదామి” ఇతి పూర్వధృతవస్త్రమాచార్యాయ దద్యాత్‌! అథాచార్య సృప్తదశకృత్వో 
పాస్య, ఉత్తరయా తత్ప్రతిగృహ్లాయాత్‌। 
మం॥/యన్య తే ప్రథమ వాన్య గం వారొమన్తం త్వా ఏకో అవన్తు దేవాః తం త్వా బ్రాతోర 
న్ఫువృ బోవర్రమానమను జాయన్రాం బవావన్సు జొతమ్‌/ (తై.మం.పా.2.6) 
పాలాశకర శ్ర 


"చత్తుర్ధేహని కేచిత్చాలాశం కర్మ కుర్వన్తి! చతుర్ధేహని పూర్వాహ్టే స్నాత్వాచమ్య, 


ఇట్లు శాస్త్రమున్నను, ఈకాలములో మొదటిరోజు తర్వాత ఎవ్వరూ భిక్షమెత్తుకొనుట లేదు); 

మన్తవద్ధృతమేవ=(ఆమూడురోజులు) మంత్రయుక్తముగా ఉపనయనములో కట్టింపబడిన వస్త్ర 

మునే, ధారయేత్‌=ధరింపవలెను; 

34వత్రురే =హని=నాలవనాడు, అన్యద్వస్తం=వేరొకవస్తమును, పరిధాయ=ధరించి, “గురో 
థి ౧ 'ఆఈ [=] 

వాసస్తే దదామి” ఇ్రతి='గురో వాసస్తే దదామి” అని చెప్పుచు, ఆచార్యాయ=ఆ చార్యునికి, పూర్వ 

ధృతవస్త్రం=పూర్వ ధృత దీక్షావస్త్రమును, దద్యాత్‌=ఈయవలెను; అథ=అప్పుడు, ఆచార్యః 

=ఆచార్యుడు, సప్తదశకృత్వో పాస్య=17సార్లు ప్రణవమును జపించి, ఉత్తరయా = తర్వాతి 

“యస్యతే ప్రథమ వాస్యగ్‌ం” అను మంత్రముతో, తత్‌=ఆవస్త్రమును, ప్రతిగృష్ణాయాత్‌ = తీసి 

కొనవలెను. అనగా పూర్వధృతవస్త్రమును తాంబూలాదులతోసహ వటు వొకతట్టలోనుంచి, 

“గురో వాసస్తే దదామి” అని దానిని గురువున కిచ్చి నమస్కరింపవలెను. అప్పు డా గురువు, 17 

సార్లు ఓంకారమును జపించి, “యస్యతే ప్రథమ వాస్యగ్‌ం అను మంత్రమును చెప్పి దానిని తీసి 

కొనవలెను. సూచన: కొందరీ కార్యక్రమమును నాల్గవదినమున (తరువాత చెప్పబడిన) పాలాశ 

కర్మలో నంతర్భాగముగ చేయుచున్నారు. 

35 వత్సరేహని=నాలవనాడు, కేచిత్‌=కొందరు,పాలాశం కర్మ=పాలాశకర్మను, కుర్వన్తిా 
థి గ 

చేయుచున్నారు; చతుర్థేహని=నాల్గవ నాడు, పూర్వాష్టే =ఉదయముననే, స్నాత్వా=తల 

స్నానమును చేసి, ఆచమ్య=ఆచమించి, సంధ్యావన్దనాగ్ని కార్యాదికం =సంధ్యావందనమును, 


పూర్వప్రయోగే 309 ఉపనయనవిధిః 


సంధ్యావన్దనాగ్ని కార్యాదికం కృత్వా, పురా త్రీణ్యహని సమీకృత భిక్షొతండులానాం 
ఉపనయనాగ్నొ స్థాలీపాకం పక్త్వా, ప్రతిష్టితాభిఘారణాంతం కుర్యాతీ| "ఆచార్యః 
వటునా సహ ప్రాచీముదీచీం వా దిశ ముపనిష్కమ్య, పాలాశస్యాధస్తాత్పూర్వేణోత్త 
రేణ వాత్రీణి స్థండిలా న్యుదగపవర్గం కల్పయిత్వా, విష్వక్సేనపూజాం, కర్మణః 
పుణ్యాహవాచనం చ కృత్వా, స్థండిలేషు క్రమశః ప్రణవశ్రద్ధామేధాదేవతామావాహ్య, 
షోడశోపచార పూజాం స్థాలీపాకాన్ననివేదనయుతం కృత్వా, తైస్తెర్మన్తైరుపతిష్టేత్‌! 


సమిధాధానమును, కృత్వా= చేసి, పురా త్రీణ్యహని =మునుపటి మూడురోజులు, సమీకృత = 
సేకరించిన, భికౌాతండులానాం=భిక్షారూపకమైన బియ్యమును, ఉపనయనాగ్నౌ=ఉపనయ 
నాగ్నిలో, స్థాలీపాకం=స్థాలీపాకం, పక్త్వావండి, ప్రతిష్టితాభిఘారణాం తం= దానిని ప్రక్కకు 
దించి, అభిఘరించుటవటికు, కుర్యాత్‌=చేయవలెను. అనగా అగ్నిపై నుండగనే అన్నమును 
తౌకికాజ్యముతో నభిఘరించి, అగ్నికి ఉత్తరమున పూర్వాగ్రముగా దర్భలనువేసి, ఆదర్భ 
లపై ఆ అన్నస్థాలీ నుంచి, దానిని మజొకసారి లౌకికాజ్యముతో నభిఘారము చేయవలెను. 

3% ఆస్థాలీపాకమును తీసికొని, ఆచార్యః =ఆచార్యుడు, వటునా సహ=వటువుతో సహ, ప్రాచీ 
ముదీచీం వా దిశం=ఊరికి తూర్పు లేక ఉత్తరదిశకు, ఉపనిష్క)మ్య=బయలుదేటీ, పాలాశ 
స్యాధస్తాత్‌ = ఒక మోదుగుచెట్టు క్రింద, పూర్వేణోత్త రేణ వా = తూర్పునందు గాని, ఉత్తర 
మందుగాని, త్రీణి స్థండిలాని=మూడు స్థండిలములను, ఉదగపవర్గం=ఉత్తరమున కంతమగు 
నట్టుగా, కల్పయిత్వా=కల్పించి, విష్వక్సేనపూజాం=విష్వక్సేనపూజను,కర్మణః పుణ్యాహ 
వాచనం చ=కర్మణః పుణ్యాహవాచనమును, కృత్వా=చేసి, స్థండిలేషు= ఆమూడు స్థండిలము 
లందు, క్రమశః =క్రమముగా, ప్రణవశ్రద్ధామేధాదేవతాం=ప్రణవశ్రద్ధామేధాదేవతలను, ఆవాహ్య 
=ఆవాహనము చేసి, షోడశోపచారపూజాం=(విష్వక్సేనారాధనలోవలె) షోడశోపచారపూజ, 
స్థాలీపాకాన్ననివేదనయుక్తం = స్థాలీపాకాన్నమును నివేదన చేయుచు, కృత్వా=చేసి, తైస్తె 
ర్మంత్రైః= ఆయా దేవతలకు గల మంత్రములతో (ఇవి ముందీయబడినవి), ఉపతిష్టేత్‌= ఉప 
స్థానమును చేయవలెను. లౌకికపద్ధతి: ఊరికి బయట నున్న మోదుగుచెట్టు క్రింద ఇది చేయుట 
కష్టము గనుక, ఉపనయనాగ్నికి ఉత్తరమున ఒక మోదుగకొమ్మను పాతి, దానివద్ద ఈకర్మను 
చేయుట జరుగుచున్నది. 


పూర్వప్రయోగే 310 ఉపనయనవిధిః 


పాలాశకర్మసంకల్ప:ః, విష్వక్సేనపూజనం చ 
ఆచార్యః దర్శ్భేష్వాసీనః, ఆచమ్య, పవిత్రపాణిః, దర్భాన్‌ ధారయమాణః, 
ప్రాణానాయమ్య, 

“కుక్హాంబరథొరం విష్ణుం తళివ్నర్థం బభతుర్భు డము/ 

వ్రనన్నా వదనం ధ్యా యేల ర్వవిమ్నో వళానగ్త్రయే/ 
జ్రానానంధోమయం దేవం నిర్భ లన్ఫృ టీకాక్ళ తిమ్‌/ 
ఆధారం నర్వవిద్యా నాం వాయ్యగ్రీవమువాన్ను వౌ 
లక్షీ నాభ నమారంభాం నాథ యామున మధ్య మామ్‌/ 
అన్య దాబార్య వర్యన్తాం వందే గుడువరంవరామ్‌॥ 
యన్య ద్వరదవమ్ర్రాద్యా* వారవ ధ్యాః వరళ్ళుతమ్‌/ 
విభ్నుం నిష్సు ంతి నతతం వివ్వూర్సేనం తమ్మాత్రయే/” 


“వారిరోం తత్సల్‌, శ్రీగోవింద గోవింద, గోనింధ - అన్య శ్రీభగవత? మవాోవురువన్య 
విష్టోరాజ్ఞయా వ్రవర్తమానన్య అధ్య బ్రహ్మా ణః ట్వితీయవరారే శ్వేతవరావారల్సే గ! 
న్వూతమన్వాంతరే కలియుగే వ్రభమవాదే డఉంభూద్వీవే భారతవరే భరతఖండే శరాభ్రే 
మేరోర్టక్ష ణదగ్భాగే అనీ న్‌ వర్తమానేవ్యా వవోరికేవ్రభవాది వవ్లినంవత్స రాణాం మధ్యే 
----నంవత్సరే ----అయనే === టిలో” ----మానే ----వత్తే ----తథ---వానరే--- 
నక్షత్రయుక్తాయాం తుభినక్షత్త, తుభీయోగ్‌, కుభీకరణ ఏవం గుణవిళేషణబి కాయా 


317 పైవిధముగా స్థండిలకల్పనము చేసి, ఆచార్యుడు ఉత్తరాగ్రపుదర్భలపై ప్రాజ్మాఖముగా 
కూర్చొని, తన కుడికి వటువు నట్లే కూర్చుండబెట్టి, ఆచమించి, ప్రాణాయామము చేసి, “శుక్లాం 
బరధరం విష్ణుం నుండి మొదలిడి “విష్వక్సేనారాధనం కరిష్యే” వరకు సంకల్పమును చెప్ప 
వలెను. గీతలుంచిన స్థలములలో కావలసిన అయన బుతు తిథి వార నక్షత్రముల పేర్లు చెప్పు 
కొనవలెను. ---శర్మణః అని ఉన్నచోట గీతలకు బదులు కుమారుని పేరును చెప్పవలెను. 
సంకల్పానంతరము “స్వశేషభూతేన మయా” అను శ్లోకమును చెప్పి సాత్త్వికత్యాగమును 
చేసి, తదుపరి విష్వక్సేనా రాధనను చేయవలెను. 


పూర్వప్రయోగే 311 ఉపనయనవిధిః 


మస్యాం శుభతిథౌ శ్రీభగవదాజ్ర్రయా శ్రీమన్నా రాయజణవ్రీత్యర్థం భగవ్వత్కైంతర్య 
డూవం అన్య---ళర్ళ ఆః కుమారస్యా యుష్యా భివృట్యార్లం బ్రణవళ్లధామేధాజానన 
న్య్యర్థం పాలాళకర్భు కరవ్యే/తత్క ర్భు నిర్విమ్నే న వరినమావ్యభ్రమాబౌబివ్వుక్చే నా 
రాధనం కరిష్యే - ఇతి సంకల్ప్య, 

న్వశేవభూతేన మయా న్వీయైః నర్వ వరిబ్నదైః/ 

విధాతుం బ్రీతమాత్మా నం దేవః వ్రక్రమతే న్వాయమ్‌/ 
-ఇతి సాత్త్వికత్యాగం కృత్వా, పూర్వోక్తప్రకారేణ విష్వక్సేనారాధనం కుర్యాత్‌. 

కర్మణః పుణ్యాహవాచనమ్‌ 

ఆచార్య ప్రాణానాయమ్య, 'వూర్యోత్త ఏవం గుణవిశేషణవితిపాయామన్యాం 
జుభితిథె పాలాళకర్మా ంగల్వేన మవోజ్బనైన్స వా కర ఆః వుణ్యా వావాభనం కరిష్యే” 
- ఇతి సంకల్ప్య కర్మణః పుణ్యాహవాచనం కుర్యాత్‌. 
"తతో వటుః ప్రాజ్ముఖ ఉపవిశ్య తేషు స్థండిలేషు ప్రణవం, శ్రద్ధాం, మేధాం చావాహ్య, 
తేభ్యః అర్హ్య పాద్యాచమన స్నాన వస్త్ర గంధ మాల్య ధూప దీపాంతం విధివదభ్యర్చ్య, 
స్థాలీపాకాన్నం నివేదనం కృత్వోపతిష్టేత్‌। 


శ్ర ఆచార్యుడు మటల ప్రాణాయామము చేసి, “వూర్యోక్త ఏవంగుణవిలేష అవి కిష్లాయాం 
చుభతిథౌ పాలాళకర్మాంగల్వేన మహోజ్మినైన్సవా కర్ళణః వుణ్యావావాబనం కలిష్యే' అని 
సంకల్పించి, “పుణ్యాహవాచనమ్‌” అను అధ్యాయములో చెప్పినట్లుగా కర్మణః పుణ్యాహ 
వాచనము చేయవలెను. 

* ఆతర్వాత వటువు తూర్పునకు మళ్లి, ఆ స్థండిలములపై వరుసగా విస్తరాకులను గాని, వెండి 
లేక రాగి తట్టలనుంచి, వానిపై బియ్యమును పోసి చదునుగా నెజిపి, ఆ బియ్యముపై రెండు 
తమలపాకులను పూర్వాగ్రముగా వేసి, అందులో పూర్వాగ్రముగ ఆయామతముల నుంచి, ఈ 
ఆయామతములనే ప్రణవ, శ్రద్ధా, మేధా దేవతారూపముగా నెంచుచు, విష్వక్సేనారాధనలోవలె 
వానికి ఆవాహనాదిషోడశోపచారములు చేసి, స్థాలీపాకాన్న మును నివేదన చేసి, లేచి నిలబడి, 
ఆయాదేవతలకు క్రింద నిచ్చిన మంత్రములతో ఉపస్థానము చేయవలెను. ఈక్రమమెల్లను 
వటువునకు తెలియదు గనుక ఆచార్యుడతనిచే మంత్రములను చెప్పించుచు చేయించవలెను. 


పూర్వప్రయోగే 312 ఉపనయనవిధిః 


ప్రణవాఇఒవాహనం పూజనం చ 
క వ్రణవమావావాయామి/ గావయామి/ వూడియామి/ 
- ఇతి ప్రణవమావాహ్య, విష్వక్సేనారాధనవత్‌ షోడశోపచారపూజాం కృత్వా, 
నివేదన కాలే స్థాలీపాకాన్నం నివేద్యోత్తరై ర్మంత్రై రుపతిష్టతి! 
మం/ యళ్ళన్ధసామృ వభో విళ్వ రూవః/ భన్రోబ్యో = భ్యమృ తాభృంబిభూవోన మేంద్రో 
మేధయా న్పృజోతు/ అమృతన్య దేవ ధారణతో భూయానమ్‌/ ళరేరం మే ఐవర్‌- 
వణ! జివో మే మధుముత్తమా/ కరాభ్యాం భూ విశ్రీవమ/ బహాయి? తోకోజని 
మేభయా= వహతోత్రతం మే గోపాయ/ (తై.ఉపని.1.5:9) న్‌ 
శ్రద్ధా౭వాహనం పూజనం చ 
“ శ్రధామావావాయామి/ నావ యామి/వూడియామి/ 
- ఇతి శ్రద్ధామావాహ్య, విష్వక్సేనారాధనవత్‌ షోడశోపచారపూజాం కృత్వా, 
నివేదనకాలే స్థాలీపాకాన్నం నివేద్యోత్తరి ర్మంత్రై రుపతిష్టతి! 
మం/ శ్రభ్రయా= గ్నీ నృమీభ్యతే/ శ్రభ్రయా విన్దతే వావిశో శ్రద్రాం భగొన్య మూలన 
వభనా వోభయామని/ ప్రీయభ్‌ శభ దదతఃవ్రియ్యల్‌ శ్రే దదానతపో ప్రియం భోజోము 
యడ్వాను/ ఖం మ శబితం కృధి! యథ దేవా అనురేషు/ శ్రోధాముగైేవు బభ్యక్రలే/! ఏవం 
భోజేము యత్వును/ అస్మాకముధితం క్శీధి/ శ్రోథాం దేవా యశమానాై/ వాయుగోపా 
ఉవానతే/శ్లద్రాగం వృూధయ్యుయా 2 = తూత్యా/ శ్రభయా వూయతే హవివోశ్యర్రాం 
ప్రాలర్లవామవే/శ్తద్రాం మధ్యం దీనం వరే! శ్రభాగ్‌ం నూర్మోన్య నిమ్రువ కరే శ్రద్రావ- 
యేవా జూ శ్రా దేవా నభీవన్తే/ శ్రా విళ్చామిభం జొగీల్‌/ శ్రీథాం కామన్య మాతఠమ్‌/ 
వావివావరయామని/ (తై.బ్రా.2.8.8) 


మేధాజఒవాహనం పూజనం చ 


“ మేధామావావాయామి/ ఇ్రైవయామి/ వ్రూజొయామి/ 
-  ఇతిమేధామావాహ్యా, విష్వక్సేనారాధనవత్‌ షోడశోపచారపూజాం కృత్వా, 


పూర్వప్రయోగే 313 ఉపనయనవిధిః 


నివేదనకాలే స్థాలీపాకాన్నం నివేద్యోత్తరై ర్మంత్రై రుపతిష్టతి! 

మం/ మేధా దేవీ ఊవమాణా న ఆగాద్వళ్వానీ భద్రా నుమునన్యమానాత్వయా డద 
నుభమానా దుడుత్తాన్సృ వాద్వాదేమ ఎదో నులీఠాగ త్వయా జస్హాబువర్భ వతి దేవి 
త్వృయాత్రివర్ది గత్రీరుత త్వయా! త్వయా జ్టక్చిత్రం వీలే వను సానోజవన్వ 
బ్రభణోన మేధే/ మేధాం మ ఖో భదాతు మేధాం దేవీ నరన్వుతీ/ మేధాం మే 
ఆళ్వినావ్రభా వాభీత్రాం వువ్మ రన్రజా/ అవ్బరాను యామేధాగ్యుర్వేవు భయన్య్ర నః/ 
దైబీం మేధా నరీన్వుతీ నా జూం మేధా నురభిరుషతాగం న్వావో/ఆ భూం మేధా 
నురభిర్వళ్వడూపా పారణ్యవరా జగతీ జగమ్యా/ ఊర సతీ వయసా విన్వమానా 
సా మూం మేధా నువ్రతీకా జాషతామ్‌/ మదు మేధాం ముదు వ్రజాం మయ్యగ్న నేడో 
దధాత్తు మడు మేధాం ముడు ద్రజాం మయీన్హ త్రాన్హైయం దధాతు ముడు మేధాం 
మడు ద్రజాం మయి నూర్యో భాజోదభాతు/ (తై.ఆ.6.42) 


నూత్నమేఖలావస్త్రదండధారణమ్‌ 
శ్లో! మేఖలామజినం దండం పాలాశాగ్రే వినిక్షిపేత్‌! 
తద్వాసో గురవే దద్యాద్వటు రన్యాని ధారయేత్‌। 
320త్రత్రో వటుః పలాశమూలే పూర్వధృత దండ, వస్త్రమేఖలాన్‌ విసృజ్య, తైస్తై ర్మంత్రైః 
పూర్వోక్తవిధినా నూతన దండ్కవస్తుమేఖలాని ధృత్వా, “గురోవానన్తే దదామి” ఇతి 


320 శ్రరువాత వటువు ఇంతవరకు ధరించిన దండమును, వస్త్రములను, మేఖలను ఆ మోదుగు 
చెట్టు మొదట త్యజించి, వాని స్థానములో నూతన దండ,వస్త్రమేఖలలను ఉపనయనములో 
ధరించినట్లుగనే, అవే మంత్రముల నాచార్యుడు చెప్పుచుండగా ధరించి, తాను ముందు ధరించిన 
వస్త్రమును “గురో వాసస్తే దదామి” అని చెప్పుచు గురువున కిచ్చి నమస్కరింపవలెను. అప్పుడా 
గురువు 17సార్లు ఓంకారమును జపించి, 'యస్యతే ప్రథమ వాస్యగ్‌ం” అను మంత్రమును చెప్పి 
దానిని తీసికొనవలెను. తరువాత బ్రాహ్మణులకు త్రిమధురము, అనగా పెరుగు, తేనె, శర్కర 
లతో గూడిన భోజనసంతర్పణము చేసి, గురువుతో సహ వటువు ఇంటికి తిరిగి రావలెను (ఇంటి 
యందే మోదుగుకొమ్మను పాతి పాలాశకర్మను చేయునెడ తిరిగివచ్చుఅవసరముండ దనుట 


పూర్వప్రయోగే 314 ఉపనయనవిధిః 


పూర్వధృత వస్త్ర మాచార్యాయ దద్యాత్‌! అథాచార్య సృప్తదశకృత్వోపాస్య, “యస్య 
తే ప్రథమవాస్యగ్‌ం” ఇతి తత్ప్రతిగృహ్హియాత్‌! 
మం/యన్య తే ప్రథమ వాన్య గం వారొమన్తం త్వా విక్ళో అవన్తు దేవాః తం త్వా బ్రాతర- 
న్భువృ భోవర్రమానమను జాయన్రాం బహావన్సు జొతమ్‌॥ (తై.మం.పా.2.6) 
తతః త్రిమధురేణ బ్రాహ్మణాన్మోజయిత్వా సహాచార్యో గృహమాగచ్చేత్‌| 
దీక్షాగ్న్యు ద్వాసనమ్‌ 
మం యజ్ఞైనీయజ్ఞమయజిన్త దేవాః తాని భర్వ  జోవ్రభమాన్యో నన్న /తేవా నాకం 
మహామానన్సు చన్త్ర్యయత్రవూర్చే నాద్యాన్సున్త దేవాః 
ఇ1బత్రి దీకాగ్నినుద్వాస్య, లోభనకాలే వునరాగము నాయ బొ - ఇత్యగ్నేః పశ్చాత్‌ 
హరిద్రాక్షతాన్‌ నిధాయ నమస్కుర్యాత్‌! 
తతో యజమానః సదస్యేభ్యః యథాశక్తి ఫలదక్షిణాసహితతాంబూలసత్కారం 
కారయేత్‌! సుమంగళీః మంగళారాత్రికం, బ్రాహ్మణాః వేదమంత్రాశీర్వచనం కుర్యుః! 
వటో రాశీర్వాదమనాః 
=] 
వారిః ఓమ్‌/ఆగ్నే లేజున్వీన్‌/ లేజిన్పాన్తేజిన్వీ/లేజిన్వీ త్వూమ్‌/ త్వం దేవేము/దేవేవు 
భూయాళభూయాన్తడన్వన్తమ/ తేడన్వన్తం మామ్‌/ మామాయువ్య న్రమ్‌/ ఆయు- 


స్పష్టము). ఇచ్చట పూర్వధృతమేఖలాదండాది విసర్జనకు ముందుగా కొందటు షట్పాత్రప్రయో 
గము ప్రకారము ఆజ్యభాగాంతము చేసి, “యశ్ళందసా”ది మంత్రములతో ప్రధానహోమము 
చేసి, జయాద్యగ్న్యుపస్థానాంతము చేసి, ఆపైని మేఖలాదులను త్యజించుచున్నారు. కాని 
ఈకాలములో పలువురట్లు చేయకుండుటచే, ఆ హోమభాగ మిక్కడ చెప్పలేదు. 

32 ఇట్లు నూతన మౌంజీదండాదులను ధరించిన పిమ్మట, వటువు కడచిన మూడురోజులపాటు 
రక్షించుకొన్నఉపనయాగ్నిని (ఇదియే దీక్షాగ్ని) ఉద్వాసన చేయవలెను దీనికై వటువు తూర్పు 
ముఖముగా నుండి, ఒక సమిధను తీసికొని, “యజ్ఞేన యజ్ఞమయజన్త దేవాః అను మంత్రమును 
చెప్పుచు, ఆ సమిధతో అగ్నిని కొంచెము తూర్పునకు త్రోసి ఉద్వాసన చేసి, హరిద్రాక్షతలు ఆ 
అగ్నికి పడమట నుంచుచు 'శోభనకాలే పునరాగమనాయ చి అని చెప్పి నమస్కరింపవలెను. 


పూర్వప్రయోగే 315 ఉపనయనవిధిః 


వ్యుశ్తం వర్వోన్వన్తమ/వర్చ న్వన్తం మనువ్యేమ/మనుమ్యేవు కురు/కుడు దీక్తాయై/ 
దేవాయ బ/ భత్వా/త్వాతవనః తవనళ్ళ /భ తేడన/ తేడనే జిహోమి/జావోమి తేజో 
విత్‌/ తేజోవిదేని/ లేజోనిదిలొలేజుః-ఎల్‌/ అని తేడ తేజోమా/ మా మా/మా హోసనీల్‌/ 
వోనీన్నా/ కహ! 'ఆవాం తేడ తేజోవోనివ మ్‌/ వాసీవం మా/ మామామ్‌/ మాం 


తేడ! తేడోవానీత (హానీ దిన్ల/ ఇనాజిన్వాన/4జిన్వున్నో ఊన్వీ/ఉీజిన్వీ త్వమ్‌) త్వం 
దేవేవు/దేవేవు భూయాఃభూయా ఓ వన నమ్‌! ఓజ్‌న్వన్తం మామ్‌/ మామాయు- 
వృథ్తమ్‌/ఆయువృ న్రమ్‌ వర్చే న్వన్తమ్‌/వర్చే న్వన్తం మనుష్మేమ/మనుష్మామ కుడు/ 
కుడు బ్రివ్మా జః బ్రవ్మా అళ్చ/ వ త్వా/ త్వాకత్రన్మ/కత్రన్మ చవౌదన/౧/4డనీ 
జహోమ/ జఊహోమోా బోవిల్‌/ఓజోవిదని/ ఓ జోవిదిత్ళో జః-బిల్‌/ అన్యో డగ జోమా/ 
మామా/మా హానీత్‌/హోనీన్మా/మా= వౌవ్‌/అవామోడః/ఓటోవోనివము/వోనీవ ౦ 
మా/మామామ/యామోదిళడదోవానీతహానీ( త్బూర్భ/నూర్శు బ్రాజిన్వి న్‌[బ్రాజిన్వు- - 
న్బాజాన్వీ/ థ్ఞాజాన్వీ త్వమ్‌! త్వం దేవేవు/ దేవేవు భూయాః/భూయా భ్రాడీన్వన్తమ్‌/ 
sss Woe 
మనువ్యేవు/ మనుష్మేవు కుడు/కుడు వాయోకో వాయోక్సీ/ బభత్వా/త్వా౭ పామ్‌/ 
అపాం చో బభ్రాకీన భ్రాకనే జవోమి/ వావాయు చువర్వతు నువర్వదని/నువర్వటితో 


నువ£-విల్‌/ అని నువోః/ నువర్భా/మా మా/మాహోనీత్‌/ పానీ న్మా/మా౭ వామ్‌/ 
అవాగ్‌ం నువ నువర్‌ వోనివయ/వోనివం మా/మామామ్‌/ మారం నువ నువల్‌ 
హానీత?వోనీన్టో యి/మయే మేధామ్‌/మేభాం మయ /మయే వ్రజామ్‌/వ్రజాం మయ / 
వ్రజామితోవ్ర-జామ/మయ్యర్న ౫ [అగ్ని నేడు! తేడోదధాతు/ దధాతు మడు /మయె 
మేధామ/మేధాం మదు /మయే వ్రజామ/వ్రజాం ముదు /వ్రజామితీ వ్ర-జామ్‌/ 
మయీన్హీః) తన్రో ఇన్రియమ్‌/ ఇ్రియం దీభాతు/భభాతు మయ /మయేె మేధామ్‌/ 
మేధాం మయే /మయేు వ్రజామ/వ్రడాం వుడు /(వ్రజామితీవ్ర-జామ్‌/ మయి నూర్యోవో 
నూర్యో బ్రాడ్‌ భ్రాజేో ధాతు ధధాల్వి తీదధాతు4౨/(తై.సం.3.3.1) 


పూర్వప్రయోగే 316 ఉపనయనవిధిః 


వది/ మేధా దేవీ ఊవమాణా న ఆగాద్విళ్వాబ్‌ భద్రా నుమనన్య మానా/ తయా డిదా 
జువమాణా ఢురుత్తాన్సు వాద్వొదేమ విభో నువీరాః త్వయా జాన బువషీర్భ వతి దేవి 


త్వయా ద్రివ్ళో గతశ్రీరుత త్వయా/ త్వయా జున్లక్సి త్రం వ్లుతే వను సానో జువన్వ 
బ్రవజోన మేరే! మేధాం మ జనో దాతు మేధాం దేవీ నరన్వుతీ/ మేధాం మే అల్వినో 
ఛ్రుఖొ వాధీత్తాం వవ రన్రజా/అవ్స రానుబ యామేధాగ్టర్వేమ భయన నో! బైటీం 
మేధా నరన్వతీ సా జూం మేభానురభిరుషతామ్‌ /ఆతూం మేధా నురభిర్వు శ్వ డూపా 
పారణజ్య వర్ధా జిగోతీ జిగమ్యూ/ఊర్ధన్వతీ వయసావిన్వామానాసా జూం మేధానువ్ర- 
తీకా జాషతామ్‌/ మదు మేధాం మయ వ్రజాం మయ్య గ్ని న్రేజోదధాతు మదు మేధాం 
ముడు ద్రజాం మయీన్ల ఇర్హియం దధాతు మయిమేధాం వుడు వ్రజాం మయినూల్యో 
భాజోదదాతు/ (తై.ఆ.6.42) 


(తథాస్తువచనాని) 
1.అనేన యజిమానేన తృ తకుభోవనయనమువోార్త న్వు మువూూర్తోభూయాదతి 
భవన్తి శ్రీమన్తోమవాన్తోజను గృన్రాన్తు/ తథాస్తు? 
2 అద్యానువ్ల తోవనయ నకర్భ జీ య జిమానవాజ్ళి నొకర్భు ఉనితమంత్రతంత్రద్ర్య్య 
వివర్య యాః సాభుముత్రరాన్స మగ్రాన్నన్లితి భవన్తః శ్రీమన్తోమవోన్తో= ను గృభ్రాన్తు/ 
తథాన్తు/ 
౨ అయం వః మధు రకంఠన్వ రాధీత ముగ్య ఊుస్సామాభర్వణ నంపాతా బ్రాహ్మ అ 
వేద వేదాజ నకలవిద్యా వార్గుతోభూయాదితి భనన్తః శ్రీమన్తోమవాన్తోజ ను గృవ్థాన్తు॥ 
తథాన్తు/ 
4. అన్య వలో వ్రణనశ్రధామేధావ్రజ్లా ధారణానిథైర్భూ యాబితి భవన్తి శ్రీమన్తో 
మవోస్తో౭ ను గృభ్టాన్తు/ తభాన్తు/ 
5. అన్య వటో రనవభ్య గభ్య వద్య వూ బ్య వలవిద్యావై త్య బుధ డ్యూ యాబితి భవన్తః 
శ్రీమన్తోమవాన్తో= ను గృశ్థాన్తు॥ తథాన్తు/ 
6. అన్య వటోళ్ళమ భమ తవ లాభ లాన్తి జ్రానార్రవాన్తక్యాది నిత్యా త గుణనమృ ధే 
డ్యూ యాబితి భవన్తః క్రీమన్తోమవోన్తో= ను గృభ్థాన్తు॥ తథాన్తు/ 


సంధ్యావన్దనమ్‌ 


ఉపనయనమైనది మొదలుకొని మరణాంతమువ అకు ఉపనయనార్హులైన త్రివర్ణ 
ముల వారును ప్రాతర్మధ్యాహ్నసాయంకాలములందు సంధ్యావందనము నాచరింప 
వలెను. బ్రాహ్మణుడైన వానికి అన్ని కర్మలకంటెను సంధ్యావందనము ప్రధానమైనది. 
అందుచే దీనిని విడువకుండ ఆచరింపవలెను. 
శ్లో! విప్రో వృత స్తస్య మూలం హి సంధ్యా, వేద శాఖా ధర్మకర్మాణి పర్ణాః 

తస్మా న్మూలం యత్నతో రక్షణీయం, ఛిన్నే మూలే నైవ శాఖా న పర్ణాః 
పైశ్లోకము సంధ్యావందనముయొక్క ఆవశ్యకత నద్వితీయముగా చాటుచున్నది. 
బ్రాహ్మణుడు చెట్టువంటివాడు. ఆ చెట్టునకు మూలము సంధ్యావందనము, కొమ్మలు 
వేదము, ఆకులు ధర్మాచరణము. మూలమే నష్టమైన ఇక కొమ్మలు, ఆకు లెట్లు వర్ణి 
ల్లును? అందుచే బ్రాహ్మణునికి మూలభూతమైన సంధ్యావందనక్రియను సప్రయత్న 
ముగా సంరక్షించుకొనవలెను. అందుచేత బ్రాహ్మణుడైన వాడు సంధ్యావందనమును 
తప్పకుండ ఆచరింపవలెనని ఈశ్లోకముయొక్క తాత్పర్యము. 

ప్రాతస్సంధ్యావందనమును సూర్యోదయాత్పూర్వము గాయత్రిజపమువజకు 
చేసి, సూర్యోదయానంతరము ఉపస్థానమును చేయవలెను. మాధ్యాహ్నికమును 
అభిజిత్కాలము, అనగా మధ్యాహ్నము 12 గంటలకు చేయవలెను. సాయంసంధ్యా 
వందనమును సూర్యాస్తమయాత్పూర్వము గాయతశ్రీజపమువటకు చేసి, నక్ష త్రోదయా 
నంతరము ఉపస్థానమును చేయవలెను. సంధ్యావందనము నెప్పుడును స్నానము చేసి, 
మడిబట్టలను కట్టుకొని, ఊర్ధ్వ పుండ్రములను ధరించి, శుచియై చేయవలెను. 

సంధ్యావందనములో అర్హ్యప్రదానము, ఉపస్థానములను మాత్రము నిలబడి చేయ 
వలెను.మిగిలిన ఆచమన, మార్దన, ప్రాణాయామ, సంకల్ప, కేశవాదిద్వాదశనామ జల 
తర్పణ, గాయత్రీమంత్రజప, జలప్రాశనాదు లన్నియు కూర్చుండియే చేయవలెను. 
ఆచమనము నెప్పుడును నిలుచుండి చేయరాదు. ప్రాతస్సంధ్యావందనము నంతయు 
తూర్పుముఖముగానే చేయవలెను. మధ్యాహ్న, సాయంసంధ్యలయందు గాయత్రీ 
మంత్రజపారంభమువణకు తూర్పుముఖముగా చేసి, అర్య ప్రదాన, గాయత్రీమంత్రోప 


పూర్వప్రయోగే 318 సంధ్యావన్గనమ్‌ 


స్థానములను పశ్చిమముఖముగా చేయవలెను. అనగా అర్హ్యప్రదానమును, ఉపస్థాన 
మును సూర్యుని కథిముఖముగా నిలబడి చేయవలెనని తాత్పర్యము. గాయత్రీమంత్ర 
మును జపించునప్పుడు జపసంఖ్యను కుడిచేతి వ్రేళ్లకణుపులపై లెక్కించుచు, పదులను 
ఎడమచేతి వ్రేళ్లకణుపులపై గుర్తు పెట్టుకొనవలెను. లేదా కుడిచేతిలో జపమాలను పట్టు 
కొని జపించవచ్చును. ఈ అధ్యాయములో యజుశ్యాఖాధ్యాయులును, ఆపస్తంబసూ 
త్రీకులును నగు శ్రీవెష్ణవుల సంధ్యావందనక్రమము చెప్పబడినది. ఇందును కొన్నిప్రాంతీ 
యభేదము లుండవచ్చును. ఐనను ఇచ్చట మాపూర్వీకులనుండి సంక్రమించుచున్న 
పద్ధతి చెప్పబడినది. గమనిక: ఇక్కడ నిచ్చిన ప్రయోగములో మూడు సంధ్యలకును 
వర్తించు విధముగా బ్రాకెట్లలో (ప్రాతస్సంధ్యాయాం) (మాధ్యాహ్ని కసంధ్యాయాం) 
(సాయంసంధ్యాయాం) - ఇత్యాదిగా నీయబడినవి. ఈ మూడుపదములలో నొక 
దానినే ప్రాత,ర్మాధ్యాహ్నిక, సాయం సంధ్యావందనములకు యథావసరముగా అను 
వర్తింపజేసి కొనుచు సంకల్పాదులను చెప్పుకొనవలెను. 
త్రికాలవైష్టవసంధ్యా వన్దనవిధిః 

కర్రా స్నాత్వా, ధౌతవస్త్రాణి, ఊర్థ్వపుండ్రాని చ ధృత్వా, ఆచమ్య, 
శ్లో! అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోజపి వా! 

య స్స్మరేత్‌ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః 
ఇతి శిరసి ప్రోక్ష్య, పునరాచమ్య, 


322 కర్త స్నానము చేసి, మడిబట్టలను కట్టుకొని, ఊర్థ్వ పుండ్రములు పెట్టుకొని, తూర్పునకు 
మళ్లి, ఎడమచేతిలో నీటిచెంబునుపట్టుకొని, కుక్కుటానసనముతో కూర్చుండి, మొదటి అధ్యా 
యములో చెప్పినట్లుగా ఆచమనము చేసి, “అపవిత్రః పవిత్రో వా అను శ్లోకమును చెప్పుచు, 
చెంబులోని జలమును కుడిచేతి బొటనవ్రేలితో తలపై ప్రోక్షించుకొని, మిల ఆచమనము చేయ 
వలెను. ఆచమనము నెప్పుడును కూర్చుండియే చేయవలెను. ఆ తర్వాత మొదటి అధ్యాయ 
ములో చెప్పినట్లుగా, కుడిచేతి బొటనవ్రేలు, చిటికెనవ్రేలు, ఉంగరపు వేళ్లతో ముక్కును పట్టుకొని 
ప్రాణాయామమంత్రమును జపించుచు ప్రాణాయామము చేయవలెను. “ప్రాణానాయమ్య'” 
అన్నప్పుడెల్ల ఇట్లీ చేయవలెను. 


పూర్వప్రయోగే 319 సంధ్యావన్గనమ్‌ 


ప్రాణాయామమంత్రః 
ఉం భూకి ఓం భువో/ఓగం నువో/ఓం మవ ఓం జనక ఓం తవ/డీ గం నత్యమ్‌ ఓం 
తత్ఫవితుర్వేజ్యం భర్రోదేవన్య భీమపా/భియో యో నో ప్రబోబంూత్‌/ఓ మాపో 
జ్యోతీ రసో౭ మృ తం బ్రహ్మా భూడ్భువన్సు వలోమ్‌/ (తై.ఆ.6.28) 
ఇతి ప్రాణానాయమ్య, 
సంక ల్చః 
'శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయజవ్రీత్య రం (ప్రాతన్సంధ్యా వన /యాధ్యావ్నా క 
నంధ్యా వనన) (సాయం నంధ్యా వన) ముపానీమ్యే'- ఇతి సంకల్ప్య, 
మార్ద నమంత్రః 
324మ్రుం//4ం ఆపో వ్యాషుయోభువస్తాన ఊరే బధాతన/మువా రజాయ న. 
యో పొళ్ళివతమో రన్తన్తన్య భాజయతేవా సడ ళలీలివ మాతర తనా అరిం 


గమామ వోయన్య కయాయ జిస్వాథ ఆపో జనయథా భ నః ఓం భూడ్బు వన్సువః॥ 


32 తరువాత తన కుడితొడమీద ఎడమ అరచేతిని వెల్లకిల తెరచి యుంచి, కుడిచేతి బొటనవ్రేలు 
చూపుడువ్రేళ్లకు మధ్య యజ్ఞోపవీతమును పట్టుకొని, ఆ కుడిచేతిని ఎడమచేతిపై అడ్డముగా 
బోర్లించి యుంచి, 'శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయ జప్రీత్యర్థం (ప్రాతస్సంధ్యావన్దన) (మాధ్యా 
హ్నికసంధ్యావన్దన) (సాయంసంధ్యావన్దన) ముపాసిష్యే” అని యథావసరముగా బ్రాకెట్లో 
నిచ్చిన ఒకపదమును మాత్రమే ఎన్నుకొనుచు సంకల్పించవలెను. “సంకల్ప్య” అన్నపుడెల్ల 
చేతుల నిట్లు ఉంచుకొని యథావసరముగా చేయబోవు కార్యమును చెప్పుకొనవలెను. 

321 తరువాత ఎడమచేతిలో నీటిచెంబునుపట్టుకొని, కుడిచేతి బొటనవ్రేలుతో “ఆపో హిష్టా 
మయో భువః అను మార్జనమంత్రమును చెప్పుచు తలపై ప్రోక్షించుకొనవలెను. కాని “యస్య 
క్షయాయ జిన్వథ” అను వాక్యమును చెప్పినప్పుడు నీటిని శిరముపై గాక, కుడి, ఎడమ 
పాదములపైన ప్రోక్షించుకొని, తరువాతి “ఆపో జనయథా చ నః” అను వాక్యమును చెప్పుచు 
నీటిని మరల తలపై ప్రోక్షించుకొని, చిట్టచివరి ' ఓం భూర్భువస్సువః” అను వాక్యమును చెప్పుచు 
కుడి అరచేతిలో నీటిని పోసికొని తలచుట్టును ప్రదక్షిణముగా త్రిప్పుచు వదలవలెను. 


పూర్వప్రయోగే 320 సంధ్యావన్గనమ్‌ 


జలప్రాశనమంత్రః (తై.ఆ.6.25,23,24) 
35 (ప్రాతస్సంధ్యాయాం) నూర్యళ్చ మా మన్యు త్స మన్యు వతయత్చ మన్యు 
కృ తేభ్యః పావేభ్యో రక్షన్తామ/ యద్రాతియా పావమ కార్‌ షమ్‌/మనసా వాదా 
వాస్తాభ్యా వ/వద్భ్యాముదలేజు శిక్నా /రాత్రిన్తద్‌వలుమ్సు తు/యత్కి ందొదురితం 
మయు/ జదమవాం మామమృ తయోనౌనూర్యే జ్యోతిషి జివో స్వావా 
(మ ధ్యాహ్నే) ఆవ వునన్తు వృ థివీం వృ థిబీ వూతా వ్రనాతు మామ్‌/వునన్తు బ్రివ్మూణ 


న్వు తిర్భ్రవాల్బ వూతా వునాతు మామ్‌/ యదుబ్భీ ప్ట్థమభోజ్యం యద్వా దుళ్ళ రతం 
మమవు/ నర్గొం వునన్లు మామాపో2 నతాం బో వతిగవాగ న్వాజో/ 

= a Samar 
(సాయం సంధ్యాయాం) అగ్ని ళ్‌ మామన్యు బ్బ మన్యువతయళ్ళ మన్యు 
కృ తేభ్యవపావట్యో రక్షన్తామ/ యదవ్నా పావమకారవమ/యనసా వానా 
వాన్తాభ్యా మ/వద్భ్భ్యా ముధలేజు శిత్నా | ఆవాన్తదివలుమ్ఫు తు/యత్కిందొదురతం 
మయే/ఇధమవాం మాముమృు తయోనౌ/ నత్యే జ్యోతిషి జొవోమి న్వావో 

ద్వితీయమార్దన మంత్రః 


పునరాచమ్య, 
ముం/డీం భధ్రాన్‌ ట్లో అరారిషం జాల్లోరళ్ళ న్య వాజాన/నురభి నోముథఖోా కరత్‌ వ్రణ 
ఆయూగొంవి తారవల్‌/ ఆపోవా్టా మయోభువస్తానఊూర్జే బీధాతనమువా రణూాయ 


325 తరువాత కుడి అరచేతిని గోకర్ణమువలె గుంతగా చేసి పట్టుకొని, ఎడమచేత చెంబులోని 
జలమునందులో పోసికొని, ప్రాతస్సంధ్యయందు “సూర్యశ్చ మామన్యుశ్చ' అను మంత్ర 
మును, మాధ్యాహ్నికమునందు “ఆపః పునన్తు పృథివీం” అను మంత్రమును, సాయంసంధ్య 
యందు “అగ్నిశ్చ మామన్యుశ్చి” అను మంత్రమును చెప్పి, ఆ నీటిని పూర్తిగా లోనికి పుచ్చు 
కొనవలెను. ఇట్లు త్రాగుటకే జలప్రాశన మనిపేరు. 

* మరల ఆచమనము చేసి, చెంబులోని నీటిని “ఓం దధిక్రావ్‌ణ్లో అకారిషం” అను మంత్రముతో 
తలపై ప్రోక్షించుకొని, “ఆపో హిష్టా' అను మంత్రమును చెప్పుచు మొదటివలెనే మార్దనము చేసి 
కొనవలెను. 


పూర్వప్రయోగే 321 సంధ్యావన్గనమ్‌ 


బక్షోనే యో వళ్ళినతీమో రన్తన్తన్య భాజయతేవా నో/ఉ ళతీరవ మాతర తస్మా అలం 
గమాను వోయన్య కయాయ జిన్పుల ఆపో జినయధా బనః) ఓం భూడ్భువన్సువ 
గాయత్రీమంత్రేణ అర్హ్య ప్రదానమ్‌ 

327 ప్రాణానాయ మ్య, 'శ్రీభీగివదాజ్జాయా శ్రీమన్నా రాయణవప్రీత్య ధం (వాతన్సంధ్యా - 
యాం) (మూధ్యా వ్నూ కొనంధ్యా యాం) (నాయంనంధ్యా యాం) అర్థ్య వ్రదానం 
కరిష్యే '-ఇతి సంకల్ప్య, ఉత్థాయ, సూర్యాభిముఖో భూత్వా, గాయత్ర్యార్థ్యం 
దద్యాత్‌. 
ముం/డీం భూడ్భువన్సువ/ తత్సవితుర్వరేణ్యం భ్యరోడేవన్య భీమవా/భియోయోన్నొ 
వ్రబోభయాలత్‌/” 

కాలాతీత ప్రాయశ్చి త్తార్భ్య ప్రదానమ్‌ 


౫ కాలాతీతశ్చేత్‌, ప్రాణానాయమ్య, ' త్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయణప్రీత్య్థం 


327 తరువాత ప్రాణాయామము చేసి, “శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నారాయణప్రీత్యర్థం (ప్రాత 
స్సంధ్యాయాం) (మాధ్యాహ్నికసంధ్యాయాం) (సాయంసంధ్యాయాం) అర్హ్యప్రదానం 
కరిష్యే” అని యథావసరముగా బ్రాకెట్లో నిచ్చిన ఒకపదమును మాత్రమే ఎన్నుకొనుచు సంక 
ల్పించి, లేచి నిలబడి సూర్యునివైపు (అనగా పూర్వాహ్హమున తూర్పునకు, అపరాహ్హమున 
పడమటికి) తిరిగి, ఎడమచేతి బొటనవ్రేలు, చూపుడువ్రేళ్లకుమధ్య నీటిచెంబును పట్టుకొని, కుడి 
చేతిని ఎడమచేతితో జోడించి దోసిలివలె చేసి, చెంబునువంచి, అందులోని జలమును దోసిలిలో 
పోసికొని, ఆదోసిలిని సూర్యునివైపు ఎత్తి చూపించుచు, గాయత్రీమంత్రమును పఠించి, దోసిటి 
లోని జలమును పరిశుద్ధమైన భూమిపై గాని, పాత్రలో గాని, జలములో గాని వదలవలెను. ప్రాత 
స్సాయంసంధ్యలయందు ఇట్లు మూడుసార్లు మంత్రము జపించి, మూడుసార్లు అర్హ్యము వదల 
వలెను. మాధ్యాహ్నికమందు ఒక్కసారి మంత్రము జపించి, ఒక్కసారి అర్హ్యము వదలవలెను. 

328ఒక్రవేళ ప్రాతరర్థ్యమునకు ముందే సూర్యోదయమై నచో, మాధ్యాహ్నికము మధ్యాహ్నము 
రెండు గంటల తర్వాత చేసినచో, సాయంసంధ్యను సూర్యాస్తమయము తర్వాత చేసినచో, 
కాలాతీతదోషమునకై మటీయొక్క ప్రాయశ్చిత్తార్యమును వదలవలెను. దీనికై కర్త ప్రాణాయా 
మమును చేసి, “శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నారాయ ప్రీత్యర్థం (ప్రాతస్సంధ్యా) (మాధ్యాహ్నిక 


పూర్వప్రయోగే 322 సంధ్యావన్గనమ్‌ 


(వౌళన్సుంధ్యా? (మాధ్యావ్నా కనంధ్యా) (నాయంనంధ్యా) తాలాతీతదోవవాయత్సి - 
క్రాభం వ్రునరర్ణ్య ప్రదానం కరిష్యే '-ఇతి సంకల్బ్ప్య, విశేషార్థ్య ప్రదానం కుర్యాత్‌. 
జలతర్పణమ్‌ 


329 అర్హ్యప్రదానానంతరం “ఓం భూడ్భు వను వః/ అనావొదిత్యో ద్రిహ్మో/ -ఇతి 
హస్తేన జలమాదాయ ప్రదక్షిణం కృత్వోపవిశ్యాఇఒచమేత్‌| తతః 

గకేళవం తీర్చ యామి 2 నారాయణం తర్పయామి 3. మాధవం తర్పయామి 4. 
గోవిందం తర్పయామి 5. విష్ణుం తర్పయామి దమదునూదనం తర్పయామి 7. 
త్రినిక్రమం తర్పయామి & వామనం తర్పయామి ౫ శ్రీభరం తర్పయామి /2వ్యావీ 
కేళం తర్పయామి గవద్భునాభం తర్పయామి 12. దామోభరం తర్పయామి 


ఇతి జలతర్పణం కృత్వా౭ చమ్య విరమేత్‌| 
ల 0 
జపప్రారంభః 
జో ఆవనర్భన్తు యే భూతా యే భూతా భువి నంన్థితాః యే భూతా విభ్ను కర్తారః తేగబ్భ 
స్వాజ్రియావారేః/ 


సంధ్యా) (సాయంసంధ్యా) కాలాతీతదోష ప్రాయశ్చిత్తార్థం పునరర్హ్యప్రదానం కరిష్యే” - అని 
యథావసరముగా బ్రాకెట్లో నిచ్చిన ఒకపదమును మాత్రమే ఎన్నుకొనుచు సంకల్పించి, గాయ 
త్రీమంత్రముతో మజీయొక అర్హ్యమును వదలవలెను. కాలాతీతము కానిచో దీనితో పని లేదు. 

0 అర్హ ప్రదానానంతరం=పైవిధముగా అర్థ్య మొసగిన పిమ్మట, హస్తేన జలమాదాయ = కుడి 
చేతిలో నీటిని పోసికొని, “ఓం భూడ్భువన్సువః/ అసావాదిత్యో బ్రవ్మో/ ఇతి=“ ఓం భూడ్భువ 
న్ఫువః అసావాది తో బ్రివ్మో/ అని చెప్పుచు, ప్రదక్షిణం కృత్వా= ప్రదక్షిణముగా తిరిగి, ఆ 
నీటిని తనచుట్టును త్రిప్పుకొని వదలిపెట్టి, ఉపవిశ్య= కూర్చొని, ఆచమేత్‌=ఆచమనము చేయ 
వలెను.తతః=పిదప,జలతర్పణం కృత్వా=కేశవాదిద్వాదశనామాలతో పూర్వము అర్హ్యమిచ్చి 
నట్లే దోసిటిలో నీరు పోసికొని “తర్పయామి” అన్నప్పుడల్లా ఆనీటిని వదలుచు 12 జలతర్చ 
ణము లొసగి, ఆచమ్య= ఆచమనము చేసి, విరమేత్‌ =ముగించవలెను. 

కత్రర్వాత పూర్వాహ్హమున తూర్పునకును, మధ్యాహ్నసాయంకాలములందు పడమటికి 
మళ్ళి పద్మాసనము వేసి కూర్చొని గాయత్రీమంత్రజపమును చేయవలెను. * అపసర్పన్తు” అను 


పూర్వప్రయోగే 323 సంధ్యావన్గనమ్‌ 


ఇతి భూతోచ్చాటనం కృత్వా, జపస్థానం పవిశ్రీకృత్య, తత్ర దర్భాసనే పీఠే వోపవేశ్య, 
“ఓం ఆననమంత్రన్య వృథివ్యాః మేడువృన్ల బువః' - ఇతి శీర్షం, “నుతలం భందో'- 
ఇతి ముఖం, “త్రీకూర్మో దేనతా'- ఇతి హృదయం స్పృష్ట్వా, “ఆననే వినియోగ - 
ఇత్యుక్త్వా: 
శ్లో! వృథ్వీ త్వుయాభృతా లోకా విక్టునా త్వం వురాభృతా/ 
త్వం బభధారయ మాం దేవీ వవిత్రం కుఠుబాననమ్‌/ 

ఇతి భూమిం ప్రార్థ్య, (1 ప్రాణానాయమ్య, “శీభరవదాజ్టయా శీమన్నా రాయణ 
ద్రీత్యర్థం (ప్రాతన్సంధ్యా యాం) యూధ్యామ్నా క నంధ్యా యాం) (సాయం 

నంధ్యా యాం) గాయత్రీమువోమంత్రజువం కరిష్యే '-ఇతి సంకల్ప్య, 

“ఓం వ్రణవన్య బువర్భ్రవ్యో' - ఇతి శీర్షం, “దేవీ గాయత్రీ భందో'- ఇతి ముఖం, 
“వరమాత్మా దేవతా'- ఇతి హృదయం స్పృష్ట్వా, 
32 “శం భూరాది నవ్తవ్యావ్ళా తీనాం ఆత్రి భృగు కుళ్ళ వని గౌతమ కాళ్యపాంగ- 


రన ఖువయః- ఇతి శీర్షం, “రాయత్ర్యుకి గనుష్టువ-బ్బ వాతీ వంక్త తిష్రభ్రగత్య 


శ్లోకమును చెప్పి ముందుగా భూతోచ్చాటనము చేసి, జపస్థలమును శుద్ధిచేసి, అచ్చట నొక 
పీటను గాని, దర్భాసనమును గాని వేసికొని కూర్చొని, “ఓం ఆసనమంత్రస్య పృథివ్యాః మేరు 
పృష్ట బుషిః” అని చెప్పి తలను, “సుతలం ఛందః అని మూతిని, “శ్రీకూర్మో దేవతా” అని 
యెదను కుడిచేతితో తాకి, “ఆసనే వినియోగః” అని పలికి, చేతులు జోడించి “పృథ్వి 
త్వయా” అను శ్లోకమును చెప్పవలెను. 

తర్వాత ప్రాణానాయామము చేసి, 'శ్రీభగవదాజ్తయా శ్రీమన్నా రాయణవ్రీత్యర్థం (ప్రాత 
నృంధ్యా యాం) (మాధ్యా వ్నా కనంధ్యా యాం) (సాయంనంధ్యా యాం) గాయత్రీమువోమంత్ర 
డవం కరిష్యే '- అని యథావసరముగా బ్రాకెట్లో నిచ్చిన ఒకపదమును మాత్రమే ఎన్నుకొనుచు 
సంకల్పించి, “ఓం వ్రజవన్య ఖువర్భ్రవ్తూ' - అని తలను, “దేవీ గాయత్రీ భంధ?' - అని 
మూతిని, 'వరమాత్తా దేవతా'- అని యెదను కుడిచేతితో తాకవలెను. 

౩2 అట్టే “ఓం భూరాద నవ్తవ్యావ్మాతీనాం ఆత్రి భృగు కుత్స వనిప్ట గౌతమ కాళ్ళ పాంగిరన 


దజువయః”- అని తలను, “గాయత్రి రచుభ్రువ్‌-బ్బ వాలీ-వంక్త- తికుఖైగల్య జృందాంని' క 


పూర్వప్రయోగే 324 సంధ్యావన్గనమ్‌ 


శృందాంని'- ఇతి ముఖం, “అగ్ని వాయ్వర్భ వాగీళ వరుణోంద్ర విశ్వే దేవా దేవతాః'- 
ఇతి హృదయం స్పృష్ట్వా, 
౫ “సావిత్ర్యా బువిః విళ్వామిత్రః'- ఇతి శీర్షం, “దేవీ గాయత్రీ భంధో'- ఇతి ముఖం, 
“నదితా దేవతా” - ఇతి హృదయం స్పృష్ట్వా, 
334 “గాయత్రీ శిరసో బ్రహ్మో డంవి- ఇతి శీర్షం, “అనుక్టువ్భృందో' - ఇతి ముఖం, 
“వరమాత్మా దేవతా'- ఇతి హృదయం స్పృష్ట్వా, “నర్వేషాం ప్రాణాయామే విని- 
oar — ఇత్యుక్త్వా: అంజలిబద్ధః $ అర్కమండలమధ్యస్థ' మితి ధ్యాత్వా దశవారం 
ప్రాణాయామమంత్రజపం కుర్యాత్‌. 

శ్లో ఆర్భ మంఢలమధ్య నం కోటినూర్య నమవ్రభం/ 

బ్రిహ్మోటి నేవ్య ఎౌదాద్ధిం నౌమి బ్రహ్మా రమానఖమ్‌/ 
గాయత్ర్యావాహనమ్‌ 

"పున ప్రాణానాయమ్య, 'శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయజవ్రీత్యర్థం (ప్రాత 
న్భృంధ్యా యాం) (మాధ్యావ్నా కొనంధ్యా యాం) (నాయంనంధ్యా యాం) గాయత్ర్యా 


ఎావానం కరిష్యే "- అతి సంకల్బ్ప్య, 


అని మూతిని, “అగ్ని వాయ్వ ర్మ వాగీకవడుణోంద్రవిక్వే దేవా దేవతా?” - అని యెదను మజల 

తాక వలెను. 

సోతప్టే “సావిత్ర్యా బుషి? విశ్వామిత్రః'- అని తలను, “దేవీ గాయత్రీ భందూ' - అని మూతిని, 

“నవితా దేవతా'- అని యెదను మజల తాకవలెను. 

334 మృజ్రిల “గాయత్రీ శిరనో బ్రహ్మో దువ్ల?- అని తలను, ' ఆనుఖ్లువృంభా' - అని మూతిని, 
ణి 

“వరమాత్తా దేవతా” - అని యెదను తాకి, “నర్వేవాం ప్రాణాయామే వినియోగ - అని 

చెప్పి, అంజలిబద్ధుడై,' అర్క మండల మధ్యస్థ మను శ్లోకమును చెప్పి,పదిసార్లు ప్రాణాయామ 

మంత్రమును జపించవలెను. 

శమురల ప్రాణాయామము చేసి, “శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయణప్రీత్యర్థం (ప్రాత 

నృంధ్యాయాం) (మాూధ్యాప్నా కనంధ్యా యాం) (నాయంనంధ్యా యాం) గాయత్ర్యావావానం 


పూర్వప్రయోగే 325 సంధ్యావన్గనమ్‌ 


'“ఆయాత్విత్య నువాకన్య వామదేవ బువిల- ఇతి శీర్షం, “అనుక్జువ్‌ భంద- ఇతి 
ముఖం, “గాయత్రీ దేనతా'- ఇతి హృదయం స్పృష్ట్వా, “గాయత్ర్యా వావానే విని 
యోగ? -ఇత్యుక్వ్వా, 

“ఆదయాతు వరదా దేవ్య కరం వ్రివ్యానమ్యు తమ్‌/ గాయత్రీం భాం మాలేభం ళవ్వూ 


ఊవన్వు న/4జో=ని నవో౭=నీ బరమని భ్రాజో= ని దేవానాం ధామ నామాని ఏళ్ళో- 
మని విశ్వాయున్సు ర్వోమని నర్వాయురభిభూరోం గాయ త్రీమావావాయామి/, 
నాొవిత్రీమావావాయామి, నరన్వ తీమావొవాయామి (తై.ఆ.6.26) 
శ్లో ముక్తావిద్రుము పామనీల ధవళవ్భాయె దృుఖైన్టీకటా 
డ్యుక్తా మిన్లు నిబభ రత్న ముకుటాం తత్త్వాధవర్థాల్ళి రామ్‌/ 
గాయత్రీం వరదాభయాంకు ళకకాజ్ళుభ్రం కపాలం గదాం 
కంఖుం బక్ర ముథారవిన్రయుగళం వాన్తె ర్వూవాన్తీం భీజో/ 
శ్లో యోగేన నృవితా౭ స్యా కం ధియో ధర్మా ది గోబరాళో 
వ్రేరయేత్తన్య యబ్భర్లన్తద్వరేణ్య ముపాన్య్ర వా/ 
అథ “గాయత్రీ మవోమంత్రన్య విశ్వామిత్ర బుషి” - ఇతి శీర్షం, “దేవీ గాయత్రీ 


కరిష్యే” -అని సంకల్పించి, “ఆయాత్విత్యశనువాకన్య వామదేవ ఇువ్లి?”- అని తలను, 
“అనుళ్లువ్‌ భంద?' - అని మూతిని, “గాయత్రీ దేవతా' - అని యెదను తాకి, “గాయత్ర్యా 
వావానో వినియోగూ' - అని చెప్పి, 'ఆయాతు వరదా దేవీ అను మంత్రమును “నర్వమని 
నర్వాయుణ అను వాక్యము వరకు చెప్పుచు దోసిలిని తన హృదయమువైపు పెట్టుకొని, “అభి 
భూరోం గాయత్రీమావావాయామి/ -అనుచు దోసిలిని అజచేతులు ముందునకు వచ్చు 
నట్లుగా క్రిందివైపుగా త్రిప్పి గాయత్రీ నావాహనము చేసి, అట్లీ దోసిలిని త్రిప్పుచు * సావిత్రీమావా 
వాయాయమి” అని చెప్పుచు సావిత్రిని, “నరన్వతీమావావాయామి” అని చెప్పుచు సరస్వతిని 
ఆవాహనము చేసికొని, అంజలిబద్ధుడై, “ముక్తావిద్రుమి, “యో దేవన్సవితా' అను శ్లోకము లతో 
ధ్యానింపవలెను. 

త్రర్వాత్ర * గాయత్రీ మవామంత్రన్య విశ్వామిత్ర మువః'- అని తలను, “దేవీ గాయత్రీ భందూ'- 
అని మూతిని, “వరమాత్మా శ్రీమన్నా రాయణో దేవతా '- అని యెదను తాకి, ' శ్రీభగవదాజ్ఞు 


పూర్వప్రయోగే 326 సంధ్యావన్గనమ్‌ 


భంధళి - ఇతి ముఖం, “వరమాత్మా శ్రీమన్నా రాయణోదేవతా'- ఇతి హృదయం 
స్పృష్ట్వా, 'శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయణవ్రీత్య రం అక్టావింళతివారం (అక్టోత్తర 
ళతవారం) (ఆాష్రోత్తర నవాన్రవారం) గాయత్రీము వోమంత్రజువం కల్‌ష్యే'- ఇత్యుక్త్వా 
అష్టావింశతివారం వా (అష్టోత్తర శతవారం వా, అష్టోత్తర సహ 
మంత్రజపం కుర్యాత్‌. 

గాయత్రీమంత్రః : ఓం భూడ్భు వన్సువ/తత్స వితుర్వ రేజ్యుం/ భభో దేవన్మ భీమా? 
థియో యో నూవ్రబోపయాల్‌/” 


స్రవారం వా) గాయత్రీ 


ఉపస్థానమ్‌ 
ప్రాణానాయమ్య, 'శ్రీభీగవదాజ్జయా శ్రీమన్నా రాయణనవ్రీత్య go (వాతల) 


యా. శ్రీమన్నా రాయణ్రీత్యరం అష్లానింళతివారం (ఆక్లోత్తరశతవారం) (ఆక్లోత్తరనవాన్ర 
వారం) గాయత్రీముహోమంత్రజువం కరిష్యే” - అని చెప్పి, అష్టావింశతి - అనగా 28 సార్లు, లేక 
అష్టోత్తరశ తవారం (108సార్లు,) వీలున్నచో అష్టోత్తరసహస్రవారం (1008సార్లు) గాయత్రీ 
మంత్రజపము చేయవలెను. మంత్రసంఖ్యను లెక్కించు పద్ధతి: ఉంగరము వ్రేలియొక్క మధ్య 
కణుపు, క్రింది కణుపు, చిటికినవ్రేలి క్రింది, మధ్య, పై కణుపులు, ఉంగరమువ్రేలియొక్క పై 
కణుపు, మధ్యవ్రేలి పైకణుపు, చూపుడువ్రేలియొక్క పై, మధ్య, క్రింది కణుపులు - ఈ రీతి 
లెక్కించినచో 10 సంఖ్య యగును. ఇట్లు లెక్కించిన ప్రతిపదిని, ఎడమచేతి కణుపులపై గుర్తించు 
కొనుచు లెక్కించుట ఆచారముగా నున్నది. ఇట్లు గాదేని, జపమాల నుపయోగించియు 
లెక్కింపవచ్చును. కొందరిచ్చట గాయత్రీమంత్రజపమునకు ముందుగా అంగన్యాసకరన్యాస 
ములను చేయుచున్నారు. కాని నిత్యకర్మగా గాయత్రిని జపించునప్పుడు వీనితో పనిలేదని 
జీయరుస్వామివారనుచున్నారు. ఇవి శ్రీవెష్టవపాంచరాత్రోక్తములు గానందున వీనితో పని లేదని 
పాంచరాత్రపండితుల అభిప్రాయము. న్యాసవిధి వైదికముగాదు కావున ఇది వైకల్పిక మని 
గృహ్యపరిశిష్టమునం దున్నది. ధర్మసింధువను ధర్మశాస్త్రముసైతము న్యాసవిధి, ముద్రా 
ప్రదర్శనాదులు అవైదికము లగుటవలన ఇవి అనావశ్యకము లనుచున్నది. ఇచ్చట ఇవి లేని 
సులభవిధానమే చెప్పబడినది. 

*7జపానంతరము ప్రాణాయామము చేసి, 'శ్రీభగవద్యా్ఞాయా శ్రీమన్నా రాయణవ్రీత్య రం 


పూర్వప్రయోగే 327 సంధ్యావన్దనమ్‌ 


(మాధ్యావ్నా 5 (నాయం) నంధ్యోవ్య్థైనం కరిష్యే” - అతి సంకల్ప్య: ఉత్థాయ, 
అంజలిం బధ్వా, సూర్యాభిముఖో భూత్వా జపేత్‌! 

మం/శీత్తమే శిథురే దేవీ భూమ్యాం వర్వు తమూార్రని/ బ్రావ్మా శోభ్యో వ్యూ నుజానం 

గళ్ళ దేని యథా నుఖమ్‌/ (తై.ఆ.6.30) 

(ప్రాతస్సంధ్యాయాం): మిత్రన్మ బర్‌వషణీ భృ తళ్ళ్రూహోదేవన్యు నొననిము/నత్యం బిత్తక్ర- 
వన్తమమ్‌/ మితోడినానొయాతయతి వ్రజానన్దు త్రో దొధార వృ థివీముత ద్యామ్‌/ 


మిత్రః కృషీ రనీమిషాభి బప నత్యా య్‌ వావ్యం ఛు తవద్వదేమ/వ్రనమిత్ర మర్తో అన్తు 
ద్రయన్వాన యన్త ఆదిత్య శిక్షతి వ్రతేన/ న వన్య తే న జీయతే త్వోతోనైనమగంవో 
అళ్ళో త్యంతీతోన దూరాత్‌/ (తై.సం.3.4.11) 


(మధ్యాహ్నే): ఆనత్యేన రజసా వర్తమానో నివేళయన్న మృ తం మర్హ్యం బవారణ్య 
యేన నవితా రభేనా దేవో యాతి భువూ వివళ్ళ్యన్నా /తై.సం.3.4.110/డద్వుాయం తమన 
నర వళ్ళన్తోజ్యో తిర్తుత్తరమ/ దేవం దేవత్రా నూర్యమగన్భ జ్యో తీరుత్తమమ్‌/(తై.సం. 
4.1.7)/ఉదుల్యం జాతవేదోనమ్‌/ దేవం వవాన్తి కతవ/ భృ లేవిక్వోయ నూఠ్యమ్‌/ చిత్తం 
= య్‌ అ య జా, పాన జాతో 
దేవానాముదొగాధశ్‌కం బక్షుర్శత్రన్య వణిణన్యాగ్న వ ఆవ్రాధ్యా వావ ఖీ అన్తరేక్లగ్‌ం 


నూర్శీ ఆత్మా జగత్తన్హనువళ్ళ/(తై.సం.1.4.43/తబ్బ క్షుర్లేవవొతం వురస్తాభ్బుక్ర- 
ముబ్బ రత/వళ్ళేమ ళరదోళ్ళతం జీవోను ళరదొళ్ళ తం నాము కరబోళ్ళుతం మోదము 
శరదొళ్ళతం భవమ ళరదళ్ళతగం ళ్ళ అవను ళరదళ్ళతం వ్రభవామ కళరబొళ్ళత- 


(ప్రాత యూధ్యామ్నా క) (సాయం) నంభ్యోవస్రానం కరిష్యే” - అని సంకల్పించి, సూర్యాభి 
ముఖముగా నమస్కారముద్రతో నిలుచుండి, “ఉత్తమే శిఖరే దేవీ అను మంత్రమును చెప్పి, 
తర్వాత నిచ్చిన మూడు మంత్రములలో నొకదానిని తాను ప్రస్తుతము చేయు సంధ్యకు వర్తించు 
దానిని చెప్పవలెను. గమనిక: సూర్యాభిముఖముగా ననుటచేత, ఒకవేళ మాధ్యాహ్నికమును 
పగలు 12గంటలకంటె ముందుగా చేసినచో తూర్పునకే మళ్ళి ఉపస్థానమును చేయవలెననుట 
స్పష్టము. 


పూర్వప్రయోగే 328 సంధ్యావన్గనమ్‌ 


మజీతాస్స్యామ ళరదోళ్ళతం జ్యోక్స నూర్యోం దృ జేయ ఉదొగాన్భ వాతో= రవా- 
ద్వభ్రాడమానన్స రరన్య మధ్యా జమా వృ వభోలొపాతాక్షన్సూర్యో వివశ్చిన్ళ ననా 
వునాతు/(తై.ఆ.7.42) 

(సాయంసంధ్యాయాం): "మం మే వరుణ త్రుధీ వావమద్యా బొమ్భు డయ/ త్వామ- 
వన్యురాబీకే/ తత్త్వా యామి బ్రవ్యుతా వనమాన్తదాతాన్తే యడమానో వావిర్భేః/ 
ఆపాఢడమానో వడుణోవా బోకు దిళగ్‌ంన మా న అయ. వ్రమావీః (తై.సం. 2.1.10/ 
యబ్బిథై తే విళో యథా వ్రదేన వడుణ ప్రతమ్‌/ మినీమని భ్యవీభ్యవి/ యత్సిం- 
చేదం పరుణ దైవ్యే జనో భిబ్రోనాం మనుష్యాళ్చరామన/ అబిత్తీ యత్తవ ధర్మా 
యుయోవీమ మా న్రన్తస్మా దేనోసోదేవ రీరిషః కతవాసోయబ్రిరిను ర్న దీవి యబ్వొ భూ 
నత్యముత యన్న విబ్భా/ నర్వా తా ఏిష్య శిథిరేనో దేవాఫొ తే స్యామ వరుణ వ్రయానఃో 
(తై.సం.3.4.11) 


ప్రథమదిగ్వన్దనమ్‌ 
381. నంధ్యోయై నమః 2. నావ్లత్ర్యూ నమః 3.గాయ్యత్త్య నమః 4. నరన్వత్యై నమః 
ఇతి ప్రదక్షిణేన పరివృత్య దిగ్వన్దనం కృత్యా " 
“నత్వాభ్యో దేవతాభ్యో నమః / కామో౭. కార్‌షీ నృ న్యు రకార్‌ షీన్న మో నమ” 
- ఇత్యుక్త్వా, | న్న 


త్రర్రువాత తా నభిముఖుడై యున్న దిశనుండి ప్రదక్షిణముగా తిరుగుచు , “1. నంధ్యాయై 
నమః 2 నొబ్నిత్ర్య్యై నమః ౩గాయృత్ర్యై నమక 4. నరన్వత్యై నమః - అని చెప్పుచు నాల్గు 
దిక్కులయందును నమస్కారము చేయవలెను. ఆతర్వాత “నర్వాభ్యో దేవతాభ్యో నమమ 
కామో. తాల్‌ వీన్ధు న్యు కారీ కార్‌షీన్న మో నమః - అని చెప్పి, సూర్యాభిముఖముగా 
నిలబడి, కొంచెము వంగుచు, కుడి, ఎడమ చేతులతో కుడి, ఎడమ చెవులను మూసికొని, 
“అభివాదయే...” - అను గోత్రనామయుతమైన అభి వాదమును చేయవలెను. ఇక్కడ ఆపస్తంబ 
సూత్రీకుడు, కాశ్యపగోత్రీకుడగు నారాయణశర్మ అను వ్యక్తియొక్క అభివాదనమీయబడినది. 
అన్యులు వారివారి బుషి, గోత్రనామములతో దీనిని తగు విధముగా మార్చుకొని చెప్పవలెను. 


పూర్వప్రయోగే 329 సంధ్యావన్గనమ్‌ 


“ అభివాదయే కాళ్ళ పానిత్తదైవలత్ర్యా రయ ప్రవరాన్విత కాళ్ళే వన గోత్ర ఆవన్తమృ 
నూత్ర్కి యడుళ్ళాఖాధ్యా యీ నారాయణదానళర్థు అవామన్ను భః 
- ఇత్యభివాదం కుర్యాత్‌! 

ద్వితీయదిగ్వననమ్‌ 

(a) 

3 7 వానే దిలే నమః 2 ధక్షేణాయి దిళే నమ ౩ వుతీబ్యె దిలే నమ2 4. ఉడీబ్యై దే 
నమః -ఇతి పూర్వాష్హా దిగ్వన్దనం కుర్యాత్‌. 
340 7 వ్రతీబ్యై దిళే నమః 2. ఉడీబ్యై దిలే నమ ౩ ప్రాబ్యె దిలే నమక 4. దకణాయై దళ 
నమః -ఇతి ఇత్యపరాహ్హ దిగ్వన్దనం కుర్యాత్‌. 
శ'త్రత్రః ,ఊర్వాయ నమః 2. అధరాయ నమక ౩అంతరికాయ నమః 4.భ్యూమ్యె 
నము 5. వఖ్లవే నమః - ఇత్యంతరిక్షం, భూమిం, విష్ణుం నమస్కుర్యాత్‌. 


3 స్రాత్రస్సంధ్యలోను, పగలు 12గంటలకు ముందుగా మాధ్యాహ్నికమును చేయునప్పుడును 
కర్త తూర్పునకు మళ్లి ఉపస్థానము చేయుచుండును. ఇట్టి స్థితిలో కర్త తూర్పునకు ' ప్రాట్యి దిశే 
నమః అని నమస్కరించి, తరువాత వరుసగా దక్షిణమునకు, పశ్చిమమునకు, ఉత్తరమునకు 
మళ్లి దక్షీణాయై దిశే నమః, ప్రతీచ్యైదిశే నమీః,ఉడీచ్ర్యై దిశే నమః అని ఆయా దిశలం దంతర్యా 
మిగానున్న శ్రీమన్నారాయణునకు నమస్కరించి, పూర్వాభిముఖుడై నిలబడవలెను. 

సై సాయంసంధ్యయందును, మాధ్యాహ్నికమును 12గంటల తర్వాత చేయునప్పుడును, కర్త 
పశ్చిమాభిముఖుడై ఉపస్థానము చేయుచుండును. ఇట్టి స్థితిలో కర్త పశ్చిమదిశకు “ప్రతిచైదిశే 
నమః" అని నమస్కరించి, తరువాత వరుసగా ఉత్తరమునకు, తూర్పుకు,దక్షిణమునకు మళ్లి, 
ఉదీచ్యై దిశే నమః, ప్రాబ్మై దిశే నమః, దక్షిణాయై దిశే నమః, అని ఆయా దిశలం దంతర్యామిగా 
నున్న శ్రీమన్నారాయణునకు నమస్కరించి, పశ్చిమాభిముఖుడై నిలబడవలెను. 

341 తరువాత సూర్యాభిముఖముగనే నిలబడి, చేతులుజోడించి, 1. ఉఊర్వా యనమఃి 4 అంతర్‌ 
వాయ నమః- అని చెప్పుచు ఆజోడించిన చేతులను ఆకసమువైపు చూపించి ప్రణమింపవలెను. 
2. అధరాయ నమః 4.4 నమః -అనుచు ఆజోడించిన చేతులను భూమివైపు చూపించి 
నమస్కరింపవలెను. తరువాత 5.వక్టవే నమః అని నమస్కరింపవలెను. ఇదియే ద్వితీయ 
దిగ్వందనము. 


పూర్వప్రయోగే 330 సంధ్యావన్గనమ్‌ 


ధ్యానశ్లోకాః 
ye) 
శ్‌ ధ్యే యన్సదా నవిత్భ మండలమధ్య వర్త్‌, నారాయణన్న రని జానన నంనివిక్షః 
కేయూరవాన్ళు కరకుండలవాన్చి రీటీ, వోలీ వారణ యవస్రుర్భ్ర తలు క్రి 
శ్‌ ఈంఖిభ్ర్రగదావాణో ద్వా రకానిలయాబ్యు త 
గోవిన వుఖారీకాక్ల రక్ష మాం ళరణాగతమ్‌/ 
శ్‌ నమోశ్రివ్యాణ్య దేవాయ గోభ్రాహ్మణ వాతాయ బ/ 
జుగధితాయ కృఖాయ గోవిందాయ నమో నమః| 
342 త్రి ధ్యాత్వా, t భతుస్ఫా గరవర్యన్తం గోభ్రావ్యా జభ్యః జుభం భవత్సు/-- ఇత్యుక్త్వా: 
“ అభివాదయే కాళ్య పానీత్తబైవలత్రా రయ ప్రవరాన్విత కాళ్యవనగోత్ర ఆవన్తమ్బు 
నూత్ర,యడుళ్ళాఖాద్యా యీ నారాయణదానళర్థు అవామన్ఫ్ర భో 
- ఇత్యభివాదం కృత్వాఇఒఇచమ్య, దక్షిణహస్తే జలం ధృత్వా, 
ల్లో/ కాయేన వాబామననేంద్రియెర్య్వా 
౧ Cle 
మధ్యా త్భ నా వాద్రక్ళ లే న్వభావాత్‌/ 
కరోమి యద్య ల్ళ కలం వర్గనై 
నారాయణాయేతి నమత యామి 
నర్వం క్రీకృజ్ఞార్స అమన్తు/ 


32 తరువాత సూర్యాభిముఖముగనే నిలబడి, శిరస్సుపై అంజలిని చేర్చి, “ధ్యేయస్సదా ది 
మూడుశ్లోకములతో ధ్యానించి, “భతుస్ఫాగరవర్యన్తం ---త్తుభం భవతు/ -అని చెప్పి, “అభి 
వాదయే---అవాంభో అభివాదయే” అని చెప్పుచు ఇదివరకు చేసినట్లే అభివాదమును చేసి, 
కూర్చొని ఆచమింపవలెను. తరువాత కుడిచేతిలోనికి నీటిని తీసికొని, “కాయేన వాచా” అను 
శ్లోకమును చదివి, 'నర్వం శ్రీకృషార్పు జమన్తు” అని చెప్పి ఆనీటిని భూమిపై వదలి, “శ్రీరంగ 
మంగళ మణిం” అను శ్లోకమును చెప్పుచు దివ్యదేశపు పెరుమాళ్లను ధ్యానించి ముగించవలెను. 


పూర్వప్రయోగే 331 సంధ్యావన్గనమ్‌ 


- ఇత్యుక్త్వా జలం భూమౌ విసృజ్య, 
శ్లో] శ్రీరంగమంగళమణీం కడుణానివానం, 
శ్రీవేంకటాద్రి శిఖరాలయరకాలమేభుం/ 
శ్రీవాన్తిలెలశిఖ రోజ లపారిజాతం, 
శీతం నమామి తిరసాయద్బులెలదీవవ్‌/ 
- ఇతి ధ్యాత్వా, పెరుమాళ్‌ వననం కృత్వా సమాపయేత్‌! 


స సీ స మీ వీ సీ శీ 
ఖం 9 9 ఖం 9 ఖం 9 


సమోదాధానవిధథిఃి 


(ఈ సమిదాధానమిదివజకు ఉపనయనమున కంగముగా చెప్పబడినది, కాని అచ్చట 
ఉపనయనానంతరము మూడురోజులవజకును ఉపనయనాగ్నినే కాపాడుకొని దాని 
యందే సమిదాధానము చేయుమని చెప్పుటచే అగ్ని ప్రతిష్టాపనాదులను విడిగా చెప్ప 
లేదు. ఆ ఉపనయనదీక్ష ముగిసిన పిమ్మట బ్రహ్మచారి లౌకికాగ్నినే ప్రతిష్టించి ప్రతిదిన 
మును ప్రాతస్సాయంసమిదాధానముల నందులో చేయవలెను. కాని ఈకాలములో నెవ 
రును ఇట్లు చేయుట లేదు. ఐనను ఉపాకర్మ, పార్వణశ్రాద్దములయందీ సమిదాధాన 
మును చేయవలసియుండును. అట్టి సందర్భములం దుపయోగించుటకై అగ్నిప్రతిష్టా 
పనతో గూడిన పరిపూర్ణసమిదాధానవిధాన మిచ్చట చెప్పబడుచున్నది.) 
3 కర్తా స్నాత్వా, ధృతధౌతవస్తోర్య్వపుండ్రస్సన్‌, సంధ్యావన్దనం కృత్వా, ఆచమ్య, 
ద్విః ప్రాణానాయమ్య, 

“కృక్తాంబరథరం విళ్లుం కళివర్థం బతుర్భు జొమ్‌/ 

వ్రనన్న వదనం ధ్యా యేళ్ళ ర్వవిఘ్నా వశాన్తయే/ 

జ్రానానంధోమయం దేవం నిర్భ లన్ఫ టీకాక్ళ తిమ్‌/ 

ఆధారం నర విద్యా నాం వాయ్యగ్రీవమువాన్థు వా 

లక్షీ నాభ నమారంభాం నాథ యామున మధ్య మామ్‌/ 

అన్ఫు దాబార్య వర్యన్రాం వందే గుడువరంవరామ్‌/ 


343 కర్త స్నానము చేసి, మడిబట్టలను, ఊర్థ్వపుండ్రములను ధరించి, సంధ్యావందనమును 
ముగించుకొని, ఉదయమునందు, సాయంకాలమునందు సమిదాధానము చేయవలెను. దీనికై 
కర్త ఆచమించి, రెండుసార్లు ప్రాణాయామము చేసి, “శుక్లాంబరధరం విష్ణుం” నుండి “కరిష్యే” 
వరకు గల సంకల్పమును గీతలుంచినచోట్ల తగిన తిథివారనక్షత్రాదులను చేర్చుచు చెప్ప 
వలెను. ఈ సంకల్పములో ఉదయము చేయు సమిదాధానమునకు “ప్రాతస్సమిదాధానం” 
అనియు, సాయంకాలము చేయు సమిదాధానమునకు “సాయం సమిదాధానం” అనియు చెప్ప 
వలెను. ఆపైని “స్వశేషభూతేన మయా” అను శ్లోకము చెప్పి సాత్త్వికత్యా గము చేయవలెను. 


పూర్వప్రయోగే 333 సమిదాధానవిధిః 


యన్య థ్విరధవ్య్రాద్యా? పొరవద్యా* వరళ్ళుతమ/ 

విభ్నుం నిభ్ను ంతి నతతం వివ్వుక్షేనం తమాక్రయే/” 
“వారరోం తత్ఫల్‌, శ్రీగోరింద గోవింద గోవింద - అన్య శ్రీభోగవతః మవోవుడువన్య 
విషోరాజ్ఞ యా వ్రవర్తమానన్య అధ్యబ్రవ్యా అః ద్వి తీయవరారే క్వే తవరాహాకల్ఫే వైవ 
న్వాతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీవే భారతవర్లే భరతఖండే ళకాఖే 
మేరోర్టక్షణది గ్భా గే అన్మీ న్‌ వర్తమానే వ్యా వహార్‌కే ప్రభవాది వన్లి నంవళ్ఫ రాణాం మధ్యే 
----నంవల్సు రే ---- అయనే ----ఒుతౌ ----మానే ----వక్షే ----తిథౌ----వానరే--- 
-నక్షత్రయుక్తాయాం ఉభనక్షత్ర జుభీయోగ, చుభకరణ ఏవం గుణవిళేవణవికటాయా 
మస్యాం చుభతిజౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయణప్రీత్యధ్థం భగవ్వత్కై ంతర్య 
డూవం సాయంనమిధమాధాన్యే (అథవా, వాతన్స మిభమాధాన్యే/”- ఇతి సంకల్ప్య, 

న్వశేవభూతేన మయా న్వీయైః నర్వ వరిబ్నదైః/ 

విధాతుం ప్రీతమాత్మా నం దేవః వ్రక్రమతే న్వయమ్‌/ 
- ఇతి సాత్త్వికత్యాగం కృత్వా, 

అగ్ని ప్రతిష్టా 

గోమయేనోపలిప్తే శుచౌ దేశే, శ్వేతతండులచూర్లేన ప్రాదేశమాత్రం చతురస్రసమం 
స్థండిలం కల్పయిత్వా, ప్రాచీః పూర్వముదక్సంస్థం దక్షిణారంభ మాలిఖేత్‌| అథోదీచీః 
పురస్సంస్థం పశ్చిమారంభ మాలిఖేత్‌! అవాక్కరోభ్యుక్ష్య, తృణం నైబుత్యాం నిరస్య, 
అప ఉపస్పృశ్య, "ఓం భూడ్భు వన్సువరోమ్‌ "- ఇత్యగ్నింప్రతిష్టాప్య| ఉత్సృజ్య తే =. 
భ్యుక్షణతోయశేషమ్‌! ప్రాక్రోయమన్యం నిదధాత్యుదగ్వా యథా బహిస్యాచ్చ పరిస్త- 
రాణామ్‌! అగ్నిమిధ్వా (ప్రజ్వాల్య)! 
"ఉం భత్వారి కృంగా త్రయో అన్య పొదాడ్వే కీరేనవ్ల వాస్తాసో అన్య/ త్రిభొబభో 
వృవషభోలోరబీతి మవోదేవోమర్త్యా గం ఆవవేళ/తై.ఆ.6 10)/ఆగ్ని ౦ ధ్యా యామి" 


ఇచ్చట అగ్నిప్రతిష్టాపనవిధానములోని వాక్యములకన్నిటికి తెలుగు వివరణ వ్రాయలేదు. 
ఇక్కడ వ్రాయని వివరణకు చతుష్పాత్రప్రయోగ” మను అధ్యాయమును చూచునది. 


పూర్వప్రయోగే 334 సమిదాధానవిధిః 


-ఇతి ధ్యాత్వా! 

"పవ పా దేవః వ్రదిలో= ను నర్వాః వూర్వో పా జాతన్స ఉ గర్భే అన్తఃన విజాయమాన 
న్స జునివ్యమోణః ప్రత్య జ్యాఖాస్తీవ్రతి విళ్వహో ముఖలి"- ప్రాజ్యా ఖాగ్నే ముమాభిముఖో 
భీవ/నుముఖో భవ/నువ్రనన్నో భవ/వరబోభవ/యభథోక్తజువ్వూయా వావిర్భ్ర హోజ/ 

- ఇత్యగ్ని మావాహ్య ప్రార్థ్య! అగ్నేః పురతో క్షతోదకం నినీయ! 5 “పరిత్వాగ్నే' తి 
పరిమృజ్య, 

యం/వరోత్వా ౭ గ్నే వరోమృ జామ్యా యువా భధనోన బ/ నువ్రజాః వ్రజాయూా భూయా- 
నగ్‌ం నువీలోల్లీరైన్సువర్చా వర్చసానుపోషు పొజైన్ఫు గృ హోగ్నపా న్ఫువతిః వత్యొ 
నుమేధా మేథయో నుద్రివ్మో త్రీహ్మా బారిభీః॥ (తై.మం.పా.2.6) 

౧ ఓం ఆగ్నయే నమక 2 ఓం జాతవేదనే నమః 2 ఓం నవోజునే నమకి 4 ఓం 
అజారావ్రభీవే నమకి ౨ ఓం వైళ్వానరాయ నమకి 6 ఓం నర్యావనే నమః 7. ఓం 
వజ రాభనే నమః, & ఓం వినర్ప్రణో నమక ౨ శ్రీయజ్ఞువుడుపాయ నమః (10.నర్వేభ్య 
జీజైవ్లవేభ్యో నమలీ- ఇత్యక్షతైరలంకృత్య! 

ప్రాగగ్రైర్దర్భ రగ్నిం పరిస్పృణాతి! ప్రాగుదగైర్వా! దక్షిణానుత్తరాన్‌| ఉత్తరానధరాన్‌] 
అగ్నిం పరిషించతి! 

"అదితే౭ నుమన్యన్వ” (ఇతి దక్షిణతః ప్రాచీనమ్‌), "అనునుతే ఒనుమన్యన్వ ” (ఇతి 
పశ్చాదుదీచీనమ్‌), "నరన్వులే౭ నుమన్యన్వు " (ఇత్యుత్తరతః ప్రాచీనమ్‌), " దేవనవితః 
వ్రనువ” (ఇతి సమంతమ్‌) పరిషిచ్య| 

సమిద్ధోమాః (తై.మం.పా.2.6) 
$46న్చా| ఉత్తర ర్వాదశభిర్మంత్రైః ప్రతిమంత్రం సమిధమాదధ్యాత్‌! తతః “ఓం భూ” రితి 


YU 


34 “వరత్వాగ్నే” అను మంత్రముతో తడిచేసికొన్న తన కుడిఅరచేతితో అగ్నిచుట్టును ప్రదక్షిణ 
ముగా నలుకవలెను. 
34 క్రింది 16 మంత్రములను చెప్పుచు ప్రతిమంత్రము చివర నేతిలో నద్దిన ఒక సమిధను అగ్నిలో 


పూర్వప్రయోగే 335 సమిదాధానవిధిః 


చతుర్శిః మంత్రైశ్చ సమిధమాదధ్యాత్‌। 


/ 


ఇ తలుగు 


10. 


11. 


12. 


73. 
14. 


అగ్భ యీ నమిధథమాహోర్‌ షం బ్బ వాలే జాతవేదినే! యధా త్వవుగ్నే నమిధా 
నమిభ్యనొపవం మామాయుషా వర్చ్‌ సా నన్యా మేధయా ద్రజయో వజుభొ 
ద్ప్రహ్మ వర్ప నవాన్నా ద్యేన నమేభయ స్వావో అగ్న న్‌, నామము! 
పధో౭ న్యేధిషీమపా స్వావో అగ్న య ఇదం నమమ/ 

నమిదేనీ నమేధవీమవా స్వాజో! అగ్న య ఇద నమమ/ 

తేడో= న తేజోమయ ధేహి స్వాతో అగ్న య ఇదం నమమ 

అవో అద్యాన్సిబారవగం రనన నమన కపా/ వయన్వ్యాగం అగ్న ఆగమం 
తం మానగొంన్ఫజి వర్చ్సిసాస్వాతో అగ్న య ఇధం నమమ/ వంకా 
నంచూజ.గ్నే వర్చసాన్ఫడి వ్రజియా బధనేన బన్వాథో అగ్న య ఇదం 
నమమ/ న్‌్‌ న్‌ - " 

విడ్యు నో అన్య దేవా ఖన్రో విద్యా జృవా బువభిస్సాజో/ ఇధ్హాయేధం న మమ/ 
అగ సయ్‌ బృహతే నాకోయ స్వాతో అగ్న జ్‌ బృ వాలే నాకాయేభం నముమ/ 
ధ్యా వోవృ థివీభ్యా ల్‌ స్వావా ద్యావావృ థివీభ్యా మిధం న ముము/ 

వషా తోఅగ్నే నమిత్తయా వర్ధన్వ బా౭ ప్యాయన్వ చ తయా౭ వాం వర్రమానో 
భూయానమాప్యాయమానళ్ళ స్వావో అగ్న య ఇదం నమమ/ 
యోమా౭గ్నే భాగనల్‌ం న్తమథాభాలం బికరవత్యభాగమగ్నే తం తుడు 
మావుగ్నే భాగను కురు స్వాజో/ అగ యఖిదంనముమ/ 
నమిభమాదాయా=గ్నే నర్చవ్రతోభూయాన్త స్వాజో అగ్న య ఇధం న 
మమ/ 

ఓం భూస్ఫాజో/ అగ్న య ఇదం న మము 

ఓం భువస్సాజో/వాయవ ఖధం నమమ 


వేయవలెను. ఇదియే సమిద్ధోమము. 


పూర్వప్రయోగే 336 సమిదాధానవిధిః 


15. ఉఓర్‌ం నువన్వ్య్వావోనూర్యా యేదొ నమవమ/ 
16. ఉం భూర్భు వను వస్సాజో/ వ్రజావతయ ఇదం నమమ/ 
ఉత్తరపరిషేచనమ్‌ 
పునః ప్రాణానాయమ్య, "అధితే౭ నామ్‌ నా” ఇతి దక్షిణతః ప్రాచీనమ్‌, 
"అనుమతే ౭ న్వమగ్‌సాః"- ఇతి పశ్చాదుదీచీనమ్‌, 'నరన్వతే౭ న్వోమగ్‌ సాః"- 
aa ౧? పక. ౧? 
ఇత్యుత్తరతః ప్రాచీనమ్‌, 'దేవొనవితః ప్రానొదీః "- ఇతి సమంతమగ్నిం పరిషిచ్య! 
77. 'క్రీవివబే న్వావో/విభ్లవే వరమాళ్ళ న ఇదం నమమ/ 
ఇతి సమిధమగ్నౌ నినీయ, ఉత్థాయ, అంజలిం బధ్వా, అగ్న్యుపస్థానం కుర్యాత్‌! 
అగు ౪$పసానమ్‌ 
షిపస్థాన 
మం/యృత్తేఅగ్న తేజిన్తే నావాం తేజున్వీ భూయానం యక్తోఅగ్నే వర్ష్చన్తే నావాం 
వర్చన్వీ భూయానం యళత్తో అగ్నే వారన్తే నావాగ్‌ం వొరన్వీ భూయానమ్‌/౧/ 
ముడు మేధాం మయ వ్రజాం మయ్య రు న్రేజోధధాతు మడు మేధాం మయ వ్రజాం 
మయీన్లీ ఇన్ర్రియం ధభాతు ముడు మేధాం మడ వ్రజాం మయి నూర్యో బ్రాజో 
దధాతు/౨/ 


37 మరల ప్రాణాయామమును చేసి, ఎడమచేత జలపాత్రను తాకుచు, కుడిచేతిలో జలమును 
తీసికొని “అదితే= న్వూమ్యభం్థ్రాః”- అని దక్షిణమునందు పడమటినుండి తూర్పునకు, "అను 
మతే౭.న్వమ్‌ంపాః"- అని పశ్చిమమందు దక్షిణమునుండి ఉత్తరమునకు, "నరన్వతేజఒన్వ 
మర్రయ్థాః”- అని ఉత్తరమునందు పశ్చిమమునుండి తూర్పునకు, "దేవ నవితోఖానావీ2”- అని 
ఈశాన్యమునుండి ప్రదక్షిణముగా తిరిగి ఈశాన్యమువటకు, అగ్నిని నీటితో పరిషేచనము 
చేయవలెను. దీనికే ఉత్తరపరిషేచన మని పేరు. ఆ తర్వాత కర్త దండధారియై లేచి నిలబడి 
అగ్నికి అంజలించుచు “యత్తే అగ్నే” ఇత్యాది 3 మంత్రములను, ప్రార్థనాశ్లోకములను చెప్పి, 
గోత్రనామములతో కూడిన అభివాదమును చేయవలెను (గమనిక: ఇచ్చట ఉదాహరణముగా, 
శఠమర్షణగోత్రీకుడైన నారాయణశర్మ అను కర్తయొక్క అభివాదన మీయబడినది. దీని స్థాన 
ములో ప్రస్తుతకర్తకు సరిపడు అభివాదమును చెప్పుకొనవలెను.) 


పూర్వప్రయోగే 337 సమిదాధానవిధిః 


మానస్తోక తనయ మాన ఆయువి మానోగోను మానో అక్టో మురీరివః వీరాన్మా నో 
రుధ్రభామి తో వభీర్‌ వావివ నోనమనా ఏధేము తే/3/ 
పారనశోకాః 
థి ౧ 
లో/ దాం మేధాం యళ వడం విద్యాం avo యం బలమ్‌/ ఆయువ్యం తేజ 
౧౮ అభ Vg gg ఆ 
ఆరోగ్యం దేవామే వావ్య వావాన/శ్రియం జేవామే వావ్య వావానడీం నమ భతి/ 
శ్‌ యన్య న్య త్యా బ నామోక్త్యా తపోవోమక్రయాదవు/న్యూ నం నంవ్రూధతాం 
యాతి నద్యో వనే వంతాళనమ్‌॥/ 
శ్‌ మంత్రహీనం క్రయాపానం భక్తిహీనం వాంతాళన/ యు తను మయాదేవ 
వరిభూర్థం తదన్తు త్తే 
అభివాదః 
బతున్సా గరవర్యన్తం గొచ్రాహ్మ జోభ్యం తుభం భవతు/ 
అభివాధయే ఆంగీరన వౌడుకుత్స త్రనభన్యుషత్ర్యా రయ వ్రవరాన్విత ళళమధణన 
గోతం ఆవన్తవ్భు న్యూత్ర్క యడిళ్ళాఖాధ్యా యీ నారాయణళర్భా ఆవామన్ని భోః 
348వ్రా|| అనంతరముపవిశ్య, ద్విరాచమ్యాత్తరయా భగవదర్పణం కుర్యాత్‌. 
“న్వళేవభూతేనమయా న్వీయైః నర్వ వరిభ్నదెః/ 
విధాతుం ప్రీతమాత్మా నం దేవః రారితవాన్‌ న్వయమ్‌/” 
“వీయతామనేన భగవాన్‌ వానుదేవ నర్వం క్రీకృఖార అమన” 


స టీం తీ తీ తీత తీత ఈఈ 
ఖం 9 ఖం 9 ఖం 9 9 


348 అభివాదానంతరము కూర్చొని, రెండుసార్లు ఆచమించి, తరువాత నిచ్చిన “స్వశేషభూతేన 
మయా” అను శ్లోకమును, “ప్రీయతామనేన భగవాన్‌ వాసుదేవః! సర్వం శ్రీకృష్ణార్పణమస్తు” 
అను వాక్యములను చెప్పి భగవంతున కంజలించి ముగించవలెను. 


ఉపాకర్మప్రయోగః 


ళం 
కామోకార్డీన శ్రంత్రజపః 
34వ్రావణ్ర్యాం పౌర్ణమాస్యాం వటుః పూర్వాష్హే స్నాత్వా, ధెతం పరిధాయ, ఊర్ధ్వ 
పుండ్రం ధృత్వా, ప్రాతస్సంధ్యావన్గనం (ప్రాతస్సమిదాధానం చ కృత్వా), ప్రాజ్ముఖ 
ఉపవిశ్య, ప్రాణానాయమ్య, 
“కృక్తాంబరథరం విష్లుం ళళివ్వర్థం బతుర్భు జొమ్‌/ 
బ్రనన్న వదనం ధ్యా యేళ్ళ ర్వవిమ్నో వశాన్తయే॥ 
జానానంధమయం దేవం నిర్భు లన్భ్ర టీకాక్భ తిమ్‌/ 
హః 
ఆధారం నర్వ విద్యా నాం వాయగ్రీవమువాన్థ వౌ 
లక్ష్మీ నాథ నమారంభాం నాథ యామున మధ్య మామ్‌/ 
ఆఅన్ఫుదాబార్య వర్యన్రాం వందే గుడువరంవరామ్‌/ 


సక శ్రావణపూర్ణిమనాడు వటువు ఉదయమందే స్నానము చేసి, మడిబట్టలను కట్టుకొని, తిరు 
మణిని పెట్టుకొని, ప్రాతస్సంధ్యావందనమును, ప్రాతస్సమిదాధానమును కూడ పూర్తిచేసి, 
తూర్పునకు మళ్లి ప్రాణాయామము చేసి, “శుక్లాంబరధరం” ఇత్యాదిశ్లోకములను చెప్పి, 
“హరిరోం తత్సత్‌--- తైష్యాం పౌర్ణమాస్యాం అధ్యా యోత్సర్ణ నాక రణ ప్రాయశ్చిత్తార్ధం అష్టో 
త్రరశతవారం అష్టోత్తర స హస్రవారంవా కామో=కార్‌షీన్మన్యురకార్‌ షీదితి మంత్రజపం కరిష్యే” 
- అని సంకల్పించి, ' కామో=తాల్‌ వీ నృ న్యు రకాల్‌షీన్న మో నమః” అనుమంత్రమును 108 లేక 
1008 సార్లు జపించవలెను. అనంతరము లేచి నిలుచుండి, అంజలిబద్ధుడై, “ఉత్తమే శిఖరే దేవీ” 
అను మంత్రమును చెప్పి కూర్చొని, రెండుసార్లు ఆచమించి “కాయేన వాచా-సమర్పయామి! 
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు! - అని చెప్పి భగవదర్పణము చేయవలెను. సూచన: కామోకార్డీ 
న్మంత్రజపమును అనధ్యయనదినములలో వేదమును చదివినందులకు ప్రాయ శ్చిత్తరూపముగా 
చేయుచున్నారు. కాని క్రొత్తగా ఉపనయనమైన వటువునకు ఉపాకర్మకు పూర్వమే వేదాధ్యయ 
నార్హత లేదు కనుక, ఇట్టి వటువు తొలి ఉపాకర్మనాడు ఈ మంత్రజపము చేయనక్క అలేదు. 
తరువాత బ్రహ్మచారులు తిథివారనక్షత్ర దోషములను పరిగణించకుండ వపనము చేయించు 
కొనవలెను. 


పూర్వప్రయోగే 339 ఉపాకర్మప్రయోగః 


యన్య ద్వారభమ్ర్రాద్యాః వొరివద్యాః వరళ్ళుతమ్‌/ 

విభుం నిభ్ను ంలి నతతం వివ్వుక్సేనం తమ్మాత్రయే/ 
“వారరోం తత్సత్‌, శ్రీగోవింద, గోవిందో గోవిందో - అన్య శ్రీభగవత? మవోవురువన్య 
విష్రోరాజయా వ్రవర్తమానన్య ఆద్య్ర్రవ్యూ ణః ద్వతీయవరార్డే శ్వేతవరావారల్సే బేబ్‌ 
న్వూతమన్వాంతరే కలియుగే బ్రథముపారే జంజూద్స్వీవే భారతవరే భరతఖండే ళూభ్రో 
మేరోర్టక్షణదగ్భాగే అన్ఫ్రీ న్‌ వర్తమానేవ్యా వవోరికేవభవాది వనీ నంవత్స రాణాం మధ్యే 
----నంవళత్త్ర రేభక్షశాయనే వరబుతౌ కౌావణమానే కుకవక్షే ----వానరే కవణానక్షత 

ట్‌ & శి ల (ఈ 
యుక్తాయాం తుభనక్షత్ర, కుభీయోగ్‌, కుభీకరణ ఏవం గుణవిళేషణవి కికాయా 
మన్యాం తుభీతిథె శ్రీభోగివదాజ్జాయా శ్రీమున్నా రాయణప్రీత్య ధం భగవ్వత్భ్ర ంకర్య 
డూవంతైెవ్యాం వౌరమాన్యాం అధ్యా యోత్సారనాకరణబ్రాయక్చి త్రాధం ఆభ్రోత్తరళల 
వారం (ఆఖోత్తరనవాన్ర వారం వా) కామో౭ రార్‌షీ న న్యు రకార్‌వీ భతి మంత్రజొనం 
కరిష్యే” - అతి సంకల్ప్య, 
మం! కామో=౭_కార్‌షీన్మన్యురకార్‌షీన్న మో నమః! 
- ఇత్యష్టోత్తరశత వారం వా అష్టోత్తరసహస్రవారం వా జపిత్వా, ఉత్థాయ, అంజలిం 
బధ్వా, సూర్యాభిముఖో భూత్వా, 

మం/జత్తమే శిఖరే దేవీ భూమ్యాం వర్వతమూర్థని/ శ్రావ్యా జోభ్యో వ్యా నుజ్ఞైనం గబ్భ 
దేని యథానుఖమ్‌/ (తై.ఆ.6.45) 
- ఇతి జపిత్వా, ఉపవిశ్య, ద్విరాచమ్య, 
శ్లో” కాయేన వాబా మననేంద్రియెర్వా మధ్యా తనా వావ్రకృతే న్వూభావాత్‌/ 

కరోమి యద్యత్సతలం వర్గు నారాయణాయేతి నమత్శ్స యామి 

నర్వం క్రీకృజ్ఞార్సు అమన్రు/ 
- ఇతి భగవదర్పణం కృత్వా బ్రహ్మచారిణో వపనం కుర్యుః! నాత్ర వారాదిదోషగన్థః 


పూర్వప్రయోగే 340 ఉపాకర్మప్రయోగః 


మధ్యా హ్నకార్యమ్‌ 
జొ ఆథ్రాపరాహ్హూ బ్రహ్మచారిణః గృహస్థాశ్చ స్నాత్వా, ధెతం పరిధాయ, ఊర్థ్వ 
పుండ్రాన్‌ ధృత్వా, మాధ్యాహ్నికం కృత్వా, ప్రాజ్ముఖ ఉపవిశ్య, ఆచమ్య, పవిత్ర 
పాణయః, ప్రాణానాయమ్య, 
సంకల్చః 

“కుర్తాంబరధరం విక్ణుం కళళివర్థం బతుర్భు జమ్‌/ 

వ్రనన్న వభనం ధ్యాయేత్సు ర్వావిమ్నోో వళాన్త్రయే/ 

జానానంధమయం దేవం నిర్భు లన్ఫు టీకాక్ళ తిమ్‌/ 

క్‌ 

ఆధారం నర్వవిద్యా భాం వాయ్యగ్రీవమువాన్థు వౌ 

లక్షీ నాథ నమారంభాం నాథ యామున మధ్య మామ్‌/ 

అన్య దాబార్య వర్యన్తాం వందే గుడువరంవరామ్‌/ 

యన్య ద్వారభమ్రాద్యా* వొరవద్యాః వరళ్ళుతమ్‌/ 

విభు 0 నిభ్ను ంతి నతలతం వివ్వుక్సేనం తమ్యాశ్రయే/” 


350 తరువాత మధ్యాహ్నమునందు (నదిలో గాని, చెజువులో గాని, ఇది అసాధ్యమైన ఇంటిలో 
గాని) బ్రహ్మచారులు, గృహస్థులూ అందరు స్నానము చేసి, మడిబట్టలను కట్టుకొని, తిరు 
మణిని పెట్టుకొని, మధ్యాహ్నసంధ్యావందనమును చేసికొని, తూర్పునకు మళ్లి కూర్చొని, 
ఆచమించి, పవిత్రమును ధరించి, ప్రాణాయామము చేసి, “శుక్లాంబరధరం” ఇత్యాదిశ్లోకము 
లను చెప్పి, “వారిలో తత్సత్‌--- శ్రావణ్యాం వౌరమాన్యాం అధ్యాయోపాకర్శ కరవ్యే/ 
తధంగం కాండర్ధతర్చ ణం కరమ్యే/ తధంగం నూతనయజ్ఞాోవవీ తభారణం (మోంజ్యూ డొనభండ 
థారణాని బూ కరిష్యే” - అని సంకల్పించవలెను. ఉపాకర్మలో గృహస్థులు నూతనయజ్ఞోప 
వీతములను ధరించి కాండర్గితర్పణము చేయవలెను. బ్రహ్మచారులు నూతనయజ్ఞోపవీతము 
లనే కాక మౌంజ్యజినదండములను కూడ ధరించి కాండర్షితర్పణము చేయవలెను. అందుచేత 
బ్రహ్మచారులు బ్రాకెట్లలో నిచ్చిన “మౌంజ్యాజానభండ ధారణాని బ'- అను పదమును చేర్చి 
సంకల్పమును చెప్పవలెను. గృహస్థు లీ పదమును చేర్చి చెప్ప నవసరము లేదు. 


పూర్వప్రయోగే 341 ఉపాకర్మప్రయోగః 


“వారరోం తత్సల్‌, శ్రీగోవింద గోవింద, గోవింద - అన్య శ్రీభరవతః మవోవురువన్య 
విష్రోరా్ఞయావ్రవర్తమానన్య అధ్యా బ్రిబ్మూ 2 ట్వితీయవరారే జ్వే తవరావాకల్సేవైవ 
న్వూతమన్వాంతరే కలియుగే వ్రభమవాదే డఉంభటూద్వువే భారతవరే భరతఖండే ళూభ్రో 
మేలోధ్రక్షీణటిగ్భాగే అన్ఫ్రీ న్‌ వర్తమానే వ్యా వవోరికేవ్రభవాది వవ్లి నంవత్స రాణాం మధ్యే 
----నంవళత్త్ర రేభక్షశాయనే వరబుతౌ కౌావణమానే తుక్రవత్లే ----వానరే కవణానక్షత 

ట్‌ & (= ల (త 
యుక్తాయాం తుభనక్షత్ర, కుభీయోగ్‌, కుభీకరణ ఏవం గుణవిళేషణవి కికాయా 
మస్యాం తుభితిథె శ్రీభోగివదాజ్జాయా శ్రీమున్నా రాయణప్రీత్య ధం భగవ్వత్భ్రై ంకర్య 
రూవం శ్రొవణ్యాం వౌరమాన్యాం అధ్యా యోపాకర్భ కరిష్యే/ తధంగం రాంఢరి 
తర్పణం కరిష్యే/ తదంగం నూతనయజ్ఞోవబీ తధారణం (మౌంజ్యా జానదండధారణాని 
బ్‌) కరిష్యే/ - ఇతి సంకల్ప్య, 

నూతన యజ్ఞోపవీతధారణమ్‌ 

కప్రాణానాయమ్య, “వూర్వోత్త వఏవంగుణవిలేషణబి కిషాయా మన్యాం తుభీతిథె 
శ్రీభగవదాజ్షాయా శ్రీమన్నా రాయణప్రీత్య ధం భొగవృల్తై ంరర్య డూవం శౌతన్మార్త 
నిత్య కర్ణా నుష్ణానయోగ్య తానలనీధ్య ధం నూతనయజ్ఞోవవీ తధారణం కరిష్యే / - 
ఇతి సంకల్ప్య, యజ్ఞోవదీ తధారణమంత్రన్య బ్రహ్మో యువత ల్రిఖ్లువ్‌ భః వేదాశ్రయో 
దేవతాః! యజ్ఞోవవీ తధారణో వినియోగ - 
మం/యజ్లోవవీతం వరమిం వవిత్రంవ్రజావతే ర్యతృవాడం వురస్తోత/ఆయువ్య 
మ్య ంద్రతిముంబ జుభ్రం యుజ్జోవవీతం బలమిన్తు తేజః 


- బతి యజ్ఞోపవీతం ధృత్వా౭=ఇచమేత్‌| 


3 బ్రహ్మచారులు, గృహస్థులూ అందటును ప్రాణాయామము చేసి, 'వూర్నోక్త ఏవంగుణ 
విళేషణవి శఫాయా మన్యాం ----శూతనయజ్ఞావవీతధారణం తరమ్యే/ - అని సంకల్పించి, 
మొదటి అధ్యాయములో నిచ్చినట్లుగా బ్రహ్మచారు లొక్కటి, వివాహితులు రెండు యజ్ఞోపవీత 
ములను ధరింపవలెను. కొందరు గృహస్థులు ఉత్తరీయార్థము మూడవ యజ్ఞోపవీతమును 
కూడ ధరించు పద్ధతి యున్నది. 


పూర్వప్రయోగే 342 ఉపాకర్మప్రయోగః 


గృహస్థానాం ద్వితీయయజ్ఞోపవీ తధారణమ్‌ 
తతః గృహస్థాః ఆచమ్య, ప్రాణానాయమ్య, 'వూర్యోత్త ఏవంగుణవిలేపణవిళిప్రా- 
యామస్యాం త భతిజౌ శ్రీభగవదాళ్ఞయా శ్రీమన్నా రాయణవ్రీత్యరం భగవ్వత్కై ంకర్య 
డూవం గార్హస్యార్థం ద్వీతీయయళ్లోవవీతధారణం కరవ్యే/ - ఇతి సంకల్ప్య, 
యజ్ఞోవబీ తధారణమంత్రన్య బ్రహ్మో బువి& త్రిమువ్‌ భః వేదాశ్రయో దేవతాః 
యజ్ఞోవబీ తధారణో వినియోగ 
మం/యడ్రోవవీతం వరమం వవిత్రం వ్రజావళే ర్యతృవాడం వురస్తోల/ ఆయువ్య 
మృగ్యం ప్రతిముంచ భబ్రం యజ్రోవవీతం బలమన్తు తేతు/ 
-ఇతి ద్వితీయయజ్ఞోపవీతం ధృత్వాఇఇచమేత్‌! ఏవం కేచిత్‌ గృహస్థాః ఉత్తరీ- 
యార్థం తృతీయయజ్ఞో పవీతం చ ధరిష్యన్తి 

బ్రహ్మచారీణాం మేఖలా౭ జినధారణమ్‌ 
సూ|| మౌంజీం మేఖలాం త్రివృతాం త్రిః ప్రదక్షిణ ముత్తరాభ్యాం పరివీయ! నాఖిదేశే 
గ్రంథిం కృత్వా తౌ మన్హై కుమారం వాచయేతి] 
మం॥/ ఇయం భురుక్తాత్స రిభాధీమానా ళర్శ వడూథం వునతీ న ఆగాల్‌/ 
ప్రాణాపానాభ్యాం బలీమాభరన్ణీ బ్రియాబేవానాగొం నుభగా మేథెలేయమ్‌॥౧| 
ఒుతీన్మ గత్త తవనః వరన్నీ భ్ను తీ రక్షన్స వొమానా అరోలీః/ సానన్స మన్త మను 
వరీవా భ్ర్రయా భర్తారీన్త మేఖలే మారీషామ/౨/ (తై.మం.పా.2.2) 
వధం/ క దుడుక్తాత? వరేజాధమానా/ కర్భ/వరూథమ్‌/ వు నతీ/నః /ఆగాల్‌/ 
ప్రాణాపానాజ్యా మ్‌/బఆబ్‌/ ఆభీరేస్తీ/ ప్రియా దేవానామ్‌/ నుభరామేవలాశ్రాయము/౧/ 


ఆచార్యుడు తర్వాత నిచ్చిన “ఇయం దురుక్తాత్‌' “బుతస్య గోస్తీ అను రెండు మంత్రము 
లను చెప్పి ముప్పిరి వేసిన ముంజగడ్డి లేక దర్భత్రాటిని వటువుయొక్క మొలచుట్టును మూడు 
చుట్లు ప్రదక్షిణముగా కట్టి, ఆమూడువరుసలకు నాభి దగ్గర ముడి వేసి, తదుపరి ఆ రెండుమంత్ర 
ములను వటువుచేత చెప్పించవలెను. 


పూర్వప్రయోగే 343 ఉపాకర్మప్రయోగః 


ఒుతన్య/గొ్దీ ఈవనఃవరన్సీ/మ్ను తీరక్షః/ నహామానాః/ అరాతీవ సాన నమున్తమ్‌/ 
అను/వలీపా/ భభ్రయా/ భర్తా తే/మేఖలే [మారీషామ/౨/ 
వా] మిత్రస్యచకు' రితి కృష్ణాజినముత్తరలోమకముత్తరీ యార్థే ధారయిత్వా తదేవ 


వాచయీత! 


మం మిత్రన్య చక్షురడుణం బలియన్తేకోయ ళన్వీ న్రవిరగం నమీలమ్‌/ అనావానన్యం 
వననం ఊర్టు వరీభం వాజ్య జాను దదే= వామ్‌/౧| (తై.మం.పా.2.2) 

వదం మిత్రన్మ/బక్లుః భదిణమ్‌/ బలియః తేడ! 'యళన్వీ/న్రవితమ/నమభమ/ 
అనావానన్య మ/ వననమ్‌/ జరక్టు/వరీభమ్‌/ వాజి! అజునబ్‌/ధధే౭ వాజు/౧/ 


బ్రహ్మచారీణాం దండగ్రహణమ్‌ 
తోస్తూ! దండ ముత్తరేశాదత్తే! మంత్రాన్తే పాలాశదండమార్య దత్తం వటుర్దక్షిణపాణినా 
ఇ౭=౭_దత్తే] 
మంగ నుశ్రవన్నుళ్రవనం మా కుడు యథా త్వగ్‌ం నుశ్రవన్నుశ్రవొ అన్యేవమవాగ్‌ం 
నుత్రవన్ను టూ భూయానం యథాత్వ గం నుత్రవన్సు శ్రవో దేవానాం నిధగోపోజ న్యేవ- 
మవాం బ్రాన్మ శానాం ల్రివ్మా అోనిభిగోపో భూయానమ్‌/ (తై.మం.పా.2.5) | 


వధంగ నుత్రవో/ నుత్రవనవ్‌/మా కుడు/యఢాత్వమ్‌/నుత్రమ నుత్రవా అని/వవ మవామ్‌/ 


నుశ్రవోః/నుశ్రదా/ భూయానమ్‌/ యథా త్వమ్‌/నుశ్రవః/నుశ్రవః/ రేవానామ్‌/ నిధి 
గోపో2 ని/పవమవామ్‌/ (బ్రాహ్మ శానామ్‌/ బ్రవ్మూ అతో నిధిగోనః భూయానమ్‌// 


స తరువాత ఆచార్యుడు “మిత్రస్య చక్షుః అను మంత్రమును చెప్పి ఒక చిన్న కృష్ణాజినపు 
ముక్కను పైకి రోమములుండునట్లుగా వటువుజందెముయొక్క బ్రహ్మముడికి క్రిందుగా కట్టి, 
వటువుచే ఆమంత్రమును పలికించవలెను. 

354 తర్వాత వటువు తూర్పుముఖముగా లేచి నిలుచుండగా, ఆచార్యుడు “సుశ్రవసః” అను 
మంత్రమును అతనిచేత చెప్పించి, అతని కుడిచేతికి మోదుగు దండమును పట్టించవలెను. 


పూర్వప్రయోగే 344 ఉపాకర్మప్రయోగః 


కాండరితర్పణమ్‌ 
జ 

వా అనంతరం స్నాత్వా! ఉర్ధ్వపుండ్రాన్‌ ధృత్వా! తటాక నదీ వా జలే స్థిత్వా! అథవా 
కుక్కుటాసనే ఉపవిశ్య|ద్విరాచమ్య] ప్రాణానాయమ్య! ' వూర్యోత్త వవంగుణ విలేషణ 
విళిప్రాయామస్యాం తుభతిథౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయజవ్రీత్యర్థం భగవ 
జకర్యా రూవం క్రావణ్యాం వౌరమాన్యాం అధ్య యోపాకర్భ శీ వాజావత్యాద నవ 
కాక్టుధి తీర్చు ణం కరిష్యే '- ఇతి సంకల్ప్య! ఉదజ్ముఖో నివీతినో భూత్వా! తిలాక్షత 
సహితం నవ కాండర్గితరృణం బుషితీరేన కుర్యాత్‌! 

వ థ 
1. ప్రజాపతిం కాండర్గిం తర్పయామి! తర్పయామి! తర్పయామి! 

wi 
2. సోమం కాండర్షిం తర్పయామి! తర్పయామి! తర్పయామి! 
3. అగ్నిం కాండర్షిం తర్పయామి! తర్పయామి! తర్పయామి! 
4. విశ్వాన్‌ దేవాన్‌ కాండర్షీగ్‌ స్తర్పయామి! తర్పయామి! తర్పయామి! 
సాగ్‌ంహితీభ్యో దేవతాభ్య ఉపనిషదస్తర్పయామి! తర్పయామి! తర్పయామి! 
6. యాజైకీరేవతా ఉపనిషదస్తర్పృయామి! తర్పయామి! తర్పయామి! 

ఇ న 


Sn 


355 తర్వాత బ్రహ్మచారులు, గృహస్థులూ అందటును స్నానము చేస్తీ ఊర్థ్వ పుండ్రములను 
ధరించి, తటాకజలములో గాని, నదీజలములో గాని ఉత్తరముఖముగా నిలిచి, అది సాధ్యము 
గాకున్నగృహమందు కుక్కుటాసనముతో ఉత్తరముఖముగా కూర్చొని, రెండుసార్హాచమించి, 
ప్రాణాయామము చేసి, 'వూర్యోక్త ఏవంగుణ విళేవ అవి శాయాం---నవరాకుధి తీర్చ ణం 
కరిష్యే అని చెప్పి, నివీతిని చేసికొని, పాత, క్రొత్త జందెములను కలిపి బ్రహ్మముడులు దోసిటి 
లోనికి వచ్చునట్లుగా రెండుబొటన వ్రేళ్లకు చుట్టుకొని, దోసిటిలో నాచార్యుడు బియ్యమును, 
తిలలను వేసి నీటిని పోయగా క్రింద నిచ్చిన తొమ్మిదిమంత్రములను చెప్పుచు తర్పయామి 
అన్నపుడెల్ల నీటిని విడుచుచు (మూడేసి సార్లు) తర్పణము చేయవలెను. గమనిక: 8వ తర్పణ 
మును మాత్రము బ్రహ్మతీర్ధముతోను, మిగితా అన్నితర్పణములను బుషితీర్థముతోను చేయ 
వలెను. తర్పణానంతర మందటును (నీటిలో నిలబడి తర్పణము చేసినచో, తడివస్త్రములను 
విడిచి, ఎండిన మడిబట్టలను కట్టుకొని) జందెములను ఉపవీతిగా చేసికొని ఆచమించి, ఇంటిలో 
అధ్యయనహోమము చేయవలెను. 


పూర్వప్రయోగే 345 ఉపాకర్మప్రయోగః 


7. వారుణీర్ణేవతా ఉపనిషదస్తర్పయామి! తర్పయామి! తర్పయామి! 
8. (బ్రహ్మతీర్ధేన) బ్రహ్మాణగ్గ్‌ స్వయంభువం తర్పయామి! తర్పయామి! తర్ప- 
యామి] 

9. సదసస్పతిం తర్పయామి! తర్పయామి! తర్పయామి! 

తతః శుష్కవస్త్రాణి ధృత్వా ఉపవీతినో భూత్వా౭.2.చమ్య అధ్యయనహోమం 
కుర్యాత్‌! 

అధ్య యనహోమః 

ఆచార్యః ద్విరాచమ్య, ప్రాణానాయమ్య, 
“ వూర్చోత్త వవంగుణ విశేవణవికిప్రాయా మస్యాం తభతిథ శ్రీభరవదాజ్ఞయా శ్రీమ 
న్నా రాయణ్య్రీత్యర్థం భగవత్కై ంకర్య డూవం శ్రావణ్యాం పౌర్థమాస్యాం అధ్యయన 
వోమం కరిష్మే/ తభంగత్వేన వట్బా త్రవ్రయోగవ్రకాలేశాగ్న ముఖం కరిష్యే - 
ఇతిసంకల్ప్య, స్థండిలోల్రేఖ నాద్య గ్ని పరిషేచనాంతం షట్పాత్రప్రయోగం కృత్వా, 
అన్వారభ్ధేష్వంతేవాసిషు దర్వ్యా ఆజ్యాహుతీన్‌ జహోతి! 
/ ద్రజావతయే కాండర్‌వయే స్వావోవ్రజావతయే కాండర్‌ వయ ఇదం న ముమ/ 
2 సోమాయ కాంఢర్‌షయే స్వాజో/ సోమాయ కాండర్‌ వయ ఇదం నమమ / 
3. అగ్ని యే రాండర్‌షయే స్వాజో అగ్ని యే కాండర్‌పయ ఇదం నమమ / 
4. ఎిజ్వేభ్యో దేవేభ్యః కాండరిభ్య స్ఫాజో విళ్వేభ్యో దేవేభ్య రాండభిభ్యే ఇదం న 

మము/ 


356 అధ్యయనహోమమునకై ఆచార్యుడు వటువులను ప్రక్కకు కూర్చుండబెట్టుకొని, రెండు 
సార్లు ఆచమించి,ప్రాణాయామము చేసి, 'వూర్యోక్రవవంగుణవిలేష అవి క్ఞగయాం---వట్బా త్ర 
వ్రయోగన్రకారేణాగ్ని ముఖం కలిష్యే' అని సంకల్పించి, “షట్నాత్రప్రయోగఃి అను అధ్యాయ 
ములో చెప్పినట్లుగా పరిధులను వేయుచు అగ్ని ముఖమును చక్షుర్ణోమాంతము చేసి, వటువులు 
తనను (దర్భలతో) తాకుచుండగా ప్రధానదర్వీతో క్రింద నిచ్చిన 10 ఆజ్యాహుతులను చేయ 
వలెను. 


పూర్వప్రయోగే 346 ఉపాకర్మప్రయోగః 


5. సారంవాతీభ్యో దేవతాభ్య ఉవనివద్య్యు స్సాాజో/ సాగ్‌ంపాతీభ్యో దేవతాభ్య 
ఉవనివద్భ్యు అదం నమమ / 

6. యాజ్ఞకీభ్ళో దేవతాభ్య ఉవనివద్భ్యు స్స్యావో యాజ్ఞుకీభ్యో దేవతాభ్య 
ఉవనివద్భ్యు అదం నమమ / 

7. వారుణేభ్యో దేవతాభ్య ఉవనివద్భ్యు స్ఫ్వాతో' వాడుణోభ్యో దేవతాభ్య 
ఉవనివద్భ్యు అదం నమమ / 

& శ్రవ్య జోన్వయంభువే స్వాజూ బ్రహ్మ జోన్వయంభువ ఇధం నమమ / 

9. నదనన్సతయే స్వావో నదననతయ ఖదం నమమ / 

10. నదీనన్న 1) తిముద్భు తం ప్రీయ మింద్రీన్య కాశ్యువు/ననీల మేధా మయానివల్ల 
న్వావో/ నధనన్స తయ ఇదం నమమ / 

%ొబ్రత్యాచార్యో హుత్వా ప్రణవపూర్వక మిషేత్వేత్యాది చతురోనువాకానేవ శిష్యా 

నధ్యాపయేత్‌। (తైసం.1.1.1-4) 

౧ వారిః ఓమ్‌/ ఇవే తీరే త్వా వాయవ్భ్యూ పాయవ్య్హు దేవోవన్స ఏతా ప్రార్సు - 
యతు శ్రే తమాయ కర్భ అ ఆప్యొ యధ్వుమమ్ను యా దేవభాగమూర్ధన్వతీః 
వయున్వాతీః వ్రజావకీరనమీవా లీయజ్షా మావోన్త్రన ఈకత మామళగొంనో 
దుద్రన్మ పాతి? వరో వోవృజుక్తు ధ్రువా అన్ని న గోవతౌ స్యాత బప్వార్యడమానన్య 
వజాన్సాపా/ mm క్‌ 

2. యజ్ఞిన్య మోవదీని వ్రత్యుష్టదం రక్షః వ్రత్యు ఇం అరొతయః వ్రయమగాభివడా 


357 ఇట్టాచార్యుడు వటువులు తనను తాకుచుండగా 10 ఆజ్యహుతులను చేసి, (గృహస్థులు) 
వటువులందరిచే, ఓంకార మారంభమునందుగల “ఇషేత్వోర్టేత్వా' మున్నగు యజర్వేద 
సంహితలోని మొదటి నాలు అనువాకములను చెప్పించవలెను. ఇట్లు చెప్పించి, ఆచార్యుడు 
శిష్యులను తాకకుండ, జయాదులను, స్విష్టకృద్ధోమమును, ప్రణీతామోక్షణము ను, బ్రహ్మ విస 
ర్ధనమును, అగ్న్యుపస్థానమును షట్పాత్రప్రయోగములో చెప్పినట్లుగా చేసి, ఆపైన అభ్యుదయ 
మును, పుణ్యాహవాచనమును చేయవలెను. గమనిక: ఉపాకర్మలో పూర్ణాహుతి లేదు. 


పూర్వప్రయోగే 347 ఉపాకర్మప్రయోగః 


బిర్‌హొరబ్భ మనునాకృ తా న్వధయా వితష్టా త ఆవవాన్తి కనయః వు రస్తా- 
భైవేభ్యో జకమివాబర్‌ పొరానదో దేవానాం వరివూతమని వర్‌, వవ్చుభ్రయని 
దేవబర్‌ పారా త్వా 2 న్వజ్మా తిర్యక్సర్న తే రాధ్యా నమాబ్బేత్తాతే మా రోషం 
దేవల ల్‌వాళ్ళు తవీల్‌ళం విలోవా నవాన్రవల్‌కాః)వి వయ గం ఢిపామవృ (భీవ్యా 
నృృంవృవూ వొపానునంభృతా త్వా నంభీరాయ్యద్దత్యై రాన్నా 2 నీన్హాత్యా 


నన్న వొనం వూప్తా తేర్రనిం గ్రభ్నాతు నతేమాస్రాదన్రున్య త్వా బాహుభ్యా 
ముద్యబ్బే బృవాన్స తేడ్మూర్లా వొరామ్యు ర్వాన్తరక్షమన్సువా దేవం గమమని/ 
. తున్లభ్వుందైవ్యాయ కర్భణో దవయడ్యా రై మాతరక్వానో మరు ని ద్యారోని 


రు 


వృ భీవ్యాని విశ్వాధాయా అని వరమేణ ధామ్నా దృ గంవాన్వు మావ్వొర్వనూనాం 
వవిత్రమని ళతభారం వనూనాం వవిత్రమని నవాన్రభారగ్‌ం వాంతస్తో కో వుతో 
ట్రజో ఇగ్నో య దబృవాతేనాకోయ న్వావోద్యా వొవ్ఫ థివీభ్యాగ్‌ం నావిశ్వాయు 


స్పావిళ్వవ్యు బాస్సా విళ్వకర్మా నంవృ చద్వమ్యృ తావరీడూర్శి జో ర్భ ధుముత్తమా 
మృన్హా భనన్య సాతయే సోమేన త్వా తనబ్బీ నాయ దధి బిక్లోవావ్య గం రక్షన్వ/ 

. కర్భణో వాం దేవేభ్యి ళ్ళకేయం వేషాయ త్వా వ్రత్యుళ్టగం రక్షః ప్రత్యుషా 
ఆరోతయో భూరిని థూర్వ దూర్వోన్తం భూర్వుతం యో2= స్మా న్‌ దూర్వోతి తం 
ఢూర్వయం వయం డూర్వో మనం దేవానోమని నన్నీ తమం వవ్రతమం జప 
కమం: వన్న బతమం దేవవలాతమమనవ్రలతమని వావిర్రానం దృ గంవాన్వ 


సి 


మావ్వూర్జుత్రన్య త్వా భక్షుషా వ్రేక్షే మా భేర్మా నంవీక్టా మా త్వా/వపాగ్‌ంనీష 
ముతువాతొయ దేవన త్వా నవితుః వ్రనవేశ్విశోర్చా వంభ్యాం వూఫ్లో వాన్తాభ్యా 
మగ యే డొన్టం నిర్పివామ్యు es) పోమాబభ్యా మిధం దేవానా మిదమునన్నవా 


న్నాత్యా త్వా సార్వొత్యే నువరభి విఖ్యేవం ఎబైలక్వానలం జ్యొతిర్భ్రగ్‌ంవాన్తాం భుర్యా 
ధ్యావొవృ భీవ్యో డుర్వీన్తరక్షమన్వి వ్యా దీత్యా స్తో వశైసాభయామ్యు గ్నే వావ్య గ్‌ం 
రక్షన్వు/ 

ఇత్యధ్యాష్య, అనన్వారబ్దో జయాది స్విష్టకృదన్తం హుత్వా, ప్రణీతా విమోక్ష్య, 


పూర్వప్రయోగే 348 ఉపాకర్మప్రయోగః 


బ్రహ్మోద్వాసనం కృత్వా, అభ్యుదయం పుణ్యాహం చ కుర్యాత్‌! 

౫ అభ్యుదయమ్‌ 
ఆచార్యః ద్విః ప్రాణానాయమ్య, 'వూల్యోత్త వవంగుణవిశేవణవిళిపాయా మన్యాం 
థభతిలౌ శ్రీభగవదాజ్రయా శ్రీమన్నా రాయణవ్రీ త్య రం భగవ్వత్కై ంకర్య డూవం అధ్య - 
యనహోమకర్శాంగ మభ్యు భబయరర్భు తరవ్యే/ అభ్యు భయాల మా బ్రాహ్మ శాన్‌ 
భోజయివ్యే” = ఇతిసంకల్ప్య, పూర్వోక్త ప్రకారేణ హిరణ్యరూపేణ అభ్యుదయకం 
కుర్యాత్‌! 

పుణ్యా హవాచనమ్‌ 
ఆచార్యః పునః ప్రాణానాయమ్య, 'వూర్యోత్త పవంగుణవిలేనణవి శ్వా యా మన్యాం 
చుభితిథొ శ్రీభగవదాజ్రయా శ్రీమన్నా రాయజర్రీత్యరం భగవ్వత్కై ంకర్య డూవం అధ్య - 
యనమహోమతకర్శాంగం కర్భ ణః వుణ్యా వాం వాభయిమ్యే /తత్భ ర్భాంగం బొతురో 
భావ్మా శాన్‌ తోపయివ్యే' - ఇతిసంకల్ప్య, "పూర్వోక్త ప్రకారేణ కర్మణః పుణ్యాహ 
వాచనం కృత్వా ఆత్మానం ప్రోక్ష్య, శిష్యాం చ ప్రోక్ష్య, అనుగ్రహం అశీర్వచనం చ 
కుర్యాత్‌! తతః సాయాహ్నే వటవః సాయంసమిదాధానం కుర్యుః! 

పరేద్యుః కర్తవ్యమ్‌ 
(ఉపాకర్మ జరిగిననాటి మజునాడు మిథ్యాధీతప్రాయశ్చిత్తమునకై 1008 మారులు 


358 అభ్యుదయకమునకై ఆచార్యుడు రెండుసార్లు ప్రాణాయామము చేసి, “పూర్వోక్త ఏవం 
గుణవిశేషణవిశిష్టాయాం---బ్రాహ్మణాన్‌ భోజయిషే్యే” అని సంకల్పించి, “నాందీశ్రాద్ధవిధిః 
అను అధ్యాయములో చెప్పినట్లుగ హిరణ్యరూపముగ అభ్యుదయమును చేయవలెను. 

359 ఆచార్యుడు రెండుసార్లు ప్రాణాయామము చేసి, “పూర్వోక్త ఏవం గుణవిశేషణవిశిష్టాయాం 
---బ్రాహ్మణాన్‌ తోషయిష్యే” అని సంకల్పించి, “పుణ్యాహవాచనమ్‌ అను అధ్యాయములో 
చెప్పినట్లుగ పుణ్యాహవాచనము చేసి పుణ్యాహజలముచే తనను ప్రోక్షించుకొని, తరువాత 
వటువులను ప్రోక్షించి, వారికి మంత్రయుతముగ ఆశీర్వాదములను అనుగ్రహింపవలెను. ఆనాటి 
సాయంకాలమునందు వటువులు సాయంసమిదాధానమును చేయవలెను. 


పూర్వప్రయోగే 349 ఉపాకర్మప్రయోగః 


గాయత్రీమంత్రముతో సమిద్ధోమమును గాని, లేదా 1008మారులు గాయత్రీమంత్రజప 
మునుగాని చేయవలెను. హోమవిధి కష్టతరమగుటచే పలువురు మంత్రజపమునే చేయు 
చున్నారు. ఆపద్ధతియే ఇచ్చట చెప్పబడినది.) 
360ప్పరేద్యు; బ్రహ్మచారిణః స్నాత్వా, ధృతవస్త్రోర్థ్వ పుండ్రస్సన్‌, సంధ్యావందనం, ప్రాత 
సృమిదాధానం చ కృత్వా, ప్రాజ్ముఖ ఉపవిశ్య, ఆచమ్య, ప్రాణానాయమ్య, 

“కృక్ణాంబరథరం విష్ణుం ళళివర్థం బతుర్భు జొమ్‌/ 

వ్రనన్న వదనం ధ్యా యేళ్ళ ర్వవిమ్నో వళాన్త్రయే॥ 

జ్రానానంధోమయం దేవం నిర్భ లన్ఫ భోకాత్భ తిమ్‌/ 

ఆధారం నర్వవిద్యా నాం వాయ్యగ్రీవమువాన్ను వౌ 

లక్ష్మీ నాథ నమారంభాం నాథ యామున మధ్య మామ్‌/ 

ఆన్ఫ్ర దాబార్య వర్య న్రాం వందే గుడువరంవరామ్‌/ 

యన్య ట్వి రభవ్యాధ్యాః పారివ ధ్యాః వరళ్ళతమ్‌/ 

విభ్నుం నిభ్ను ంతి నతతం వివ్వుక్లేనం తమాక్రయే/” 
“వారిలోం తళ్ళల్‌, క్రీగోవింద గోవింద గోవిం - అన్య క్రీభీగవతః మవోవుడువన్య 
విషోర్ఞాయా ప్రవత్తమానన్య అధ్య బ్రహ్మా ణః ద్వి తీయవరారే శ్వేతవరావాతల్చే వైవ 
న్వతమన్వంతలే కలియుగే ప్రథమపాదే జింటూద్వీవే భారతవర్లే భరతఖండే తకాఖే 
మేరోర్టక్షణదగ్భాగే అన్ఫ్రీన్‌ వర్తమానే వ్యావహోరికో ప్రభవాది వష్షీ నంవళ్ళ రాణాం 
మధ్యే ----నంవత్ళ లే భక్షి ణాయనే వధ్రబుతౌ శ్రావణమానే కృక్టవక్లే ----వానరే చుట 
నక్షత్ర, తుభయోగ శుభకరణ ఏవం గుణబి శేష జవి శ్వషాయామస్యాం వ్రతివత్‌ జుభతిథౌ 


360 మజుసటిరోజు బ్రహ్మచారులు ఉదయముననే స్నానము చేసి, ధౌతవస్త్రములను, ఊర్ధ్వ 
పుండ్రము లను ధరించి, సంధ్యావందనమును, ప్రాతస్సమిదాధానమును చేసి, తూర్పునకు మళ్లి 
ఆచమనమును, ప్రాణాయామమును చేసి, “శుక్లాంబరధరం” అను శ్లోకమునుండి మొదలిడి 
“మిథ్యాధీతదోషప్రాయకశ్చిత్రార్థం అష్టోత్తరశతవారం వా అష్టోత్తరసహస్రవారం వా సవితృ 
గాయత్రీమంత్రజపం కరిష్యే” వరకు సంకల్పమును చెప్పి, 1008 సార్హుగాని (వసతి లేకున్న 
కనీసము 108 సార్లుగాని) గాయత్రీమంత్రమును జపించవలెను. 


పూర్వప్రయోగే 350 ఉపాకర్మప్రయోగః 


శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయజప్రీత్య ధం భగవ్వత్భ్రై ంకర్య రూవం మిథ్యా ధీతదోష 
ధ్రాయశ్చి త్రాభ్థం ఆధ్రోత్తరనవాన్రవారం నవిత్భ గాయత్రీమంత్రజావం కరిష్యే” — బ్రతి 
సంకల్బ్ప్య, 
న “గాయత్రీ శిరసోబ్రిహ్మో యిల - ఇతి శీర్షం, +. అనుష్టువ్భంధ? - ఇతి ముఖం, 
“వరమాత్మా దేనతా'- ఇతి హృదయం స్పృష్ట్వా, “నర్వేషాం ప్రాణాయామే విని- 
ar — ఇత్యుక్త్వా: అంజలిబద్ధః + అర్కమండలమధ్యస్థ' మితి ధ్యాత్వా దశవారం 
ప్రాణాయామమంత్రజపం కుర్యాత్‌. 
శ్‌ ఆర్భ మండలమభ్యన్థం కోజోనూర్య నమవ్రభం/ 

ద్రివ్చోద నేవ్య వౌదాదిం నౌమి బ్రహ్మ రమానఖుమ్‌// 

గాయత్ర్యావాహనమ్‌ 

362క్ట్రన్టం ప్రాణానాయ మ్య, 'శ్రీభీగవదాజ్జయా శ్రీమన్నా రాయణవ్రీత్య భం గాయత్ర్యా 
వావానం కరిష్యే "ఇతి సంకల్బ్ప్య, 
“ఆయాకత్స్వి త్య నువాకన్య వామదేవ బువిల- ఇతి శీర్షం, గ్‌ అనుకున్‌ భంధ?' - ఇతి 
ముఖం, “గాయత్రీ దేనతా'- ఇతి హృదయం స్పృష్టాా, “గాయత్ర్యా వావానే విని 
oar -ఇత్యుక్త్వా: 


351 అందుకు ముందుగా “గాయత్రీ శిరసో బ్రహ్మో డఇువ్లి”- అని తలను, “అనుష్జువ్భంధోః'- అని 
మూతిని, “వరమాత్మా దేవతా'- అని యెదను తాకి, “నర్వేషాం ప్రాణాయామే వినియోగ? - 
అని చెప్పి, అంజలిబద్ధుడై, “అర్క్భమండలమధ్యస్థ' మను శ్లోకమును చెప్పి, పదిసార్లు ప్రాణా 
యామమంత్రమును జపించవలెను. 

గాయత్ర్యావాహనకై వటువు ప్రాణాయామము చేసి, 'శ్రీభగవదాజ్ఞయా ---గాయత్ర్యా 
వావానం కంిమ్యే '- అని సంకల్పించి, 'ఆయాత్విత్య నువాకన్య వామదేవ ఇువ్లీ”- అని తలను, 
“అనుభ్టువభందో'- అని మూతిని, “ గాయత్రీ దేవతా'- అని యెదను తాకి, 'గాయత్ర్యావావానే 
వినియోగూ' - అని చెప్పి, 'ఆయాతు వరదా దేవీ అను మంత్రముతో మొదలిడి 'యో దేవ 
న్ధవితా' అను శ్రోకమువఅకుచెప్పి “సంధ్యావన్షని ప్రయోగములోవలె (పుట 324) చేయవలెను. 


పూర్వప్రయోగే 351 ఉపాకర్మప్రయోగః 


“ఆయోతు వరదా దేవ్య తరం బ్రవ్మా నమ్ము తమ్‌/ గాయత్రీం భన్రసాం మాతేభం శ్రవ్య 
డొవన్వు నశజో2ని నవో=నీ బరమని బ్రాజో= ని దేవానాం ధాము నామాని విళ్ళే- 
మని విశ్వాయున్సర్వొమని నర్వాయుఃఅభిభూరోం గాయత్రీమావొవాయామి, 
సొవిత్రీమావొావాయామి, నరన్వతీమావోవాయామి/ 
శ్లో ముక్తావిద్రుము వౌమనీల ధవళచ్భాయె దృుఖైన్టీకణై 
డ్యుక్తా మిరు నిదభ్ర రళ్న ముకుటాం తత్త్వాధవర్థాల్ళి రామ్‌/ 
గాయత్రీం వరదాభయాంతు కళా జ్ళుభ్రిం కపాలం గదాం 
శంఖం బ్ర మథారవ్నివయుగళం వస్తె ర్వూవాన్తీం భజో/ 
శ్లో యోగేన నృవితా౭ స్యా కం ధియో ధర్మా గోచరాష 
వ్రేరయే త్రన్య యద్భర్లన్తద్వారేణ్య ముపాన్ఫ పా/ 
గాయత్రీమంత్రజపః 
“అథ “గాయత్రీ మవాయంత్రన్య విశ్వామిత్ర బుషి? - ఇతి శీర్షం, 'దేనీ గాయత్రీ 
భంధోి - ఇతి ముఖం, “వరమాత్మా శ్రీమన్నా రాయణజోదేవతా'- ఇతి హృదయం 
స్ప షా, 'శ్రీభగవదాజ్టయా శ్రీమన్నా రాయణవ్రీత్య ధం మిథ్యా భీతదోవవాయ 
ల్చిత్తారం అష్టోత్తర నవ్యర్రవారం గాయత్రీ మహామంత్రజవం కలివ్యే '- ఇత్యుక్త్వా 
అష్టోత్తరసహస్ర వారం గాయత్రీ మంత్రజపం కుర్యాత్‌. 


గాయత్రీమంత్రః ఓం భూడ్భు వన్సు వః/ తత్సవితుర్వరేణ్యం భభో దేవన భీమవా/ 


భియో యో నో వ్రబోదయాత్‌/” 
ఉపస్థానమ్‌ 


ికోత్రర్వాత్ర “గాయత్రీ మవామంత్రన్య విశ్వామిత్ర బుషి? - అని తలను, “దేవీ గాయత్రీ భంధః' - 
అని మూతిని, “వరమాత్మా శ్రీమన్నా రాయణో దేవతా' - అని యెదను తాకి, 'శ్రీభగవదాజ్హా 
యా శ్రీమన్నా రాయణవ్రీత్యర్థం మిధ్యాధీతప్రాయశ్చి త్రాధం అక్టోత్తరనవాన్రవారం గాయత్రీ 
మవోమంత్రజువం కరిష్యే '- అని చెప్పి 1008సార్లు గాయత్రీమంత్రజపము చేయవలెను. 


పూర్వప్రయోగే 352 ఉపాకర్మప్రయోగః 


ఈ ప్రాక్రానాయ మ్య, “శీభగవదాజ్టయా శీమన్నా రాయణనవ్రీత్య go గాయత్రీ 
మంత్రావ్థూనం కరిష్యే” - ఇతి సంకల్ప్య, ఉత్థాయ, అంజలిం బధ్వా, సూర్యాభి 
ముఖో భూత్వా జపేత్‌! 
మం/తత్తమే శిథురే దేవీ భూమ్యాం వర్ష స తమూర్ధని/ బ్రాహ్మ జోట్యో వ్యా నుజ్రానం గబ్భ 
దేవి యథా నుఖమ/'నర్వం శ్రీకృష్ణార్పు అమన్తు' - ఇత్యుక్త్వా, అభివాద్యోపవిశేత్‌! 

పురాతనయజ్ఞోపవీతవిసర్దనమ్‌ 
35 ఆవ్రమ్య, ప్రాణానాయమ్య, 
శ్‌ ఉవవీతం భిన్న తంతుం జోర్థం కళ్ళు లభూవ్ని త్‌ం/ 
విన్ఫ జామి యజోబ్రవ్యా వర్చో దీర్థాయురన్తు మే 


జ్‌ ఇత్యుక్త్వా పురాతనయజ్ఞోపవీతం త్యక్త్వా౭.౭చమేత్‌. 


స టీం టీం తీ తీం తీ ఈఈ 
ఖం 9 ఖం 9 9 9 9 


జపానంతరము ప్రాణాయామము చేసి, 'శీభగవదాజ్రయా శ్రీమన్నా రాయణవ్రీత్య ధం 
స్త ర్‌ రఢ 

గాయత్ర్యు వైనం కరిష్యే” - అని సంకల్పము చేసి, అంజలిబద్ధుడై, సూర్యాభిముఖముగా లేచి 
నిలుచుండి, “ఉత్తమే శిఖరే దేవీ అను మంత్రమును చెప్పి, “సర్వం శ్రీకృష్ణార్పణమస్తు” అని 
నివేదన చేసి, స్వగోత్రనామయుతముగా అభివాదము చేసి కూర్చొని, పాత యజ్ఞోపవీతమును 
క్రింద నిచ్చినవిధముగా త్యజింపవలెను. 

ికల్లహ్మచారులు ఆచమించి, ప్రాణాయామము చేసి, “శవదీతం భిన్న తంతుం' అను శ్లోక 
మును చెప్పి, పాతయజ్ఞోపవీతమును త్యజించి ఆచమింపవలెను. గృహస్థులును మొదటి 
యజ్ఞోపవీతము నిట్లీ త్యజించి, మజిల ఆచమించి, ప్రాణాయామము చేసి, 'ఉవవీతం భిన్న 
తంతుం” అను శ్లోకమును చెప్పి రెండవయజ్ఞోపవీతమును త్యజించి ఆచమింపవలెను. గమనిక: 
పాతయజ్ఞోపవీతమును ముందునాడే, అనగా ఉపాకర్మ జరిగిననాడే, త్యజించు ఆచారము 
గలదు. 


గోదానవ్రతమ్‌ 


3ళస్తూ| ఏవం గోదాన మన్యస్మిన్నపి నక్షత్రే షోడశే వర్షే 
(అత్ర కారికాః: 
శో! గోదానమకృతం యస్య వివాహశ్చే దుపసితః! 
౧ థి 
యామ్యాయనేపి కుర్వీత గోదానం స్నాతకం చవై॥ 
గోదానం చెలవత్కార్యం షోడళేబే తదుచ్యతే! 
టి 
అంకోపవేశనం నాస్తి శ్మశ్రూణాం ముండనం భవేత్‌! 
) 
367వ్రా|| కర్తా పత్నీకుమారసహితః మంగళవేదికాం ప్రాప్య, ఆచమ్య, ప్రాణానాయమ్య, 


కష్షోడ్రశ్రే వర్షే = పదహారవ యేట, అన్యస్మిన్నపిడమరియొకటైనటువంటి, నక్షశ్రే=రోహి 
ణ్యాదినక్షత్రములందు, గోదానమ్‌=గోదానవ్రతమును, ఏవం=చౌలకర్మవలెనే చేయదగినది. 
గోదానవ్రతమనగా గోవును దానము చేయుట కాదు. గాః=వెంట్రుకలను, దీయతే= ఖండింతురు 
గనుక దీనికి గోదానవ్రత మని పేరు వచ్చినది. ఇది చౌలకర్మవంటిది. దీనిని 16వ సంవత్సరమున 
ఉత్తరాయణమున చేసికొనవలెనని శాస్తము.పూర్వకాలములో ఎనిమిదేండ్రకు కుమారునికి ఉప 
నయనము చేసి, ఆ తర్వాత (తరువాతి అధ్యాయములో చెప్పినట్లుగా) 8 సంవత్సరములపాటు 
ప్రాజాపత్యాది నాల్గువేదవ్రతములను, వాని ఉత్సర్జనలను చేసి, 16వ ఏట గోదానమును, అనగా 
మొట్టమొదట శృశ్రువులతో బాటు కేశవపనమును చేసికొనెడివారు. కాని ఈకాలములో లాంఛన 
ప్రాయముగ నైనను తమ 16వ ఏట ఎవ్వరును ఈవ్రతమును చేసికొనుటలేదు. ఐనను ఇది షోడశ 
కర్మలలో చేరిన సంస్కారము కనుక, దీని విధాన మిచ్చట వ్రాయబడుచున్నది. ఇచ్చట నిచ్చిన 
కారికాశ్లోకములు, గోదానస్నాతకవ్రతములు చేసికొననిదే వివాహమాసన్నమైనచో ఈవ్రతము 
లను దక్షిణాయనమందును చేసికొనవచ్చనియు, గోదానములో శిరోవపనముతో బాటు శత్రు 
వపనముకూడ చేసికొనవలె ననియు తెల్పుచున్నవి. 

%7కుమారుని తండ్రి భార్యాకుమారులతో మంగళవేదికను ప్రవేశించి, ఆచమించి, ప్రాణాయా 
మము చేసి, “జుక్తాంబరభలం..” నుండి మొదలిడి “శీవివ్వుక్సే నవ్రూజాం తరిమే” వరకు గల 


పూర్వప్రయోగే 354 గోదానవ్రతమ్‌ 


“కుక్తాంబరథరం విష్లుం ళళివ్వర్థం బతుర్భు జొమ్‌/ 

వ్రనన్న వభనం ధ్యా యేళ్ళు ర్వవిమ్నో వకాన్తయే॥ 

జానానంధథమయం దేవం నిర్భు లన్భ్ర టీకార్ళ తిమ్‌/ 

హో 

ఆధారం నర్వవిద్యా నాం వాయగ్రీవముపాన్య పా/ 

లక్షీ నాభ నమారంభాం నాథ యామున మధ్య మామ్‌/ 

అన్య దాబార్య వర్యన్రాం వందే గుడువరంవరామ్‌/ 

యన్య ద్వరదవ్ర్రాద్యా* వొరవద్యా వరళ్ళుతమ/ 

విభు 0 నిభ్ను ంతి నతలతం వివ్వుక్సేనం తమ్మాశ్రయే/” 
“వారరోం తత్సత్‌, శ్రీగోవింది, గోవిందో గోవిందో - అన్య శ్రీభగవత? మవోవురువన్య 
వరా యా వ్రవర్తమానన్య అధ్య బ్రహ్మా ౭ ట్వి తీయవరారే శ్వేతవరావారల్సే న్‌! 
న్వూతమన్వాంతరే కలియుగే బ్రథముపారే డఉంభటూద్వువే భారతవర్లే భరతఖండే ళూభ్రో 
మేరోర్టక్షణదగ్భాగే అన్ఫ్రీ న్‌ వర్తమానేవ్యా వవోరికోవ్రభవాటి వవ్లి నంవత్స రాణాం మధ్యే 
ఆానంయత్సలే ఆయనే అయిత మానే తనే అపాన రే కక 
యుక్తాయాం తుభీనక్షత్త, తుభొీయోగ, కుభీకరణ ఏవంగుణవి కేవ అవి క్వఫాయాం 
అస్యాం చ భతిథ శ్రీభగవదాజ్టయా శ్రీమన్నా రాయణవప్రీత్య ధం భగవ్వల్పై ంరోర్య రూవం 
=--గోత్తన్య ---కర్భ ఉం మము కుమారన్యా యువ్యా భివృస్య్యాల్లం గోదాన్వ్రతాఖ్యుం 
Cen కరివ్య మాణః తదాదా జుధ్య ధం వృభ్యర్థం మవాోజ్నశన్సవా న్వాన్తివుశ్యావా 
వాభనం రరమ్యే/ తదంగమాణా నిర్వమ్నేన వరనమాన్త్యర్థం శ్రీవవ్వక్సేనవూడాం 
కరిష్యే” - అతి సంకల్ప్య, విష్వక్సేనారాధనం, పుణ్యాహవాచనం చ కుర్యాత్‌! 


36కి పున్య ప్రాణానాయమ్య, “వూర్యోత్తపవం గుణవిశేపణవికిట్రాయామన్యాం తుభతిధా 


సంకల్పములను, గీతలుంచినచోట తగు సంవత్సర, అయన, బుతు, మాస,పక్ష, వార,నక్షత్ర 
ములను, పిల్లవాని గోత్రమును, పేరును చేర్చుచు చెప్పి, వెనుకటి అధ్యాయములలో నిచ్చినట్లు 
విష్వక్సేన పూజను, పుణ్యాహవాచనమును చేసి, పుణ్యాహజలముచే ప్రోక్షించుకొనవలెను. 
3జిక్షర్త మరల ప్రాణాయామము చేసి, * వూర్యోక్త వనం గుణవి లేవణవి శఫాయాం---ఆభ్యు ద 


పూర్వప్రయోగే 355 గోదానవ్రతమ్‌ 


అన్య గోదానకర్భా ంగల్వేన అభ్యు దయితం కరిష్యే '- ఇతి సంకల్ప్య, పూర్వోక్తవిధినా 
హిరణ్య రూపేణాభ్యుదయికం కుర్యాత్‌! 
3జప్పున్వ ప్రాణానాయమ్య, 'వూర్యోత్తవవం గుణవిశేవణవిళివాయామన్యాం చభతిథౌ 
అన్య గోదానకర్భాంగత్వేన వట్బా త్రవ్రయోగేణాగ్ని ముఖం కృత్వా తబోగ్నా గోదాన 
బ్రతహోమం రరవ్యే/-ఇతి సంకల్ప్య, చౌలవదాజ్యభాగాంతం కుర్యాత్‌! 
శ్లో! పాత్రప్రయోగే ఖలు యోజనీయో గోదానకర్మణ్యపి చౌలవత్తు! 

న గ్లప్పు పుంజీలశలల్య ఇష్టా అత్రార్థలుప్రా హి భవన్తి యస్మాత్‌! 
370వా|| వక్షుర్జోమాంతం కృత్వా! అన్వారబ్దే ఉత్తరా ఆహుతీర్ణుహోతి॥ 


ప్రధానహోమమంత్రాః (తై.మం.పా.2.11) 
1 ధాతాదిరాతు నోరయి మీకొనోజుగోళన్స తీళన నూ వూర్ణేనవావనత్సాజో ధాత్ర 
భదంనముమ/ న గ 
2 ధాతావ్రజాయా ఉతరాయ ఈళే ధాతేభం విశ్వం భువనం జడాన/ధాతా వుత్రం 


యదమానాయ దాతా తస్మా శ వావ్యం థృు తవద్వదేము స్వావోధాత్ర ఇదం 


యికం కరిష్యే” అని సంకల్పించి, 'నాందీముఖమ్‌” అను అధ్యాయములో చెప్పినట్టుగా లఘు 
రూపకముగా అభ్యుదయమును చేయవలెను. 

359క్రర్త మరల ప్రాణాయామము చేసి, 'వూర్వోక్త ఏవంగుణబి లేషణవి శకయాం--- తదగ్నా 
గోదానవోమం కరిష్యే” అని సంకల్పించి, 'చౌలప్రయోగః అను అధ్యాయములో నిచ్చినట్లుగ 
షట్పాత్రప్రయోగముతో ఆజ్యభాగాంతము చేయవలెను. కాని, ఇచ్చట నిచ్చిన శ్లోకము ప్రకా 
రము చౌలములో చెప్పబడిన దర్భుపుంజీలమును, ఏదుపందిముల్లును, మేడికాయలగుత్తి గల 
కొమ్మను మినహాయించి ఇతరమనుష్యపాత్రలను మాత్రము పాత్రాసాదన చేయవలెను. 
ఇట్లు ఆజ్యభాగములో చక్షుర్ణోమాంతము చేసిన తర్వాత, అన్వారబ్దే=కుమారుడు తండ్రిని 
తాకుచుండగా, ఉత్తరా ఆహుతీః=తర్వాత చెప్పబడు “ధాతా దధాతు నో అనెడి 8 ఆహుతు 
లను, జహోతి=హోమము చేయుచున్నాడు. అనగా కుమారుడు తండ్రి తొడమీద చేతినుంచి 
తండ్రిని తాకుచుండగా తండ్రి ఈ ఆహుతులతో హోమము చేయవలె ననుట. 


పూర్వప్రయోగే 356 గోదానవ్రతమ్‌ 


నమమ 

౩ ధాతా దదాతు నోరయిం ప్రాణీం జీవాతుముక్షేతామ్‌/వయం దేవన్య భీమువా 
నుమతిగ్‌ం నళ్య రాభనస్నాజో ధాత్రో ఇం నమమ 

4. రాలా దదాతు దాథవే వనూనివ్రజాకామాయ మీఢుషే దురోజో త్తు దేవా 
అమ తాన్గ్ర ంవ్య, యన్తాం విక్చే దేవాసో అదీతిన్స జోపాస్సా వో ధాత్రో ఇదం న 
చుము| 

౨ యస్త్వావాదాకీరిణా మన్య మానో౭ మర్త్యం మర్త్యో జోనావీమి/ జాతవేదో 
యళోఅన్మాను ధేహావ్రజాభిరగ్న ఆమృ తత్వమళ్యార స్వాజో/ అగ్న యే 
జాతవేధన ఇదం న మము/ 


ర యు త్వూగ్‌ంనుక్ళ తే జాతవేద శ లోకమగ్న రృ అవస్య్యో నమ/ అళ్వినగ్‌ం న 
వృత్రిణీం బీరవన్తం గోమర్తగ్‌ం రయిం నొకతే న్వన్తీ స్వాజూో అగ్న యే జాతవేధన 
భాధం నమము/ 

7 త్తే నువ్యుత్త ళవసో= వృత్తన్మా మరాతయః/న త్వామింద్రాలిరిభ్య తే స్వాజూ! 
కొంద్రాయ వ్రత్రిణ భాధం నముము/ 


9. ఉర్ధడరో సోము భంద్రం మమాద నీజేనీలే ముభువానగ్‌ం నుతానః/ యటీగొం నబాధోః 
2 నా లభ, 4 భ్‌ ల గూ ల 
వితరం నన్మత్తాన్స మానదక్షా అవనే వావన్తే స్వాజో ఇంద్రాయ మధువనత ఇదం 
నముము/(తై.సం.1.4.46.52 &53) 
"జతి హుత్వా, “జయాద్య గ్న్యువ్య్రానాంతో మిత్యుక్త్వా, పూర్వోక్తప్రకారేణ (పుట 
సంఖ్యా: 52-65) జయాద్యగ్న్యుపస్థానాంతం కుర్యాత్‌. 


పై ఎనిమిది మంత్రములతో హోమము చేసి, “జయాద్యగ్న్యుపస్థానాంతం ' అని చెప్పి 
షట్పాత్రప్రయోగములో 52-65 పేజీలలో నిచ్చినట్లుగా జయాదిహోమమునుండి అభివా 
దాంతము చేయవలెను. ఇట్లు చేయుటలో ఈప్రయోగములో నుపయోగించునవి శమ్యలు గనుక 
“శమ్యాః అపోహ్య” అని చెప్పి వానిని తీసి అగ్నికి ఉత్తరమున పడవేయవలెను. 


పూర్వప్రయోగే 357 గోదానవ్రతమ్‌ 


తత్ర శిఖామాత్ర మవశిష్య సర్వాన్‌ కేశాన్‌ వాపయతి! స్నాత్వాఇ=చమ్య బ్రహ్మణే 
వరం దదాతి. 

అగ్నిగోదానమ్‌ 
ఖొప్రక్షాంతరమాహ- అగ్నిగోదానో వా స్యాత్‌! 
కర్తా ప్రాణానాయమ్య, 'వూర్యోక్త ఏవం గుణవిశేవణవిశిప్రాయా మస్యాం జుభోతిథౌ 
ఇమం---ళర్భా అం అగ్ని గోదానాఖ్యోన కళ్ళణా నరంన్క రవ్యే/- ఇతి సంకల్ప్య, 
పూర్వవత్‌ స్థండిలోల్లేఖనాద్యా జ్యభాగాంతం కుర్యాత్‌! తతః 
మం అగ్న యే కాండర్థయే స్వాజో) అగ్ని యే కాండర్రయ ఇదం నమమ/ 


ఇతి హుత్వా! జయాద్యభివాదాంతం కృత్వా! శిఖామాత్ర మవశిష్య సర్వాన్‌ కేశాన్‌ 
వాపయతి| స్నాత్వాఇఒఇచమ్య బ్రహ్మణే వరం దదాతి. 


స కరీం టీం తీ తీం తీ ఈఈ 
ఖం 9 ఖం 9 9 ఖం 9 


372 హోమానంతరము శిఖ (జుట్టు) మినహా మిగితా కేశముల నన్నింటిని (అనగా శ్మశ్రువులను, 
ఇతర వెంట్రుకలను) వపనము చేయించుకొని, తలస్నానము చేసి, మడిబట్టలను కట్టుకొని, 
బొట్టును పెట్టుకొని, ఆచమించి, చౌలములోవలెనే ఆచార్యునికి గోవునుగాని, తత్తుల్యమగు 
దక్షిణనుగాని ఈ యవలెను. 

౩73 పక్షాంతరమున అగ్నిగోదానమును చేయవచ్చును. దీనికై “వూర్యోక్త ఏవం గుణవిలే- 
వణవిళిభ్రాయామన్యాం శుభతిథౌ  ఇమయం---ళర్ళా ణం అగ్ని గోదానాఖ్యోన కర్భణా నల్‌ 
నృరవ్యే/- ఆని సంకల్పించి, ఆజ్యభాగాంతము చేసి, ప్రధానహోమమును ముందొసగిన 8 
మంత్రములతోగాక “అగ్నయే కాండర్షయే స్వాహా! అగ్నయే కాండర్గయ ఇదం నమమ! అని 
ఒక్క మంత్రముతో చేసి, తర్వాత మునుపటివలెనే జయాదుల నభివాదాంతము చేసి, మునుపటి 
వలెనే కేశవపనము చేయించుకొని, తలస్నానము చేసి, మడిబట్టలను కట్టుకొని, బొట్టును పెట్టు 
కొని, ఆచమించి, ఆచార్యునికి గోవునుగాని, తత్తుల్యమగు దక్షిణనుగాని ఈయవలెను. 


వేదవ్రతాని- సమానతంత్రప్రయోగః 


(యజర్వేదములో 1. ప్రాజాపత్యకాండ, 2.సౌమ్యకాండ, 3.ఆగ్నేయకాండ,4.వైశ్వదేవకాండ 
అను నాల్జుకాండలు (భాగములు) ఉన్నవి. 8వ ఏట ఉపనీతుడై, శ్రావణపూర్ణిమనాడు ఉపా 
కర్మ చేసికొని వటువు వేదాధ్యయనము నారంభింపవలెను. ఇట్లు వేదమునందలి కాండముల 
నభ్యసించుటకు ముందుగా కాండోపాకరణము చేసికొని ఒకసంవత్సరము తర్వాత దానిని 
ఉత్సర్ణనము చేయవలెను. ఇట్లు చేసికొను కాండోపాకరణములకే వరుసగా 1.ప్రాజాపత్య 
వ్రతము, 2.సౌమ్యవ్రతము, 3.ఆగ్నేయవ్రతము, 4.వైశ్వదేవవ్రతము లని పేర్లు. ఒకవ్రతోపక్రమ 
ణము చేసిన తర్వాత సంవత్సరమునకు దానిని ఉత్సర్ణనము చేయవలెను (ఉత్సర్జనము చేసిన 
తర్వాత గూడ ఆకాండము నభ్యసింపవచ్చును). ఇట్లు నాల్గుకాండల ఉపక్రమణోత్సర్జనము 
లకు 8 సంవత్సరములు పట్టును. అప్పటికి వటువునకు 16 సంవత్సరములు వచ్చును. ఆ 
వయస్సులో వటువు గోదానవ్రతమును చేసికొనవలెను. గోదానమనగా ఆవును దానమిచ్చుట 
కాదు 16 సంవ తృరములకు ముఖమునందు మొలిచిన శ్మశ్రువులను మొదటిసారిగా వపనము 
చేయించు కొనుట అని దీని కర్థము. ఈ గోదానవ్రతవిధి వెనుకటి అధ్యాయములోచెప్పబడినది. 
పూర్వకాలమున వేదవ్రతములను సకాలములో శాస్త్రోక్తముగా చేసికొనుచుండిరో ఏమొ కాని, 
ఇప్పుడు సామాన్యముగ ఇట్లు చేసికొనుట లేదు. కాని ఈవ్రతములు షోడశకర్మలలో చేరినవి 
గనుక, ఉపనయనము తర్వాత వీనిని చేసికొననిదే వివాహమును చేసికొనగూడదు కనుక, 
ఈవ్రతముల నన్నిటిని వివాహమున కొకరోజు ముందుగనో, వివాహము చేసికొనునాటి ఉదయ 
మందో లాంఛనముగా పూర్తిచేసికొని, వెనువెంటనే తదుత్సర్దనమును కూడ చేసికొని, తదుపరి 
సమావర్తనమును చేసికొని, అటుపైని వివాహమును చేసికొనుచున్నారు. ఇట్లు విడివిడిగా ఈ 
వ్రతములను చేసికొనుటకు అధికకాలము పట్టును. ప్రతివ్రతోపక్రమణమునకు షట్పాత్రప్రయో 
గముతో అగ్నిముఖమును చేసి, అందులో ప్రధానహోమములను, జయాదులను అభివాదాంత 
ముగా చేసి, ఆ తర్వాత అభ్యుదయమును, పుణ్యాహమును చేయవలసియుండును. ఇట్లే ప్రతి 
వ్రతోత్సర్ణనమునకు చేయవలసియుండును. ఇవన్నియు చేయుటకు సమయమును, శ్రమయు 
అధికముగా పట్టును. అందుచేత మనపెద్దలు వీటన్నిటిని కలిపి సులభముగా చేసికొను పద్ధతి 
నేర్పరచినారు. దీని ప్రకారము ఒకేసారి అగ్నిముఖమును చేసి, అన్ని వ్రతములకు చెందిన 
హోమముల నందులో చేసి, అన్నిటికి కలిపి చివరికి ఒకేసారి అభ్యుదయ, పుణ్యాహవాచనము 
లను చేయుచున్నారు. ఈపద్ధతికి 'సమానతంత్ర” మని పేరు. ఈ పద్ధతి ప్రకారమే వేదవ్రతముల 


పూర్వప్రయోగే 359 వేదవ్రతాని(సమానతన్తమ్‌) 


ఆచరణ మిచ్చట చెప్పబడినది. ఈవ్రతముల నాచరించుటలో ఆచార్యుడు చేయవలసిన భాగ 
మధికముగాను, వటువు చేయవలసినది తక్కువగాను ఉన్నది. వటువు చేయవలసిన భాగ 
మును వటువుచే మంత్రములను చెప్పించుచు ఆచార్యుడు చేయింపవలెను. ) 
పరిషదనుజా 
స్త 
7యజమానః తాంబూల ఫల దక్షిణా సమేత హరిద్రాక్షతపాత్రం హస్తే గృహీత్వా, 
భార్యా మాణవకసమేతః వేదికాయాః పశ్చాత్‌ ప్రాజ్ముఖః ఉత్థాయ, 

“ఓం నమన్సుదోనో నమన్గ దనన తీయే నమన్ఫ శీనాం వులోగాణాం బకవే నమో 
దవే నమః వృ థ్లీబ్యై/ నవ్రభ నభాం మే గోవాయ/ యే బ నభ్యాన్స భానధేః/ తాన్ల్లూ- 
యావతః కుడు/నర్వమాయుడుపానతాము/ నర్వేభ్య శ్వీబైక్లవేభ్యో నమః 
-ఇతి సదస్యాన్‌ ప్రణమ్య, దక్షిణాం దత్వా. “ అశేే పౌవరివల్‌/స్వామినః భవత్పాద 
మూలో మయా నముర్సి తామిమాం సౌవర్థీం యత్కింబిధ్రక్షణాం యథభోక్తదక్ష శామివ 
న్వీక్ఫత్య మదీయాం విజ్ఞావనం నమాకర్య్య ---గోత్రన్య ---కర్భుణః మాజవకన్య 
ఉవనయనవ్రభ్బ త్యే తక్షణవర్యంతం మేఖలాజానధం ఢడకమండలధారణ గుఠుకులవాన 
లౌబ్‌ స్నాన నంధ్యా వథన భెక్షొభర్య నమిదాధానాదీనాం తవా బర్యవ్రతానాం బహు 
విధాని వైకల్యాన్ని నమభవన్నే తద్వై కల్య బోవనిర్లరణద్వారా వ్రతానుప్రానయోగ్యతా 
నీధిం కామయమానన్య కక్త్యయుగుజ్యోన స్నా నాన్నా దకృ బృతూవప్రాయ క్ని త్రం 
నిలీయ/ అన్య మాణవకన్య ప్రాజావత్యా దవ్రతానుప్రానం కర్తుం యోగ్య తానీధిరన్త్వీతి, 
ప్రాజావత్యా దవ్రతానుప్రానమువాూర్తన్సు మువార్తోన్లతి భవన్రోబ్రువన్తు/ - ఇతి 


374 యజమాను డొక తట్టలో ఫలపుష్పాక్షతాదక్షిణలను పెట్టుకొని భార్యాకుమారునితో సహ 
వేదికకు పశ్చిమమున (తాము కూర్చుండు పీటలకు వెనుక) తూర్పుముఖముగా లేచి నిలబడి, 
“ఓం నమస్సదసే" నుండి మొదలిడి “మహాన్తోఇనుగృషహ్హూన్తు" వరకు చెప్పుచు సభను ప్రార్థించి, 
భార్యాకుమారులతో సహ ప్రణమించి పరిషత్తునకు దక్షిణ నిచ్చి, '---గోత్రస్య”, “---శర్మణకి 
అని ఉన్నచోట గీతలకు బదులు కుమారుని గోత్రమును, పేరును చెప్పుచు ' అలేషే హౌవరివత్‌ - 
--బ్రువత్తు” వరకు చెప్పి పరిషత్తును ప్రార్థించవలెను. అప్పుడు పరిషత్తు “తథాస్తు, యోగ్యతా 
సిద్ధిరస్తు, ప్రాజావ త్యా ద వ్రతానుప్రాన మువాలార్తన్సు మువాూర్తోస్త" - అని అనుగ్రహింపవలెను. 


పూర్వప్రయోగే 360 వేదవ్రతాని(సమానతన్తమ్‌) 


ప్రార్థ్య, "తథాన్తు/ యోగ్య తాని రన్తు/ అెజావత్యా దవ్రతాన్యూనమువాలార్తన్సుము 
వాూర్రో౭న్తు ౯ ఇత్యనుజ్ఞాప్య, 
విష వరే ఎనారాధనమ్‌ 

ఆచార్యః దర్భేష్వాసీనః, స్వస్య దక్షిణపార్శే మాణవకం నివేశ్య, దర్భాన్‌ ధారయ 
మాణః, పవిత్రపాణిః ప్రాణానాయమ్య, ' అన్య మాజవకన్య ప్రాజావత్యా దివ్రతాను 
ప్రానం నిర్వమ్నే న వరనమాస్త్యరమాదౌ వివ్వుక్సే నారాభనం తరవ్యే/ 
- ఇతి సంకల్ప్య, పూర్వోక్తవిధినా విష్వక్సేనారాధనం కుర్యాత్‌! 

కృచ్చాాచరణమ్‌ 
పునః ప్రాణానాయమ్య, '----గోత్రన్య ----ళర్భ అః మాజవకన్య ప్రాజావత్యాది 
బ్రతానాం తత్తత్కా లాకరణప్రాయళ్ళి త్రాధం ఇదానీం నంవాత్య రర్తుం యోగ్యతా 
నీర్యర్థం కృబ్బాభరణం కరవ్యే' - ఇతి సంకల్ప, ' కృ బృశవ్రత్యామ్నా యత్వేన 
యధాళక్తీ వారణ్య మాగ్నే యం ---గోత్రాయ బ్రావ్యాశాయ తుభ్యమవాం నంవ్రదదే 
నమమ - ఇతి కస్మైచిద్ర్వైష్టవాయ హిరణ్యం దద్యాత్‌! 


375 ఇట్లు పరిషదనుజ్ఞను పొంది, ఆచార్యుడు వేదికకు పశ్చిమమున దర్భలపై కూర్చొని, 
వటువును తన కుడికి కూర్చుండ బెట్టుకొని, పవిత్రమును ధరించి, ప్రాణాయామము చేసి, 
“ అన్య మాణవకన్య ప్రాజావత్యా దవ్రతాన్యుషానం నిర్వ మ్నే న వరనమాప్త్యర్రమాదౌవివ్వుక్సేనా 
రాభనం కరిష్యే అని సంకల్పించి, పూర్వోక్తవిధిగా విష్వక్సేనారాధనను చేయవలెను. 

376 మజిల ప్రాణాయామము చేసి, “---గో్రన్య ---ళర్భ ణః మాణవకన్య ప్రాజావత్యాది 
వ్రతానాం తత్తత్మా లాకరణప్రాయశ్చి త్తారం ---క్ళ బ్బాచరణం కరిష్యే '-అని గీతలున్న చోట 
వటువుయొక్క గోత్రమును, పేరును చెప్పుచు సంకల్పించి. ప్రాజాపత్యాదివ్రతములను తత్తత్కా 
లములలో చేయనందుకు, ' కృబ్బవ్రత్యామ్నా యత్వేన ---గోత్రాయ బ్రావ్మాణాయ తుభ్య 
మవాం నంవ్రధబే నమమ'- అనుచు, గీతలున్నచోట బ్రాహ్మణుని గోత్రనామమును చెప్పుచు ఒక 
బ్రాహ్మణునికి హిరణ్యదానము చేసి, ప్రాజాపత్యకృచ్భ్రమును చేయవలెను. 


పూర్వప్రయోగే 361 వేదవ్రతాని(సమానతన్తమ్‌) 


సంకల్చః 
377ష్ర్ర న? ప్రాణానాయమ్య, “వారరోం తత్సల్‌, శ్రీగోవిందు గోవిందో గోవిందో - అన్య 
శ్రీభగవతూ మవోవురువన్య విష్రోరాజ్ఞయా వ్రవర్తమానన్య ఆద్య్ర్రవ్యూణ* ద్వితీయ 
వరార్ధే భే తవరావాక లే బైవన్వతమన్వాంతరే కలియుగే ద్రభమవాదే జొంబూద్వీవే 
భారతవరే భరతఖండే శరాభే మేరోర్టక్షణదగ్భాగే అనీన్‌ వర్తమానే వ్యావవోరికో 
వ్రభవాథి వవ్లినంవత్స రాణాం మధ్యే ----నంవలత్సరే---అయనే ---బుతౌ ---మానే-- 
--వ ---వానలే---నక్షత్రయుక్తాయాం ఉుభనత్షత్ర ఇజుభయోగు కుభీకరణ ఏవంగుణ 
విశేవణవిశట్టాయాం అస్యాం జుభొతిథౌ శ్రీభగవదాజ్టయా శ్రీమన్నా రాయణప్రీత్య ధం 
భొగవల్మై ంకర్య యూవం---గోత్రం---కర్భా అం మాణవకం బభ్రాజావత్య సౌమ్యా గ్నేో య 
బైలు దేవవ్రతెకి రర్భ భి తదుత్ళ ధనకర్భు భి నమానతంత్రేణరర్భు ణా నగ్గ్‌ంన్క రష్యా మి” 
- ఇత్యాచార్యః సంకల్పయేత్‌! తదా వటుః ప్రాణానాయమ్య, “వూరోక్త ఏవంగుణ 
విళేవణవికిషాయాం అస్యాం జుభొతిథౌ క్రీభొగవదాజ్జ్ఞయా శ్రీమన్నా రాయడు వ్రీత్యల్లం 
భగవ్వత్హ్రై ంరర్య డూవం వ్రాజావత్య సౌమ్యాగ్నే య పైళ్వదేవవ్రతాని, తదుత్సర్థనాని బ్‌ 
బరవ్యామి” - అతి సంకల్ప్య, వపనం కృత్వా, స్నాత్వా, ధౌతవస్త్రోర్ధ్వ పుండ్రధారణం 
కృత్వా, మౌంజీదజ్జోపవీతవాసాజినాని నవాని మంత్రవద్ధృత్వా, నివీతినో భూత్వా, 


377 ఆచార్యుడు మజల ప్రాణాయామము చేసి, “వారిరోం తత్సత్‌---కర్భుభిః నథ్గంన్కరి 
ష్యూమి” - అని సంకల్పించవలెను. గీత లుంచినచోట్లలో సరియైన పేర్లను చెప్పుకొనవలెను. ఆ 
తర్వాత వటువు గూడ ప్రాణాయామము చేసి, ' వూర్వోత్త ఏవంగుణబవిశేవణవిళిప్రాయాం --- 
భరిష్యామి' - అనుచు సంకల్పించి, వపనమును చేయించుకొని, తలస్నానము చేసి, మడిబట్ట 
లను కట్టుకొని, ఊర్థ్వపుండ్రములను ధరించి, ఉపాకర్మప్రయోగములో చెప్పినట్టుగా ఆయా 
మంత్రములతో నూతనయజ్ఞోపవీ తాజినమౌంజీదండములను ధరించి, జందెమును నివీతిగా 
చేసికొని, ఉత్తరమునకు మళ్ళి, ఉపాకర్మ లో చేసినవిధముగా తిలలు నువ్వులతో కాండర్షితర్ప 
ణమును చేసి, ఉపవీతిని చేసికొని ఆచమింపవలెను. పిదప ఆచార్యుడు షట్పాత్రప్రయోగమును 
చేసి, వటువు తనను తాకుచుండగా, ప్రాజాపత్యాదిహోమములను చేయవలెను. (సూచన: కొంద 
జచ్చట మౌంజీదండాదుల నన్నిటినిగాక క్రొత్త యజ్ఞోపవీతమును మాత్రమే ధరించున్నారు.) 


పూర్వప్రయోగే 362 వేదవ్రతాని(సమానతన్తమ్‌) 


ఉదజ్ముఖః, తిలాక్షతైస్సహ కాండర్షితర్పణం కుర్యాత్‌! తతః ఉపవీతినో భూత్వా== 
చమ్య ప్రాజాపత్యహోమం కుర్యాత్‌! 
కాణర్గితరృణమ్‌ 
GA 
1. వ్రజావతిం కాంఢభిం తీర్చ యామి/ తర్ప యామి/తర్స యామి/ 
సోమం కాండర్థం తర్ప యామి/ తర్ప యామి/ తర్ప యామి/ 
అగ్నిం కాంఢరైం తర్చ యామి/ తర్ప యామి/ తర్ప యామి/ 
విళ్వాన్‌ దేవాన్‌ కాండర్టీగ్‌న్తర్చు యామి/తర్చు యామి/ తర్ప యామి/ 
సారంహాజీరేవతాజవనివదన్తర్చ యామి/ళతర్ప యామి/తర్ప యామి/ 
యాజ్ఞాకీరేవతా ఉవనివదన్తర్పు యామి/తర్ప యామి/ తల్ప యామి/ 


= 


వారుజోరేవతా ఉవనివద్త్తర్ప యామి/తర్ప యామి/తర్చ యామి/ 
(బ్రహ్మ తీర్లేన) త్రివ్మోణగ్‌ న్వయంభువం తర్చుయామి/ తర్పయాషి/ 
తర్పయామి/ 

2 నదొనన్స తిం తర్చయామి/తర్చయామి/తర్పయామి/ 

అగ్నిముఖమ్‌ 

౫ అథాచార్యః షట్పాత్రప్రయోగవిధానేన అగ్నేరుపసమాధానాది కుర్యాత్‌! పాత్ర 
ప్రయోగకాలే చతస్ర బాదుమృరీస్సమిధః, ఉదకుంభం, శిరోవేష్టనవస్త్రం చ సాదయేత్‌। 
తత్ర ఆచార్యః అగ్నేరుపసమాధానాదిముఖాన్తే అన్వారళ్ధే వ్రతిని జహుయాత్‌! 


30 కాణి మే కు ఘీ 


378 ఆచార్యుడు షట్పాత్రప్రయోగముతో 42-51 పుటలలో నిచ్చినట్లుగా పరిధుల నుపయో 
గించి చక్షుర్ణోమాంతముగా అగ్నిముఖమును చేయవలెను. పాత్రాసాదన చేయునపుడు షట్పా 
త్రప్రయోగములో చెప్పిన ఆరు పాత్రలతో బాటు నాల్గుమేడిసమిధలను, ఒక ఉదకపాత్రమును, 
వటువు తలకు చుట్టుకొనుట్రకై ఒకవస్త్రమును ఒక తట్టలో నుంచి దేవపాత్రల కుత్తరమున దర్భలు 
వేసి, ఆ తట్టను ఆదర్భులపై పెట్టవలెను. ఈ మనుష్యపాత్రలు సౌమ్యవ్రతములో నవసరమగును. 
మేడిసమిధలు దొరకకున్న మోదుగు లేక రావివి వాడవచ్చును. 

379 తరువాత తొడపై చేయివేసి మాణవకుడు తనను తాకుచుండగా, క్రింద నిచ్చిన మంత్రము 
లతో ఆచార్యుడు వరుసగా ప్రాజాపత్య, సౌమ్య, ఆగ్నేయ, వైశ్వదేవవ్రతములకు సంబంధించిన 


పూర్వప్రయోగే 363 వేదవ్రతాని(సమానతన్తమ్‌) 


Wa Wa wa és 
ప్రాజాప త్యవ్రతప్రధాన హోమాః 
1. వ్రజావతయే కాండబువయే స్వాతోవ్రజావతయే కాండబుష య ఇదం నమమ/ 
2. వ్రజొవతే నత్వదేతాన్య న్యః/ విక్వో జాతాని వరితా భభూవ/యత్కా మానే 


జొనువు న్తన్నో అన్తు/వయల్‌ న్యామ వతయో రయీోణాగ్‌ స్వావో 
వ్రజడావతయ ఇదం నమమ (తై. బ్రా.2.8.1.2) 

౨ రయీణాం వలం యజుతం బృ వాన్తమ్‌/ అన్ఫి న్భ లేన్చ తీమం వాజీసాతౌ/ 
వ్రజావతిం వ్రభమజా్భు తన్మ/ యజమ దేనమధనోబ్రివీతు స్వాజో! వ్రజావతయ 
భాద నమమ (తై.బ్రా.2.8.1.3) న న 

4. బ్రజొవతే త్వం నీధిపాః వ్రరాణః దేవానాం వీతా జొనితా వ్రజానామ్‌/ వతిర్వి క్వేన్య 
జగతః వరస్పాళవాబిర్నో దేవ వివావే జీవ న్వ స్వావోవ్రజావతయ ఇదం న 
మమ (తై.బ్రా.2.8.1.2 a2819 

5. తవేమే లోకాః వ్రటిలోబికక్చ/ వరావతోనివతోదద్వతీళ్చ/వ్రదావతే విళ్వ నృ జీన 

ధన్య ఖదన్నో దేవ/వ్రతీహర్య వావ్యల్‌ స్వాజో వ్రజావతయ ఖధం నమమ॥/ 
(తై.బ్రా.2.8.1.3 & 2.8.1.4) 

6. వ్రజావతిం వ్రభమం యజ్ఞాయానామ్‌/ 'దేవానామగ్రే యడితం యజాధ్యమ్‌ు/ ననో 
దదాతు ధ్రవీణగ్‌ం నుబీళ్యమ్‌/ రాయస్ఫో వం వివ్యు తు నాభీమన్నే స్వాతో 
వ్రజావతయ ఇదం నమమ? (త్రై.బ్రా.2.8.1.4) న్‌ 

౫ యోరాయ ఈలోళళదాయ ఉళ్లువ యః వోజూనాగ్‌ం రక్ష తావివ్రతానామ/ 


జావతిః వ్రభమజాఖుతన్య/ నవాన్రధామా జుషతాగ్‌ం వానిర్ష స్ఫ్యావో 


Cx ౮. 


జావతయ ఖద న మమ/ (తై.బ్రా.2.8.1.4 & 2.8.1.5) 
సౌమ్యవ్రతప్రధానహోమాః 


1. సోమాయ రాండబువాయే స్వాజో సోమాయ కాండబువయ ఇదం న ముమ/ 


ప్రధానహోమములను ప్రధానదర్వితో చతుర్గ్భృహీతాజ్యముతో హోమము చేయవలెను. 


పూర్వప్రయోగే 364 వేదవ్రతాని(సమానతన్తమ్‌) 


2 సోమోధేనుగం సోమో అర్వాన్రమాళుమ్‌/ నోమో వీరం కర్భ డ్యిం దదాతు/ 
సాధన్భం విధ్య గం నలేయమ/ వతుళ్ళావణుం యోబదాళమ్లై స్వావో 
సోమాయేభం నమమ/ (తై.బ్రా.2.8.3.15) 

౩ అపాఢం యుత్సు వృ తనాను వప్రిబ్‌/నువర్‌ షామభ్ఫాం వృజానన్య గోపామ్‌/ 
శేష స ల క త నం యా 
నోమాయేదా నమమః/తైబ్రా.2.4.3.28) న్న న 

4 త్వగ్‌ం నోము క్రతుభిన్సుక్రతుడ్భూ 2 త్వం దక్షెన్సు దక్షోవిళ్వవేదాగత్వం వృషా 
వృవత్వేభర్భు హత్వా/డ్యు మే భ్యు మ్య భిహోనృ చకాన్స్వాతో నోమాయేదం 
నోమమ/(తై.బ్రా.2.4.3.28) 


5. యాతేధామాని వావిపాయడ్తన్తు తాతే ఏక్వో వరిభూరన్తు యజ్ఞుమ్‌/ 
రయన్ఫా నువ్రతరణన్ను వీరో= వీరహా వ్రబొరా సోము ఢుర్యాన్హ్రాజ 
సోమాయేధం నమమ/ 

6 త్వమిమా డవదీస్పోమ ఏశత్వాః త్వయమపో తిజనయన్త్యంగాః/ త్వామాతేతంథో 
- ర్వన్తరేక్షమ/ త్వం జ్యోతీషా వితమా వవ స్వాజో సోమాయేభం న మమ/ 
(తై.బ్రా.2.8.3.15) 

౫ యూతేధామాని దవియా వృ భీవ్యామ/యావర్వతేప్పోవభీవ్వువ్సు/ తేబిర్నో 


విశ్వౌన్సుమునా అవహడన్న్‌ / రాజము వ్రతీవావ్యా గృ భాయ స్ఫాజో సోమా 
యేధం నమమ (తై.బ్రా.2.8.3.16) 
ఆగ్నేయవ్రతప్రధానహోమాః 
1. అగ్భ ద కాండబువయే న్యాజో అగ్న యే కాండబువయ ఇదం న మమ/ 
2. ఆశే గ్‌ నయ నువథా క అన్యా న/విజ్విని దేవ వయునాని విద్వాన/ 
యుయోధ్యీన్మ ప్రవలరాజమేనభూయుప్రాం లే నవు ఉక్తం విధేమ స్వావ 
అగ్న య ఇదం న ముమః/ (తై.బ్రా.2.8.2.9) 


౨ వ్రవజళ్ళుక్రాయ భానవోభరభ్వమ/వావ్యం మతిం బాగ్న యే నువ్రూతమ్‌/యో 


పూర్వప్రయోగే 365 వేదవ్రతాని(సమానతన్తమ్‌) 


డైవ్యొని మానుషా జయూగ్‌ంవ అన్తర్వి కోని విద్భ నా జాగొతి న్వాజో/ అగ్న య 
ఇదం న ముమ/ (తై.బ్రా.2.8.2.9 & 2.8.2.10) 
4. అబ్బా గిరోముతయో దేవయశ్రీ/ అగ్ని యని భవణం భిక్షేమాణాః నునం- 
నీ కళగం నువ్రతీకగ న్వంబబు/వావ్య వాహొమరలిం మానువాణార్‌ న్వావో 
వావ జాత — ద 
అగ్న య ఇదం నమమ (తై.బ్రా.2.8.2.10) 


౨ అగ్నే త్వమన్భ డ్యు యోధ్యమీవాః అనగ్ని త్రా అభ్య మశ్త కృ శః వునరన్భ - 
భ్య గొం నువితాయ్‌ దేవ/క్లాన్వి క్లో భిరజలేభిర్య ఉత్రన్వావో అగ్న య ఇధం న 
మమ/(తై.బ్రా.2.8.2.10) | | 

6 అగ్నే త్వం వారయానవ్యో ఆస్మా న/న్వన్తి భిరతీడుర్థాణ విశ్వా/వూళ్చే 
వృజ్వీ దవాంలా నొడర్వీ/ భవా లోకాయ తనయాయ ళంయోన్స్వావో 
అగ్న య ఇధం న మమ (తై.బ్రా.2.8.2.11) 


7. వ్రకొరనోయుననా వభ్య మానాలి దేవద్రీజీన్న యథ దేనయన్తో/ భక్ష జావాడ్వాడినీ 
ప్రాజ్యేతి/వావిల్భ ర్వ్యుర్న యీ మృతాబీ స్వాజో! అగ్న య ఇదం నమమ/ 
(తై.బ్రా.2.8.2.11) 


వైశ్వదేవవ్రతప్రధానహోమాః 

1. విళ్వేభ్యో దేవేట్య్‌ః కాండబువి భ్య సావో విశ్వేభ్యో దేవేభ్య రాండబువభ్య 
కదం నమమ/ 

2 ఆనోవిజ్వే అన్కాాగమన్తు దేవాః మిత్రోతర్య మా వరుణన్ల జోషాః భువన్‌ 
యథానో వికో వృధానః తత్టు పాపోవిడురం నవ స్నాతో/విక్వేభ్ళో 
దేవేభ్య ఇధం నమమ (తై.బ్రా.2.8.6.42) 

౩. తం నోదేవావిళ్ల్వదేవా భవన్తు/ ళగ్‌ం నరన్వాలీ నవాధీబిరన్తు/ళమభిపాబ 
శృమురాతిపాచు ఈం నోదివ్యా* పార్గవా శృం నోఅప్యా స్నాతా విలేభ్యో 
దేవేభ్య ఇధం నమమ (తై.బ్రా.2.8.6.42 & 2.8.6.43) 

4. యేనబితున్సత్య నవన్య విక్వే/ మిత్రన్య వ్రతే వరుణన్య దేవాః తే సౌభీగం వీరవ 


పూర్వప్రయోగే 366 వేదవ్రతాని(సమానతన్తమ్‌) 


భోమ దవ్న | ధభొతన ద్రవీణుం బిత్రమన్నే స్వాజూ విళ్వేభ్యో దేవేభ్య ఇదం న 
మమ (తై.బ్రా.2.8.6.43) 

5. అగ్నే యావా దూత్యోం వారేషేజ్య ౫ దేవాగ్‌ం అబ్బా బ్రహ్మ కృ తొ గణన! 
నరన్వలీం మడుతో అత్వినానః/యజీ దేవాన్రళ్న దేయాయ విశ్వాన్స్వాతో 
విళ్వేభ్యో దేవేభ్య ఇదం న మమ (తై.బ్రా.2.8.6.43) 

6. _ ద్యాఃవతూవృ థీని మాతర ద్రుక్‌/ అగ్నే భ్రాతర్వునవో మృ డతొనళవిళ్చో ఆదిత్యా 
అదతే నజోషాః/ అన్మభ్య గం కర్చు బవాంలం వియన్త స్వావో విశ్వే భ్యో రేవేభ్య 
ధం నమమః/ (తై.బ్రా.2.8.6.44) 

7. విజ్చేదేూ క్ళుణు తేమగం వావ మే/ యే అన్తరీకే య ఉవద్య వివ్ల/యే తీగ్ని 
డవ్వో దలవాయడత్రానో ఆనద్యాన్యిన్‌ బర్‌: వావమాదయధ్వల్‌ న్వావో 
విళ్వేభ్యో దేవేభ్య ఇదం నమమః/ (తై.బ్రా.2.8.6.44) 

ఉపహోమాః 

౧ సారంపాతీభ్యో దేవతాభ్య ఉవనివద్భ్యుస్నాజో! సారంపాతీభ్యో దేవతాభ్య 

ఉవనివద్భ్యు ఇదం నమమ/ 


2 యాజ్ఞికభ్యో దేవతాభ్య ఉవనివద్భ్యుస్స్యావో యాజ్ఞాకబ్యో దేవతాభ్య ఉవ- 
నివద్భ్య ఇదం నమమ/ 

2 వాదుజోభ్యో దేవతాభ్య ఉవనివద్భ్యస్సాాజో! వారుణోభ్యో దేవతాభ్య ఉవ- 
నివద్భ్య ఇదం నమమ ॥ 

4. బ్రహ్మాణోన్వయంభువే స్వాజో/ బ్రహ్మ జో న్వయంభువ ఇదం నమమ 

5. నదీనన్పతయే స్వాతో నభనన్స తయ ఇదం నమమ / 

డ్‌ నదేనన్న 1) తిమద్భ తం ప్రీయమింద్రన్య తామ్యూమ్‌/ననీం మేధా మయానివ్‌ 


స్వావో నదనన్స తయ ఖదొం నమమ/ (తై.మం.పా.1.9) 


పూర్వప్రయోగే 367 వేదవ్రతాని(సమానతన్తమ్‌) 


%తతో మాణవకస్తూష్టీం సమిధమగ్నావాధాయ! ఉత్థాయ! సాం జలిః ప్రాజాపత్య 

వ్రతోపస్థానం కుర్యాత్‌! 
ప్రాజాపత్యవ్రతోపస్థానమ్‌ 
మం అగ్నే ప్రతవతే కాజబుషిభ్యోః వ్రాజావత్యవ్రతం చరిష్యామి తబ్బొకేయం తనో 
రాధ్య తామ్‌/వాయో వ్రతవతే కార్టువభ్యే* ప్రాజావత్య వ్రతం వరిప్యామి న్యా కేయం 
తస్ఫో రాధ్యతామ్‌/ అదీత్యచ్రతవతే కాఖాబువభ్యే ప్రాజావత్యవ్రతం వొరిష్యామి తన్ఫ్‌- 
కేయం తన్ఫో రాభ్య తామ్‌/ప్రతానాం వ్రతవతే, కాళ్జుబుని భ్యీః ప్రాజావళ్య వ్రతం వరప్యామి 
తబ్భేకేయం తో రాధ్యతామ్‌/(తై.ఆ.7.41) " న్‌ 
ఉదకుంభ స్థాపనమ్‌ 

3త్రతో మాణవకః అగ్నే రుత్తరతో (ఈశాన్యే వా) ప్రస్థపరిమితం వ్రీహీం నిక్షిప్య, 
తదుపరి ప్రాచీనాగ్రం దర్భద్వయం నిక్షిప్య, తేషు తన్తువేష్టితం, ధూపితం జలకుంభం 
నిధాయ, తం ప్రణవవ్యాహృతీ భిరద్భిః పూరయిత్వా, కూర్చామ్రపల్లవాదిభి రలం- 
కృత్య, కుంభం నూతనవస్తేణావేష్ట్య, తత్పురతః పూర్వాభిముఖస్తిష్టన్‌ దక్షిణహస్తేన 


380 తరువాత వటువు అమంత్రకముగా అగ్నిలో నొక సమిధను వేసి, లేచి నిలుచుండి, అంజలి 
బద్ధుడై క్రింద నిచ్చిన మంత్రములతో ప్రాజాపత్యవ్రతోపస్థానమును చేసి కూర్చొనవలెను. 

38 తరువాత వటువు అగ్నికి ఉత్తరమున గాని, ఈశాన్యమున గాని మానెడు ధాన్యమును పోసి 
చదునుగా నెటిపి, ఆ ధాన్యముపై పూర్వాగ్రములుగా రెండు దర్భలను పజిచి, వానిపై ఇదివరకు 
మనుష్యపాత్రలలోనిదిగా అగ్నికి ఉత్తరమున నుంపబడిన ఉదకపాత్ర (రాగిచెంబు) చుట్టును 
దారమును చుట్టి, దాని లోపలి భాగమున అగరువత్తులపొగను పట్టి, (సూచన: కొందజు దార 
మును చుట్టని కలశమునే ఉంచుచున్నారు), "ఓం భూః? ఓం భువః ఓగ్‌ం నువః ఓం భూర్భువ 
న్సువః”- అని అందులో నీటిని నింపి, కూర్చను, మామిడికొమ్మను (ఆకుల కొనలు, కూర్చ 
కొనలు పైకుండునట్లుగా) కుంభమునందుంచి, కుంభమునందు హరిద్రాక్షతలు వేసి, ఒక టెంకా 
యను జుట్టు పైకిచేసి ఆకుంభముఖమున నుంచి, కుంభముచుట్టును ఒక నూతనవస్త్రమును చుట్టి, 
వటువు కలశము తనకు ముందుండునట్లుగా దర్భలపై తూర్పుముఖముగా కూర్చుండి కుడి 
చేత కుంభమును తాకుచు “ఓం నమో వాచే యా చోదితా” అను శాన్తిమంత్రమును జపించవలెను. 


పూర్వప్రయోగే 368 వేదవ్రతాని(సమానతన్తమ్‌) 


కుంభముపస్పృశ్య, “ఓం నమోవాచే యాచోదితేతి సూక్తేన శాంతిజపం కుర్యాత్‌! 


ఓం నమో వాబో యా బోదితా యా బానుదతా త్తన్మా వాబేనమో నమో వాబో నమో వాబా- 
న్ఫుతయే నమ ఒువభ్యో మంత్రకృ ద్ఫ్యో మంత్రవతిభ్యో మామామ వయో మృ్రకృతో 
మృవతీయః వరొడుర్భా వామ షస్మన్తక్ళ తోమన్తవతీన్చ రొదాంవైళ్వదేవీం వాదా 
ముద్యానగ్‌ం శివామద్‌న్తాం జజాం దేవేభ్య ళ్ళర్భ్ర మే ద్యాళ్ళర్భ పృథివీ ళర్శ విక్ళొ- 
మిధం జగిల్‌/ ళర్భ్ర బన్హ్రాళ్చ నూర్యో ళ్‌ ళర్భ్ర బ్రిహ్మూ వ్రజావతీ/ భూతం వదవ్యే భువనం 


వదివ్యే తేజోవదివ్యే యళోవదిష్యే తపోవదిష్యే బ్రవ్మూ వదిష్యే నత్యం వణివ్యే తన్నా 
అహమిభమువన్తరణమువన్త జ ఉవన్తరణం మే వ్రజాధ్రు వళూనాం భూయాదున- 
న్రరీణచవాం ప్రజారై వూనాం భూయానం ప్రాడాపారౌమృ త్యో ర్బా పాతం ప్రాడా- 
పానౌమా మా వోనిష్టం మధు మనివ్యే మధు ఉనివ్యే ముడు వక్యా మి మధు వదిష్యామి 
మధుమతీం దేవేభ్యో వాచముద్యా నరం తత్రూవే శ్యాం మనుష్యే భ్యన్తం మీ దేవా తవన్తు 
శోభాయై వతరోజను మదస్తు/ఓం శాస్తి కాన్తిళ్చార్తు/ ('తైఆ.70. న్‌ 
జొదుమ్బరసమిధాధానమ్‌ 
32త్రత్రశ్చతస్ర జాదుమ్బరసమిధో ఘృతేనాభ్యక్తాః మాణవకో జహుయాత్‌! 
౧ వృభీవీ నమిత/తాముర్న నృమనై/సా౭ గ్న గం నమ'తామవారం నమై/ 
సామాన మ్ధా ఆయువ్లా తేడసా/వర్పో సా శ్రియా/ యశసా బ్రవ్మా వర్చ నేనో 
అన్నా ద్యేన నమీన్రాగ్‌ స్వాజూ/ వృథివ్యా ఇదం శమమ//(తై.ఆ.7.41) 
2 అస్తరేక్షగ్‌ం నమిల్‌/ తాం వాయున్సమనై/ సా వాయుగ్‌ం నమన తామవాగ్‌ం 
న మీవై/ సా మాన మీధ్రా/ ఆయు తేథనా/వర్వ సాత్రియా/ యళనాబ్రవ్య్భావ ర్భు- 
నేనో అన్నా ద్యోన నమీన్రాగ్‌ స్వావో అన్తరిక్తొాయేధం నమమ /(తై.ఆ.7.40 


382 తతః=తరువాత, చతస్ర జొదుమ్బరసమిధాః=మునుపగ్నికి ఉత్తరమున మనుష్యపాత్రల 
యందుంచిన నాల్లు మేడిసమిధలను, ఘృతేన= నేతితో, అభ్యక్తాః= అద్దబడినవాటిని, మాణ 
వకః=వటువు, జహుయాత్‌=(తర్యాతి నాల్గు మంత్రములతో) హోమము చేయవలెను. 


పూర్వప్రయోగే 369 వేదవ్రతాని(సమానతన్తమ్‌) 


౩ ద్యాన్సుమిత/ తామాదిత్యన్సమనైే/ సా౭ ౭.టిత్య గం నమన తామవాగ్‌ం నమనై/ 
సామా నమర్థా/ ఆయుఎా తేడిసా/ వర్చ సా శ్రియా/యళసా బ్రివ్మా వర నేనో 
అన్నా ద్యోన నమిన్తార్‌ న్వావో దివ ఖధం నమమ / (తై.ఆ.7.41) 

4. ట్రైజావత్యా మే నమిదీని నవల్న కడుణీ' బ్రాతృవ్యవో మే౭ని న్వావో వ్రజా 
వతయ ఇదం నమమ / (తై.ఆ.7.41) 

సౌమ్యవ్రతోపస్థానమ్‌ 
జొత్రత్రో మాణవకః ఉత్దాయ! సాంజలిః సౌమ్యవ్రతోపస్థానం కుర్యాత్‌! 

మం/ అగ్నే ్రతవతే కాళిబువభ్యో స్ఫౌమ్యు వ్రతం బీరిష్యామి తచ్చ కేయం తన్నో రాభ్య - 

తామ్‌/ వాయో వ్రతవతే తాఖబువభ్యే స్ఫౌమ్యద్రతం వరప్యామి తన్చకేయం తన్నో 

రాభ్య తామ్‌/ ఆధేజ్య వ్రతవతే రాఖబుషిభ్య స్నా మ్య వ్రతం చీరిష్యామి తన్‌ కేయం తనో 
రాధ్య తామ్‌ గ్రతానాం వ్రతవతే కా్రాయవఖ్యే స్వౌమ్యత్రతం వరప్యామి తన్భః కేయం 


ళ్‌ 


తో రాధ్యతాము/(తై.ఆ.7.41) 

“యుంజళతే” మంత్రవాచనమ్‌ 
*ఆఅథ్రాచార్యః శు క్రీయమంత్రబ్రాహ్మణానువాకానాం ప్రథమపదాని వా ' యుంజతే 
సవితా” ఇతి పదద్వయం వా అభివ్యాహార్య మాణవకం వాచయేత్‌। 
మం//నవుః యుంజుతో! వృ వః బ్రహ్మా నొ బ్రహ్మా నో భళ అవళ్య మ/ దేవన్య/ 
నముధ్రాయ/ఖవే/చుర్భ/ దేవాః] సావిత్రం/వరత్రితే/ బ్రవ్మా న్‌/అగ్గి ్న ₹తిరకోదేవన్య/ 


విశ్వాః/ భుర్భే 8 వజావలిం/ వ్రజావతిః/ నవితా॥ (యుంజతేనవితా- ఇతి వా) 


383 తరువాత వటువు లేచి నిలుచుండి, అంజలిబద్ధుడై “అగ్నే వ్రతపతే” ఇత్యాది మంత్రములతో 
సౌమ్యవ్రతోపస్థానమును చేసి కూర్చొనవలెను. 

384 తర్వాత ఆచార్యుడు శుక్రీయమంత్రబ్రాహ్మణానువాకములలోని ప్రథమపదములను గాని, 
“యుంజతే సవితి అను రెండుపదములను గాని తాను పల్కి, వానినే వటువుచే పల్కించవలెను. 


పూర్వప్రయోగే 370 వేదవ్రతాని(సమానతన్తమ్‌) 


ఆగ్నేయవ్రతో పస్థానమ్‌ 
త్రతో మాణవకః ఉత్థాయ] సాంజలిః ఆగ్నేయవ్రతోపస్థానం కుర్యాత్‌! 
మం॥ అగ్నే వ్రతవతే కార్రాబువభ్య ఆగ్నే యవ్రతం బీరిష్యామి తద్భకేయం తన్నో 
రాభ్యతామ్‌/ వాయో వ్రతవతే కాఖ్రాబువభ్యే అగ్నే యవ్రతం వరిష్యామి తచ్చేకేయం 
తన్ఫో రాభ్య తామ/ఆదీత్యవ్రతవతే రాక్టాయివ్యో ఆగ్నే యవ్రతం వీరష్యా మితచ్భ కేయం 
తన్ఫో రాభ్యతాముద్రతాశాం ప్రతవతే రా్టబువఖ్యే అగ్నే యద్రతం వరప్యామి తవ్స- 
కేయం తన్ఫో రాధ్య తామ్‌ (తై.ఆ.7.41) న్న న 
వైశ వ్రదేవవ్రతో పస్థానమ్‌ 
జత్రత్రో మాణవకః ఉత్థాయ! సాంజలిః వైశ్వదేవవ్రతోపస్థానం కుర్యాత్‌! 
మం॥ అగ్నే వ్రతవతే కార్రాబువభ్యో వైళ్వదేవ్రతం బీరిష్యామి తచ్భకోయం తన్నో 
రాభ్యతామ్‌/ వాయో వ్రతవతే రాఖబువి భ్యో వెళ్వదేవ్రతం విరిప్యామి తవా కేయం 
తన్ఫో రాధ్యతామ్‌/ ఆదోత్యవ్రతవతే కాఖబువిభ్యో వైళ్వదేవవ్రతం చరిష్యామి తచ్భ- 
కేయం తనో రాభ్యతామ/వ్రతానాం వ్రతవతే రార్రాబువట్యో వెళ్వదేవ్రతం వరప్యామి 
తబ్భేకేయం తో రాధ్యతామ్‌/(తై.ఆ.7.41) " న న 
జయాద్యగ్న్యు పస్థానాంతమ్‌ 
*7 అథాచార్యః అనన్వారబ్ధః జయాద్యగ్న్యుపస్థానాంతం కుర్యాత్‌! అత్ర లేపకార్యం, 


పూర్ణాహుతిశ్చ నాస్తి 


385 తరువాత వటువు నిలుచుండి, అంజలిబద్ధుడై ఆగ్నేయవ్రతోప స్థానమును చేయవలెను. 

౩86 వటువట్లే నిలుచుండి, అంజలిబద్దుడైతో వైశ్వదేవ వ్రతోపస్థానము చేసి కూర్చొనవలెను. 

387 తర్వాత వటువు తనను తాకకుండగ ప్రక్కనుండగ, ఆచార్యుడు జయాదులను అగ్న్యుప 
స్థానాంతముగా (చూడుడు పుటలు 52-65) చేయవలెను. ఇచ్చట స్విష్టకృద్ధోమమునకు 
బదులుగా 354వ పేజీలో చెప్పినట్లుగా “సదసస్పతి హోమమును చేయవలెను. వేదవ్రతము 
లలో లేపకార్యముగాని, పూర్ణాహుతిగాని లేదు. లేపకార్యవిషయమై ఈక్రింది కారికలున్నవి. 


పూర్వప్రయోగే 371 వేదవ్రతాని(సమానతన్తమ్‌) 


(అత్ర కారికాః: 
శ్లో! వ్రతేషు సువనేచైవ తథైవాధ్యయనే మఖే! 
పరిధిప్రహరణం కుర్యాల్లేపకార్యం నవిద్యతే! 
శ్లో! సువనే గ్రహపూజాయా ముపాకర్మ వ్రతోత్సృజే 


రిధిప్రహరణం కుర్యాత్సంస్రావస్తు విధీయతే! 


es 


“శం నో వాతః పవతామ్‌” మంత్రజపః 
మాణవకః మదనీ ముపస్పృశ్య ' శన్నో వాతః పవతాం ---మా హాసీత్‌” ఇతి జపేత్‌! 
మం/4ం ళం నోవాతోః వవతాం మాతరిళ్వా ళం నస్తవతు నూరవ అహోని ళం భీవన్తు 
నళ్ళుగ్‌ం రాశ్రావ్రతీభీయతాము/ తముపానోవ్య బ్బ త ళమాదత్య ఉదేళు నః కివా 
నళ్ళున్తమా భవ నుమృడీకా నరన్వత/ మాతేవ్యోమ నంబ్భ లోఖడాయై వాస్తని 
వాన్తుమడ్వాన్తుమన్తోభూయాన్య మా వాస్తోళ్ళి థు వ్యా వాన్తున్స భూయాడ్యో 
ఇస్మా లే ప్ల యం బొవయం దివ కోవ్రతిప్రాజ నవ్రతిష్లాననో భూయాన వ మా 
ద్రతిపాయాళ్ళి థు వ్యా వ్రతిక్టన్స భూయాడ్యో = స్మా వేష యం బొవయం ద్వావ్యళో 


ఆ వాత వాపా భేష జం వి వొత వాపా యద్రవకత్వగంవా విళ్వుభోషజో దేవానాం యూత 
ఈయనే/ ద్వావిమౌవాతొవాతో ఆన్మోరావరావతో/ దక్షం మే అన్య ఆవాతు 

వరా౭ న్యో వాతు యగ్రవయదదోవాతతే గృహా= మృతన్య నిధర్‌ పొతః/ తతోనో 
దేహ జీవనే తతో నో దేహి భేషజువ్‌/ తతోనోమహ ఆవహా వాతో అవాళు భేష్షజిమ్‌/ 


“లేపకార్య మన్ని కర్మలలో లేదు. వేదవ్రత, పుంసువన, ఉపాకర్మ, గ్రహశాంతి, వేదవ్రతోత్సర్జన 
లందు లేపకార్యము లేదు. పరిధి ప్రహరణమున్ను, సంస్రావహోమమున్ను చేయవలెను” - అని 
ఈకారికలకు తాత్పర్యము. 

388 తర్వాత లోగడ ప్రతిష్టించిన ఉదకుంభమునకు పడమట వటువు తూర్పుముఖముగ 
కూర్చుండి, కుడిచేత ఉదకుంభమును తాకుచు 'శన్నో వాతః పవతాం--మాహాసీత్‌” అను శాన్తి 
మంత్రములను జపించవలెను. సూచన: ఉదకుంభమునకే 'మదన్తి' అని పేరు. 


పూర్వప్రయోగే 372 వేదవ్రతాని(సమానతన్తమ్‌) 


భళంథూర్భ్ర యోభూర్మో వ్యా దేవ్రణ ఆయూగ్‌ంవ్లి తారవత్‌/ఖ్లాన్తూన్య రవి లం 
త్వా వ్రవద్యే నగుస్ఫాళ్ళొః నవా యన్మే అన్త తేన భూః వ్రవద్యే భువః వ్రవద్యే నువః 


ద్రవద్యే భూర్భు వన్సు వః వ్రవద్యే వాయుంవ్రవద్యే ౭. నార్తాం దేవతాం వ్రవద్యే a కోన 


మాఖుణం వ్రవద్యే వ్రజావజేర్శ్రవ్యా కోళం బ్రివ్మా వ్రవభ్య ఓం వ్రవగ్యే/ అన్తరేక్షం మ 
mmm mum 
SOC Ce 
వొనిన్లం మడు మేధాం మయ వ్రజాం న్య ౮ ల నేదోదధాతు తము మేధాం ముడు 
వ్రజాం మయిన భన్రియం దధాతు మయ మేధాం మయ వ్రజాం మయి నూర్యో 
భ్రాజోదధాతు/య్యు భిరక్తుభిః వరవాతమన్నా నరేషేభి రక్వినా సౌభీగేభిః తం నో 
మిత్రో వరుణో మామవాసామదేతిన నః వృథివీ దలద్యౌవకమా నళ్చిత్ర ఆ భువ 
దూతీ నదావృ భన్స జా/తయా ళనప్టయా2 =. వృతా/కస్త్వా నత్యో మదోనాం 
మగంవాళ్హోమడ్ళ దన్రనవోభ్భ ఢా బీదాదుజోవను/ అభీమజున్సఖీనా మబితాడర- 


తూణామ్‌/ శతం భవాన్యూ తిభీః/ వయన్సు వర్ధా ఉవనీఢురన్రుంవ్రయమేభా బువయో 
నాధీమానాః! అవధ్వాశమూర్రువా వూర చక్షుడు ముగ్భస్మా న్ని ధడీ= : వబదాన? 
ళం నోదేవీరభిన్హయ ఆపోభవన్తు వీతయే/ శం యోరిబిన్రావన్తు నః ఈళినా వార్యాణాం 
శ్షయన్తీళ్ళ భణీనామ్‌/ అపో యాబామి భేవజిము/నుమిత్రా న ఆవ ఉఓవభయన్సున్తు 
దుర్జుత్తాన్వన్ను భూయానుత్యో = స్మా న్లోష్టీ యం బోవయం ద్వవ్యుతఆపోవా 

బౌ మయోభువస్తా నొడరే దొధాతన/మహౌ రతాయ బక్షన/యో పొళ్ళివతమో 
రనన్తన్మ భాజయతేవా న/థళతీరవ మాతరేక తస్మా అరం గమామ వోయన్య 
శతయాయ జున్సుథ/ ఆపోజనయడథా భనః వృ భీవీ ళాన్తానా=గ్న నా ళాన్తానా మే 
శౌన్రా న్‌ా శమయతుఆగ్తరేకో గ్‌ ంతాన్తం తద్వా యనా కౌన్తం తన క్త గ్‌ం 


జుబగొం తముయతు/గ్యౌ కానా సా౭ 2 దిత్యే నొళాన్తా సామే కాన్తా జువగొం తమయతు/ 
వృ థివీ శాన్తీరన్తరేక్లగ్‌ం శాన్తిర్యా లాన్తిరి కళ్ళాన్తీరవాన్తరటి ళా క్మాన్తీరగ్ని కాశ్తర్వా యు 
లాన్తీరాబిత్య క్ళాన్తళ్చ న్రయూల్ళానిర్న క్షత్రాణో లాన్తి రావళ్ళాన్తి రోషధయల్ళాన్తిర్వున 


పూర్వప్రయోగే 373 వేదవ్రతాని(సమానతన్తమ్‌) 


నృ తీయ శాత్తిలౌశాన్తీరజా శాస్తిరళ్వు శాన్తిః వు దువ శాశ్తిర్స)చ్యా శాన్తీ ర) ణ 
క్ఫాన్తిళ్ళాన్తీలేవ కాన్తిక్ళాన్తర్భే అన్తు శాన్తః/ తయా2= వాగ్‌ం శానా నర్వశాన్య్యా మవ్యూం 


ద్వవదే చభతువ్చు దే బ శాన్తీం కరోమి శాన్తీర్భే అన్తు శాన్తో/ఏవా శీళ్చ ప్రాళ్ళ భృ లేళ్ళ 
తపోమేధా వ్రతా శ్రధా నళ్యం భర్భ్ర7ె తాని మోత్తీష్ల శ్రమ నూత్తీక్ల శ్ర మామాగ్‌ం 
శ్రీళ్ళు వాళ్ళ బృతీళ్చ తపో మేధావ్రతిప్రాత్రద్రా నత్యం భర్భుక్సై తాని మామా వోనిముః) 
ఉదాయుషూన్వా యుషోదోవధీ నాగం రనేనోళ్స ధన్య న్య తవ్వే జోదసామమ్భు తారం 
= Cr Ow త్‌ GY 
ఆను/తబ్బ క్షురేవవాతం వురస్తాచ్బు క్రముభ్బ రత/వళ్ళోము ఉరదోళ్ళతం జీవేమ ళరదో 
కృతం నాము తరబొళ్ళతం మోదోయ కరబీళ్ళతం భవాయ ళరదళ్ళుతగం కృ అవాయు 
శరబొళ్ళతం వ్రద్రవామ తరబోళ్ళ తమజీతాస్స్యామ తరబొళ్ళతం ద్యోతృ నూర్యోం దృశే 


య ఉదీగాన్ఫ వాతో= రవాద్వబ్రాడమానన్స రరన్య మధ్యా థ మా వృ వభోలోపా - 
తాక్షన్ఫూర్యో వివళ్చి న్థుననా వునాతు/బ్రవ్యూ అళ్చో తేన్యని బ్రహ్మణ ఆశోస్రో 


ద్రివో్బుణు ఆవవనమని దారితేయం వృథివీబ్రవ్యశామవ్‌ా భొరతమేనేన మువా 
దస్తరేక్షం దివం దాధారవృథిబీగ్‌ం నదోవాం యదహాం వేద తదహం ధొరయాణీమా 
మద్వేబోజ భి విన్రనల్‌/మేధామనీవే మా౭ వళతాలం నమీచీభూతన్య భవ్యస్యావా 
డృర్యై నర్వమాయురయాణో నర్వచూయురయాణు/అభిర్టీర్భుర్యబతోన ఊన 
మావ్యాయయ వారవో వల్లమానః/ యదాస్తోతృభ్యో మవా గోత్రాడువాన 
భూయిన్టభాబోఅభో తే స్యామ/బ్రహ్మ ప్రావాదవ్మ తన్నో మూవోనీత్‌/ఓం శ్వా 


త్మాన్తిల్ళాన్హః॥ (తై.ఆ.7.42) 


ొఅధాచార్యకః కుంభజలేన మాణవకం ప్రోక్య, మాణవకస్య సముఖం శిరో నవవస్త్రేణ 


Cs 


దక్షిణం వేష్టయిత్వా, అస్తమితే గ్రామం ప్రాపయేత్‌। తాం రాత్రిం మాణవకః వాగ్యత 
స్తిషేత్‌, ఆసీత వా! శ్వో భూతే గ్రామాద్బహిర్గత్వా, శిరోవేష్ట నవస్రమపనీయ, ఆచా- 


389 అథ=అట్లు జపించిన తర్వాత, ఆచార్యః=ఆచార్యుడు, కుంభజలేన=మదన్రిజలముతో, 
మాణవకం=వటువును,ప్రోక్య =ప్రోక్షించి, మాణవకస్య=వటువుయొక్క, సముఖం శిరః = 


పూర్వప్రయోగే 374 వేదవ్రతాని(సమానతన్తమ్‌) 


ర్యాయ దత్వా, అగ్ని మాదిత్య ముదకుంభ మాకాశం గిరిం వత్సం సువర్ణం చయథా 

న ‘ Sys ఖే 

సంభవ మాచార్యదర్శితం దృష్ట్వా వయస్సుపర్ణా ఇత్యాదిత్య ముపతిష్టేత। 

మం॥వయున్సు వర్గా శవనీడురన్లం ద్రియమేధాబువయో నాధీమానాష 

అవద్వాన్త భభూర్లుపా వూర భక్షుడ్భు ముగ్యస్మాన్ని ధథయే౭న బధ్రాన్‌॥ (తై.ఆ.7.42) 
అభ్యుదయం, పుణ్యాహవాచనం 

౩0త్రత్రో మాణవకః శిరోవేష్టనవస్త్రం ఆచార్యాయ దద్యాత్‌! ఆచార్యః అభ్యుదయం, 

కర్మణః పుణ్యాహవాచనం చ కుర్యాత్‌. 


ముఖమునంతయు కప్పునట్లుగా తలపాగను, నవవస్తేణ =మునుపు అగ్నికి ఉత్తరమున నుంచిన 
మనుష్యపాత్రలలోని క్రొత్తవస్త్రముతో, ప్రదక్షిణం వేష్టయిత్వా=కుడినుండి ఎడమకు చుట్టించి, 
అస్తమితే= సూర్యు డస్తమించిన పిదప, గ్రామం=(వటువును) గ్రామములోనికి, ప్రాపయేత్‌ =తీసి 
కొనిరావలెను; మాణవకః=వటువు, తాం రాత్రిం=అ రాత్రిలో, వాగ్యతః = మౌనముతో, తిష్టేత్‌ 
=నిలుచుండవలెను, ఆసీత వా=లేదా కూర్చుండవలెను; శ్వో భూతే=మటుసటి ఉదయమున, 
గ్రామాద్బహిర్గత్వా=(ఆచార్యునితో సహ) గ్రామము వెలుపలికి పోయి, శిరోవేష్టనవస్త్రమ్‌= 
తలకు గట్టుకొన్న క్రొత్తవస్తమును, అపనీయ=తొలగించి, ఆచార్యాయ=ఆచార్యునికి, దత్త్వా 
ద్ద న్నర; త్త 

= (దాని) నొసగి, ఆగ్ని మాదిత్య ముదకుంభ మాకాశం గిరి వత్సం సువర్ణం చ =అగ్నిని, 
సూర్యుని, ఉదకుంభమును, ఆకాశమును, పర్వతమును, ఆవుదూడను, బంగారమును - 
వీనిలో నొకదానిని, యథాసంభవమ్‌=యథాసాధ్యముగ, ఆచార్య దర్శితం=ఆచార్యునిచే 
చూపెట్టబడినదానిని, దృష్ట్వా=చూచి, “వయస్సుపర్ణా” ఇతి='వయస్సుపర్ణా' అను మంత్రము 
తో, ఆదిత్యం=సూర్యుని, ఉపతిష్టేత=నిలుచుండి మ్రైక్కవలెను. ఇట్లు పూర్వకాలములో 
చేయుచుండిరో యేమొ కాని, ఇప్పుడింటిలోనే ఈవ్రతములను, అందులోను సమానతంత్రము 
తోను చేయుచున్నందున, వటువునకు పైవిధముగా తలపాగను కట్టి కొంతదూరము నడిపించి, 
మటల స్థండిలము కడకు కొని వచ్చి, తలపాగను విప్పి, అచ్చటి అగ్ని నిచూపించి, “వయ 
స్ఫుపర్ణా' అను మంత్రముతో సూర్యోపస్థానమును చేయించుచున్నారు. 

390 ఆతర్వాత, వటువు తాను తలకు కట్టుకొన్న వస్త్రమును ఆచార్యున కీయవలెను. పిదప 
ఆచార్యుడు రెండుసార్లు ప్రాణాయామము చేసి, 'వూర్వోత్తు వవంగుణ---పారణ్య డూవేడా 
భ్యుధయం రొర్భ్ర ణక వ్రుణ్యావావాభనం బ్‌ కరిష్యే” అని సంకల్పించి, వెనుకటి అధ్యాయము 


పూర్వప్రయోగే 375 వేదవ్రతాని(సమానతన్తమ్‌) 


తత్ప్రకారః- ఆచార్యః ద్విః ప్రాణానాయమ్య, ' వూర్యోక్త ఏవంగుణవి కేవణవి కఫా 
యామస్యాం జుభతిథౌ శ్రీ భగవదాజ్జియా శ్రీమన్నా రాయజవ్రీత్య రం భగవ్వత్కై ంకల్య 
డూవం ప్రాజావత్య సౌమ్యా గ్నే య _వైళ్వ దేవవ్రతకర్మా ంగల్వేన పారణ్య డూవేణా 
భ్యుభయం రర్భ జూ వుజ్యావావాభనం బ కరిష్యే” - ఇతి సంకల్ప్య, పూర్వోక్తవిధానేన 
హిరణ్యరూపే ణాభ్యుదయం, కర్మణః పుణ్యాహవాచనం చ కృత్వా, పుణ్యాహజలే 
నాత్మానం శిష్యం చ ప్రోక్షయేత్‌! 


శీ టం శీ తోం తీవ తీత టో 
9 ఖం 9 ఖం 9 9 9 


లలో చెప్పినట్లుగా హిరణ్యరూపకమైన అభ్యుదయమును, కర్మణః పుణ్యాహవాచనమును 
చేసి, పుణ్యాహజలముతో వటువును ప్రోక్షించవలెను. 


వేదవ్రతోత్సర్ణనమ్‌(సమానతంత్రమ్‌) 


(లోగడ చెప్పినట్లుగా వివాహమున కొకరోజు ముందో, లేక వివాహదినమున ఉదయ 
మందో వేదవ్రతములను నాల్లింటిని కలసికట్టుగా నొకేసారి సమానతంత్రవిధానముతో 
చేసి, ఆతర్వాత ఆనాల్లు వ్రతములను సమానతంత్రవిధానముతో కలసికట్టుగా నొకేసారి 
ఉత్సర్జనమును (విడిచి పెట్టుటను) చేయుచున్నారు. ఈ ఉత్సర్జనములో చేయవలసిన 
కాండర్గితర్పణములు, హోమములు- అన్నియు వేదవ్రతములవలెనే అదే మంత్రముల 
తోనే యున్నవి. ఉపస్థానమంత్రములలో మాత్రము అతిస్వల్పభేదములున్నవి. సౌమ్య 
వ్రతోత్సర్ణనములో మాత్రము మూడు అదనపు భేదములున్నవి . 1. మేడిసమిధల నగ్ని 
యందు వేయునప్పుడు “ద్యౌస్సమితి అను మంత్రముతో మొదటిసమిధను, 'పృథివీ 
సమిత్‌” అను మంత్రముతో మూడవసమిధను వేయవలెను. ఈవిధముగా ఈమంత్రము 
లను చెప్పవలసిన క్రమము తారుమారైనది. 2. “యుంజతే” మంత్రపఠనము లేదు, 3. 
నవవస్త్రశిరోవేష్టనము లేదు. ఇవియే వేదవ్రతములకును, తదుత్సర్ణనములకును కర్మ 
యందు గల భేదములు. వేదవ్రతములు, తదుత్సర్ణనములు ఏకకాలములో జరుగు 
చుండుటచేత, ఈసమానతంత్రవిధానారంభమున చేసిన విష్వక్సేనపూజ, ప్రాయశ్చిత్త 
ములు, అంకురార్పణ, ప్రతిసరబంధములు వేదవ్రతములకు, తదుత్సర్ణనమునకును 
వర్తించునట్లు సంకల్పించి చేసినాము గావున ఉత్సర్ణనములకు వీనిని వేరుగా చేయుట 
లేదు.) 
సంకల్ప;ః 

ప్పున ప్రాణానాయమ్య, “వారిలోం తత్సత్‌, శ్రీగోరింద గోవింద గోవిందో - అన్య 
శ్రీభగవతూ మవోవుడువన్య, విష్రోరాజయా వ్రవర్తమానన్య అద్యబ్రహ్మణః ద్వీతీయ 


391 ఆచార్యుడు ప్రాణాయామము చేసి, 'వారరోం తళ్ళల్‌---కర్భ భిః నర్రంన్క రిష్యామి' - 
అని సంకల్పించవలెను. గీత లుంచినచోట్లలో సరియైన పేరులను చెప్పుకొనవలెను. ఆతర్వాత 
వటువు గూడ ప్రాణాయామము చేసి, “వూర్యోక్త ఏవంగుణవిళేవణవిళ్వ యాం ఉకాబభ్‌భీ= 
ప్యామి' - అనుచు సంకల్పించి, ఉత్తరమునకు మళ్ళి, జందెమును నివీతిగా చేసికొని, తిలలు 


పూర్వప్రయోగే 377 వేదవ్రతోత్సర్ణనమ్‌ (సమానతన్తమ్‌) 


వరార్ధే శే తవరావాకల్సే బైవన్వతమన్వాంతరే కలియుగే వ్రథమపారే డఉంటూద్వీవే 
భారతవర్ధే భరతఖండే శరాభఖే మేలోధైకణటిగ్భా గే అనీన్‌ వర్తమానే వ్యావవోరకో 
వ్రభవాద వి నంవత్స రాశాం మధ్యే ----నంవళత్సురే ---అయనే ---బుతౌ---మానే - 
--వక్తే ----వానరే---నక్షత్రయుక్రాయాం జుభనక్షత్త, ఇుభయోగ కుభీకరణ ఏవం 
గుణవిలేష్ష అవి కజ్ఞయూాం అస్యాం ఇుభతిధా శ్రీభగవదాజ్షాయా శ్రీమన్నారాయణ 
ద్రీత్యర్థం భగవ్వత్కై ంకర్య యూవం----గోత్రం----తర్భా అం మాణభకం బ్రాజావత్య 
సౌమ్యా గ్నేయ ఎెళ్ళూదేవవ్రలోళ్ళర్లనైః రర్భ్ర భి? నమానతంత్రేణ కర్భణా నగంన్కరి 
ష్యూమి” - అతి సంకల్పయేత్‌! తతో వటుః ప్రాణానాయమ్య, “వూరోక్త ఏవంగుణ 
విళేవణవికిషాయామనస్యాం ఇుభతిధా శ్రీభగవదాజ్ఞ్రయా శ్రీమున్నా రాయణవప్రీత్య ధం 
భగవ్వత్భై ంకర్య డూవం ప్రాజావత్య సౌమ్యా గ్నోయ బెళ్ళ్లు దేవవ్రతోత్స ధనాని బరి- 
ష్యామి' - ఇతి సంకల్ప్య, నివీతీ భూత్వా, ఉదజ్ముఖః, తిలాక్షతైస్సహ నవకాండర్షి 
తర్పణం కుర్యాత్‌! 
కాణర్గితరృణమ్‌ 
GA 
గ బ్రజావతిం రొంఢలిం తర యామి/తర్పు యామి/తర్పు యామి/ 
తే 
సోమం రొండధిం తర్పుయామి/తర్పు యామి/తర్పు యామి/ 
అగ్నిం రాండఢరధిం తర్పు యామి/తర్పు యామి/ తీర్చ యామి/ 
విళ్వాన్‌ దేవాన్‌ కాండర్టీగ్‌న్తర్చు యామి/తర్చు యామి/తర్చ యామి/ 
సాగ్‌ంపొళీ రైవతాడవనివదన్తర్భు యామి/తర్భ యామి/తర్చ్స యామి/ 
యాడ్రాతీరేవతా ఉవనివద్తన్తర్దు యామి/తర్బ్చ యామి/ తర్ళ యామి/ 
rs 


మ. 


రా[ సమే కు ఘీ 


నువ్వులతో ఉపాకర్మలో చేసిన విధముగా కాండర్షితర్పణమును చేయవలెను. (సూచన: 
కొందటీచ్చట మౌంజ్యజినదండాదుల నన్నిటిని గాక నూతనయజ్ఞోపవీతమును మాత్రమే 
ధరించుచున్నారు. మజియు, వేదవ్రతములను, తదుత్సర్ణనములను ఏకకాలములో (వెను 
వెంటనే) చేయుచుండుటచేత మౌంజీదండాదులను క్రొత్తగా ధరించుటయు, వపనము చేసి 
కొనుటయు వేదవ్రతాచరణమునందు ముందే చేసియుండుటచే, ఉత్సర్జనసమయమున వానిని 
మజల చేయవలసిన అవసరము కనిపించుట లేదు. అందుచే వాని నిచ్చట చెప్పలేదు.) 


పూర్వప్రయోగే 378 వేదవ్రతోత్సర్ణనమ్‌ (సమానతన్తమ్‌) 


7. వాడుణోర్రేవతా ఉవనివద్తన్తర్చు యామి/తర్చ యామి/తర్పయామి/ 
8. (బ్రహ్మతీర్ణేన) త్రివ్మోణగ్‌ న్వయంభువం తర్చుయామి/ తర్పుయామి/ తర్చ 

యామి/ 
9. నధనన్స తిం తర్పయామి/తర్ప యామి/తర్ప యామి/ 

తతః ఉపవీతినో భూత్వా=చమ్య ప్రాజాపత్యహోమం కుర్యాత్‌! 
అగ్నిముఖమ్‌ 
౫2 ఆథ్రావార్యః షట్పాత్రప్రయోగేన అగ్నేరుపసమాధానాది కుర్యాత్‌! పాత్రప్రయోగ 
కాలే చతస్ర జొదుమృ్బరీసృమిధ3 ఉదకుంభం చ సాదయేత్‌! 
కొఅచార్యో ఇథాఅగ్నేరుపస మాధానాద్యగ్నిముఖాన్తే అన్వారబ్దే వ్రతిని 
జహుయాత్‌! 
ప్రాజాపత్యవ్రతప్రధానహోమాః 

జావొతయే కాండబువయే స్వాతోవ్రజావతయే కాండజుంవయ ఇదం నమమ/ 
జొవతే నత్వదేతాన్య న్యః/ విక్వో జాతాని వరితా బభభూవ/యత్కొ మాన్తే 
జువుమ న్తనో అన్తు/వయ్‌ న్యామ వతయో రయీజాగ్‌ స్వావో 
వ్రజడావతయ ఇదం నమమ (తై. బ్రా.2.8.1.2) 


Cs Ik 


392 ఆచార్యుడు షట్పాత్రప్రయోగములో నిచ్చినట్లుగా పరిధుల నుపయోగించి చక్షుర్దోమాం 
తముగా అగ్నిముఖమును చేయవలెను. పాత్రాసాదన చేయునపుడు షట్పాత్రప్రయోగములో 
చెప్పిన ఆరు పాత్రలతో బాటు నాల్గుమేడిసమిధలను, ఒక ఉదకపాత్రమును, ఒక తట్టలో నుంచి 
దేవపాత్రల కుత్తరమున దర్భలు వేసి, ఆ తట్టను ఆదర్భలపై పెట్టవలెను. ఈపాత్రలు సౌమ్యవ్రతో 
త్సర్ణనములో నవసరమగును. మేడిసమిధలు దొరకకున్న రావివి లేక మోదుగవి వాడవచ్చును. 
393 తరువాత తొడపై చేయివేసి వటువు తనను తాకుచుండగా, క్రింద నిచ్చిన మంత్రములతో 
ఆచార్యుడు వరుసగా ప్రాజాపత్య,సౌమ్య,ఆగ్నేయ,వైశ్వదేవవ్రతములకు చెందిన ప్రధాన 
హోమములను ప్రధానదర్వీలోనికి నాల్లేసిసారులునేతిని తీసికొనుచు హోమము చేయవలెను. 
(ఈహోమమంత్రము లన్నియు వేదవ్రతములలో వచ్చినవే. ఐనను సౌలభ్యమునకై మజల 
నిచ్చట నీయబడుచున్నవి) 


పూర్వప్రయోగే 379 వేదవ్రతోత్సర్ణనమ్‌ (సమానతన్తమ్‌) 


3. రయీశాం వలం యడితం బృవాన్తమ/ అన్ఫి న్భ్ర రేన్భ తమం వాజనాతో 
వ్రజావతిం వ్రథమజామృ తన్మ/ యడాచు దేవమదీనోబ్రవీతు స్వావోవ్రజావతయ 
ఇదం న ముమ/ (తై.బ్రా.2.8.1.3) 

4. ద్రజొవలే త్వం నీధిపాః వురాణః దేవానాం వీతా డనితావ్రజాశామ/వతిర్వళ్వన్య 
జగతః వరస్పాళవావిర్నో దేవ వివావే జీవన్వ స్వావోవ్రజావతయ ఇదం న 
మమ/(తై.బ్రా.2.8.1.2 & 2.8.1.3) 

5. తవేమే లోకాః వ్రటిలోబికళ్చ/ వరావతోనివతోజద్వతోళ్చ/వ్రదావతే విళ్వ నృ జీన 
ధన్య ఇదన్నో దేవ/వ్రతీహర్య వావ్యభ్‌ స్వాజో వ్రజావతయ ఖధం నమమ? 
(తై.బ్రా.2.8.1.3 & 2.8.1.4) 

రు ద్రజావతిం ప్రథమం యజాయానామ/దేవానామ్యర్రో యజుతం యజుఢ్యమ్‌/ ననో 


దదాతు ధ్రవీణగ్‌ం నువీత్యమ/ రాయస్ఫోవం వివ్యతు నాభీమన్నే స్వావో 
వ్రజావతయ ఖధం నమమః (తై.బ్రా.2.8.1.4) 
7 యోరాయ ఈకోకతదాయ డ్డ త యః వొకూనాగ్‌ం రేక్ష తానిన్లీతానామ్‌/ 
జావతిః వ్రభమజాబుతన్య/ నవాన్రధామా జువతాగం హానిర్న స్వ్వావో 


Cs Its 


జావతయ ఖదం న మమ/ (తై.బ్రా.2.8.1.4 & 2.8.1.5) 
సౌమ్యవ్రతప్రధానహోమాః 

1. సోమాయ రాండబువాయే న్యాజో సోమాయ కాండబువయ ఇదం న ముమ/ 

2. సోమో బేనుగ్‌ం। సోమో అర్వీన్తమాతుము/ సోమా వీరం కర్మ జ్యూం దదాతు/ 
సాధన్యం విభభ్య గం నభేయుమ్‌/ వీతుళ్ళ్రవణుం యోదదాళ్లు స్వాతో 
సోమాయేభం న మమ/ (తై.బ్రా.2.8.3.15) 

౩ అపాఢం యులు వృ తనాను వప్రిబ్‌/నువర్‌ షామభ్ఫాం వృజానన్య గోపామ్‌/ 
భరేవుజాగ్‌ం నుక్షతిగం ను్రవనమ/ జయన్తం త్వామనుమదేమ సోను స్వావా 
సోమాయేభాం నోమమ/తై.బ్రా.2.4.3.28) న్న న్‌ 


పూర్వప్రయోగే 380 వేదవ్రతోత్సర్ణనమ్‌ (సమానతన్తమ్‌) 


4. త్వరం నోము క్రతుభిన్సుత్రతుడ్భూ త్వం దక్తెన్సు దక్షోవిళ్వవేదా/త్వం వృవా 
వృవత్వేభర్భు వాత్వా/య్య మే భీర్యుమ్న్య భవోన్బ బకాస్స్యావో సోమాయేధం 
న ముమ/(తై.బ్రా.2.4.3.28) 

5. యాతేధామాని వావిపాయడత్తి' తాతే విక్వో వరభూరీస్తు యజ్ఞమ్‌/ 
రయన్ఫా నూువ్రతరణన్ను వీరో= వీరహా వ్రబొరా సోము ఢుర్యాన్హ్రాజ 
సోమాయేధం నమమ/ 

6. త్వమిమా డవదీస్పోమ ఏత్వాః త్వయమపో తిజనయన్త్యం గాః త్వామాతేతంథో 
- ర్వన్తరేక్షవ/ త్వం జ్యోతీషా వితమా వవ స్య్వాతోనోమాయేదు న మమ/ 
(తై.బ్రా.2.8.3.15) 

౫ యాతేధామాని దవియా వృథివ్యామ్‌/యా వర్వతేప్పోవదీవ్వువ్సు/ తేభిర్చో 


విశ్వౌన్సుమునా అవౌడన్న్‌ / రాజో మ వ్రతీవావ్యా గృ భాయ స్ఫాజో/ సోమా 
యేధం నమమ (తై.బ్రా.2.8.3.16) 
ఆగ్నేయవ్రతప్రధానహోమాః 
౧ అఆగ్నయే కాండబువయే న్యాజో అగ్న యే కాండబుషయ ఖభం న మమ/ 
2 అగ్ని నయనువథొరాయే ఆస్మా న/విశ్వని దేవ వయునాని విద్వాన/ 
యుయోధ్యేన్మ ప్రవలరాజమేనభూయుప్రాం లే నవు ఉక్తం విధేమ స్వావ 
ఆగర్భ య ఇదం నముమ/ (తై.బ్రా.2.8.2.9) 


3. వ్రవవ్శక్రాయ భానవోభరబ్వామ/వావ్యం మతిం బాగ్న యే నువూతమ/యో 
టెవ్యోని మానుషా జానూగ్‌ంవ అన్తర్వి క్వోని విద్య నా జాగొతి స్వాజో/ అగ్ని య 
ఇదం న ముమ/ (తై.బ్రా.2.8.2.9 & 2.8.2.10) 


4. అబ్బా గిరోయుతయో దేవయన్తీః/ అగ్ని యన్తి ద్రవణం భిక్షమాణాః నునం- 
దృ కళగం నువ్రల్‌కగ్‌ న్వాంభబుం/వావ్య వావొమురతిం మానుషాణాగ్‌ న్వావో 
—“ 2 ఎలా —_ — 
అగ్న య ఇదం న ముమః/ (తై.బ్రా.2.8.2.10) 


పూర్వప్రయోగే 381 వేదవ్రతోత్సర్ణనమ్‌ (సమానతన్తమ్‌) 


౨ అగ్నే త్వమన్న ద్యు యోభ్యమీవాః అనగ్ని త్రా అభ్య మన్త కృ వష వునరన్య - 
బ్యగ్‌ నువితాయే దేవ/తాన్వ లే భిరజరేభిర్య ఇత్రస్వావోఅగ్న య న్‌ న 
మమ/(తై.బ్రా.2.8.2.10) 

6. అగ్నే త్వం పొరఠయా నవ్యో అస్మా 5! న్వన్తిభిరతీదురాణీ విశ్వా/వూక్ళే 
వృథఢ్వీ దవాంలా నొడర్వీ/భవొ లోకాయ తనయాయ ళంయోన్స్వావో 
అగ్నయ ఇధం నమమ (తై.భ్రా.2.8.21) 

7. వ్రకొరనోయుననా వభ్య మానా దేవద్రీజీన్న యథ దేనవయన్తో/ ధక్షణావాడ్య్వా జానీ 
ప్రాద్యేతి/హవిల్భ ర్య గ్న యే భృతాబీ స్వాజా అగ్న య ఇబ నమమ 
(తై.బ్రా.2.8.2.11) 


వైశ్వదేవవ్రతప్రధానహోమాః 

1 ఎిజ్వేభ్యో దేవేభ్యిః రాండబువ భ్యస్వ్వావో విజ్వేభ్యో దేవేభ్యః కాండబువి బ్య 
కొధం నమమ 

2 ఆనోవిశ్చే అన్కాాగమన్తు దేవాః మిత్రో తిల్య మా వదీణన్స జోషాః భువన్‌ 
యథానో ఎ్చే వృధాన/ తత్టు పాపోవిడురం నవ స్నాతో/విక్వేభ్ళో 
దేవేభ్య ఇధం నమమ (తై.బ్రా.2.8.6.42) 

3. ళం నోదేవావిశ్వదేవా భవన్తు/ ళగ్‌ం నరన్వాతీ నవాధీభిరన్తు/ళమభివాబ 
కృమురాతిపాను' ళం నోదివ్యాః వారూ కృంనోఅప్యా స్నాతా విలేభ్యో 
దేవేభ్య ఇధం నమమ (తై.బ్రా.2.8.6.42 & 2.8.6.43) 

4. యే నవితు నృత్య నవన్య విజ్వే/ మిత్రన్య వ్రతే వరుణన్య దేవాః తే సౌభగం వీరవ 
ధోమ దన్న వోదదాతన ద్రవీణుం బిత్రమన్న్మే స్వాజూ ఏళ్వేభ్యో దేవేభ్య ఇదం న 
మము? (తై.బ్రా.2.8.6.43) 


5 అగ్నే యాపా భూత్యోం వారవ జ్య 8 ధేవాగ్‌ం అబ్బా బ్రహ్మా కృతొ గణన! 
నరీస్వూతీం మడుతో అళ్చ్వి నావః యక్ష దేవాన్రత్న ధేయూయ వళ్వాగ్భ్వావో 
విళ్వేభ్యో దేవేభ్య ఇదం నమమ (తై.బ్రా.2.8.6.43) 


పూర్వప్రయోగే 382 వేదవ్రతోత్సర్ణనమ్‌ (సమానతన్తమ్‌) 


6. 


4. 


హ్‌ 


రు 


ps) 


ద్యాః వీతః వృ థీని మాతల ట్రుక్‌/ అగ్నే బ్రాతర్వనవో మృ డతొనః/ విల్స్‌ ఆదిత్యా 
అదితే నజోషాః అన్ఫుభ్య గం ళర్భీ బవంలం వియన్త న్వాజూో/ఏళ్వేభ్యో దేవేభ్య 
ధం నమమః/ (తై.బ్రా.2.8.6.44) 

విజ్చేదేవా క్ళుణు తేమగం వావ మే/ యే అన్తరేక్లే య ఉవద్య వివ్ర/యే తిగ్ని 


జోవ్వో శ తవా యడత్రాః ఆనద్యాన్యి న్‌ బంపావమాదయథభ్వుగ న్వావో 
విళ్వేభ్యో దేవేభ్య ఖం నమమ (తై.బ్రా.2.8.6.44) 

ఉపహోమాః 
సార్‌ంపాలీభ్యో దేవతాభ్య ఉవనివభ్భ్యస్సాాజో సాగ్‌ంపాతీభ్యో దేవతాభ్య 
ఉవనివద్భ్యు ఇదం నముము | 
యాజ్ఞాకీభ్యో దేవతాభ్య ఉవనివద్భ్యున్స్వావో యాజ్ఞాకీభ్యో దేవతాభ్య ఉవ- 
నివద్భ్య ఇదం నమమ ॥ 
వారుజోభ్యో దేవతాభ్య ఉవనివద్భ్యస్సాూజో! వారుణేభ్యో దేనతాభ్య ఉవ- 
నివద్భ్య ఇదం నమమ ॥ 
బ్రవం జో న్వయంభువే స్వావో్రివ్యా జో న్వయంభువ ఇదం నమమ ॥ 
నబీనన్స తయే స్వావో నదనన్స తయ ఖదం నమమ / 
నదేనన్స తిముద్భు తం వ్రియమింధ్రీన్య కామ్యుమ్‌/ననీం మేధా మయానివ్నర 


= 


స్వాతో నదనన్స తయ భధోం నమమ / (తై.మం.పా.1.9) 
394త్రత్రో మాణవకస్తూష్టీం సమిధమగ్నావాధాయ! ఉత్థాయ! సాంజలిః ప్రాజాపత్య 


వతోపసానం కుర్యాత్‌! 
థి 


ప్రాజాపత్యవ్రతోపస్థానమ్‌ 


మం॥ అగ్నే వ్రతవతే కార్రాబువృభ్య * ప్రాజావత్యవ్రతమబారవం తదోళకం తనో రాధి/ 


394 తరువాత వటువు అమంత్రకముగా అగ్నిలో నొక సమిధను వేసి, లేచి నిలుచుండి, అంజలి 
బద్ధుడై క్రింద నిచ్చిన మంత్రములతో ప్రాజాపత్య వ్రతోపస్థానమును చేసి కూర్చొనవలెను. 


పూర్వప్రయోగే 383 వేదవ్రతోత్సర్ణనమ్‌ (సమానతన్తమ్‌) 


వాయోవ్రతవతే కార్రాబువిభ్యీ = ప్రాజావత్యవ్రతమబారవం తదోళకం తనో రాధ/ 
ఆదీత్యవ్రతవతే కార్రబువభ్యి పాజావత్యవ్రతమబారవం తదోళకం తన్ఫో రాధి/ 


వ్రతానాం వ్రతవతే కార్టాబులవి జ్య వాజావత్యవ్రతమబారివం తదొకకం తనో రాధ/ 
ఉదకుంభస్థాపనమ్‌ 

౩5త్రత్రో మాణవకః అగ్నే రుత్తరతో (ఈశాన్యే వా) ప్రస్థపరిమితం వ్రీహీం నిక్షిప్య, 

తదుపరి ప్రాచీనాగ్రం దర్భుద్వయం నిక్షిప్య, తేషు తన్తువేష్టితం, ధూపితం జలకుంభం 


నిధాయ, తం ప్రణవవ్యాహృతీ భిరద్భిః పూరయిత్వా, కూర్చామ్రపల్లవాదిభిరలం- 

కృత్య, కుంభం నూతనవస్తేణా వేష్ట్య, తత్పురతః పూర్వాభిముఖ స్తిష్టన్‌ దక్షిణహస్తేన 

కుంభ ముపస్పృశ్య, “ఓం నమో వాచే యా చోది తేతి సూక్తేన శాంతిజపం కుర్యాత్‌. 
“ఓం నమో వాచే యా చోదితా” 


ఓం నమో వాబో యా బోబితా యా బానుదితా త్తన్ఫ వాబే నమో నమో వాబో నమో 
క 
మంత్రకృతో మంత్రవతీయః? వరొదుర్భా = వామృ జీన్ఫంత్రకృ తోమంత్రవతీ 
hc 


35 తరువాత మాణవకుడు అగ్నికి ఉత్తరమున గాని, ఈశాన్య మునగాని మానెడు ధాన్యమును 
పోసి చదునుగా నెజపి, ఆ ధాన్యముపై పూర్వాగ్రములుగా రెండు దర్భలను పజిచి, వానిపై ఇది 
వరకు మనుష్యపాత్రలలోనిదిగా అగ్నికి ఉత్తరమున నుంచబడిన ఉదకపాత్ర (రాగిచెంబు) 
చుట్టును దారమును చుట్టి, దాని లోపలి భాగమున అగరువత్తులపొగను పట్టి, (సూచన: కొందు 
దారమును చుట్టని కలశమునే ఉంచుచున్నారు), "ఓం భూః ఓం భువః ఓగ్‌ం నువః ఓం భూడ్చు 
వన్సువః"- అని అందులో నీటిని నింపి, కూర్చను, మామిడికొమ్మను (ఆకులకొనలు, కూర్చ 
కొనలు పైకుండునట్లుగా) ఆ కుంభమునందుంచి, కుంభమునందు హరిద్రాక్షతలు వేసి, ఒక 
టెంకాయను జుట్టు పైకిచేసి ఆ కుంభముఖమున నుంచి, కుంభముచుట్టును ఒక నూతనవస్త్ర 
మును చుట్టి, తానుదకుంభమున కెదుట తూర్పుముఖముగా దర్భలపై కూర్చుండి తన కుడిచేత 
కుంభమును తాకుచు 'ఓం నమో వాచే యా చోదితా' అను శాన్తిమంత్రమును జపించవలెను. 


పూర్వప్రయోగే 384 వేదవ్రతోత్సర్ణనమ్‌(సమానతన్తమ్‌) 


ద్యాళ్ళర్భ వృథీవీ ళర్ళ ఎిచ్చిమిదం ఉగత/ళర్చు బన్ర్రాళ్ళ నూర్యో బ్బ ళర్భా బ్రివ్యూ 
జావతీ/ భూతం వదివ్యే భువనం వదివ్యే తేజోవదివ్యే యజోవదివ్యే తపోవదివ్యే 


(ఆ (౬ 


వ్యూ వదివ్యే నత్యం వదిష్యే తస్మా ఆఅవామిభమువన్తరేణు మువన్తృణ శవన్తరణం మే 
జాయ్‌ వకూనాం భూయాదువన్తరేోణమవాం వ్రజాయు వతూనాం భూయానం 
వొతావాసౌమ్మ త్యారు పాతం ప్రాటొపానా మా మా వాన్వక్టం మధు మనివ్యే మధు 
జనిష్యే మదడు వక్ష్యామి మధు వదవ్యామి మధుమతీం దేవేభ్యో వాచముద్యా- నగ్‌ం 
ఉత్రూవషేశ్యాం మనువ్యేభ్యన్తం మాదే తవన్తు లోభాయై వితరో౭ ను మదన్తు/ ఓం 


Its 


శాన్తిళ్ళాన్తిళ్ళాన్హః॥ (తై.ఆ.7.1) 
జొదుమ్బరసమిధాధానమ్‌ 
జోత్రత్రశ్చతస్ర బాదుమ్బరస మిధో ఘృతేనాభ్యక్తాః! మాణవకో జహుయాత్‌! 

1 ద్యౌన్సమిత? తామాదత్యనృమునై సా౭ = భిత్యగం నమన తామవాగ్‌ం నమన 
సామా నమధ్ధా/ ఆయుషా తేడీనా/ వర్చుసా శ్రియా యళనా ద్రివ్యావర్చనేనో 
అన్నా ద్యేన నమిన్తాగం న్వావో దివ దం నమమ / 

2. అర్తరేక్షగం నమిల్‌/ తాం వాయున్సమనై/ సా వాయుగం నమ్మా తామవాగం 
నమ్యనై/నామా నమర్థా/ ఆయుషా తేడసావర్చు నాశ్రియా/యళసాబ్రవ్యా వర్చ- 
నేన అన్నా ద్యేన నమన్తాగం స్వావో అన్తరికొయేధం నమమ / 

౩ వృుథీతీ నమిత తామగ్నన్సమన్దే! సాజగ్నిగం నమన తామవాగ్‌ం నమన! 
సామా నమధ్ధా/ ఆయుషా తేడీసా/వర్సు నొశ్రియా/ యళనాబ్రివ్యూ వర్చ నేనో 
అన్నా ద్యేన నమున్తాగం న్వావో వృథివ్యా ఇదం నమమ / 


4. ప్రాజావత్యా మే నమిదీని నవల్న క్షయజీ' బ్రాతృవ్యవో మే౭నీ స్వావో వ్రజా 
వతయ ఖధం నమమ/ 


36 తరువాత మాణవకుడు మునుపగ్నికి ఉత్తరమున మనుష్యపాత్రలయందుంచిన 
నాల్గు మేడిసమిధలను నేతిలో నద్ది, తర్వాతి నాల్గుమంత్రములతో హోమము చేయవలెను. 


పూర్వప్రయోగే 385 వేదవ్రతోత్సర్ణనమ్‌ (సమానతన్తమ్‌) 


సౌమ్యవ్రతోపస్థానమ్‌ 
ఈక క? 

౩7త్రత్రో మాణవకః ఉత్థాయ] సాంజలిః సౌమ్యవ్రతోపస్థానం కుర్యాత్‌! 
మం/ఆదీత్య ప్రతవతే రార్థాబువిభ్యో న్భామ్యవ్రతమబారివం తదోళకం తో రాధ/ 
వాయోవ్రతవతే రార్టాడిలవఖ్యో న్భౌమ్యవ్రతమబారిషం తధొకకం తో రాధ/ 
అగ్నే బ్రతవతే రార్టాడలవిఖ్యే న్భౌామ్యవ్రతమబారవం తదళకం తస్తో రాధ/ 
వ్రతానాం వ్రతవతే రాణుబువిభ్యో న్భామ్యవ్రతమబారవం తదేళకం తో రాధి! 

ఆగ్నేయవ్రతోపస్థానమ్‌ 

త్రత్రో మాణవకః ఉత్థాయ] సాంజలిః ఆగ్నేయవ్రతోపస్థానం కుర్యాత్‌! 
మం॥ అగ్నే వ్రళవతే కార్రాబువిభ్యి ఆగ్నే యవప్రతను బారివం తదేళరం త్తు రాధి! 
వాయోవ్రతవతే రార్టాడిలవఖ్యో ఆగ్నే యవ్రతమబారవం తధొకకం తనో రాధ/ 
ఆదేత్య బ్రతవతే రార్టాబువఖ్యో ఆగ్నే యదవ్రతమబారివం తదేళకం తో రాధ/ 


వ్రతానాం వ్రతవతే కాళాబువభ్యో ఆగ్నే యవ్రతమ బారివం తదేళకం తన్ఫో రాధ/ 
వైశ్వదేవవతోపసానమ్‌ 
మ్‌ టీ థి 
త్రత్రో మాణవకః ఉత్థాయ! సాంజలిః వైశ్వదేవవ్రతోపస్థానం కుర్యాత్‌! 
మం/అగ్నో వ్రతవతే కాలు విభ్యో వెళ్వ దేవ్రతమబారవం తబొళకం తన్ఫో రాధ/ 
వాయోవ్రతవతే కార్రబువిభ్యో వైళ్వ దేవవ్రతమబారవం తదళకం తన్ఫో రాధ/ 
ఆబీళ్య వ్రతవతే కార్రాబువ భ్యో వైళ్వ దేవవ్రతమబారివం తదోళకం తన్బో రాధ/ 
వ్రతానాం వ్రతవతే కాలువ భ్యో వెళ్వ దేవ ప్రతవు బారివం తబొళకం తనో రాధ/ 


397 తరువాత వటువు లేచి నిలుచుండి, అంజలిబద్ధుడై సౌమ్యవ్రతోపస్థానమును చేయవలెను. 
398 తరువాత వటువు లేచి నిలుచుండి, అంజలిబద్ధుడై ఆగ్నేయవ్రతోపస్థానమును చేయవలెను. 
399 తరువాత వటువు లేచి నిలుచుండి, అంజలి బద్ధుడై వైశ్వదే వవ్రతోపస్థానమును చేయవలెను. 


పూర్వప్రయోగే 386 వేదవ్రతోత్సర్ణనమ్‌ (సమానతన్తమ్‌) 


జయాదధ్యగ్న్యు పస్థానాంతమ్‌ 
అథాచార్యః అనన్వారబ్ధః జయాద్యగ్న్యుపస్థానాంతం కుర్యాత్‌! అత్ర లేపకార్యం, 
పూర్ణాహుతిశ్చ నాస్తి] 

“శం నో వాతః పవతామ్‌” మంత్రజపః 

“మాణవకః మదన్తీ ముపస్పృశ్య 6 శన్నో వాతః పవతా' మితి శాన్తిమంత్రం జపేత్‌! 

అభ్యుదయం, పుణ్యాహవాచనం 
“అధథాచార్యః మాణవకం మదన్తీజలేన ప్రోక్ష్య, అభ్యుదయం, కర్మణః పుణ్యాహ 
వాచనం చ కుర్యాత్‌. 
తత్ప్రకారః --ఆచార్యః ద్విః ప్రాణానాయ మ్య, ' వూర్యోత్తపవంగుణవిలేషణవి శషా- 
యామస్యాం తభతిజౌ శ్రీ భవదాజ్ఞయ్యాక్రీమన్నా రాయజవ్రీత్య రం భగవ్వత్కై ంతర్య 
డూవం ప్రాజావత్య సొమ్యాగ్నే య వైళ్వ దేవవ్రతోళ్ళ ర్థనకర్భా ంగల్వేన వారణ్య 
డూవేశాభ్యు భయం కర్భ జః వుణ్యావా వాభనం భతరవ్యే'- ఇతి సంకల్ప్య, 
పూర్వోక్తవిధానేన హిరణ్యరూపేణాభ్యుదయం, కర్మణః పుణ్యాహవాచనం చ 


400 తరువాత వటువును తాకకుండ ఆచార్యుడు జయాదిహోమములను అగ్న్యుపస్థానాంత 
ముగ (పుటలు 52-65) చేయవలెను. ఇచ్చట లేపకార్యముగాని, పూర్ణాహుతిగాని లేదు. 

401 తరువాత వటువు లోగడ ప్రతిష్టించిన ఉదకుంభమునకు పడమట తాను తూర్పుముఖ ముగా 
కూర్చుండి, కుడిచేత ఉదకుంభమును తాకుచు 366-368 పుటలలో నిచ్చిన “శన్నో వాతః 
పవతాం' అను శాన్తిమంత్రములను జపించవలెను. సూచన: ఉదకుంభమునకే ' మదన్తి' అనిపేరు. 
402 పిదప ఆచార్యుడు మాణవకుని మదన్తీజలముచే ప్రోక్షించి, రెండుసార్లు ప్రాణాయామము 
చేసి, “వూర్యోక్త వవంగుణవిలేవణ--- పారణ్యడూవేశాభ్యు భయం కర్భణ? వుణ్యావా 
వాభనం బ కరిష్యే” అని సంకల్పించి, వెనుకటి అధ్యాయములలో చెప్పినట్లుగా హిరణ్యరూప 
ముగ అభ్యుదయమును, కర్మణః పుణ్యాహవాచనమును చేసి, పుణ్యాహజలముతో తనను 
ప్రోక్షించుకొని, వటువును ప్రోక్షించవలెను. అప్పుడు వటువు “గురవే తే వరం భదామి” (గురువు 
గారూ! మీకు నేను వరము నిస్తున్నాను) అని పలికి వరము, అనగా గోవునుగాని, తత్సమాన 
మైన దక్షిణనుగాని ఇచ్చి నమస్కరింపవలెను. 


పూర్వప్రయోగే 387 వేదవ్రతోత్సర్జనమ్‌ (సమానతన్తమ్‌) 


కృత్వా, పుణ్యాహజలే నాత్మానం శిష్యం చ ప్రోక్షయేత్‌। తతో మాణవకః “గురవే లే 
వరం ధదామి' - ఇత్యుక్త్వా వరంవా తత్సమానదక్షిణాం వా దద్యాత్‌! 


లలల లల లీ 
9 9 9 9 య్య 9 9 


సమావర్తనమ్‌ 


(ఉపనయనానంతరము వటువు గురువువద్ద వేదము నభ్యసించి, అది ముగిసిన పిమ్మట 
గురువుగారికి గురుదక్షిణను సమర్పించి, గుర్వనుజ్ఞను దాల్చి సమావర్తనమును 
చేసికొనవలెను. ఈసమావర్తనమునకే స్నానకర్మ అనియు, స్నాతకమనియు పేరులు. 
వేదాభ్యాసము తర్వాత వివాహముతో నిమిత్తము లేక చేసికొను స్నాతకమునకు వేద 
స్నాతకమని పేరు. వేదాభ్యా సానంతర ము పెండ్లి కొణకు చేసికొను స్నాతకమునకు వేద 
వ్రతస్నాతకమని పేరు. వేదము నభ్యసింపకయే వివాహార్థము చేసికొను స్నాతకము 
నకు వ్రతస్నాతకమని పేరు. ఇట్టు మూడురకముల స్నాతకులున్నారు. ఈకాలములో 
చాలమంది 3వ తరగతికి చెందిన స్నాతకులే ఉన్నారు. ఇట్టివారు వివాహమునకు ఒక 
రోజు ముందుగనో, వివాహదినారంభముననో వెనుకటి అధ్యాయములలో చెప్పినట్లుగ 
లాంఛనముగా వేదవ్రతములను, తదుత్సర్ణనములను చేసికొని, ఈ అధ్యాయములో 
చెప్పినట్లుగా స్నాతకమును చేసికొని, అటుపైని వివాహమును చేసికొనుచున్నారు. 
వస్తుతః వేదవ్రతముల పిదప గోదానవ్రతమును కూడ చేసికొన వలసియున్నది. కాని 
చాలమంది దీనిని చేసికొనుట లేదు. చేసికొన గోరి నవారికొజకై వెనుకటి అధ్యాయములో 
గోదానవ్రతప్రయోగముకూడ ఈయబడినది. ఇంతవటికు చెప్పిన ఉపనయన, ఉపా 
కర్మ, వేదవ్రత, గోదానవ్రతములలో ఆచార్యుడు చేయవలసిన భాగ మధికముగను, 
వటువు చేయవలసినది తక్కువగాను ఉన్నది. కాని సమావర్తనములో వటువు చేయు 
నది అధికముగను, ఆచార్యుడు చేయవలసినది తక్కువగాను ఉన్నది.) 


“*౫స్తూ]|| వేద మధీత్య స్నాస్యన్‌ ప్రాగుదయాద్వ్రజం ప్రవిశ్య! అంతర్లోనూ చర్మణా 
ద్వార మపిధాయా= ఇస్తే నైన మేతదహరాదిత్యో = భితపేత్‌! 


403 వేదమధీత్య = వటువు వేదము నభ్యసించి, స్నాస్యన్‌=స్నానకర్మను చేసికొనదలచినవాడై 
ప్రాగుదయాత్‌ =సూర్యోదయాత్పూర్వమే, వ్రజం ప్రవిశ్య=గోకోష్టమునందు ప్రవేశించి, అంత 
ర్లోన్టూ=లోనికి రోమములుండునట్లు, చర్మణా=కృష్ణాజినముతో, ద్వారమ్‌=గోకోష్టద్వార 
మును, అపిధాయ= కప్పివేసి, ఆస్తే ఉన్నాడు; ఏనమ్‌=ఇతనిని, ఏతదహరాత్‌ = ఈపగ 


పూర్వప్రయోగే 389 సమావర్తనమ్‌ 


సంకల్పః 

04మూారావకః మధ్యందినే ద్విరాచమ్య, ప్రాజ్ముఖః పవిత్రపాణిః, ప్రాణానాయమ్య, 
“కురక్హాంబరభరం విష్ణుం తళివ్నర్థం బతుర్భు డము/ 
వ్రనన్న వదనం ధ్యా యేళ్ళ ర్వబిమ్నా వకాన్తయే॥ 
జానానంధమయం దేవం నిర్భు లన్భ్ర టీకాక్ళ తిమ్‌/ 
క్‌ 
ఆధారం నర్వవిద్యా లాం వాయ్యగ్రీవమువాన్ను వౌ 
లక్ష్మీ నాభ నమారంభాం నాథ యామున మధ్య మామ్‌/ 
అను దాబార్య వర్యన్తాం వందే గుడువరంవరామ్‌/ 
యన్య ద్వరదవ్ర్రాద్యా* వారవ ద్యా* వరళ్ళుతమ్‌/ 
విభు 0 నిభ్ను ంతలి నతీతీం వివ్వుక్సేనం తమ్మాశ్రయే/” 


లంతయు, ఆదిత్యః=సూర్యుడు, న అభితపేత్‌=(ఎండ)తగులకుండ ఉండుగాక; అనగా 
వటువు స్నాతకము చేసికొనదలచినవాడై, సూర్యోదయమునకు ముందే గోశాలలో ప్రవేశించి, 
సూర్యరశ్మి లోనికి రాకుండ, రోమములు గోశాల లోపలికుండునట్లు కృష్ణాజినముతో గోశాల 
ద్వారమును కప్పివేయవలెను. ఆపగలంతయు వటువుపై సూర్యరశ్మి పడరాదు. (మూత్రో 
త్సర్ణనాదుల అవసరము కల్గిన వటువు గొడుగును కప్పుకొని సూర్యస్పర్శ లేకుండ పోవలెను). 
ఇట్టుండి, ఆనాటి మధ్యాహ్నమందు వటువు షట్పాత్రప్రయోగ విధిగా అగ్ని ప్రతిష్ట ఆజ్యభాగాం 
తముగా చేయవలెను. ఇట్లు పూర్వమెప్పు డెవరు చేయుచుండిరో కాని, ఈ కాలములో వేద 
వ్రతాదు లైన పిమ్మట ఇంటిలోనే అగ్నిప్రతిష్టను చేసి, స్నాతకకర్మను చేసికొనుచున్నారు. 

“% మాణవకుడు తాను కూర్చొను పీటపై రెండు ఉత్తరాగ్రపు దర్భలను వేసికొని తూర్పుముఖ 
ముగా కూర్చొని, రెండుసార్లు ఆచమించి, పవిత్రమును ధరించి, ప్రాణాయామము చేసి, “శుక్లా 
మృరధరం విష్ణుం) నుండి మొదలిడి “యస్య ద్విరదవక్రాద్యాః” వరకు గల శ్లోకములను చెప్పి, 
“హరిరోం తత్సత్‌” నుండి మొదలిడి “కరిష్య” వరకు సంకల్పమును చెప్పవలెను. గీతలుంచిన 
స్థలములలో కావలసిన ఆయన బుతు తిథి వార నక్షత్రముల పేర్లు చెప్పుకొనవలెను. సంకల్పా 
నంతరము “స్వశేషభూతేన మయా” అను శ్లోకమును చెప్పి సాత్త్వికత్యాగమును చేయవలెను. 
గమనిక:ఈకార్యక్రమమును మధ్యాహ్నమున చేయవలెనని ఆపస్తంబసూత్రములో నున్నది. 
కాని ప్రస్తుతకాలమున వేదవ్రతములు ముగియగనే దీనిని చేయుచున్నారు. 


పూర్వప్రయోగే 390 సమావర్తనమ్‌ 


“వారరోం తత్సత్‌, శ్రీగోవింది, గోవిందో గోవిందో - అన్య శ్రీభగవత? మవోవురువన్య 
వరా యా వ్రవర్తమానన్య అధ్య బ్రహ్మా అ ట్వి తీయవరారే శ్వేతవరావారల్సే న్‌! 
న్వూతమన్వాంతరే కలియుగే వ్రభమవాదే జంబూద్సీవే భారతవరే భరతఖండే ళూభ్రో 
మేరోర్టక్షణదగ్భాగే అనీ న్‌ వర్తమానేవ్యా వవోరికోవ్రభవాటి వనీ నంవత్స రాణాం మధ్యే 
rer re a Re rr ea 
నక్షత్రయుక్తాయాం జుభనక్షత్త, కుభీయోగ్‌, కుభీకరణ ఏవం గుణవిళేషణవి కికాయా 
మస్యాం తుభీతిథె శ్రీభగవదాజ్ఞ్రాయా శ్రీమన్నా రాయణవ్రీత్యల్లం భగవ్వత్ర్రై ంకర్య 
రూవం న్నా నకర్భ కరివ్య - అతి సంకల్ప్య 

న్వాళేషభూతేన మయాన్వీయైః నర్వ వరిళ్నదైః/ 

విధాతుం ప్రీతమాత్మా నం దేవః వ్రక్రముతే న్వయమ్‌/ 

ఆజ్యభాగః 

405ఇ్ఞత్రి సాత్త్వికత్యాగం కృత్వా షట్పాత్రప్రయోగవిధానేన ఆజ్యభాగాంతం కుర్యాత్‌! 
పరిధ్యర్థం శమ్యాః ప్రయుంజ్యాత్‌! పాత్రప్రయోగకాలే 


495 జట్లు సాత్త్వికత్యాగమును చేసి, షట్పాత్రప్రయోగవిధానము ప్రకారము పరిధులకై శమ్యల 
నుంచుచు చక్షుర్ణోమాంతముగా 45-54 పుటలలో నిచ్చినట్టుగా అగ్నిప్రతిష్టాపనమును చేయ 
వలెను. కాని పాత్రాసాదన చేయునప్పుడు దర్వ్యాదిషట్పాత్రల నుంచిన తర్వాత, పై కపర్టికారిక 
ప్రకారము, సూత్రే =రెండు యజ్ఞోపవీతములను, వస్త్రే-తడిపి ఆరవేసిన క్రొత్తపంచెను, ఉత్తరీయ 
మును,మణియుగం=దారముతో గ్రుచ్చబడిన సౌవర్ణ, బాదర మణులను, సమిత్‌= ఒక మోదుగ 
సమిధను, స్రక్‌=పూలదండను, సుగన్గౌ=మంచిగంధమును, ప్రవర్తా=రండు (స్వర్ణ) కుండల 
ములను, శీతోష్టాంబు=వేడినీటిని, చన్నీటిని ఉంచిన పాత్రలను, క్షుర=మంగలికత్తిని, కట= 
తుంగచాపను, యవాయవలను, ఛత్ర=గొడుగును, దండ=చేతికట్టను, అంజనాని=కాటు 
కను ఆదర్శ=అద్దమును, ఉపానహ=పావుకోళ్ళను (లేదా క్రొత్త చెప్పులజతను - దీనిని అగ్ని 
దగ్గర నుంచరాదు. దూరముగా నుంచి, కావలసినప్పుడు ధరించవలెను), కుశ=దర్భలను, 
శకృతీ=ఆవుపేడను, స్నానచూర్ణ=స్నా నార్థమై నలుగుపిండిని, ఉదపాత్రం=నీటిచెంబును, 
కాష్టమౌదుంబరం=దంతధావనకై మేడిపుల్లను, నరః=వటువు, ఇహ =ఇచ్చట, స్నాస్యన్‌= 


పూర్వప్రయోగే 391 సమావర్తనమ్‌ 


శ్లో] సూత్రే వస్తే మణియుగ సమిత్స్రక్సుగన్భౌ ప్రవర్తా | 

శీతోష్టాంబు క్షుర కట యవ చృత్ర దండాంజనాని! 

ఆదర్శోపానహ కుశ శకృ త్స్నానచూర్జోద పాత్రం! 

స్నాస్యన్‌ యుంజ్యాత్‌ సకృదిహ నరః కాష్ట మౌదుంబరం చ|! 

పాలాశసమిధాహుతిః 
“సూ ||ఆ జ్య భాగానే పాలాశీం సమిధ ముత్తరయా= ౭ ధాయ! 
మం// ఇమం స్తోమమర్‌ వొతే జాతవేదనే రథేమివ నంమవామా మనీవయా/భద్రావా 
నోవ్రమతిరన్య నరంనధ్యగ్న్హే నఖ్యే మారేషామా వయం తవ/అగ్న య ధం నమమ 
(తై.మం.పా.2.7) 
దిగ్వపనమ్‌ 

*7సూ|అపరేణాగ్నిం కట ఏరకాయాం వోపవిశ్యోత్తరయా క్షురమభిమన్త్య। 
మం/త్ర్యా యువం జుముద్‌గ్నె 8 కళ్ళ వన్య త్ర్యాయువషమ్‌/ యధేవానాం త్ర్యా యుషం 
తన్మే అన్తు త్ర్యాయువమ్‌/ (తై.మం.పా.2.7) 
“స్తూ! ఉత్తరేణ యజుషా వస్తే ప్రదాయ! 
ముం/ళివోనామాని న్వథభీతిన్తే వితా నమ న్త అన్తు మామావాగంనీ/ (తై.మం.పా.2.7) 


స్నానకర్మార్థమై, సకృత్‌=ఒకే మారుగా, యుంజ్యాత్‌=ఉంచవలెను. అనగా పైమనుష్య పాత్ర 
లన్నింటిని, విడివిడిగా గాక, ఏకకాలమున దేవపాత్రల కుత్తరమున రెండుదర్భులను పూర్వాగ్ర 
ముగావేసి, వానిపై నుంచవలెను. 

“06 ఆజ్యభాగాంతమున, అనగా చక్షుర్ణోమాంతమున, మనుష్యపాత్రల తట్టలో నుంచుకొనిన 
మోదుగుసమిధను నేతిలో నద్ది, “ఇమగ్గ్‌ స్తోమి మను మంత్రముతో (స్వాహాకారరహితముగా) 
అగ్నిలో వేయవలెను. 

407 అగ్నికి పడమట తుంగచాపపై తూర్పుముఖముగ కూర్చొని, మంగలికత్తిని ఎడమచేతిలో 
పట్టుకొని, “త్రాయుషం” అను మంత్రముతో కుడిచేత దాని నభిమంత్రింపవలెను. 

“౫ అట్టభిమంత్రించిన మంగలికత్తిని “శివో నామాసి” అను మంత్రముతో దిగ్వపనార్థమై, వస్త్రకు, 
అనగాకొరుగువానికి (ఇక్కడ ఆచార్యుడే వస్త్ర) ఈయవలెను. 


పూర్వప్రయోగే 392 సమావర్తనమ్‌ 


*9సూ| అపాగ్‌ం సగ్‌ం సర్జనాద్యాకేశనిధానాత్సమానమ్‌! అనువాకస్య ప్రథమేన 
యజషా=ఇపస్సగ్‌ంసృజ్యోపష్టాశ్సీతాస్స్వానీయ! 


మం/డవ్లే న వాయవుదకే నేవ్యాదితిః కేళాన వవతు/ 
సూ! ఉత్తరేణ కుమారస్య శిర ఉనత్తి! 
మం/ ఆవ డన్రన్తు జీవనే దీర్రాయుత్వాయ వర్బ్‌ నే/ జ్యోక్స నూర్యం దృశే 


సూ|్రీన్‌ స్త్రీ్గర్మాననర్థాయ ఉత్తరాభిశ్చతసృభిః ప్రతిమంత్రం ప్రతిదిశం ప్రవపతి! 
(ప్రాచ్యాం) 

మం/యేనావవత్సవితా క్షురేణ సోమన్య రాజ్ఞో వరుణన్య విద్వాన/తేన్వ్రవ్యాణో 
వవతేభమన్యాయుప్తాన్‌ ఉఊరభ్య్హై ర్యథా నభయం “నారాయణ' శర్మా/1 || 

-(ఇతి పూర్వతో వపతి.) 

వా! వపన్త మాచార్యం యః కశ్చిద్బ్రహ్మచారీ కుమారస్య మాతా వా దక్షిణత ఉప 
విశ్య ఉత్తరయానుమంత్రయతే! అథాచార్యస్సదర్భాన్‌ కేశాం శృిత్వా, తద్ధస్తే 
ప్రదాయ అప ఉపస్పృశతి! బ్రహ్మచారీ కుమారస్య మాతా వా అనడుహే శకృత్చిండే 
యవాన్నిధాయ తాన్‌ కేశా న్నిదధాతి! ఏవం సర్వత్ర! 

మం/యత్లురేణి మర్చ యతా నువేళసా వత్రావవని కోకాన్‌/ జని శిరోమాన్యా 2 యు 
వ్రమోవీవో 

(దక్షిణస్యా మిత్యుక్తా) 


మం/యేనోవూపా బ్బ వానతే రగ్నే రండ్రీన్య బాయువే = వవత్‌/ తేనాస్యా యువే వవ 
సౌక్తోక్యాయ న్వన్తయే/ 2/ 
ఇతి దక్షిణతో వపతి! తాన్కేశాన్‌ శకృత్చిండే నిధాయ! అప ఉపస్పృశ్య! 


49 అపాగ్‌ం సగ్‌ంసర్జనాది=శీతోష్ణోదకములకు కలుపుట మొదలుకొని, ఆకేశనిధానాత్‌ = 
కొరిగిన కేశములను వృక్షమూలమున నుంచుటవరకు, సమానమ్‌=చౌలములోవలెనే (చేయ 
వలెను. దీనికి కావలసిన ప్రయోగము, మంత్రములు వివరణ లేకుండ ఇక్కడ నీయబడినవి. 
వివరణకై చెలప్రయోగమును చూచునది.) 


పూర్వప్రయోగే 393 సమావర్తనమ్‌ 


(ప్రతీచ్యామిత్యుక్త్వా) 

మం/ యేన భూయళ్ళ తా త్యయం జ్యోక్స వళ్యా తి నూత్యము/తేనాన్యా యువే వవ 
సౌక్టోక్యాయ న్వన్తయే/ 31 న్‌ క్‌ 
ఇతి పశ్చిమతో వపతి! తాన్‌ కేశాన్‌ శకృత్చిండే నిధాయ] అప ఉపస్పృశ్య] 
(ఉదీచ్యామిత్యుక్తా) 

మం/యేనొవూపా బృ వాన్సతేరగ్నే రింద్రొన్య బాయుషే 2 వవత/తేనో తే వపామి 
“నారాయణ ' ళర్ణు న్నా యుషా వర్చసా యథా జ్యొకత్సుమనా అసాః/ 4 


సూ! ఉత్తరయోదుంబర మూలే దర్శ్భస్తంభే వా నిదధాతి| అథ నాపితేన! 
యం/డప్త్వాయ కోశాన్‌ వరుణన్య రాజ్ఞోబ్బవాన్స తీన్సవితా సోమో అగ్ని తేభ్యో 
నిధానం దివాంధాన్వావిందన్నా ంతరా ధ్యావావృ థీదీ అవ న్ఫువః/ 


సూ! క్షురం ప్రక్షాళ్య నిదధాతి! 
*వా॥ సర్వాంగవపనానంతరం స్నాత్వా, వస్తోర్థ్వపుండ్రాన్‌ ధృత్వా! 


Wty] జఘనార్థే వ్రజస్యోపవిశ్య విస్రస్య మేఖలాం బ్రహ్మచారిణే ప్రయచ్చతి! తాగ్‌ం 


410 ఇట్లు సర్వాంగవపనము చేయించుకొన్న తర్వాత, స్నానము చేసి, నూత్న వస్త్రములను, 
ఊర్థ్వపుండ్రములను ధరించి (కాని ఈకాలములో వేదవ్రతములను, స్నాతకమును ఒకేకాల 
మున వరుసగా చేయుచున్నారు. వేదవ్రతములలోనే వపనము చేసికొనియుండినచో స్నాతక 
ములో సర్వాంగవపనము చేసికొనుటకు వీలుపడదు. అందుచేత స్నాతకములోలాంఛనము గా 
దర్భలతో దిగ్వపనము మాత్రమే చేయుట జరుగుచున్నది. ఈకాలమున కొందజు వేదవ్రతము 
లందును, స్నాతకమునందును కూడ దర్భలతో దిగ్వపనమును మాత్రమే చేసికొనుచున్నారు. 
క్షురకునిచే వపనము చేయించుకొనుట లేదు.) 

“(తరువాత స్నాతకుడు) వ్రజస్య=గోశాలయొక్క, జఘనార్థే=పడమటి యర్థములో, ఉప 
విశ్య=కూర్చుండి, మేఖలాం=తాను కట్టుకొన్న మౌంజీత్రాటిని, విస్రస్య= తొలగించి, దానిని, 
హ్మచారిణే=ఒక బ్రహ్మచారికి, ప్రయచ్చతి=ఇచ్చుచున్నాడు; తాగ్‌ం= ఆమౌంజీత్రాటిని, 


ళ్‌ © 


8=ఆబ్రహ్మచారి, ఉత్తరేణ యజుషా=తరువాతి “ఇదమహంి” అను మంత్రముతో, ఉదుమ్బర 


పూర్వప్రయోగే 394 సమావర్తనమ్‌ 


స ఉత్తరేణ యజషోదుమ్చరమూలే దర్భస్తంభే వోపగూహతి। 

మం॥/ ఇధమవాం (నారాయణ) కర్భ జో (గాకమగోక్రన్య) వాపా నమువగావో- 

ము త్రీలో (నారాయణ) కర్మా ద్వీవ దః (తై.మం.పా.2.7) | ల 

*సూ|ఏవం విహితాదిభిరే వాద్భిరుత్తరాభి ష్షడ్ఫి సృకృత్‌ స్నాపయిత్వా | 

మం/ ఆపో వాపా మయోభువస్తా నడర్జే దధాతన/మువా రడొయ బక్షనే/యో వో 
శృివతమో రన్తన్తన్య భాజయతేవా నో/ఉళలీరవ మాతర తస్మా అరుగమాము బో 
యన్య శ్షయాయ జాన్వోథ/ ఆపో జినయధా బన (తై.సం.5.6.1) " 


పౌరీజ్య వర్ణాజ్ళచోయః పానకా యాను జాతః కళ్యపో యాన్వీన్లే/ అగ్నిం యా 
గర్బం దధిరే విడూపాస్తాన ఆవళ్ళథ్‌ స్యో నా భీవన్తు/! యాసాగ్‌ం రాజా వదిణోయాతి 
మద్యే నత్యానృతే తవవత్యక్రానానామ/ మడుచ్చు తథ్భుచోయో యాః పావకాస్తా న 
అవళ్ళర్గ స్యోనా భీవన్తు యాసాం దేవా దీవి కృణ్వశ్తీ భం యా అర్తరేకే బహుధా 


భమ్మ్తి/ యాః వృ థీవీం వయనాన్ధన్తాత్రాస్తాన ఆవళ్ళర్‌ స్యోనా భీవన్తు/ (తై.సం.5.6.1) 


మూలే=మేడిచెట్టుమొదటిలోనో, దర్శ్భస్తంభే వా = లేక దర్భలదుబ్బులోనో, ఉపగూహతి= 
దాచుచున్నాడు. ('ఇదమహం” అను మంత్రములో బ్రాకెట్టలో నిచ్చిన (నారాయణ) అను 
పేరునకు బదులుగా ప్రస్తుతము స్నాతకము చేసికొను వ్యక్తియొక్క పేరును చెప్పవలెను. 
(గౌతమగోత్రస్య) అనుదానికి బదులు స్నాతకుని గోత్రనామమును షష్టీ విభక్తిలో చెప్పవలెను.) 
*ఏవం=చెప్పబోవు విధముగా, విహితాదిభిః=వేడినీళ్లు, చన్నీళ్లు కలుపబడినట్టి, అద్భిః = 
ఉదకములచేత, ఉత్తరాభిష్షడ్భిః= “ఆపో హిష్టా మయో భువః అను మూడు, “హిరణ్యవర్ణా 
శుచయఃి అను మూడు, వెరసి 6 మంత్రములతో, సకృత్‌=మంత్రపఠనాంతర మొకసారి, 
స్నాత్వా=స్నానము చేసి (స్నాన మిచ్చట ప్రోక్షణమాత్రమే. పై (మంత్రములను చదివి మాణవ 
కుని ఒక పర్యాయము వేడినీరు, చన్నీరు కలిపిన నీటితో ప్రోక్షించుచున్నారు.) 


పూర్వప్రయోగే 395 సమావర్తనమ్‌ 


“వా॥ అన్నద్యాయేతి జాదుమృరేణకాష్టేన దనో ధావతే! 

మం॥/ అన్నా ద్య య వ్ర్యూవాధ్యూం దర్థాయురవామన్నా దో భూయానమ్‌/ సోమో 
రాజా యమాగోమత్స మే ముఖం వ్రజేక్య తి భగేన నవా వర్పేసా/ (తై.మం.పా.2.7) 
414 వా! నైర్‌ బుత్యాం దిశి నిరస్య! అప ఉపస్పృశ్య! ఆచమ్య! స్నానీయేన చూర్ణేనో- 
ద్వర్శ్య స్నాత్వాఉత్తరేణ యజుషా౭ ౭ హత మంతరం వాసః పరిధాయ! ద్విరాచమ్య! 
యం/నోమన్య తనూరని తనువు మే వాపా స్వామీ తనూరానళ/ (తై.మం.పా.2.7) 
45వ్రా|| ఊర్థ్వపుండ్రాన్‌ ధృత్వా|ఉపవీతద్వయం ధృత్వా! సార్వ సురభిణా చన్దనేన 
ఉత్తరైర్దేవతాభ్యః ప్రదాయ! ప్రదానం నమశ్శబ్దేన। 

మం/నవోాగ్రహాయ బాభ్మిగ్రవాయు బ/౧/నమళ్ళారజుకాభాభ్యా మ/-౨/నవుస్తాబ్యో 
దేవతాభ్యో యా తభిర్రావాణోః/3/ (తై.మం.పా.2.7) 


“ఆన్నద్యాయేతి=తరువాతి “అన్నాద్యాయి అను మంత్రముతో, జౌదుమ్బరేణ కాష్టేన = 
మేడిపుల్లతో, దన్తః=దంతములను, ధావతే= (స్నాతకుడు) తోముకొనుచున్నాడు (మేడి 
పుల్లతో, అది లేకున్న వేజొకపుల్లతో లాంఛనముగా తోముకొని నోటిని కడుగుకొనుచున్నాడు.) 
“1 ఆపుల్లను నైబుతికి పడవేసి, చేయి కడుగుకొని, ఆచమించి, పాత్రాసాదన చేసినప్పుడు 
మనుష్యపాత్రలలో నుంచిన నలుగుపిండిని తీసికొని రుద్దుకొని స్నానము చేసి, తర్వాత గల 
“సోమస్య తనూరసి” అను మంత్రముతో తడిపి ఆరవేసిన క్రొత్త అధోవస్త్రమును (పంచెను) 
ధరించి, రెండుసారు లాచమించవలెను. 

“5 తర్వాత ఊర్థ్వపుండ్రములను పెట్టుకొని, మొదటి అధ్యాయములో చెప్పినట్లుగా రెండు 
యజ్ఞోపవీతములను ధరించి, తరువాత నిచ్చిన “నమోగ్రహాయ” అను మంత్రముతో కుడిచేతి 
వ్రేళ్లకొనలతో గంధపుగిన్నెలోని గంధమును తీసికొని మంత్రాదిలో నున్న నమశ్శబ్దము పల్కి 
నపుడెల్ల (3సార్లు) ఆగంధము నగ్నిపై చిలికించుచు, అగ్నిద్వారా దేవత లకు సమర్పించవలెను. 
(గంధమునగ్నిలో వేయుటకు బదులు పైకి చిమ్మవలెనని కొందజి మతము. వివాహారంభా 
త్పూర్వము జరుగు స్నాతకమందే గార్తస్ట్యారము రెండవయజ్ఞోపవీతమును ధరించుట 

వాథి ఆధి ణా 

కొందరికి (వైష్ణవాదులకు) ఆచారముగా నున్నది. కాని వివాహారంభములో ధరించుట మటీ 
కొందరి కాచారముగా నున్నది.) 


పూర్వప్రయోగే 396 సమావర్తనమ్‌ 


46వా|| అప్సరస్స్విత్యాత్మానం గంధేనానులిష్య! 

ముం/ అవ రను యో గంధోగేంధర్వేము బయథ్య కో/దెబోయో మానుషో గంధ 
న్స మా గంధన్సు రభిద్లువతామ/ (తై.మం.పా.2.7) 

“సూ మణిర్‌ం సౌవర్ణగ్‌ం సోపధానగ్‌ం సూత్రప్రోతమియమోషధీత్యుదకపాత్రే త్రిః 
ప్రదక్షిణం పరిష్టావ్య! 

మం॥/ ఇయమోవధి త్రాయమాణా నవామానానవొన్వు తీ/నామా వపారణ్యవర్శ్భ నం 
ట్రివ్మా వర్చ నిన మా కలోతు/ (తై.మం.పా.2.7) 


“వా! అపాళోసీతి గ్రీవస్వాబధ్య 
యం/అవాలో= న్యు రోమేమానగ్‌ం జోలీ ళృిబో మోవతిక్లన్వ దీర్థాయుత్వాయ కత 
కొరదాయ/ కతగ్‌ం కరద్భ్యు ఆయున వర్వనే దోవాత్రా వుడ్యూాయః/(తై.మం.పా.2.7) 


*స్తూ|| ఏవమేవ బాదరమణిం మంత్రవర్దగ్‌ం సవ్యేపాణావాబధ్య! అహత ముత్తరం 
వాసో రేవతీస్త్వేతి సమానమ్‌! (అత్ర తూష్ణీం శిరస్యుష్టీషం బధ్నీయాత్‌) 


+ తర్వాత '“అప్సరస్సు యో గంధో” అను మంత్రమును చెప్పుచు స్నాతకుడు మిగిలిన గంధ 
మును తన ముఖమునకును, శరీరమునకు పూసికొనవలెను. 
“7సావర్ణగ్‌ం=సువర్ణవికారమైనట్టిదియు, సోపధానగ్‌ం=వజ్రవైడూర్యాదులతో గూడుకొన్న 
దియు, సూత్రప్రోతమ్‌=దారమందు గుచ్చబడినట్టిదియు నగు, మణిగ్‌ం=మణిని, ఇయమోష 
ధీతి= తరువాత నిచ్చిన “ఇయమోషధి” అను మంత్రముతో, ఉదకపాత్రే=నీటిపాత్రలో, త్రిః = 
మూడు సార్లు, ప్రదక్షిణం=కుడినుండి ఎడమకు, పరిష్లావ్య=త్రిప్పి (ఇచట చెప్పిన వజ్రవైడూ 
ర్యాదులు దొరుకుట కష్టము కనుక, ఒక బంగారుగొలుసును ఈమంత్రమును చదివి మూడు 
సార్లు నీటిపాత్రలో త్రిప్పుచున్నారు.) 

48 ఆ గొలుసును * అపాశోఇస్యురో మే” అనుమంత్రముతో మెడలో ధరించుచున్నాడు. 

49 ఏవమేవ=పైప్రకారమే నీటిపాత్రలో మూడుసార్లు త్రిప్పి, సూత్రోతం=దారమునకు గ్రుచ్చ 
బడిన, బాదరం మణిం= రేగుగింజ మణిని, సవ్యేపాణా=ఎడమచేయి మణికట్టునందు, మంత్ర 


పూర్వప్రయోగే 397 సమావర్తనమ్‌ 


ఉత్తర వస్త్రధారణమ్‌ 
“2స్తూ]| వాసస్సద్యః కృత్తోత ముత్తరాభ్యా మభి మన్య 
మం/ రేవతీస్తా వ్యజ్షన్నృత్తకాళ్ళా రన్నర్‌ స్వా/భియో=వయన్న వగ్చా తివ్చక్టాః 
న్లువ్యార్రమన్తాగం అభితో అయ న్న్‌ /0/ దేీరైనాయ వరధీ న్యుత్రే మవాత్తదాసా- 
మభవన్భు హాత్వనమ్‌/౨/ (తై.మం.పా.2.2) 


ల 


“స్తూ! ఉత్తరాభి స్తిసృభిః పరిధాష్య 

మం/యా అక్షృన్తన్న వయన్‌ యా అతేన్వత యాళ్సీ దేలీరన్తారభితో2 బహ్త/ 
తాస్తా దేవీర్టరనే, నంవ్భయన్వాయుప్పా నిభం వరభభ్స్వ వాన/౧/వర్యళ్త ధత్త 
వాన్లనైనగం ళతాడయువం కృణుతో దీర్థమాయఃబ్బ వాన్స తిః ప్రాయబ్బ ద్వా నొపత- 
థ్యోమాయ రాజ్ఞో వరీభాతవా డీ|౨|జరాం గట్బాని వరీభథళ్ళు వానో భవా ర్భన్లీ- 
నామ భిళ్తన్తివావా/ ళతంబోడీవ ళరదన్సువర్చు రాయళ్ళ పోవయమువనంవ్య యన్వు/3/ 
(తై.మం.పా.2.2) 

“2వా|ఇతి పరిధాప్య, ఆచమయ్య, పరిహిత ముత్తరానుమన్రయతే। 


వర్ణగ్‌ం=మంత్రరహితముగా, ఆబధ్య=కట్టుకొని, అహతం=తడిపి ఆరవేసిన క్రొత్త వస్త్రమును, 
ఉత్తరం వాసః=ఉత్తరీ యముగా, “రేవతీస్త్వా” ఇత్యాదిమంత్రములతో, సమానమ్‌= ఉపనయన 
ములోవలెనే (ధరించుచున్నాడు). ఇచ్చట స్నాతకుడు మంత్రరహితముగా తలపాగను కూడ 
ధరించుట ఆచారము. 

“2 ఆచార్యుడు వటువున కుత్తరీయముగా కట్టించుటకు తడిపి ఆరవేసిన క్రొత్తవస్తమును ఎడమ 
చేతిలో నుంచుకొని, దానిపై కుడిచేతిని కప్పియుంచి, తరువాత నొసగిన “రేవతీస్త్వా”, “దేవీ 
ర్టేవాయ' అను రెండుమంత్రములతో అభిమంత్రింపవలెను. 

* తరువాత ఆచార్యుడు ' యా అక్నన్తన్న వయన్‌ ఇత్యాది మూడు మంత్రములను చెప్పుచు 
ప్రాజ్ముఖుడైన స్నాతకునికి ఆవస్త్రము నుత్తరీయముగా నడుముకు కట్టవలెను. 

2 ఆత్రర్వాత వటువుచే ఆచమయ్య=ఆచమనము చేయించి, పరిహితం=ఇట్లు వస్త్రమును కట్టు 
కొన్న కుమారుని, ఉత్తరానుమంత్రయతే= తర్వాతి ' వరీభం వానో అను మంత్రమును చెప్పుచు 


పూర్వప్రయోగే 398 సమావర్తనమ్‌ 


మం/ వరీభం వాసో ఆధధాన్స్యు న్రయే ౭ భూరావీనామభి ళన్తి పానా/ కతంబి జీవ కరబోః 
వుడూబీర్వనూని బార్బో వీభజాని డోవన్నా / (తై.మం.పా.2.2) 


ప్రధానహోమాః (తై.మం.పా.2.8) 


42 స్తూ] తస్య దశాయాం ప్రవర్తా ప్రబధ్య దర్వ్యా మాధాయాజ్యేనాభ్యానయన్నుత్త 


రాహుతీర్లుత్వా జయాది ప్రతిపద్యతే! 
వౌ (అ 


/ 


ఆయువ్యుం వర్చన్యగొం నువీర్యగం రాయన్వ్పోవమౌద్భిద్యమ/ ఖధగ్‌ం 
వం టా న ప లను. 
ఉ్పైర్వాదీ వృతనాజు నత్రాసావాం ధేనంజాయమ్‌/ నర్వాన్సమ్మ థ్రీల్‌ బుధ్రయో 
వారణ్యో 2 నీ న్ల్ర మావాతాన్స్వావో వారణ్యా యేభం నమమ / 

కునమవాగ్‌ం వారణ్యన్య వితురీవ నామాగ్లభైషమ్‌/ తం మా వారోణ్యవర్భనం 
ర క ర 

వ్రయం మా దేవేషు కుడు వ్రయం మా బ్రహ్మణో కుడు/వ్రియం విక్ళోమ జూర్రేవు 


వ్రయగం రాను మాకుడు స్వాజూ/ వారణ్యా యేభం నమమ / 

యా తరళ్చీ నివద్యానే పప విధరేళీ ఇత తాం త్వూ భు తన్య ధారయా యశో 
నగంరాదనీ మవారస్వాతో నగ్‌ంరాధన్యా ఖభం శమము! 
నగ్‌ంరాధ్లన్యా దేవ్యా స్వాజూ! నగ్‌ంరాధగ్యా దేవ్యా ఇదం నమమ/ 

వ్రసార్షన్యా డేవ్యై స్వావో' వ్రసాధ్గన్యై దేవ్యా ఇదం నమమ/ 

నవ్రూజీం బవిరాడు బాభిశ్రీర్యా బొనోగ్భ పౌ/ లక్ష ల రాష్టన్య యాముఖో తయూ 


(ఆచార్యుడు మాణవకుని తలను కుడిఅరచేతితో తాకి) అభిమంత్రించుచున్నాడు. 

42 శ్రస్య=ఆ ఉత్తరీయముయొక్క, దశాయాం=కొనయందు, ప్రవర్తా=మనుష్యపాత్రలయం 
దాసాదనచేసిన కర్ణకుండలములను, ప్రబధ్య=కట్టి, దర్వ్యాంచప్రధానదర్వీయందు, ఆధాయ= 
(జాగ్రత్తగా) ఉంచి, ఆభ్యానయన్న్‌=ఆకుండలములమీదుగా నేయిని కార్చుచు, ఆజ్యేన= 
నేతితో, ఉత్తరాః=పైవియగు, ఆహుతీః=' ఆయుష్యంవర్చస్యంి” ఇత్యాదిమంత్రములతో అష్టా 
హుతులను,హుత్వా=హోమముచేసి,జయాది ప్రతిపద్యతే=జయాదులను చేయుచున్నాడు. 


పూర్వప్రయోగే 399 సమావర్తనమ్‌ 


మానగ్‌ం నృజామని న్వావో లక్ష్మ్యా ఇదం నమమ/ 
“బ్లత్యష్టాహుతీర్డుత్వా! జయాదిప్రతిపద్యతే! శమ్యా అపోహ్య! సంస్రావం చ కృత్వా! 
ప్రాణాయామం ప్రణీతావోక్షణం బ్రహ్మోద్వాసనం అభివాదనాన్తం కుర్యాత్‌! 
కుణ్జలధార ణమ్‌ 
“జస్తూ! ఏత్రాభిరేవ దక్షిణే కర్ణే అబధ్నీత! ఏతాభి సృమ్యే! న స్వాహాకారః 
మం ఆయుష్యం వర్పన్యగొం నువీర్యగం రాయన్వ్పోవమౌదృద్యమ/ ఇదరం 


వారొజ్యూం జల్యాయావీళతాం మామ్‌ / ఉబ్సైర్వాది వృతనాజు నత్రాసావాం ధేనం- 
జొాయట్‌/ నర్వాన్సమృర్రీర్‌ awpar వారణ్యో ౭.న్ఫీ గ్ల మావాతాః / తునమవాగ్‌ం 


వారణ్యన్య వితురేవ నామ్యార్తభైవమ్‌/తం మావారణ్యవర్చ్భనం వూడువువ్రయం కురు/ 
ప్రియం మాదేవేము తుడు ప్రియం మాట్రివ్మూ జోకుడు/వ్రయం విక్ళోము జూద్రేవు ప్రీయగ్‌ం 


రాజీను మా కురు/యా తిరళ్స్‌ నివధ్యోనే౭ వాం విధరణో ఇత తాం త్వా భ్చుతన్య 
Ws న 
స్వావోనమ్రూడం బవిరాడం బాభిక్రీర్యా చొనోగ్భవౌ/ లక్ష్మీ రాష న్య యాముఖో 
తయో మానగ్‌ం నృజామనీ/ (తై.మం.పా.2.8) 
426ప్పవ్ర ముత్రరై ర్యథా లింగమ్‌! స్రజశ్శిరసి| అంజన మాదర్శావేక్షణ ముపానహౌ ఛత్రం 


పై ఎనిమిది హోమములను చేసి, ఆ తరువాత షట్పాత్రప్రయోగము 52-65 పుటలలో నిచ్చి 
నట్టుగా జయాదిహోమములను చేసి, శమ్యలను తీసివేసి, సంస్రావహోమమును, ప్రాణాయా 
మమును, ప్రణీతామోక్షణమును, బ్రహ్మోద్వాసనమును, అభివాదాన్తముగా చేసి, ఉత్తరీయపు 
టంచున కట్టిన కుండలములను విడుదల చేయవలెను. 

5 ఆకుండలములో నొకదానిని, ఏతాభిరేవ=ప్రధానహోమమునందలి ఎనిమిది మంత్రముల 
తోనే, దక్షిణే కర్ణే=కుడిచెవియందు, అబధ్నీత=కట్టుకొనవలెను (ధరింపవలెను); ఏతాభిః =అదే 
మంత్రములతో, సవ్యే=ఎడమచెవియందు (ధరింపవలెను); న స్వాహాకారః= ఈమంత్రములలో 
స్వాహాకారము లేదు. ఇట్టి స్వాహాకార రహితమంత్రములు క్రింద నొసంగబడినవి. 

42 ఏవం=ఈ చెప్పబోవు ప్రకారము, ఉత్తరైః= ముందు చెప్పబోవు మంత్రములతో, యథాలింగం 


పూర్వప్రయోగే 400 సమావర్తనమ్‌ 


దండమితి! 

స్రజమ్‌ (పూలదండను ధరించుట) 
మం// కుభికే శిర ఆరోవా కోభయన్తీ ముఖం మమ/ ముఖగొం వా మమ కోథీయ 
భూయాగొంనం భో భగం కుడు! యామావార్ణుమదేగ్ని బృళ్దాడ్రు కామాయ్యాన్యె/ 


తమాం తామవినష్యా వాం భగేననవా వర్చోనా/ (తై.మం.పా.2.8)/(న్రజం బధ్నా తి) 
అంజనమ్‌ (కాటుక పెట్టుకొనుట) 
మం॥ యదాక్టానంల్రైకకుధం జాతగం హామవత శవరి/ తేనొవామాండో తేథినే వర్చనే 
భగాయ బ/ మదు వర్వత వూడువం మదు వర్వతవర్చ నం మదు వర్వతభోషజుం 
మదు వర్వతాయువమ// (తై.మం.పా.2.8,9)/ న న్‌ 
ఆదర్శావేక్షణమ్‌ (అద్దములో చూచికొనుట) 
ముం/ యనే వర్చోః వరాగోతమాత్మా నమువతిన్లతి/ భాధం తత్పు నరాగొరే దీర్థాయు- 
త్వాయ వర్చనే// (తై.మం.పా.2.9) 
ఉపానహౌ (చెప్పులజోడు వేసికొనుట) 


మం/ వ్రతివ్లే నోదేవతానాం మామానంతావ్తమ్‌// (తై.మం.పా.2.9) 


=మంత్రలింగమతిక్రమించకుండ, శిరసి=తలపై (లేక మెడలో), స్రజః=పూలదండను, అంజనం 
=కాటుకను ధరించుటను,ఆదర్శావేక్షణం= అద్దములో చూచికొనుటను, ఉపానహౌ=పాద 
రక్షలను, ఛత్రం=గొడుగును, దండం=చేతికట్టనుధరించుటను చేయవలెను. కొన్ని పద్ధతులు: 
పూలదండను వేయుట, గంధమును, కాటుకను పెట్టుట తల్లిగాని, చెల్లెలు/అక్కగాని లేదా 
కాబోయే అత్తగారుగాని స్నాతకునకు చేయుట ఆచారము. చెప్పులను రెండింటిని ఏకకాలము 
లోనే ధరింపవలెను. గొడుగును అమంత్రకముగా తీసికొని, తనపై కప్పుకొని మంత్రమును చెప్ప 
వలెను. మంత్రమును చెప్పి వెదురుకట్జను (దండమును) పట్టుకొనవలెను. 

“27 గమనిక: పాదరక్షలు, ఛత్రము, దండములకు గావలసిన మంత్రముల మాత్ర మిప్పుడు చెప్పి, 
వాని నిప్పుడు ధరింపక, కాశీయాత్రకై పోవునప్పుడు ధరించుట ఆచారముగా నున్నది. 


పూర్వప్రయోగే 401 సమావర్తనమ్‌ 


ఛత్రం 
(గొడుగును మంత్రరహితముగాతీసికొని, తనపై కప్పుకొని మంత్రమును చెప్పవలెను): 
మం వ్రజావతేళ్ళరణమని బ్రవ్యా ణళ్ళ దర్వళ్వశినన్య భాయా=ని నర్వతో మా 
పాహూ// (తై.మం.పా.2.9) 
దండం (వెదురు చేతికట్టను పట్టుకొనుట; తై.మం.పా.2.9) 
మం/ దేవన్య త్వా నవితుః వ్రనవే/ అశ్వినోర్చా వంభ్యా మ్‌/ పూజల్లో వాస్తాభ్యా మాదదే 
ద్వావ తోవధాయేంగ్రీన్య వతి, వారము | కృర్ణమే భవ యత్సావం తన్ని వొరయ॥/ 
ఉపనిష్క)మణమ్‌ 


*సూ| వాచం యచ్చుత్యానక్షశ్రేభ్యః | ఉదితేషు నక్షత్రేషు ప్రాచీ ముదీచీం వా దిశ ముప 
నిష్కమ్య! ఉత్తరేణార్థర్చేన దిశ ముపస్థాయోత్తరేణ నక్షత్రాణి చంద్రమసమితి! 

మం/ రేజీభ్ణడుర్వీరుదుడిః కృ జోత విళ్చేదేవాన ఇవా వీరయధ్యూమ్‌//(తై.సం.4.7.14) 

: ఇతి దిశముపస్థాయ, 


“28 ఆనక్షత్రేభ్యః=నక్షత్రోదయపర్యంతము,వాచం=మాటలను, యచ్చ్భతి=నిలువరించుకొను 
చున్నాడు - అనగా వాజ్నియమమును (మౌనమును) పాటించి, ఉదితేషు నక్షత్రేషు=నక్షత్రో 
దయమైన తర్వాత, ప్రాచీముదీచీం వా దిశం= తూర్పు లేక ఉత్తరదిశకు, ఉపనిష్క్రమ్య = 
బయల్వెడలి, ఉత్తరేణార్థర్చేన= తర్వాత నిచ్చిన '“దేవీష్ణడుర్వీః? అను మంత్రముతో దిశం= 
తూర్పు, దక్షిణము,పశ్చిమము, ఉత్తరము, ఊర్ధ్వ ము, అధరము- ఇట్లన్ని దిశలకు, ఉపస్థాయ 
=నమస్కరించి, ఉత్తరేణ= తర్వాతి “మాహాస్మహి” అను మంత్రముతో, నక్షత్రాణి=నక్షత్రము 
లను, చంద్రమసమ్‌=చంద్రుని, ఉపస్థాయ=నమస్కరించి; పూర్వము స్నాతకుడు గోశాలలో 
సూర్యరశ్మి తగులకుండా దినమంతా గడిపి, సూర్యాస్తమయానంతరము బయటికి వచ్చి ఇట్లు 
చేసెడివాడేమో కాని ఈకాలమున ఇట్లు జరుగుట లేదు. అందుచేత గృహమందీ కర్మను చేసి 
నపుడే నక్షత్రములను, చంద్రుని చూచుచున్నట్లు భావించి ఈ ఉపస్థానములను చేయవలెను. 
వస్తుతః నక్షత్రములు, చంద్రుడు ఆకాశములో పగలుకూడ ఉండును. కాని అవి సూర్యరశ్మ్శిచే 
మజుగయియుండును. అందుచే ఇట్లు భావించుటలో దోషమేమీ లేదు. 


పూర్వప్రయోగే 402 సమావర్తనమ్‌ 


యం/మావోన్ము వావ్రజయా మా తనూభిర్భా రేధామ ఢి SE] తే నోమురాజున్న్‌ 
(తై.సం.4.7.14) - ఇతి నక్షత్రాణాం చంద్రమసముపస్థాయ। 
“సూ రాతినా సంభాష్య యథార్థం గచ్చతి! మిత్రేణ గార్హస్థ్యగ్‌ం సంభాష్యతి! 
అభ్యుదయమ్‌ 

“ంమాణవకః ప్రాణానాయమ్య, ' వూర్వోత్త వవంగుణవిలేవణవిళిప్రాయామన్యాం 
జుభితిథౌ శ్రీభగవదాళ్హాయా శ్రీమన్నా రాయణస్రీత్యర్థం భగవ్వత్కై ంతర్యడూవం స్నాన 
కర్మా ంగమభ్యు భయం కరవ్యే/ అభ్య భయాధమ్లా బ్రాహ్మ జాన్‌ భోజయివ్యే '- ఇతి 
సంకల్ప్య, పూర్వోక్త ప్రకారేణ హిరణ్యరూపేణాభ్యుదయం కుర్యాత్‌] 

పుణ్యా హవాచనమ్‌ 
ఈ పున ప్రాణానాయమ్య, ' వూర్యోత్త పవంగుణవిశేవణవిళిఫ్రాయామస్యాం భభ 
తిభౌ శ్రీభగవదాజ్రయా శ్రీమన్నా రాయణర్రీత్యర్థం భగవ్వత్కై ంకర్య డూవం స్నాన 
కర్యాంగం కళ్ళ జః వుణ్యావాం వాబయివ్యే / - ఇతిసంకల్ప్య, పూర్వోక్త ప్రకారేణ 
కర్మణః పుణ్యాహవాచనం కృత్వా ఆత్మానం ప్రోక్షయేత్‌। 


“రాత్రి నా=మిత్రునితో,సంభాష్య=మాట్లాడి(విచారించి) యథార్థం=తనకు తగిన ఆశ్రమమును 
గుజించి,గచ్చతి=వెళ్లుచున్నాడు;మిత్రీణ=మిత్రునితో, గార్హస్థ్యం = గృ హస్థాశ్రమమును గూర్చి, 
సంభాష్యతి=మాట్లాడుచున్నాడు. (సూచన: ఇట్టి సంభాషణ మీకాలములో ఎవరును చేయుట 
లేదు. వటువు స్నాతకానంతరమే సంన్యాసాశ్రమమునో గృహస్థాశ్రమమునో స్వీకరింపవలెను 
గాని, స్నాతకము చేసికొననిదే ఏ ఆశ్రమమును స్వీకరింపగూడ దనుటయే దీని సారాంశము.) 
430 అభ్యుదయమున్నకై మాణవకుడు ప్రాణాయామము చేసి, “పూర్వోక్త ఏవంగుణవిశేషణవిశి 
ష్టాయాం---బ్రాహ్మణాన్‌ భోజయిష్య్యే” అని సంకల్పించి, “నాందీశ్రాద్ధ విధిః” అను అధ్యాయ 
ములో చెప్పినట్లుగ హిరణ్యరూపముగ అభ్యుదయమును చేయవలెను. 

431మాణవకుడు మజల ప్రాణాయామము చేసి, “పూర్వోక్త ఏవం గుణవిశేషణవి శిష్టాయాం--- 
కర్మణః పుణ్యాహం వాచయిష్యే” అని సంకల్పించి, “పుణ్యాహవాచనమ్‌' అను అధ్యాయ 
ములో చెప్పినట్లుగ పుణ్యాహవాచనము చేసి పుణ్యాహజలముచే తనను ప్రోక్షించుకొనవలెను. 


పూర్వప్రయోగే 403 సమావర్తనమ్‌ 


ఆశీర్వచనాదీని 
42వా]| త్రత్రః ఆచార్యః సదస్యాశ్చ మాణవకాయ ఆశీర్వచనం కుర్యుః! 
శ్లో! కాయేన వాచా మనసేంద్రియైర్వా! బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్‌! 

కరోమి యద్యత్సకలం పరస్మై! నారాయణాయేతి సమర్పయామి 

ఇత్యాచార్యః కృతం కర్మ భగవత్సమర్పణం కృత్వా, ఏవమేవ మాణవకేన 
కారయేత్‌! సుమంగళీభిః మంగళగానం కారయేత్‌! 

కాశీయాత్ర 
స్నాతకుడు ఆచార్యునితో అనుజ్ఞార్త మీక్రింది శ్లోకమును చెప్పవలెను. 

ఇథి “ Go) 
శ్లో! చరితబ్రహ్మ చర్యో = హం కృతవ్రతచతుష్టయః! 

కాశీయాత్రాం గమిష్యామి అనుజ్ఞాం దేహిమే శుభామ్‌!! 
“బ్రహ్మచర్యము నాచరించి నాల్గు వేదవ్రతములను చేసికొన్న నేను కాశీయాత్రకు పోవు 
చున్నాను. దీనికై అనుజ్ఞ నీయవలసినది - అని స్నాతకుడు ఆచార్యుని కోరి “తథా 
ఇస్తు అని ఆచార్యుని అనుజ్ఞను పొంది, స్నాతకములో ఏర్పాటు చేసిన చెప్పులను 
en 

ధరించి, గొడుగును, దండమును, విసనకట్టిను పట్టుకొని, తలపాగను ధరించి, ఒక 
మూటలో బియ్యమును కట్టుకొని తనవారు వెంటరాగా, మంగళ వాద్యములు ముందు 
నడచుచుండగా తూర్పునకుగాని ఉత్తరమునకుగాని పోవలెను. అప్పుడు కన్యయొక్క 
సోదరుడుగాని, తండ్రిగాని- అనగా కాబోయే బావమజిదిగాని, మామగారుగాని- ఒక 
పళ్లెములో పన్నీరు, ఫలములు, బెల్లము, తాంబూలము, గంధము, టెంకాయ, నూతన 
వస్త్రములు పెట్టుకొని అతనికి ఎదురుగా వచ్చి 


శో! సాలంకారాం మమసుతాం కన్యాం దాస్యామి తే ద్విజ! 
౧ 


432 తర్వాత ఆచార్యుడు, సదస్యులు మాణవకుని కాశీర్వాదము చేయవలెను. ఆచార్యుడు 
ముందుగా “కాయేన వాచా” శ్లోకమును చెప్పి, అదే శ్లోకమును మాణవకునిచేతను చెప్పించి, 
చేసిన కర్మను భగవన్నివేదనము చేయవలెను. ముత్తైదువలచే మంగళహారతి నిప్పించవలెను. 


పూర్వప్రయోగే 404 సమావర్తనమ్‌ 


పాణిం గృహీత్వా సాగ్నిస్త్వం గచ్చస్వా=.2.గచ్చు మద్భృహమ్‌! 
“సాలంకృతయైన నా కూతురును నీకిత్తును. నాయింటికి రమ్ము. ఆమెను పెండ్లాడి, 
ఆమెతోడను, వివాహాగ్ని తోడను మరలి పొమ్ము” - అని కోరవలెను. ఇట్లు స్నాతకుని 
ప్రార్థించి పరిమళద్రవ్యములచే పూజించి, నూతనవస్త్రతాంబూలాదుల నీయవలెను. 
బెల్లమును స్నాతకుని నోటిలో నుంచి, ఒక టెంకాయను చేతిలో పెట్టి, కన్యకను వరింపు 
మని కోరవలెను. ఇదంతయు కాబోయే బావమరిది చేయుట ఆచారము.కన్యాజనకుడు 
గాక కన్యాభ్రాతయే స్నాతకుని వివాహము చేసికొనుమని ప్రార్ధించినచో పైశ్లోకము నీ 
థి Go) 

క్రిందిరీతిగా మార్చి చెప్పుట యుక్త మనిపించుచున్నది. 


న్లో! “సాలంకారాం ద్విజశ్రేష్ట! దాస్యామి మమ సోదరీం | 

పాణిం గృహీత్వా సాగ్నిస్త్వం గచ్చస్వాఇఇగచ్చ మద్ద్భృహమ్‌॥ 
అట్టి కన్యాపక్షమువారి ప్రార్థనను మన్నించి, వారికి నూతనవస్త్రములను, గంధాదుల 
నొసంగి వారిని సత్కరించుట ఆచారము. ఇదియే “కాశీయాత్ర. 

అనంతరము స్నాతకుడు మంగళవాద్యములు ముందు నడచుచుండ తనవారితో 
హోమస్థానమునకు తిరిగి వచ్చి వాకిటి బయట నిలుచుండగా ముత్తైదువలు వసంత 
నీరాజనము నొసంగి అతనిని ఇంటిలోనికి ఆహ్వానింపవలెను. గమనిక: హోమానంత 
రము పైవిధముగా కాశీయాత్రను చేసి తిరిగివచ్చిన తర్వాత అభ్యుదయపుణ్యాహము 
లను, ఆశీర్వాదులను పూర్తి చేసికొనుట సైతము ఆచారముగా నున్నది. 


లీ టాం నీ శలోం తోం తోం లో 
9 శల శం శృం శం శ్యశ 49 


క అత్య 
తూషిం సమావరనమ్‌ 
(32) వావ 
(సమయాభావముచే గాని, ద్రవ్యాభావముచే గాని, మంత్రములు తెలిసిన ఆచార్యుడు 
లేకుండుటచే గాని అవసతిగా నున్నప్పుడు మంత్రరహితముగా సమావర్తనమును చేసి 
కొనవలెను. దీనికి తూష్ణీం సమావర్తన మని పేరు. దీనిని చాలా అరుదుగా చేసికొనుట 
జరుగుచున్నది. దీని పద్ధతి క్రిందివిధముగా నున్నది.) 
ల 0 
“ప్రయో గః 
మాణవకః దర్శ్భేష్వసీనః దర్భాన్‌ ధారయమాణః పవిత్రపాణిః ద్విః ప్రాణానాయమ్య, 
'శ్రీగోబింద గోవిందో ఇత్యారభ్య, ' శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయణ ప్రీత్యర్థం భగ 
వలె ంకర్య డూవం తూక్షీం న్నా నకళ్ళ కరివ్య “= అతి సంకల్ప్య, సర్వాంగవపనం 
కారయిత్వా, తూష్టీమేవ తీరే స్నాత్వా, ధౌతవస్తోర్థపుండ్రధారణానంతరం మౌంజీ 
దండాజిన బ్రహ్మ చారిలిజ్ఞాని బ్రహ్మచారిణే ప్రయచ్చేత్‌|స చ తాని తూష్టీం దర్శ్భస్తంబే 
ఉదుంబరమూలే వానిక్షిపేత్‌| 


433 మాణవకుడు దర్భలపై కూర్చుండి, రెండుదర్భలను మొలలో దోపికొని, పవిత్రపాణియై 
రెండుసార్లు ప్రాణాయామము చేసి, శ్రీగోవింద గోవింద... శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నారాయణ 
ప్రీత్యర్థం భగవ త్రైంకర్యరూపం తూష్టీం స్నానకర్మ కరిష్య” - అని సంకల్పించి, సర్వాంగ 
వపనం చేయించుకొని, స్నానము చేసి, ధౌతవస్తోర్థ్వపుండ్రధారణానంతరం మౌంజీదండాజిన 
ములను త్యజించి వాని నొక బ్రహ్మచారి కీయగా నతడు వానిని మేడిచెట్టుమొదటనో, దర్భల 
దుబ్బులోనో అమంత్రకముగా నుంచవలెను. తర్వాత ధంతధావనమును, అంతరీయోత్తరీయా 
ర్భము నూతనవస్త్రముల ధరించుట అమంత్రకముగనే చేసి, సమంత్రకముగా నూతనయజ్ఞోపవీత 
ద్వయమును ధరించి, ప్రాతయజ్ఞోపవీతమును త్యజించి, శ్రోత్రియగృహమునుండి అగ్నిని 
తెచ్చి, స్థండిలముపై ప్రతిష్టించి, పరిస్తరణ,పరిషేచనాంతము చేసి, ప్రజాపతిని మనసులో ధ్యానిం 
చుచు మంత్రరహితముగా నొక మోదుగు సమిధ నగ్నిలో వేసి, ప్రాయశ్చిత్తహోమములను, 
ఉత్తరపరిషేచనాంతముగా చేసి, అమంత్రకముగనే చందనకుండలదండచ్చ్భత్రాదులను ధరించి, 
అభ్యుదయం, పుణ్యాహములను చేసి ముగించవలెను. 


పూర్వప్రయోగే 406 తూష్టీం సమావర్తనమ్‌ 


దంతధావనాద్యంతరీయోత్తరీయధారణాన్య మంత్రకం కృత్వా! సమంత్రకం నవ్య 
యజ్ఞోపవీతద్వయం ధృత్వా, పురాతనయజ్ఞోపవీతం త్యక్త్వా, శ్రోత్రియాగారాదగ్ని 
మాహృత్య, ప్రతిష్టాప్య, పరిస్తీర్య, పరిషిచ్య, ప్రజాపతిం మనసా ధ్యాయన్‌ తూష్టీం 
పాలాశీగొంసమిధ మగ్నావాధాయ, ప్రాయశ్చిత్తహోమం, ఉత్తరపరిషేచనం కృత్వా, 
చందన కుండల దండ చృత్రాదిధారణ మమంత్రకం కృత్వా, అభ్యుదయం, పుణ్యాహ 
వాచనం చ కుర్యాత్‌! 
వ్యాహృతిహోమము 

ఈకాలములో సమావర్తనము చేసికొనిననాడో, దానికి మజునాడో స్నాతకుడు వివా 
హము చేసికొనుట జరుగుచున్నది. అట్లుగాక స్నాతకానంతరము వివాహమునకు 
కొన్నిరోజుల వ్యవధి యున్నచో, ఆరోజులలో స్నాతకుడు ఉదయసాయంకాలము 
లందు చతుష్పాత్రప్రయోగమును పూర్వపరిషేచనాంతముగ చేసి, ప్రధానదర్విలోనికి 
ఆజ్యమును తీసికొని 

౧ ఉం భూన్య్యావో అగ్భ య ఇదం నమమ/ 

2. ఉం భువసన్ఫ్యాజో/ వాయవ ఇదం నమమ 

4 ఓర్‌ంనువస్స్వాజో/నూర్యా యేదం నమమ? 

4... ఉం భూడ్భువన్సువస్వ్యావో వ్రజావతయ ఇదం నమమ 


అను ప్రత్యేకవ్యాహృతులు గల మొదటి మూడు మంత్రములతోను, అన్ని వ్యాహృతు 
లతో కూడిన నాల్గవమంత్రముతోను హోమమును చేసి, అనాజ్ఞాతాదిహోమమును, 
ఉత్తరపరి షేచనమును, అగ్న్యుపస్థానమును చేసి ముగించవలెను. 

శ షస టో శ సీ షో 


రీ 
9 9 9 9 ఖం 9 ఖం 


వాగ్గానవిధిః 


(వివాహమునకు ముందుగా కన్యాకుటుంబమునకును, వరకుటుంబమునకును కన్యా 
దాన, వరవరణార్థము ఒప్పందము జరుగును. అట్లు జరిగిన తర్వాత ఉభయకుటుం 
బముల అంగీకారముతో ముహూర్తనిర్ణయము, లగ్నపత్రికను వ్రాసికొనుట జరుగును. 
ఆతర్వాత ఈ అంగీకారమును స్థిరపజచుకొనుటకు లాంఛనముగా * వాగ్దానక్రియ” 
జరుగును. దీనికే “నిశ్చితార్థ మనియు, “తాంబూలములు పుచ్చుకొనుటి అనియు 
పేర్లు. ఆపస్తంబసూత్రములో దీనినిగుటీంచిన వివరములు లేవు. ఐనను ఈక్రియ సర్వ 
సాధారణముగా జరుగుచున్నది. “కాశ్యపసంహితలో” నీ వాగ్గానవిధి తెల్పబడినది. 
తదనుసారముగా “సంస్కారరత్నమాలి అను గ్రంథములోను, “దోధాయనవేంకటే 
శీయము”లోను నీవిధి వ్రాయబడినది. తత్పకారమే ఈప్రయోగము వ్రాయబడినది. ) 
ప్రయోగః 
“జ్యో తిర్వి దాదిష్టే ముహూర్తే వరః పిత్రాదిరిష్టబంధువృద్ధమాన్య పురంధ్రీభిః మంగళ 
వాద్యఘోషైశ్చ సహితః కన్యాగృహం ప్రతి గచ్చతి!కన్యాపితా తేషాం సగౌరవహ్వానం 
కరోతి! తత శుభవేదికాసమీపే కన్యాపితా జాయాసహితః ప్రాజ్మఖః ఉపవిశన్తి 
తయోః పురతః వరపితా, మాతా, వరశ్చ ఉపవిశన్తి 
త్ర త్రో వరపితా * అముకప్రవరాన్విత అముకగోత్రోత్సన్నాయ అముకశర్మణః ప్రపౌ- 
త్రాయ అముకశర్మణః పౌత్రాయ అముకనామధేయస్య మమపుత్రాయ అముక 


“ప జ్యో త్రిర్విదులచేత నిర్ణయింపబడిన శుభ ముహూర్తమున (ముహూర్తమునకు ముందు గానే) 
వరుడు, అతని తల్లిదండ్రులు, తత్సంబంధీకులు, ఇతరపెద్దలు, సుమంగళులతో సహ (ఉన్నచో 
మంగళవాద్యయుతముగా) కన్యాదాతగృహమున కేగుదురు. కన్యాపిత వారి నప్పుడు 
సగౌరవముగా నాహ్వానించును. తరువాత కన్యాదాత, అతనిభార్య శుభవేదికకడ పీటలపై 
తూర్పు ముఖముగా కూర్చొందురు. వారి కెదురుగా వరునితండ్రి, తల్లి, పిత, వరుడు 
పశ్చిమముఖముగా పీటలపైకూర్చొందురు. 

45 అట్టు కూర్చున్న తర్వాత వరునితండ్రి ' ఫలానా ప్రవరాన్వితమగు ఫలనాగోత్రమునందు 


పూర్వప్రయోగే 408 వాగ్దానవిధిః 


శర్మణే వరాయ అముకప్రవరాన్విత అముకగోత్రోత్సన్నాం అముకశర్మణః ప్రపౌత్రీం 
అముకశర్మణః పౌత్రీం అముకనామధేయస్య భవత్సుత్రీం అముకనామ్నీం కన్యాం 
భార్యాత్వాయ వృణీమహే' - ఇతి కన్యాపితరం ప్రతి వదేత్‌! తతః కన్యాపితా “వృణీ 
ధ్వమ్‌”, “వృణీధ్వమ్‌”, 'వృణీధ్వమ్‌, ' ప్రదాస్యామి”, ' ప్రదాస్యామి, “ప్రదాస్యామి” 
ఇతి త్రివారం ప్రతి బ్రాయాతీ! 

“తత్ర పురోహితోక్తేన 'అనృక్షరా”, “దేవీం వాచమజయన్త ఇతి మంత్రాభ్యాం శుభ్ర 
వస్తాం సాలంకృతాం సుమంగశీభిః పరివృతాం కన్యా మాహూయ శుభవేదికాయాం 
తస్యాః మాతస్య దక్షిణే పీఠే ప్రాజ్ముఖీ ముపవిశేత్‌| 

మం! ఓం అన్ఫక్షరా బుజవీస్సన్తు పన్ధా యేభిస్సఖాయో యన్తీనో వరేయమ్‌! 
సమర్శ్యమా సంభగో నో నినీయాథ్సంజాస్పత్యగ్‌ం సుయమీమస్తు దేవాః ౧|| 
(తై.మం.పా.1.1)] 

మం] దేవీం వాచమజయన్న్త దేవాః! తాం విశ్వరూపాః ప్రశవో వదని! సా నోమన్దేష 


మూర్దన్దుహానాధేనుర్వాగస్మానుప్రసుష్టుతైతు || ౨||(తైబ్రా.2.4.6 

పుట్టినవాడును, ఫలానాశర్మయొక్క ప్రపౌత్రుడును, ఫలానాశర్మయొక్క పౌత్రుడును, ఫలనా 
నామధేయముగల నాయొక్క పుత్రుడును, ఫలానాపేరుగల ఈ వరునికి, ఫలానా ప్రవరాన్విత 
మగు ఫలనాగోత్రమునందు బుట్టినదియు, ఫలానాశర్మయొక్క ప్రపౌత్రియును, ఫలానాశర్మ 
యొక్క పౌత్రియును, ఫలనానామధేయముగల మీయొక్క పుత్రికయు నగు ఫలానాపేరు గల 
ఈకన్యను భార్యాత్వమునకై కోరుచున్నాము అని కన్యాపితను ప్రార్థించవలెను. ఇచ్చట 
“ఫలానా అన్నచోట ఆయా బుషులపేర్లుగల ప్రవరలయొక్కయు, గోత్రములయొక్కయు, 
వ్యక్తులయొక్కయు పేర్లు చెప్పవలెను. అట్లు పలుకగా కన్యాపిత “వృణీ ధ్వమ్‌=కోరుకొనండి” 
అని మూడుసార్లును, “ప్రదాస్యామి=ఇచ్చుచున్నాను” అని మూడుసార్లును పలికి తన అంగీ 
కారమును తెలియజేయవలెను. 

* తర్వాత పురోహితుడు “అనృక్షరాంి, “దేవీ వాచమయజన్త అను మంత్రములను చదువు 
చుండగా శుభ్రవస్తాన్వితయు, సాలంకారయు నైన కన్యకను శుభవేదికకడకు కొందరు సుమం 
గళులు తీసికొని రాగా, ఆమెను తల్లికి కుడివైపుపీటపై ప్రాజ్మాఖముగా కూర్చుండబెట్టవలెను. 


పూర్వప్రయోగే 409 వాగ్దానవిధిః 


వాగ్గానసంకల్పకః: “7క్రన్యాదాతా ఆచమ్య, దర్శ్భేష్వాసీనః, దర్భాన్‌ ధారయమాణః, 
ప్రాణానాయమ్య, 

“కుక్ణాంబరథరం విబ్లుం ళళివ్వర్థం బతుర్భు జొమ్‌/ 

వ్రనన్న వభనం ధ్యా యేళ్ళ ర్వవిమ్నో వకాన్తయే॥ 

జానానంధమయం దేవం నిర్భు లన్భ్ర టీకాక్ళ తిమ్‌/ 

కో 

ఆధారం నర్వువిద్యానాం వాయ్యగ్రీవమువొన్ను వౌ 

లక్షీ నాభ నమారంభాం నాథ యామున మధ్య మామ్‌/ 

అన్య దాబార్య వర్యన్తాం వందే గుడువరంవరామ్‌/ 

యన్య ద్వరదవ్ర్రాద్యా* వారవ ద్యా* వరళ్ళుతమ్‌/ 

విభు 0 నిభ్ను ౨త నతలతం వివ్వుక్సేనం తమ్మాశ్రయే/” 
“వారరోం తత్సత్‌, శ్రీగోవిందో, గోవిందో గోవిందో - అన్య శ్రీభగవత? మవోవురువన్య 
వరా యా వ్రవర్తమానన్య అధ్య బ్రహ్మా = ట్వితీయవరారే లే తవరావాకల్లే గు! 
న్వూతమన్వాంతరే కలియుగే వ్రభమవాదే డఉంభూద్వువే భారతవరే భరతఖండే ళూభ్రో 
మేరోర్టక్షణదగ్భాగే అనీన్‌ వర్తమానే వ్యావవోరికే వ్రభవాద వష నంవత్స రాశాం 
మద్యే ----నంవల్చరే.---అయనే----బుతౌ----యానే ----వక్షే--తథౌ----వానలే 
----నక్షత్రయుక్తాయాం ఉుభనత్షత్ర ఇజుభయోగు కుభీకరణ ఏవం గుణవిళేవణవిశిప్రా 
యామన్యాం జుభొతిథౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయణప్రీత్య ధం భగవ్వత్భ్రై ంరర్య 
రూవం ఉత్తరే కరివ్య మాణు కన్యా భువోదానకర్భు 2: వూర్వాంగత్వేన వాధానమవాం 


*7 తర్వాత మొదటి అధ్యాయములో చెప్పినట్లుగా కన్యాదాత ఆచమనము చేసి, ప్రాణాయా 
మము చేసి, “శుక్లామ్బరభరం విష్ణుం” నుండి మొదలిడి “యస్య ద్విరదవక్రాద్యాఃి వరకు గల 
శ్లోకములను చెప్పి, “హరిరోం తత్సత్‌” నుండి మొదలిడి “కరిష్యే” వరకు సంకల్పమును చెప్పి, 
మటల ' తక్క ర్భ నిర్విభ్ను వరనమాత్త్యల్రమాదౌవివ్వు కే నారాధనం కరవ్యే” అని సంక ల్పించి, 
“న్వుళేవభూతేన మయా...” అను శ్లోకమును చెప్పి సాత్త్వికత్యాగమును చేసి “విష్వక్సే 
నారాధనమ్‌” అను అధ్యాయములో చెప్పినట్లుగా విష్వక్సేనారాధన చేయవలెను. ఈఆరాధన 
యందు ఉభయపక్షములును పాల్గొనవచ్చును. 


పూర్వప్రయోగే 410 వాగ్దానవిధిః 


తరివ్యే/ తత్కర్భు నిర్వమ్సు వరనమాప్త్యర్రమాదౌ వివ్వాక్సేనారాభనం కరిష్యే” - ఇతి 
సంకల్బ్ప్య, 

న్వళేష భూతేన మయా న్వీయైః నర్వ వరిభ్నదైః/ 

విధాతుం ప్రీతమాత్మా నం దేవా వ్రత్రమతే న్వయమ్‌/ 

-బ్రతి సాత్త్వికత్యాగం కృత్వా విష్వక్సేనారాధనం కుర్యాత్‌! 

“క్రత్రు పురోహితః లగ్నపత్రికాం పఠతి! తతః కన్యాదాతా వరపితాచ లగ్నపత్రికా 
వినిమయం కురుతః। 
వరాయ కట్నప్రదానమ్‌: “వ్రధ్వాః మాతాపితరౌ వరం సంపూజ్య ఫలపుష్పగంధ 
తాంబూలసహితాని నవవస్త్రాణి దదేతే! 
మం! అర్చత ప్రార్బ్చత! అర్చత ప్రార్చత। యువం వస్త్రాణి పీవసా వసాథీ! యువో 
రచ్చిద్రామన్తనో హ సర్గాః। అవాతిరతమనృతాని విశ్వా! బుతేన మిత్రావరుణా 
సచేథే! (తై.బ్రా.2.8.6)| 
(శ్రీమద్వే దమార్గప్రవర్తకులైన శ్రీమాన్‌ ----వారు తమ కాబోయే అల్లునకు శ్రీమాన్‌ ---- 
శర్మకు నిశ్చితార్గసందర్భముగా సమర్పించు నూతనవస్తాది కములు) 

థి ప్రి 
వధ్వై కట్నప్రదానమ్‌: శవరస్య మాతాపితరౌ వధూం సంపూజ్య ఫలపుష్పగంధ 


+ లగ్నపత్రికలు వ్రాసికొనియుండినచో, వానిని ఫలపుష్పములతోబాటు ఒక వెండి లేక బెత్తపు 
తట్టలో నుంచి, పురోహితున కీయగా నతడా లగ్నపత్రికలను చదువును. ఆతర్వాత ఇరుపక్ష 
ములవారు ఒకరి లగ్న పత్రికను ఇంకొకరి కిచ్చుకొనుట చేసికొందురు. 

4 వ్రధ్ధువు తల్లిదండ్రులు వరుని నుదుట బొట్టును పెట్టి, “యువం వస్తాణి అను మంత్రమును 
వాధ్యారు చదువుచుండగా, ఫలపుష్పగంధాదులతో నవవస్త్రములను వరున కిత్తురు. అప్పుడు 
వాధ్యారు “శ్రీవేదమార్గప్రవర్తకులైన..” అను వాక్యమును వధువుతండ్రిపేరును, వరుని పేరును 
గీతలుగలచోట చెప్పుచు చదువును. ఆవస్త్రములు ధరించి వచ్చివరుడు పీటపై కూర్చొనును. 
440 వరుని తల్లిదండ్రులు వధువు నుదుట బొట్టును పెట్టి, “సుమంగలీరియం” అను మంత్రమును 
వాధ్యారు చదువుచుండగా, ఫలపుష్పగంధములతో బాటు నూతనవస్త్రములను ఆభరణము 


పూర్వప్రయోగే 411 వాగ్దానవిధిః 


కుంకుమతాంబూలసహితాని నవవస్త్రాభరణాని దదేతే! 
మం! అర్చ్‌త్త ప్రార్చీత! సుమంగలీరియం వధూరిమాగ్‌ం సమేతపశ్యత! సౌభాగ్య 


మస్యై దత్వా యాథాస్తం విపరేతన! హిరీణ్యరూపస్సహిరీణ్య సందృగ్రపాన్నపా 
త్సేద్దు హిరీణ్యవర్ణః। హార ణ్యయాత్పరియోనేర్నిషద్యా హిరణ్యదా దీద్రత్యన్నీ 
మస్మై! 
(శ్రీమద్వేదమార్గప్రవర్తకులైన శ్రీమాన్‌ ----వారు తమ కాబోయే కోడలికి సౌభాగ్యవతి 
---- కుమారికి నిశ్చితార్థసందర్భముగా సమర్పించు నూతనవస్త్రాభరణాదులు) 
“తాని వస్తాణి, ఆభరణాని చ ధృత్వా వధూవరౌ ప్రత్యాగచ్చతః॥ తతస్తా పుష్పమా 
లాలంకృతౌ భవతః! 
వాగ్జానమ్‌: *కన్యాదాతా వరపితరౌ ప్రాజ్మాఖముపవేశ్య, స్వయం ప్రత్యజ్ముఖో 
భూత్వా, ఫలపుషృతాంబూలాక్షతహరిద్రాఖండ, పంచాఖండపూగీఫలాని గృహీ 
త్వోతాయ, 

థి 


లను వధువున కిత్తురు. తర్వాత చెప్పు వాక్యములో వరునితండ్రిపేరును, వధువుపేరును గీత 
లుంచిన చోట చెప్పవలెను. ఆవస్త్రభూషణములు ధరించి వచ్చి వధువు పీటపై కూర్చుండును. 
% అప్పుడు వరపక్షమువారు వధువును, వధూపక్షమువారు వరుని పుష్పమాలలచే నలంక 
రింతురు. 

4 తర్వాత వరమాతాపి తరులను ప్రాజ్ముఖముగా కూర్చుండబెట్టి, వధువుతండ్రి వారి కెదురుగ 
పడమటికి మళ్లి ఫలపుష్పతాంబూలాక్షతలను, పసుపుకొమ్మును ఐదు గుండుపోకల నొక 
తట్టలో పెట్టుకొని నిలబడి, “ఓం అముక గోత్రోత్సన్నః=ఫలానాగోత్రమునందు జన్మించిన, 
అముక నామధేయో=హం=ఫలానా పేరుగల నేను, అముకగోత్రోత్సన్న స్య=ఫలానాగోత్రము 
నందు జనించిన, అముక నామధేయస్య=ఫలానాపేరుగలవానియొక్క,అముకనామ= ఫలానా 
పేరుగల ,పుత్రాయ=పుత్రుడైన, విష్ణుస్వరూపిణే=విష్ణురూపుడైన, వధ్వర్థినే=వధువునుకోరు 
కొనుచున్న, వరాయ= వరునికొజికు, మమ సుతాం=నాకూతురైన, అముక నామ్నీం=ఫలానా 
పేరు గల, శ్రీరూపిణీం=లక్ష్మీ స్వరూపిణియైన, వరార్థినీం=వరుని కోరుకొనుచున్న, ఇమాం క 


పూర్వప్రయోగే 412 వాగ్దానవిధిః 


“ఓం అముకగోత్రోత్సన్నః అముకనామధేయో=హం అముకగోత్రోత్సన్నస్య 
అముకనామధేయస్య పుత్రాయ అముకనామ విష్ణుస్వరూపిణే వధ్వర్థినే వరాయ, 
మమ సుతాం అముకనామ్నీం శ్రీరూపిణీం వరార్థినీమిమాం కన్యాం జ్యోతిర్విద 
సునిశ్చితాం ముహూర్తే దాస్యే” 

శ్లో జన్మప్రభృతీయం సుతాఇఒత్మవత్పాలితా మయా! 

త్వత్పుత్రాయ ప్రదాస్యామి స్నేహేన పరిపాలయతామ్‌॥ ౧|| 


3 


అవ్యజ్లే= పతితే ఒక్షీబే దశదోషవివర్ణితే! 
ఇమాం కన్యాం ప్రదాస్యామి దేవాగ్నిద్విజసన్నిధా! ౨|| 


ప్ని 


వాచా దత్తా మయా కన్యా వరార్థం స్వీకృతా త్వయా! 


న్యాం =ఈ కన్యను, జ్యోతిర్విదసునిశ్చితాం ముహూర్తే=జ్యోతిర్విదులచే నిశ్చయింపబడిన 
మంచి ముహూర్తమున, దాస్యే=ఇచ్చుచున్నాను” - అని చెప్పవలెను. “అముకి అనగా 
“ఫలానా” అని అర్థము. ఇది యున్నచోట సందర్భానుసారముగా ఆయా గోత్రములయొక్క, 
వ్యక్తులయొక్కయు పేర్లను చెప్పుచు పైవాక్యమును చదువవలెను. ఆతర్వాత ' జన్మప్రభృతి, 
అవ్యజ్లే”, “వాచా దత్తా అను మూడు శ్లోకములను చెప్పి, ఆఫలపుష్పతాంబూలమును వరుని 
తల్లి దండ్రుల కిచ్చి, ఆపసుపుకొమ్మును, ఐదు గుండువక్కలను అక్షతలతో సహ వరునితండ్రి 
యొక్క ఉత్తరీయపుకొనకు కట్టి అట్టుకట్టిన ముడిని గంధములో నద్దవలెను. ఈశ్లోకముల 
అర్థములివి: ౧:పుట్టినదిమొదలు, ఈకూతురు నా ఆత్మవలెనే, నాచేత పెంచబడినది. అట్టి 
ఈమెను నీపుత్రున కిచ్చుచున్నాను. ఈమె మీచే స్నేహముతో నేలబడుగాత!; ౨: “అంగ 
లోపము లేని వాడును, పతితుడు కాని వాడును, నపుంసకుడును కానివాడును, దశదోషములు 
లేనివాడును నగు వరునికి దైవము, అగ్ని, ద్విజల సమక్షములో ఈకన్య నిచ్చెదను (అనగా 
వివాహమునకు ముందుగా వరునిలో నిట్టి దోషములు కన్పించినయెడల ఈ ఒప్పందమునుండి 
విరమించుకొను అవకాశమును కన్యాదాత కల్పించుకొనుచున్నాడు.) ౩: నాచే వాగ్దానపూర్వక 
ముగా నీయబడిన ఈకన్య నీచే స్వీకరింపబడినది. ఇక కన్యావలోకనవిధియందు నీవు 
నిశ్చింతుడవై సుఖుడవై యుండుము. 


పూర్వప్రయోగే 413 వాగ్దానవిధిః 


కన్యావలోకనవిధౌ నిశ్చిన్తస్త్వం సుఖీభవ॥3॥ 
ఇత్యుక్వా ఫలపుష్పతాంబూలాని వరపితృభ్యాం దద్యాత్‌! హరిద్రాఖండపూగీఫలాని 
సాక్షతాని వరపితృవస్తాంచలే బధ్వా, గ్రన్ధిం చన్దనేన చర్చయేత్‌! 
తతో వరపితా వధూపితరౌ ప్రాజ్మఖముపవేశ్య, స్వయం ప్రత్యజ్ముఖో భూత్వా, ఫల 
పుష్పతాంబూలాక్షతహరిద్రాఖండ, పంచాఖండపూగీఫలాని గృహీత్వోల్గాయ, 
శ్లో! వాచా దత్తా త్వయా కన్యా వరార్ధం స్వీకృతా మయా! 
యం థి 

వరావలోకనవిధౌ నిశ్చిన్నస్త్వం సుఖీభవ॥౪॥ 
*ెబత్ఫ్యు క్వా ఫలపుష్పతాంబూలాని వధూపితృభ్యాం దద్యాత్‌! హరిద్రాఖండపూగీ 
ఫలాని సాక్షతాని వధూపితృవస్త్రాంచలే బధ్వా, గ్రన్ధిం చన్దనేన చర్చయేత్‌। 
44తత్ర సృదస్యాః ' వాగ్ధాన ముహుర్త స్సుముహూర్తో= స్తు అత్యక్షతైరనుగ్రహం 
కుర్యుః! బ్రాహ్మణాః “శివా ఆపస్సన్తు”, 'సౌమనస్యమస్తు), 'అక్షతాచారిష్టంచాస్తు”, 


“దీర్ణమాయు శ్రే యశ్యాన్తిః పుష్టిస్తుష్టిశ్చాఇస్తు”, *ఏతద్వస్సత్యమస్తు' ఇతి వదేయుః 


4 పిదప వరునితండ్రి వధువు తల్లితండ్రులను ప్రాజ్ముఖముగా కూర్చుండబెట్టి, తానొక తట్టలో 
ఫలపుష్పతాంబూలములను పెట్టుకొని వారి కెదురుగా లేచి నిలబడి “వాచా దత్తా త్వయా 
కన్యా” అను నాల్గవళశ్లోకమును చదివి ఆఫలాదులను వారి కిచ్చి, పుసుపుకొమ్మును,గుండుపోక 
లను అక్షతలతోసహ వధువుతండ్రియొక్క ఉత్తరీయపుకొనకు కట్టి, అట్లు కట్టిన ముడిని 
చందనలో నద్దును. ఇట్లు ఇరుపక్షములు తాంబూలముల నిచ్చి పుచ్చుకొందురు. ఈశ్లోకమున 
కర్థము: నీచే వాగ్గత్తము చేయబడిన కన్య నాచే స్వీకరింపబడినది. వరావలోకనవిధియందు 
నిశ్చింతుడవై, సుఖుడవై యుండుము. 

4 అప్పుడు సదస్యులలోని పెద్దవారు “వాగ్టానముహూర్తస్సుముహూర్తో౭ స్తు” అని వారిపై 
అక్షతలు వేసి అనుగ్రహింపవలెను. బ్రాహ్మణులు “శివా ఆపస్సన్తు” నుండి మొదలిడి *ఏతద్వ 
సృత్యమస్తు” అను వాక్యమువటికు పలికి దీవించవలెను. 


పూర్వప్రయోగే 414 వాగ్దానవిధిః 


శచీపూజా: “తతః కన్యాదాతా వివాహసౌభాగ్యాద్యభివృద్ధ్యర్థం వధ్వా శచీపూజనం 
కారయేత్‌! 
వధూ అస్యాం శుభతిథి” వివాహసౌభాగ్యాద్య భివృద్ధ్యర్థం శచీపూజాం కరిష్య' - ఇతి 
సంకల్ప్య, 
“సువర్ణాం పద్మపత్రాక్షీం దివ్యస్రగ్వస్త్రశోభితామ్‌, 
సర్వలక్షణసంయుక్తాం సర్వాభరణభూషితామ్‌, 
అనర్హ్యమణిమాలాభి ర్భాసయన్తీం దిగన్తరమ్‌, 
విలాసి నీసహస్రోఘైః సేవ్యమానామహర్ని శమ్‌| 
ఓం శచీదేవ్యై నమః, ఆవాహయామి,ఆసనం సమర్పయామి---సర్వోపచారాన్‌ 
సమర్పయామి’ - ఇత్యన్తం విష్వక్సేనారాధనవత్‌ షోడశోపచారపూజాం కృత్వా, 
క్‌ దేవేన్ద్రాణి నమస్తుభ్యం దేవేన ప్రియభామిని! 
వివాహం భాగ్యమారోగ్యం పుత్రలాభం చదేహిమే॥ 
ధాన్యాన్డేహి ధనం దేహి పశూన్దేహీంద్రభామిని! 


“6 తరువాత వధూపిత కన్యకచే వివాహసౌభాగ్యాభివృద్ధికై శచీపూజనము చేయింపవలెను. 
దీనికై వధువు తూర్పుముఖముగా కూర్చుండి, ఒక వెండితట్టలో బియ్యమును బోసి సమముగా 
నెజిపి, పూర్వాగ్రముగా నందులో నొక తమలపాకును వేసి, దానిపై శచీదేవిప్రతిమను, అది 
లేకున్న తత్ప్రతినిధిగా నొక పసుపుకొమ్మును ఉంచి, “అస్యాం శుభతిథౌ ---శచీపూజాం 
కరిష్య” అని సంకల్పించి, “సువర్ణాం పద్మపత్రాక్షీం అను శ్లోకముతో ధ్యానించి, విష్వక్సేనారా 
ధనలో చేసినట్టుగా షోడశోపచారపూజను చేసి, “దేవేన్ద్రాణి అను శ్లోకముతో ప్రార్థింపవలెను. 
తర్వాత బ్రాహ్మణులను, ముత్తైదువులను గంధపుష్పఫలతాంబూలముచే పూజించి, వధూ 
వరులకు బ్రాహ్మణాశీర్వాదము చేయించి, సుమంగళులచేత మంగళహారతి నిప్పించవలెను. 
ఇచ్చట పసుపుకొమ్ముపై శచీదేవి నావాహన చేసి పూజింపు మని సులభమార్గము చెప్పబడినది. 
దీనికి బదులు కలశస్థాపనము చేసి, కలశములో శచీదేవి నావాహనము చేసి షోడశోపచారపూజ 
చేయు దీర్షపద్ధతిని గూడ నాచరింపవచ్చును. ఈసందర్భములో క్రింద నిచ్చిన బుగ్వేదమంత్ర 
ములతో వధూవరుల నాశీర్వదించుచున్నారు. 


పూర్వప్రయోగే 415 వాగ్దానవిధిః 


యశో దేహి సుఖం దేహి సర్వకార్యకరీ భవ! 
ఇతి ప్రార్థయేత్‌ తతో బ్రాహ్మణాదీన్‌, సుమంగళీశ్చ ఫలపుష్పగంధతాంబూలాదిభి 
సృంపూజ్య, బ్రాహ్మణాశీర్వాదం, సుమంగళీభి ర్నీరాజనం కారయేత్‌! 
అత్ర బ్రహ్మకర్మచముచ్చయగ్రంథోక్త బుగ్వేదాశీర్వాదమంత్రాః 
మం! ఓం హిం కృణ్వతీ వేసుపత్నీ వసూనాం వత్సమిచ్చంతీ మనీస్తాభ్యాగాత్‌। 
దుహామశ్విభ్యాం పయో అఘ్న్యేయం సా వర్ధతాం మహతే సౌభగాయ!! 


సమిద్ధస్య శ్రయమాణః పురస్తాదృ్రహ్మవన్వానో అజరీస్తువీర్‌! 


భిస్తవా నో అనుధామ పూర్త్వ్వమగ్రన్నింద్రీ మహతే సౌభగాయ॥ 


(OS 


అస్య పీబ క్షుమతః ప్రస్థిత్రస్యేంద్రసోమీస్య వరమాసుతస్యే| 


స్వ్వస్తిదా మనేసా మాదయస్వార్వాబీనో ర్రేవత్తే సాభగాయ॥ 


గి 


ఫతాదుర్లుప్తం మధుమత్తువర్ణ ధనంజయం ధరుణ ధారయిష్టు! 


బుణక్సపత్నా దధరాంశ్చ కృణ్వదారోహ మాం మహతే సౌభగాయ॥ 
తదీస్తు మిత్రావరుణా తదగ్నే శం యోరస్మభ్యమిదమేస్తు శస్తమ్‌! 
ఆశ్రీమహీ గ్రాధ ముత ప్రీత్రిష్టాం నమో దివే బృహతే సాదనాయ॥ 

స టీం టీం వో 


ల లీ 
9 శ్వ ఛి 9 ఖం 9 9 


వివాహప్రయోగః 


(షోడశసంస్కారములలో వివాహ మత్యంత ప్రధానమైనది. దీనివలన గార్హస్థ్యసి 
కులవృద్ధి కవకాశము కలుగును. అందుచే నిది అతిముఖ్యమైన సంస్కారము. 
కారులు 8 విధములైన వివాహములను నిర్దేశించినారు. అవి యివి: 
1. బ్రాహ్మము: యోగ్యుడైన వరుని పిలిచి సాలంకృతకన్యాదానము చేయుట. 
2. దైవము: యజ్ఞమందు బుత్విజుడై కర్మ చేయుచున్న వానికి దన కన్యక నిచ్చుట. 
3. ఆర్షము: వరునివలన నొక గోమిథునము నైనను గ్రహించి కన్యక నిచ్చుట. 
4. ప్రాజాపత్యము: ఈమె జీవించియున్నంతవటి కితరవివాహమును గాని, సన్న్యా 
సమును గాని స్వీకరింపక కలసియుండుమని ఒప్పించి కన్యక నిచ్చుట. 
5. గాంధర్వము: వధూవరులు పరస్పరము మోహించుకొని సంభోగించుట. 
6. ఆసురము: జ్ఞాతులకు, కన్యకును యథేష్టముగా ధనము నిచ్చి కన్యాదానము 
చేసికొనుట. 
7. రాక్షసము: యుద్ధమందు బంధువుల జయించి బలాత్కారముగా కన్యను గొని 
పోయి వివాహమాడుట. 
8. పైశాచము: దొంగతనమున కన్యను ఎత్తుకొని పోయి వివాహమాడుట. 
ఇందు పైశాచికము సర్వదా నింద్యము. గాంధర్వము, రాక్షసము క్షత్రియులకు 
విహితమైనదే కాని ఇతరులకు విహితమైనది కాదు. అన్నింటికంటెను బ్రాహ్మ, దైవ 
వివాహము లుత్తమములు. ఈకాలమున సాధారణముగా వధూవరులయొక్కయు, 
వారి కుటుంబములయొక్కయు పరస్పరాంగీకారముతోనే వివాహములు జరుగు 
చుండుటచేత అవి బ్రాహ్మవివాహము లనియే చెప్పవచ్చును. కొందజు గాంధర్వ 
వివాహమును కూడ చేసికొనుచున్నారు. ఇతరమైన వివాహము లీకాలములో లేవనియే 
చెప్పవచ్చును. 
ఒకే తల్లికి జనించినట్టి సోదరులలో జ్యేష్టునికి వివాహము కానిది కనిష్టునకు చేయ 
రాదు. కాని జ్యేష్టుని అనుమతితో కనిష్టునికి చేయవచ్చును. కన్యాదానము చేయుటకు 
కన్యకయొక్క పితృవంశస్థులకే ప్రథమాధికారము. వీరెవరు లేకున్నమాతృవంశస్థులు 


పూర్వప్రయోగే 417 వివాహప్రయోగః 


చేయవచ్చును. ఇట్లు క్రమముగా, కన్యకయొక్క తండ్రి, తాత, సోదరుడు, పినతండ్రి 
ఇత్యాది పితృవంశస్థులకు ప్రథమాధికారము. వీరెవ్వరును లేకున్న మాతామహుడు, 
మేనమామ, తల్లి మున్నగువారి కధికారము. వీరెవ్వరును లేకున్న కన్య స్వయముగనే 
వరుని వరింపవలెను. ఇంకను విశేషమైన ధర్మశాస్త్రవిషయములు “ధర్మసింధు వంటి 
గ్రంథములనుండి గ్రహించునది. 
వివాహమునకు ముందుగా వరపక్షమువారు కన్యాగృహప్రాంతమునకు విచ్చేయగా 
అప్పుడు కన్యాపిత్రాదిబంధువులు వారిని మంగళవాద్యములతో నెదుర్కొని, చందన 
ఫలపుష్పమాలికాదులతో సత్కరించి,వారికై ఏర్పరచిన విడిదియింటిలో వివాహపూర్తి 
యగువటికు వారిని నివసింపజేయుట ఆచారము. ఈకాలమునందు జరుగుచున్న 
“ఫంక్షనుహాలు' వివాహములందైనను, వరపక్షమువారి నెదుర్కొని, వార్తపై ఆభవన 
ములో కొంత భాగమును ప్రత్యేకించుట పద్ధతిగా నున్నది.) 
అంకురార్పణప్రతిసరబంధనాదీని 
పరిషదనుజ్ఞా 
“కర్తా భార్యావధూవర సమేతః కర్మోపయోగి సమస్తసంభారసంయుతం, రంగ 
వల్ల్యాద్యలంకృతం వివాహవేదికాం ప్రాప్య, తాంబూలఫలదక్షిణాసమేతహరిద్రాక్షత 
పాత్రం హస్తే గృహీత్వా, వేదికాయాః పశ్చాత్‌ ప్రాజ్ముఖః ఉత్థాయ, బ్రూయాత్‌] 


446 కర్త (సామాన్యముగా వరుని తండ్రి) ఒక తట్టలో ఫలపుష్పాక్షతాదక్షిణలను పెట్టుకొని 
కర్మార్థమైన సమస్తసంభారములు కలిగి, రంగవల్లులచేత అలంకరింపబడిన వివాహవేదిక 
కడకు భార్యావధూవరులతో సహ చేరి, వేదికకు పశ్చిమమున (తాను కూర్చుండు పీటలకు 
వెనుక) తూర్పుముఖముగా లేచి నిలబడి, “ఓం నమస్సదసే” నుండి మొదలిడి “మహాన్లో౭ను 
గృహ్హాన్తు' వరకు చెప్పుచు సభను ప్రార్థించి, భార్యావధూవరులతో సహ ప్రణమింపవలెను. అట్లు 
ప్రార్థింపగా, “ఉత్తరే కర్మణ్యవిఘ్నమస్తు”- అని పరిషత్తు అనుగ్రహింపవలెను. 

(గమనిక:ఇచ్చట దక్షిణదేశవైష్ణవాచారముప్రకారము, అంకురార్పణప్రతిసరబంధనాదులు 
కాబోయే వధూవరులు కలిసి చేయుచున్నట్లు వ్రాయబడినది. ఇట్లు వివాహముహూర్తమునకు 
ముందుగానే వధూవరులు కలసి ఈకార్యములను చేయుచుండుటచేత, ఈపద్ధతిలో గుడ 


పూర్వప్రయోగే 418 వివాహప్రయోగః 


“ఓం నమన్సుదోనే నమన్సు దొనన్చ తయే నమన్సు ఖీనాం వురోగాతాం బకవే నమో 
దవే నమః వృథ్లిజ్యా/ (తై.సం.3-2-4-14)/ నవ్రథ్‌ నభాం మే గోవాయ/ యే బ నభ్యా 
నభానదః తానని యా వతః కుడు/ నర్వమాయుడుపానతాము/ (తై.బ్రా.1-2-1-26) 


నర్వేభ్య కైవ్లవేబ్యో నమః స్వామినూ భవత్సాధమూలో మయా నమర్వృతా 
మిమాం సౌవర్లీం ధక్షీణాం యత్కి ంబిభవి యభోక్తభక్ష ణామివ న్వీకృత్య అన్ఫ్రీథినే 
ఉద్వావాకర్మా రంభమువార్తన్సు మువాత్తో=. న్ల్వీతి భవన్తోమవాన్తో= నుగ్భభ్రాన్తు/ 
లగ్నన్య నర్వేగ్రవో చ్భూభైకాదళ్ళూనవలదా న్ఫువ్రనన్నా భూయానురితి భవన్తో 
మవాన్తో౭నుగ్భన్రాన్తు/ ఉత్తరే కర్భణ్యవిభ్ను మన్మీతి భవన్లో మవాన్తోజను 
గృన్టాన్తు”- ఇతి ప్రార్థ్య నమస్కుర్యాత్‌. “డత్తరే కర్భ ణజ్యవిభ్ను మన్తు/' - ఇతి ప్రతి 
వచనమ్‌. 
ప్రధానసంకల్పః, విష్వక్సేనారాధనం చ: “కర్తా దర్భేష్వాసీనః, దర్భాన్‌ ధారయ 
మాణః, ద్విరాచమ్య, త్రిః ప్రాణానాయమ్య, 


జీరకనిక్షేపసుముహూర్తపర్యంతము వధూవరులకుమధ్య తెరనుంచు అవసరము కల్లకున్నది. 
ఈపద్ధతి ఆంధ్రదేశపద్ధతికి భిన్నముగా నున్నది. ఆంధ్రదేశపద్ధతిలో చేయునప్పుడు, వివాహ 
మునకు ముందురోజే, అంకురార్పణము, ప్రతిసరబంధము, ఉదకశాన్తి మున్నగు పూర్వాంగ 
ములను ఎవరి ఇంటిలో వారు ముగించుకొని రావచ్చును. ) 

47 తర్వాత ప్రధానసంకల్పమును చేయవలెను. దీనికై తాను కూర్చొను పీటపై కర్త రెండు ఉత్త 
రాగ్రపు దర్భలను వేసి, రెండుదర్భులను కుడి వైపు మొలలో దోపికొని, భార్య, వరుడు, వధువు 
వరుసగా తనకుడివైపుండునట్లు పీటలపై తూర్పుముఖముగా పీటలపై కూర్చొని రెండుసార్లు 
ఆచమించి, మూడుసార్లు ప్రాణాయామము చేసి, “శుక్లామ్బరధరం విష్ణుం నుండి మొదలిడి 
“యస్య ద్విరదవక్రాద్యాః వరకు గల శ్లోకములను చెప్పి, మొదటి అధ్యాయములో నిచ్చి 
నట్లుగా “హరిరోం తత్సత్‌” నుండి మొదలిడి “కరిష్యే” వరకు సంకల్పమును చెప్పవలెను. 
గీతలుంచినచోట ఆయా సంవత్సర, అయన, బుతు, మాస, పక్ష, తిథి, వార, నక్షత్రనామము 
లను చెప్పుకొనవలెను. ----గోత్రాయాః, ---- నామ్నా్యాః అనుచోట్ల గీతలకు బదులు వధువు 
యొక్క గోత్రమును, పేరును, ---గోత్రస్య, ----శర్మణః అని ఉన్నచోట్ల గీతలకు బదులుగా 


పూర్వప్రయోగే 419 వివాహప్రయోగః 


“భ్రక్హాందిరభరం విబ్లుం ళళివ్వర్థం భతుడ్భు జొమ్‌/ 

వ్రనన్న వభనం ధ్యా యేళ్ళు ర్వవిమ్నో వకాన్తయే॥ 
జానానంధమయం దేవం నిర్భు లన్భ్ర టీకాక్ళ తిమ్‌/ 

కో 

ఆధారం నల బబిద్యానాం వాయ్యగ్రీవమువొన్ను వా 
లక్ష్మీ నాథ నమారంభాం నాథ యామున మధ్య మామ్‌/ 
అను దాబార్య వర్యన్తాం వండే గుడువరంవరామ్‌/ 
యన్య ద్వరదవమ్ర్రాద్యా* వారవ ద్యా* వరళ్ళుతమ్‌/ 
విభు 0 నిభ్ను ౨త నతలతం వివ్వుక్సేనం తమ్యాశ్రయే/” 


“వారరోం తత్సత్‌, శ్రీగోవింద గోవింద, గోవిందో - అన్య శ్రీభగరవతః మవోవురువన్య 
విషోరాజ్ఞాయా ప్రవర్తమానన్య అద్యబ్రివ్మా ణః ద్వి తీయవరార్డే జ్వేతవరావాకల్సే వైన 
న్వతమన్వంతరే కలియుగే ప్రథనుపారే జంబూద్వీవే భారతనరే భరతఖండే తకాఖో 
మేరోర్టక్షణదగ్భాగే అన్ఫీన్‌ వర్తమానే వ్యావవోరికే వ్రభవాది వక్షీ నంవత్సరాణాం 
మద్యే ----నంవళ్సరే ----ఆయనో ----బుతౌ ----మానే ----వక్షే ----తిథౌ ---- 
వానరే ----నక్షత్రయుక్రాయాం తుభనత్షత్త ఉతభయోగ కుభీకరణ ఏవం గుణవిజేషణు 
విళిప్రాయామస్యాం చభతిథౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయజవ్రీత్యర్థం భగవ 
_ల్రైంరర్య డూవం ---గోత్రాయాః ---నామ్నా్యా ల కన్యాయాః ---గోత్రన్య ----- 
శర్భ జో వరన్య భ ఉభయోః ఉద్వావాకర్భాంగం అంకురార్భణకర్ణ కరిష్యే! ఆదౌ 
తత్కర్భాంగ౦ వివ్వుక్సేనారాభనం కరిష్యే - అతి సంకల్ప్య, 

న్వాళేషభూతేన మయాన్వీయైః నర్వ వరచ్బదైవో 

విధాతుం ప్రీతమాత్మా నం దేవా వ్రత్రమతే న్వయమ్‌/ 


వరునియొక్క గోత్రమును, పేరును చెప్ప వలెను. అనంతరము “స్వశేషభూతేన మయా” అను 
శ్లోకమును చెప్పి సాత్త్వికత్యాగమును చేసి వెనుకటి అధ్యాయములో చెప్పినట్లుగ విష్వక్సేన 
పూజను చేయవలెను. ఇచ్చట వరునితండ్రి ఈకార్యక్రమములను చేయునట్లుగా చెప్పబడినది. 
కాని, “స్వయం వా అన్యో వా” అని ఉండుటచే వరుడును స్వయముగా వీటిని చేయవచ్చును. 


పూర్వప్రయోగే 420 వివాహప్రయోగః 


-ఇతి సాత్త్వికత్యాగం కృత్వా పూర్వోక్తవిధినా విష్వక్సేనారాధనం కుర్యాత్‌. 
అంకురారోపణమ్‌: “పునః ప్రాణానాయమ్య, 'వూర్యోత్త ఏవంగుణవి కేష అవి కఫా - 
యామస్యాం జుభతిభౌ---గోత్రాయాః ---నామ్న్యా* కన్యా యాః ---గోత్రన్య ---- 
-తర్భ్ర శోవరన్య బభడభయోః ఉద్వావాకర్మా ౮ మంకురారోవణం కరిష్యే” - ఇతి 
సంకల్ప్య పూర్వోక్తవిధినా అంకురారోపణం కుర్యాత్‌! 

ప్రతిసరబన్థక: “పునః ప్రాణానాయమ్య, “పూర్వోక్త వవంగుణవితేషణవికిష్టాయా 
మయన్యాం జుభొతిథౌ---గోత్రాయాః ---నామ్నా్య్యూ* కన్యా యాః ---గోత్రన్య ----- 
ళర్భ జోవరన్య బ ఉభయోః ఉద్వావాకర్శా ౦/0 వ్రతినరబన్రకర్భు కరిష్యే” - ఇతి 


48 కర్త మజిల ప్రాణాయామము చేసి, “పూర్వోక్త ఏవంగుణవిశేషణవిశిష్టాయాం---అంకు 
రార్పణం కరిష్యే” అని సంకల్పించి *అజురార్పణప్రయోగఃి అను అధ్యాయములో చెప్పి 
నట్టుగ అంకురార్పణమును చేయవలెను. 

4 కర్త మజిల ప్రాణాయామము చేసి, “పూర్వోక్త ఏవంగుణవిశేషణవి శిష్టాయాం---ప్రతిసర 
బంధకర్మ కరిష్యే” అని సంకల్పించి “ప్రతిసరబన్ధః అను అధ్యాయములో చెప్పినట్లుగ ప్రతిసర 
బన్గకర్మను చేయవలెను. కాని ఇచ్చట వధువుకొజికై ఒకటి, వరునికొజ్నకై ఒకటి- రెండు సూత్ర 
ములను ఉంచి, ప్రయోగమునంతయు పూర్వమువలెనే చేసి, సూత్రమును ముందుగా వధువున 
కును, తరువాత వరునకును కట్టవలెను. ఈవిషయమున క్రింద నిచ్చిన “రక్షాబన్ధనకాలే తు” 
అను కారిక యున్నది. అనగా మంగళవాద్యములు మ్రైగుచుండగా వరుడు “ప్రతిసరబన్ధః' 
అను అధ్యాయములో చెప్పినట్లుగా వధువు దోసిటిలో తండులముల నుంచి, తూర్పువైపు కొన 
లుండునట్లు తాంబూలమును పెట్టి, దానిపై యథాశక్తి దక్షిణ నుంచి, ఆ తండులములపై నొక 
కొబ్బెరిబొండమును గాని, జట్టు తూర్పునకు గల టెంకాయను గాని పెట్టి, ఆమె దోసిలిని తన 
కుడిచేతతో తాకుచు, “అగ్నిరాయుష్మాన్‌” అను మంత్రమును చెప్పి, ఆపైని “బృహత్సామ 
క్షత్రభృత్‌” అనుమంత్రముతో ఆమె ఎడమ చేతికి రక్షాబంధనమును కట్టవలెను. ఆతర్వాత 
మంగళవాద్యములు మ్రైోగుచుండగా ఆచార్యుడు వరుని దోసిటిలో పైరీతిగానే బియ్యమును 
పోసి, తాంబూలదక్షిణాదుల నుంచి, “అగ్నిరాయుష్మాన్‌” అను మంత్రమును చెప్పి, ఆపైని 
“విశ్వేత్తాతే” అనుమంత్రముతో అతని కుడిచేతికి రక్షొాబంధనమును కట్టవలెను. ఆతర్వాత వధూ 
వరుల తండులపూర్ణహస్తములను ప్రక్కప్రక్కగా చేర్చి, వానిపై ఉత్తరాగ్రముగ నొక కూర్చ 


[= 


పూర్వప్రయోగే 421 వివాహప్రయోగః 


సంకల్ప్య, పూర్వోక్తవిధినా ప్రతిసరబన్ధకర్మ కృత్వా, వధూపూర్వకం రక్షాబన్ధనం 
శ్లో! రక్షాబన్ధనకాలే తు వధూపూర్వం ప్రకల్పయేత్‌! 


ల 


స్తే తండులసంపూర్ణే సవ్యే స్త్రీణాం తు బన్ధనమ్‌!! 
ణసంయమనం ప్రథమం భవేత్‌, 
షణం సుహృదామభిమంత్రణమ్‌! 
సంగతాయ వరాయ సమర్ప్యతే 
స్వామినాతు వధూర్ణలపూర్వకమ్‌| 
వరప్రేషణమ్‌ 
“వర్త ప్రాణానాయమ్య, ' పూర్వోక్త ఏవంగుణ విశేషాయామ స్యాం శుభతిథౌ వివాహ 


శ్లో! 


cy 


(లు 


కర్మాంగం వరాన్‌ ప్రేషయిష్య' - అతి సంకల్ప్య: సుహృద సృమవేతాం శ్చతురాన్‌ 
మంత్రవతో వరాన్స్రహిణుయాత్‌| తాన్‌ “ప్రసుగ్మన్తా ఇతి ద్వాభ్యా మభిమంత్ర్య, 


య్‌ 


నుంచి “యో బ్రహ్మా బ్రహ్మణః నుండి మొదలిడి “ఉత్సం దుహ్రతే అక్షితమ్‌” వజికు గల 
ఆయుష్యసూక్తములను చెప్పవలెను. అది ముగిసిన పిదప సదస్యులు “రక్షాబన్ధనము హూర్త 
స్సుముహూర్తోఇస్తు” అని వారిపై అక్షతలు వేయవలెను. అటు పిమ్మట వారు దోసిటిలో నున్న 
వాటిని త్యజించవలెను. కన్య అచ్చటినుండి కన్యాశాలకు (తనవైపువారు గల వివాహగృహ 
భాగమునకు) పోవలెను. 

శ త్రర్వాత్ర “ప్రాణసంయమనం ప్రథమం” అనుకారికను చదువవలెను. దీని యర్థము: ప్రాణ 
సంయమనం ప్రథమం =మొదట ప్రాణాయామమున్ను, పిదప, సుహృత్‌=మిత్రులను, ప్రేషణం 
=కన్యాన్వేషణకై పంపుటయున్ను, అభిమంత్రణమ్‌ =' ప్రసుగ్మన్రా',“అనృక్షరా' అను మంత్ర 
ములతో వారి నభిమంత్రించుటయున్ను, భవేత్‌=జరుగును; ఆతర్వాత, సంగతాయ వరాయ 
=వరించుటకు వచ్చిన వరునకు,స్వామినా తు=కన్యాదాతచేత, వధూః=కన్య, జలపూర్వకమ్‌ 
=సువర్ణోదకములతో, సమర్ప్యతే=సమర్చింపబడును; ఇట్లు వరుడు ప్రాణాయామము చేసి, 
“పూర్వోక్త ఏవంగుణవిశేషణవిశిష్టాయాం---వరాన్‌ ప్రేషయిష్య” అని సంకల్పించి, కన్యకను 
తనకై అర్థించుటకై కన్యాదాత దగ్గరికి, వరాన్‌=అట్లు అర్థించుపెద్దలను, ప్రేషయిష్య=పంపు 


పూర్వప్రయోగే 422 వివాహప్రయోగః 


“యూయం కన్యాం వృణీధ్వమ్‌' ఇతి | ' తథా కుర్మఃి ఇతి ప్రత్యుత్తరమ్‌! 

మం! ప్రసుగ్మస్తా ధియసానస్య సక్షణీ వరేభీర్వరాగ్‌ం అభిషు ప్రసీదత! అస్మాక- 
మిన్ట్ర ఉభయం జజోషతి యర్లౌమ్యస్యాన్ధేస్తో బుబోధతి॥ అన్ఫక్షరా బుజవీ- 
స్పన్తు పన్ధా యేభిస్సఖాయో యన్తీ నో వరేయమ్‌! సమీర్యమా సంభగో నో 


నినీయాథ్సంజాస్పృత్యగ్‌ం సుయమమస్తు దేవాః! (తై.మం.పా.1.1) 


451వా|| తత స్తే కన్యావన్తం గత్వా, (ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్ర్యార్షేయ ప్రవరా 


చున్నాడు. సుహృదాన్‌=తనకు మిత్రులైనట్టియు, సమవేతాన్‌=తనకార్యమునందాసక్తులెనట్టి 
యు, మంత్రవతః=వేదమంత్రముల నెరిగి నట్టియు, చతురాన్‌ వరయితశ్రాన్‌=తనకై కన్యక నన్వే 
షించునట్టియు నల్లురు బ్రాహ్మణులను, వరాన్‌ =శ్రేస్టులను, ప్రహణుయాత్‌=పంపవలెను. తాన్‌ 
=వారిని, “ప్రసుగ్మన్తా' ఇతి ద్వాభ్యాం=' ప్రసుగ్మన్తా' మరియు * అనృక్షరా” అను రెండు మంత్ర 
ములతో, యూయం=మీరు, కన్యాం= కన్యకను, వృణీధ్వమ్‌=కోరి తీసుకరండి, ఇతి= అని, 
ప్రేషయేత్‌=పంపవలెను. ఇచ్చట వరుడు ఈరెండుమంత్రములను చెప్పి, తనకు దగ్గరి బంధువు 
లలో నల్గురికి గాని సరిసంఖ్యగలవారికి గాని తాంబూలముల నిచ్చి, ' యూయం కన్యాం వృణీ 
ధ్వమ్‌” అని కోరి, వారిచే “తథా కుర్మః=అట్టే చేయుదుము” అని చెప్పించుకొని, వారిని వివాహ 
స్థానమున కన్య యుండు తావునకు బంపుట యాచారముగా నున్నది. (సూచన:నృసింహ 
పండితుడు తన * స్మార్తకారికావళిి యను గ్రంథమునందు బ్రాహ్మ, ప్రాజాపత్య, దైవవివాహము 
లందు ముందుగనే వరునకు కన్య నిచ్చుటకు ఒప్పందము జరుగుటచే ఈ వరప్రేషణముతో 
పనిలేదని తెల్పుచున్నాడు. ఆపస్తంబసూత్రములను వ్యాఖ్యానించు పండితులును దీనినే సమ 
ర్థించుచున్నారు. అందుచే వివాహవేదికోపాంతమున జరుగు నీ వరప్రేషణ, కన్యావరణకార్య 
ములను ఏదో యొక అలవాటుప్రకారము చేయుచున్నారే కాని ఈ కాలములో సర్వత్రముగా 
జరుగు బ్రాహ్మవివాహములలో వీటి అవసరము లేదనిపించున్నది. పైగా వివాహమునకు 
ముందుగా సర్వసామాన్యముగా జరుగు నిశ్చితార్థమే వరప్రేషణకు తుల్యమగుటచేతను, 
వైష్ణవపద్ధతిలో మొదటినుండియు వధూవరులు కలసియే వివాహాంగకర్మలను చేయుచుండుట 
చేతను, ఈవరప్రేషణము నిప్పుడు చేయుట అర్థవంతముగా లేదు.) 

451 అట్టు పంపబడిన పెద్దలు కన్యాదాతదగ్గరకు పోయి, ఫలానా బుషులతో గూడిన ప్రవర గల 


పూర్వప్రయోగే 423 వివాహప్రయోగః 


న్విత భారద్వాజ) గోత్రోద్భవస్య ----శర్మణో నష్త్రే ----శర్మణః పౌత్రాయ, ---- 
శర్మణః పుత్రాయ, ---శర్మణే వరాయ, (కాశ్యపావత్సారాసిత త్ర్యార్షేయ ప్రవరాన్విత 
కాశ్యపస)గోత్రోద్భవస్య ----- శర్మణో నస్త్రీం, ----- శర్మణః పౌత్రీం, ----- శర్మణః 
పుత్రీం, ---గోత్రజాం---నామధేయాయాం త్వదీయాం (ఇమాం) కన్యాం ప్రజాసహత్వ 
కర్మభ్యో వృణీమహే!(' ధర్మ ప్రజార్థం వృణీమహే” -ఇతి చ పాఠాన్తరమ్‌)! - ఇతి 
వృణీయుః। 

452వా|| దాస్యామి] దాస్యామి] దాస్యామి] - బతి కన్యాదాతా వదేత్‌! తే వరసమీపం 
ప్రత్యేత్య! ల్‌ సిద్ధార్థా వయమి” త్యావేదయేయుః। తైస్సహ వరః కన్యాదాతారం గత్వా! 


గలయట్టి ఫలానా గోత్రమునందు బుట్టిన ఫలనా వ్యక్తికి నప్తయు (మునిమనుమడును), ఫలనా 
వ్యక్తికి పౌత్రుడును (మనుమడును), ఫలనా వ్యక్తికి పుత్రుడు నగు ఫలనా నామము గల వ్యక్తికి, 
ఫలానా బుషులతో గూడిన ప్రవర గలయట్టి ఫలానా గోత్రమునందు బుట్టిన ఫలనా వ్యక్తికి 
నప్రియు (మునిమనుమరాలును), ఫలనా వ్యక్తికి పౌత్రియు (మనుమరాలును), ఫలనా వ్యక్తికి 
పుత్రియు, ఫలానా పేరుగలదియు నగు, త్వదీయ=నీయొక్క, కన్యాం=కన్యకను, ప్రజా 
సహత్వకర్మభ్యః= సంతానమును పొందుటకున్ను, కలిసి సత్కర్మ లాచరించుటకున్ను, వృణీ 
మహే=కోరుచున్నాము- ఇతి=అనుచు, వృణీయుః=(కన్యక నిమ్మని) కోరవలెను. ఇచ్చట 
ఉదాహరణమునకు వరపక్షమున భారద్వాజగోత్రీకుల ప్రవర, కన్యాపక్షమున కాశ్యపగోత్రీకుల 
ప్రవరయు చెప్పబడినవి. వీనికి బదులు ప్రస్తుతము వర్తించు ఉభయపక్షములవారి ప్రవరలను 
చెప్పుకొనవలెను. గీతలుంచిన స్థానములో, “వరణే, దానే చ త్రి పూరుషం బ్రూయాత్‌” అను 
వాక్యము చొప్పున, వరునికి పైమూడుతరముల తండ్రివైపువారి పేర్లును, వరుని పేరును చెప్ప 
వలెను. అట్లే కన్యాపక్షమునందును కన్యక తండ్రివైపు పైమూడుతరములవారి పేర్లను, కన్యక 
యొక్క పేరును చెప్పవలెను. కన్యయొక్క తండ్రి గాక ఇతరులు (తాత, అన్న, పినతండ్రి - 
ఇత్యాదులు) కన్యాదాతలైనచో “త్వదీయాంి” అను పదమునకు బదులు “ఇమాం” అని చెప్ప 
వలెను. 

452 అప్పుడు కన్యాదాత దాస్యామి (ఇచ్చుచున్నాను)' అని ముమ్మారు చెప్పవలెను. అప్పుడు 
తే=ఆ పెద్దలు, వరసమీపం=వరునివద్దకు, ప్రత్యేత్య తిరిగి వచ్చి, సిద్ధార్థా వయమ్‌= పోయిన 
కార్యము సిద్ధించినవార మైనాము, ఇతి=అని, ఆవేదయేయుః=(వరునకు) విన్నవించవలెను. 


పూర్వప్రయోగే 424 వివాహప్రయోగః 


తత్ర సుస్నాతామహతవాససం గంధానులిప్తాం స్రగ్విణీం సర్వాభరణభూషితాం భుక్త 
వతీం కన్యాం స్వయం చైవభూతో వరః పశ్యేత్‌! 
కన్యాదానమ్‌ 
సంకల్పః: *అథోపోషితః కన్యాదాతా ప్రాణానాయమ్య, 
“కుక్తాంబరధభరం విష్లుం ళళివర్థం బతుర్భు డము/ 
వ్రనన్న వదనం ధ్యాయేత్సర్వవఎిమ్నో వశాన్తయే॥ 
యన్య ద్వరదవమ్ర్రాద్యా* వారవ ధ్యాః వరళ్ళుతమ్‌/ 


అప్పుడు, తైస్సహ=వారితోడ (ఇతరబంధువర్గముతోడను), వరః=వరుడు, కన్యాదాతారం= 
కన్యాదాతకడకు, గత్వా = పోయి, తత్ర=అచ్చట, సుస్నాతాం=మంగళస్నానము చేసిన 
దియు, అహతవాససం = క్రొత్త వస్త్రముల ధరించినదియు, గంధానులిప్రాంసుగంధ మలందిన 
దేహము గలదియు, స్రగ్విణీం = పూలమాలను ధరించినదియు, సర్వాభరణభూషితాం= 
అన్ని సొమ్ములు ధరించినదియు, భుక్తవతీం= భుజించియున్నదియు నగు, కన్యాం =కన్యను, 
స్వయం చైవభూతః = తానును అట్లే సన్నద్ధుడై, వరః=వరుడు, పశ్యేత్‌= చూడవలెను. 

“53 అట్లు వచ్చిన వరుని మెడలో పూలమాలను వేసి, హారతి నిచ్చి, పూర్ణకుంభముతో లోనికి 
ఆహ్వానించి, కన్యాదాత అతనిని పడమటిముఖముగా ఒక పీటపై కూర్చుండబెట్టి, కన్యా 
దాతయు, అతని భార్యయు, కన్యయు వరుని కెదురుగా, కన్యాదాతయొక్క కుడికి అతని 
భార్యయు, ఆమె కుడికి కన్యయు నుండునట్లు తూర్పుముఖముగా కూర్చొని వరునకు కన్యా 
దానమును చేయవలెను. ఈసందర్భములో కన్యకయొక్క మేనమామ ఒకవెదురుబుట్టలో 
బియ్యమును పోసి, దానిపై నొక క్రొత్తవస్త్రమును వేసి, ఆవస్త్రముపై కన్యను కూర్చుండ బెట్టుకొని 
మోసికొనివచ్చి అచట దింపుట ఆచారము. అట్టి మేనమామకు వరుడు ముందుగానే నూతన 
వస్త్రము లీయగా నతడు వానిని ధరించి ఈకార్యమును చేయుట పద్ధతి. ఇట్లు కన్యాదానకాల 
ములో కన్య ఆ వెదురుబుట్టలోనే కూర్చొని యుండును. కన్యాదానపర్యంతము కన్యాదాత ఉప 
వాసముండవలెను (ఫలములను, పాలను సేవించవచ్చును). కన్యాదానమునకై కన్యాదాత 
ప్రాణాయా మము చేసి, “శుక్లాంబరధరం”, “యస్య ద్విరదవక్ష్రాద్యాః అను శ్లోకములను చెప్పి, 
“హరిరోం తత్సత్‌ --- కన్యాదానాఖ్య మహాదానం కరిష్యే, తదర్థం వరపూజాం కరిష్యే” అనుచు 
కన్యాదానసంకల్పమును చేసి, ముందుగా వరపూజను చేయవలెను. 


పూర్వప్రయోగే 425 వివాహప్రయోగః 


విభు 0 నిభ్ను ంతి నతలతం వివ్వాక్షేనం తమ్యాశ్రయే/” 
“వారిరోం తత్సల్‌, శ్రీగోవింద గోరింద గోనింధ - అన్య శ్రీభరవతః మవోవురువన్య 
విష్టోరాజ్ఞయా వ్రవర్తమానన్య అధ్య బ్రహ్మా ణః ట్వితీయవరారే శ్వేతవరావారల్సే బెట్‌ 
న్వూతమన్వాంతరే కలియుగే వ్రభమపాదే డఉంభూద్వువే భారతవరే భరతఖండే ళూభ్రో 
మేరోర్టక్షణదగ్భాగే అన్ఫ్రీన్‌ వర్తమానే వ్యావవోరికో ప్రభవాది వష్షీ నంవల్సరాణాం 
మధ్యే ----నంవల్సరే ----అయనే == టిలో ==--మానే ----వత్తే ----తిథౌ ---- 
వానరే ----నక్షత్రయుక్రాయాం తుభనక్షల్త ఉభయోగ కుభీకరణ ఏవం గుణవిజేషడు 
విశ్విాయామస్యాం ఇుభతిధా శ్రీలక్షీ నారాయణవ్రీత్య ధం భ౭ానాం వూర్వేషాం 
భ౭ానాం వరలేషాం ఆత్భు నళ్ళ ఏకదబింళతి కులోత్రారణద్వారా తాళ్లు తవిషులోకా 
వాన్త్యర్థం బ్రాహ్మ ఎవావావిధినా సాలంక్ళ తకన్యా దానాఖ్య మువోదానం తరవ్యే/తద్యరం 
ఎరవూడాం కరిష్యే - అతి సంకల్ప్య, 
వరపూజా 

454 'క్రీలక్షీ నారాయణన్య న్వూడూవ వర ఇదమావావానమ్‌' - ఇత్యావాహ్య, నే 
మాననమ్‌' - ఇత్యాసనం దత్వా, 'ఉభాభ్యామిదం వాం పాధ్యమ్‌'- 

ల్లో/ నమోజన్వ్వృనంతాయ నవాన్రమూర్తయే/ నవాన్రపాదాక తిరోడుభావావే/ 

ఛం 

నవాన్రనామ్నే వ్రుడుషాయ తాళ్ళ తే/నవాన్రకోట్‌ యుగభాంణో నమః 


ఈ కన్యాదాత “శ్రీలక్ష్మీ నారాయణస్య స్వరూప వర ఇదమావాహనమ్‌' - అని చెప్పి వరుని 
ఆహ్వానించి, “ఇద మాసనమ్‌” - అని వరుని ప్రత్యజ్ముఖముగా పీటపై కూర్చుండబెట్టి, 
“ఉభాభ్యామిదం వాం పాద్యమ్‌” - అనుచు అతని ముందొక ఇత్తడిపళ్లెరమును బెట్టి, 'నమోస్త్వ 
నంతాయ---యుగధారిణే నమః అను శ్లోకమును చెప్పుచు, భార్యతన కుడివైపునుండి ఒక 
క్రొత్త రాగి (వెండి) చెంబుతో తీర్థమును పోయుచుండగా, ముందుగా వరుడు తనయొక్క 
కుడికాలును పళ్లెరములో నుంచగా దానిని ముమ్మారు బాగుగా కడిగి, తరువాత వరుడు తన 
ఎడమకాలును పళ్లెరములో నుంచగా దాని నల్లీ ముమ్మారు కడుగవలెను. తర్వాత కన్యాదాత 
ముందుగా తా నాచమనము చేసి, పిదప వరునిచే ఆచమనము చేయింపవలెను. 


పూర్వప్రయోగే 426 వివాహప్రయోగః 


ఇతి భార్యావర్ణితజలేన పూర్వం వరస్య దక్షిణపాదం ప్రక్షాళ్య, అనంతరం వామపాదం 
ప్రక్షాళయేత్‌। తతః స్వయమాచమ్య, వరమాచామయేత్‌। 


ఈ5 ' శ్రీలక్ష్మీ నారాయణన్య న్వడూవ వర భాగకః అమీ వోగంధాళ౯- ఇతి గంధా నత్వా, 
వస్తభూషణగంధపుష్పాణి గాం భూమిం చ యథాశక్తి దత్వా, “అలంకారాలే ఇమే 
అక్షతాః/ నకలారాద్లనై క్య్ఫోభనమన్తు'- ఇత్యక్షతై స్పంపూజ్య, కన్యా ముదకపూర్వం 
దద్యాత్‌! 
కన్యాదానశ్లోకాః 
శ్లో! తస్యాం తనకనంవన్నా ౦ తనకాభరణార్యు తామ్‌/ 

దాస్యామి వివ్లవే తుభ్యం బ్రవ్మా లోకజిగీషయా/ ౧| 

తన్యే మమాగ్లతోభూయాః కనే మే దేవి పార్ఫ్వుయోః 

కనే మే వృవతోభూయార్త్యద్రానాన్నో శ్రమావ్ను యామ్‌/౨/ 

ఎళ్వంభరన్ఫ ర్వభూతా స్ఫాక్షజ్య న్ఫ ర్వదేవతాః। 

ఇమాం కన్యాం వ్రదాన్యామి విత్ళూణాం తారణాయ బై/3/ 

కన్యాం సౌలంత్భ తాం నొజ్వీం నుళీలాయ నుధీమతే/ 

వ్రయతో౭ వాం ప్రయబ్బామి దర్భ కామార్థనభయే/9/ 

గో త్రప్రవరోచ్చారణమ్‌ 

4 “వతుస్ఫా గరవల్యన్తం గోబ్రావ్యా జోభ్యః జుభొం భవతు/గూళ్య పావత్సా రానీల 
త్రారేయ ప్రవరాన్విత కాళ్య వన) గోత్రోబ్బ వన్య ----ళర్ళ ణో నృద్రీం, ----తర్భ 5 


“55 శ్రర్వాత్ర “ శ్రీలక్ష్మీ నారాయణస్య స్వరూప వర యథాభాగశః అమీ వో గన్గాః'- అనుచు వరు 
నికి గంధము నొసగి, యథాశక్తి వస్త్రములు, గోవులు, భూమి, ఆభరణములు, పుష్పములు - 
ఇత్యాదు లాయా దానశ్లోకములను చెప్పుచు నిచ్చి, “అలంకారార్డే ఇమే అక్షతాః! సకలారాధనై 
శ్ళోభనమస్తు” అని అతనిపై అక్షతలు వేసి, తర్వాత కన్యాదానశ్లోకములను చెప్పవలెను. 

45 శ్రర్వాత్ర కన్యాదాత కన్యకయొక్క గోత్రప్రవరలను ముందుగను, వరునియొక్క గోత్రప్రవర 
లను వెన్కను చెప్పి, చివరకు “తుభ్యం ప్రజాసహత్వ కర్మభ్యః ప్రతిపాదయామి” అను వాక్య 


పూర్వప్రయోగే 427 వివాహప్రయోగః 


పోత్రీం, ----ళర్భ ణక వు ల్రీం, ---గోత్రజాం----నామ్బ్నీ ౦ శ్రీడూవిణీ మిమాం కన్యాం/ 
(ఆంగీరన బార్లన్స త్య భారద్వాజ త్రారేయ వ్రవరాన్విత భారద్వాజ) గొత్రోబ్బ వన్య 
=-=-తర్భ లోనే, ----తర్భ అః పౌత్రాయ, --- తర్భ ణక వత్రాయ, ----తర్భ జో 
నారాయణన్వుడూవాయ వరాయ తుభ్యం వ్రజానవా త్వ కర్భ ఫ్య? బ్రతిపాధయామి/” 
- ఇతి సహిరణ్యోదకం కన్యాయాః దక్షిణహస్తం వరస్య దక్షిణహస్తే దద్యాత్‌! 'న్వన్తి' 
_ ఇతి వరస్య ప్రతివచనమ్‌! 

మం/ధేవన్య త్వా నవితుః వ్రనవే/ అళ్వినోర్భా వంభ్యా మ/వూప్రో వాస్తాభ్యాం వ్రత 
గృభ్లోమి! రాజా త్వా వడుణోనయతు దేని దక్షిణే వ్రజావతయే కన్యా మ్‌/తేనొమ్ళ - 
తత్వ వుస్యామ్‌/వయో దాత్రే మయో మవ్యా మన్తు వ్రతిగ్రహొత్రే/క ఇధం కసా అదాల్‌/ 
రామః కామాయ కామో ధాతా! రామః ప్రతిగ్లః పతా! కాొమగ్‌ొం న ముద్ర మూవీక/ కామేన 


త్వా వ్రతీగృభోమి/ కామైతత్తే/ ఏషా తోకామ దక్షేణా/ఉత్తానస్తా 2 2 ఖీరనః ప్రతీ 
గృభ్దోతు/ (తై.ఆ.3.10) 

ఇతి కన్యాం ప్రతిగృహ్టాయాత్‌। అథ సదస్యాః “అయం కన్యా దానమువాలూార్తన్నుము- 
వూూర్తో2 ను - ఇతి దంపత్యుపరి మంగళాక్షతాన్‌ క్షిపేయుః! 


మును కూడ చెప్పి, స్వర్ణచందనతాంబూలఫలాదులతో గూడిన కన్యకయొక్క దోసిలిని వరుని 
యొక్క దోసిలిలో నుంచి, తన భార్య కుడివైపునుండి ఉదకమును ధారగా పోయుచుండగా కన్య 
కను వరునికి ధారాదత్తము చేయవలెను. ఇచ్చట కన్యాదాత తాను బియ్యపుబుట్టలో కూర్చొని, 
కన్యకను తనఒడిలో కూర్చుండ బెట్టుకొని ధారాదత్తము చేయు ఆచారముగూడ కలదు. 
అప్పుడు వరుడు “స్వస్తి అని పలికి, “దేవస్యత్వా--ప్రతిగృహ్హాతు" అను మంత్రమును పఠించి 
కన్యకను పరిగ్రహించవలెను. అప్పుడు సదస్యులు “అయం కన్యాదానముహూర్త స్సుముహూ 
ర్రో౭స్తు' అని ఆనవదంపతులపై మంగళాక్షతలు వేయవలెను. తర్వాత కన్యాదాత “కన్యాదాన 
సాద్ధుణ్యార్థం మనస్సంకల్పదక్షిణాం తుభ్యమహం సంప్రదదే న మమ”- అని చెప్పి యథాశక్తి 
వరునకు దక్షిణ నీయవలెను. *ప్రాజుఖాః ప్రయచ్చన్తి, ప్రత్యజ్ముఖాః పరిగృహ్హతే” - అని 
ఉన్నందున-కన్యాదాత తూర్పునకు మళ్ళి దానమీయవలెను. గ్రహీత (వరుడు) కూర్చొనియే 
యుండి పడమటికి మళ్ళి తీసికొనవలెను. 


పూర్వప్రయోగే 428 వివాహప్రయోగః 


తతో దాతా 'కన్యాదానసాభుణ్యార్థం మనన్సంకల్పు భక్షణాం తుభ్య మువాం నంవ్రదదే 

నమమ - ఇత్యుక్త్వా యథాశక్తి వరాయ దక్షిణాం దద్యాత్‌! 

౪ ద్రాత్రా “ధొర్భే బ్య ఆరదు తామే భ, త్వయైవా నాతిభరి తవ్యా '- ఇతి వదేత్‌! 
“నాతిభరతవ్యా' “నాతి భరామి'- ఇతి వరస్య ప్రతివచనమ్‌! ఏవం త్రిః! 


“5రిన్ణో స్థాప్యతే చ వివాహమహీతలే పావకో విధివన్మధుపర్కకః 
సోజత్ర గో సహితోఇసహితోపి వా దీయతే వరవృత్త సమీక్షయా! 
తగ్భహ్యాగ్నిప్రతిఖ్ఞాపనమ్‌ 
అథో వర స్తయాసహ వివాహవేదికాం ప్రాప్య! ప్రాజ్ముఖ ఉపవిశ్య! ప్రాణానాయమ్య, 


“తదుపరి “ధర్మే చ, అర్థే చ, కామే చ , త్వయైషా నాతిచరితవ్యా” - అనగా ధర్మార్థకామము 
లందు నీతోడ విడువబడి ఈమె చరింపరాదు- అని కన్యాదాత అనగా, వరుడు “నాతి చరితవ్యా 
=(ఆమె అట్టు) చరింపదు”, “నాతి చరామి=(నేనట్లు చరింపను” - అని చెప్పవలెను. ఇట్లు 
ప్రశ్నోత్తరములు మూడుసార్లు పల్కవలెను. 
458 ఆత్రరాత్ర “స్థాప్యతే చి అను కారికను చదువవలెను. దీని యర్థము: వివాహమహీతలే = 
వివాహవేదికయందు, విధివత్‌= శాస్తోక్తముగా, పావకః=అగ్ని హోత్రమును, స్థాప్యతే చ=ప్రతి 
లో YU థి మ్‌ 
ష్టించుటయున్ను, మధుపర్కకః=వరునికి మధుపర్కప్రదానమున్ను, భవేత్‌= అగును; అత్ర 
=ఇచ్చట, సః=ఆమధుపర్కము, వరవృత్త సమీక్షయా=వరుని అభిప్రాయప్రకారము, గో 
సహితః =గోవుతోనైన, అసహితోపి వా=గోవు లేకుండగనైన, దీయతే=ఈయబడుచున్నది. 
గమనిక: కొందలు అగ్నిస్థాపనము నిప్పుడు గాక, బ్రహ్మ గ్రంథి తర్వాత చేయుచున్నారు. 
“5శ్రద్రుపరి వధువుతోసహ వరుడు వివాహవేదిక కడకు వచ్చి, ఇర్వురచ్చట తూర్పుముఖ 
ముగా కూర్చొని, వరుడు ప్రాణాయామము చేసి, “పూర్వోక్త ఏవంగుణవిశేషణవిశిష్టాయా 
మస్యాం శుభతిథౌ ఉద్వాహకర్మ కరిష్య! తదంగం గృహ్యాగ్నిప్రతిష్టాపనం కరిష్య'-అని సంక 
ల్పించి, లౌకికాగ్నిని ప్రతిష్టించి, ప్రజ్వలించి, పరిస్తరణాంతము చేసి, ఆ అగ్నిని రక్షించుట 
కేర్పాటు చేసి, కన్యాదాత గల స్థలమునకు పోవలెను. (ఇచ్చట పరిస్తరణాంతము గల అగ్నిప్రతి 
థి వూ నల 
ష్టాపనము ప్రయోగవివరణ లేకుండ ఈయబడినది. వివరణకై * షట్పాత్రప్రయోగః అను అధ్యా 
యమును చూచునది.) 


పూర్వప్రయోగే 429 వివాహప్రయోగః 


“వూర్యోత్త ఏవం గుణవిశేవణవి శ్హైాయామన్యాం ఉభతిణౌ ఉద్వావాకర్భ కరవ్య/ 
తదంగం గృవ్యోగ్న వ్రతిఖ్రావనం కరివ్య' - ఇతి సంకల్ప్య! స్థండిలం కల్పయిత్వా! 
ప్రాచీః పూర్వముదక్సంస్థం దక్షిణారంభ మాలిఖేత్‌! అథోదీచీః పురస్సంస్థం పశ్చిమా 
రంభ మాలిఖేత్‌! అవాక్కరోభ్యుక్ష్య| తృణం నైబుత్యాం నిరస్య| అప ఉపస్పృశ్య, "ఓం 
భూడ్భువన్సువరోమ్‌ ౯ ఇత్యగ్నిం ప్రతిష్టాప్య| ఉత్సృజ్యతేఒభ్యుక్షణతోయశేషమ్‌! 
ప్రాకోయమన్యం నిదధాత్యుదగ్వా యథా బహిస్యాచ్చ పరిస్తరాణామ్‌!| అగ్ని మిధ్వా! 

” ఉం భత్వారి ళృంగా త్రయో అన్య పాదా ద్వే శీర నవ వాస్తాసో అన్య/ త్రిధా 
దద్లోవ్చ వభోరోరవీతి మవోదేనోమర్త్యా గం ఆవీనేళ/@ై. ఆ.6. 10)/అగ్ని ౦ ధ్యాయామి” 
-ఇతి ధ్యాత్వా, 

"పన వా దేవః ప్రటిళో౭ ను నర్వాః వూర్వో వా జాతన్సు శ గర్భే అన్తః/ న విజాయమాన 


న్స జునివ్యమోణః 'వ్రత్య జ్యాఖాన్తీ్లతి 'విళ్వహో ముఖతః ప్రాజ్యా ఖాగ్నే మమాభిముఖో 
భీవ/నుముఖో భవ/నువ్రనన్నో భవ/వరబోభవ/యభోక్తజువ్వూయా వావిల్భ వోజ/ 

- ఇత్యగ్నిమావాహ్య, ప్రార్థ్య, అగ్నేః పురతోఇ క్షతోదకం నినీయ, పరిసమూహ్య, 

౧ ఓం అగ్భుయే నమక 2 ఓం జాతవేధనే నమకి ౩ ఓం నవోజనే నమకి 4. ఓం 
అజారావ్రభైవే నమత 5. ఓం బైక్వానరాయ నమకి 6. ఓం నర్యావనే నమకి 7. ఓం 
వజ రాభనే నమకి 8. ఓం వినర్సిణో నమక ౨ శ్రీయజ్ఞివుడుషాయ నమః (10.న ర్వేభ్య 
జైన వేభ్యో నమణి- ఇత్యక్షతై రలంకృత్య, ప్రాగగ్రైర్దర్భైరగ్నిం పరిస్పృణాతి! ప్రాగు 
దగైర్వా! దక్షిణానుత్తరాన్‌! ఉత్తరానధరాన్‌! ఇత్యంతం కృత్వా కన్యాశాలాం గచ్చేత్‌! 
తతో మధుపర్కః! 

మధుపర్కః 

40 వా దాతా భార్యాసహితః పూర్వాభిముఖస్సన్నుపవిశ్య, పవిత్రపాణిః, ప్రాణానా 
యమ్మ, “వూర్యోత్త ఏవంగుణవి కేషణవి కఫాయామన్యాం చుభతిభా ఆగతాయ వరం 


“క్రన్యాదాత తన కుడికి భార్య కూర్చొనియుండగా తాను పవిత్రపాణియై, పూర్వాభిముఖుడై 
కూర్చొని, ప్రాణాయామము చేసి, “పూర్వోక్త ఏవంగుణవిశేషణ విశిష్టాయామస్యాం శుభతిథౌ 


పూర్వప్రయోగే 430 వివాహప్రయోగః 


మఢువర్కే ఆ వూడియివ్యే' - ఇతి సంకల్ప్య, ఆగతాయ వరాయ “ఆనన్న్రమయం 
ఠతూర్చ'” -ఇతి కూర్చ ముదగగ్రం నిక్షిపేత! 'నుతూర్చః' - ఇతి గృహీత్వా, తస్మిన్‌ 
న్‌ రాష్ట్రభృదసీ' తి వరః ప్రాజ్ముఖ ఉపవిశేత్‌! 
మం/రాష్ట్రభృ బీస్యా బార్యాననీ మా త్వబ్యోవమ్‌/ (తై.మం.పా.2.4) 

“%వా|అథ దాతా ఉదపాత్ర మాదాయ, “ఆవః పార్యా' ఇతి బ్రూయాత్‌] వర స్తా ఆపః 
“ఆపః పాదావనే జనీః ఇతి యజుషా=భిమన్ర్రయేత్‌] 

మం 


Ao క్‌ “a 5 డి అ ళ్‌ 
ఆపః పాదావనేజనీర్ద్విషన్తం నాశయన్తు మే! అస్మిన్కులే బ్రహ్మవర్ప్చస్య- 
సాని! (తై.మం.పా.2.9) 

“462 వ్రా|ద్రాతా వరస్య దక్షిణం పాదం సవ్యంచ తాభిరద్భిః ప్రక్షాళయేత్‌। అప ఉపస్పృశ్య, 


వరః ప్రక్షాళయితారం దక్షిణపాణా వుపస్పృశ్య, “మయి మహళి ఇతి యజషా స్వస్య 
హృదయదేశం ప్రత్యభిమృశ్య, అప ఉపస్పృశ్యాచమేతీ। 


ఆగతాయ వరం మధుపర్కేణ పూజయిష్యే' - అని సంకల్పించి, “ఆసనార్థమయం కూర్చ - 
అని ఒక కూర్చను వరునికి ఆసనార్థమీయవలెను. “సుకూర్చఃి అని చెప్పి, వరుడు దానిని 
ఉత్తరాగ్రముగా వేసికొని, “రాష్ట్రభృదస్యాచార్యాసన్టీ' అను మంత్రముతో ప్రాజ్ముఖముగా 
దానిపై కూర్చొనవలెను. అట్లు కూర్చున్న వరునికి ఎదురుగానుండి కన్యాదాత అతనికి మధు 
పర్కపూజ చేయవలెను. 

“కన్యాదాత తన ఎడమచేతిలో ఉత్తరాగ్రముగా నొక కూర్చను వేసికొని, దానిపై నొక క్రొత్త రాగి 
(లేక ఇత్తడి, వెండి,మట్టి) నీటిచెంబును పెట్టుకొని, ఆచెంబుపై మజియొక ఉత్తరాగ్రపు కూర్చను 
వేసికొని, చెంబును కుడిచేత మూసి “ఆపః పాద్యా (కాళ్లు కడుగుకొనుటకు నీళ్లు” అని పల్కు 
వలెను. అప్పుడు వరు డా చెంబును తన కుడిచేత తాకి “ఆపః పాదావనే జనీః అను మంత్రముతో 
నభిమంత్రింపవలెను. 

462 పిదప ఒక క్రొత్త ఇత్తడి పళ్ళెమును వరుని ముందర నుంచి, భార్య ఆ చెంబునందలి నీటిని తన 
కుడి ప్రక్కనుండి పోయుచుండగా, దాత ముందుగా నా పళ్ళెములో నుంచిన వరునియొక్క 
కుడికాలును, ఆతర్వాత పళ్లెములో నుంచిన వరుని ఎడమకాలును ముమ్మారు కడుగవలెను. 
అట్లు కడిగిన పిదప వరుడు మజియొక చెంబులో నుంచిన జలమును స్పృశించి,తన కుడిచేత 


పూర్వప్రయోగే 431 వివాహప్రయోగః 


మం॥ మయి మహో మయి యశ్లో మయీన్రియం వీర్యీమ్‌!! (తై.మం.పా.2.9) 
4ఈవ్రా| దాత్రా మృణ్మయే పాత్రే పుష్పాక్షతసంయుక్తమర్హణార్థం జలమానీయ సకూ- 
ర్చాభ్యాం సవ్యదక్షిణపాణిభ్యా మధస్తాదుపరిష్టాచ్చ పరిగృహ్య,' అర్హణీయా ఆపః 
ఇతి బ్రూయాత్‌! వర స్తజ్ఞలమ్‌ ' ఆమాగన్ని' త్యేతయాభిమన్రయేత్‌! 

మం! ఆమోగ్లన్‌ యశీస్తా వర్చస్తా సగ్‌ంసృీజ పయస్తా తేజసా చ| తంమా 
ప్రియం ప్రజాసాం కుర్వధీపతిం పశూనామ్‌!! (తై.మం.పా.2.9) 

46 వా| త్రదేకదేశే దాత్రా స్వాంజలౌ దీయమానే ' విరాజో దోహోసీ” తి జపేత్‌] 

మం! విరాజో దోహో=సి విరాజో దోహీమసీయ మమ పద్యాయ విరాజ! 
(తై.మం.పా.2.9) 

“5వా| వరః అపః అపాస్య, దాత్రా తచ్చేషం పురస్తాన్నినీయమానమ్‌, ' సముద్రం వః 
ప్రహిణోమీ” త్యనుమంత్రయేత్‌! 


దాతయొక్క కుడిభుజమును తాకి, “మయి మహో” అను మంత్రము చదివి అదేచేత తన ఎదను 
తాకి, మరల మునుపటివలెనే జలమును స్పృశించి, ఆచమింపవలెను. 

4 తర్వాత దాత వరపూజార్థమై పుష్పాతలువేసిన జలముగల ఒక మట్టిపాత్రను మునుపటి 
వలెనే కూర్చులమధ్య ఎడమ,కుడిచేతులలో పట్టుకొని, “అర్హణీయా ఆప (పూజార్థమైన 
జలము)” అని చెప్పవలెను. వరు డాజలమును “ఆమాగన్‌” అను మంత్రముతో నభిమంత్రింప 
వలెను. (ఇచ్చట మట్టిపాత్ర లేకున్న వేరొకపాత్రను వాడవచ్చును.) 

44 ద్రాత్రా=కన్యాదాతచేత, స్వాంజలౌ=తనయొక్క దోసిటిలో, దీయమానే = ఈయబడు 
చున్న, తదేకదేశే=ఆకొంతజలమునుగూర్చి, “విరాజో దోహోసీ'తి = “విరాజో దోహోసి” 
అను మంత్రమును, జపేత్‌=(వరుడు) జపించవలెను. అనగా కన్యాదాత వరుని దోసిటిలో ఆ 
పాత్రలోని జలమునుంచుచుండగా, వరుడు 'విరాజో దోహోసి” అను మంత్రము జపించవలెను. 

“ట్‌ తదుపరి వరు డాజలమును వదలిపెట్టి, తచ్చేషం=అట్లు దోసిటిలో నుంచగా నెక్కువై, 
దాత్రా=కన్యాదాతచేత, పురస్తాత్‌=తన యెదుట (నేలపై), నీయమానమ్‌ =పోయబడుచున్న 
జలమును, “సముద్రం వః ప్రహిణోమి” ఇతి = “సముద్రం వః ప్రహిణోమి” అను మంత్రముతో, 


పూర్వప్రయోగే 432 వివాహప్రయోగః 


మం! సముద్రం వః ప్రహీణోమి స్వాం యోన్లిమపీగచ్చత! అచ్భీద్రః ప్రజయా 
భూయాసం మా పరాసేచి మతృయః॥! (తై.మం.పా.2.9) 

46 వా|కన్యాదాతా తాంబూలఫ లసమేత నూతన వస్త్రాణి, సువర్ణాభరణాని చ హస్తే 
గృహీత్వా “యువం వస్త్రాణీ'తి వస్త్రాణి, 'హిరణ్యరూపస్సహిరణ్య” ఇతి సువర్ణాభ 
రాణి చ దాతృనామచోచ్చైరుక్త్వా ప్రయచ్చేత్‌! 

మం! అర్బీత్ర ప్రార్చీత! యువం వస్త్రాణి పీవసా వీసాథే! యువోరచ్చీద్రామన్తీనో 
హ సర్జాః। అపాతిరత మన్ఫతాని విశ్వా! బుతేనీ మిత్రావరుణా సచేథే॥(బ్రా.2.8.6)| 
హిరీణ్యరూపస్సహిరీణ్య సందృగ్రపాన్నపాత్సేదు హిరీణ్యవర్ణః। హిరణ్య- 
యాత్పరియోనేర్ని షద్యా హిరణ్యదా దద్రత్య న్నే మస్మై॥(బు.సం.2.35) 

వా!! శ్రీమద్వేద మార్గప్రతిష్టాపనచార్యో భయవే దాంతమార్గప్రవర్తకులైనట్టి శ్రీమది 
త్యాది శ్రీమాన్‌ (శేషాచార్యులవారు) తమ కుమార్తె పాణిగ్రహ ణోత్సవసమయ 
మున అల్లునికి మధుపర్కద్వయమున్ను, సర్వాభరణములున్ను ఇచ్చి సత్క 
రించడమైనది. 


అనుమంత్రయేత్‌ =(వరుడు) అనుమంత్రించవలెను. 

466 త్రర్వ్వాత్ర కన్యాదాత ఒకతట్టలో తాంబూలఫలములను, (పసుపులో దడిపి ఎండగట్టిన) 
నూతనవస్త్రములను (ఇవియే మధుపర్కములు), కుండలాది సువర్ణాభరణములను పెట్టుకొని, 
వరుని కెదుట నిలిచి, పురోహితుడు క్రింద నిచ్చిన “యువం వస్త్రాణి” అను మంత్రమును, 
“హిరణ్యరూపస్స హిరణ్య” అను మంత్రమును, దాతృగృహీతృనామములు గల వాక్యము 
లను చదివిన తర్వాత ఆ తట్టను వరునిచేతిలో నుంచవలెను. కొందటీ సమయములో వరునికి 
గోదానాంగుళీయకాదులను కూడ నిచ్చెదరు. ఈసందర్భములో వధూవరుల మధుపర్క 
ములు రెండును వరునకే ఇచ్చుట ఆచారము. ఈనూత్నవస్తాదులను మధుపర్కకర్మాంత 
మున నీయవలెనని కొన్ని ప్రయోగములలో నున్నది. అట్టిపక్షములో ఇదే మంత్రములను చెప్పుచు 
కర్మాంతమున వానిని ఈయవలసియుండును. ఈ నూతనవస్త్రములను ధరించియే తర్వాతి 
కార్యక్రమమును చేయవలసియుండుటచే ఈపద్ధతియు అనుకూలముగనే యుండును. 


పూర్వప్రయోగే 433 వివాహప్రయోగః 


*47వా|దాతా కాంస్యపాత్రే దధిమధుఘృతంచ సంసృజ్య, బృహతా కాంస్య పాత్రేణాపి- 
ధాయ, సకూర్చాభ్యాం పాణిభ్యాం పూర్వవత్పరి గృహ్య, సముద్ధృత్య, “మధుపర్క 
ఇతి ప్రాహ! అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః వరః పాణిభ్యాం తం మధు- 
పర్కం పరిగృహ్య, అపిధాన పాత్ర మపనీయ, ఉత్తరయా ద్వాభ్యామభిమన్హ్య, 

మం త్రయె విద్యాయై యశో౭ సి యశేస్తో యశో=సి బ్రహ్మణో దీప్తీరసి! తం 
మీ ప్రియం ప్రజానాం కుర్వధీపతిం పశూనామ్‌| ఆమాగ్రన్‌ యశీస్తా వర్చస్తా 
సగ్‌ంస్ఫేజ పయస్తా తేజసా చ| తం మో ప్రియం ప్రజానాం కుర్వధీపతిం పశూ- 
నామ్‌! (తై.మం.పా.2.9.10) 


46 వా" అమృత్రోపస్తరీణమసి” -ఇత్యాపోశనం కృత్వా, ఆచమ్య, 


467 దాతా=కన్యాదాత, కాంస్య పాత్రే =ఒక కంచుపాత్రలో, దధిమధుఘృతంచ =పెరుగు, తేనె, 
ఘృతములను, సంసృజ్య=మిశ్రణముచేసి, బృహతా కాంస్యపాత్రేణ= ఒకపెద్ద కంచుపాత్రచేత 
అపిధాయ= దానిని కప్పియుంచి, పూర్వవత్‌=మునుపటివలెనే, సకూర్చాభ్యాం=కూర్చలచే 
నాచ్చాదనము చేసి, పాణిభ్యాం=రెండుచేతులతో, పరిగృహ్య=పట్టుకొని, సముద్ధ్భృత్య = పైకి 
యెత్తి, “'మధుపర్క” ఇతి= ఇది మధుపర్కమని, అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః 
=ఇది మధుపర్కం, మధుపర్కం, మధుపర్కం అని ముమ్మారు గట్టిగా, ప్రాహ=పల్కును. 
వరః =వరుడు, పాణిభ్యాం=తన చేతులతో, తం మధుపర్కం=ఆమధుపర్కముపాత్రను, పరి 
గృహ్య తీసికొని, అపిధానపాత్రమ్‌=కప్పియుంచిన కాంస్యపాత్రను, అపనీయ =తొలగించి, 
ఉత్తరయా='*త్రయ్యె విద్యాయై”, 'ఆమాగన్‌” అను, ద్వాభ్యామ్‌= రెండుమంత్రములతో, అభి 
మన్హ్య=ఆమధుపర్కము నభిమంత్రించి, 

468 “అమృతోపస్తరణమసి” అను మంత్రముతో నీటిని ఆపోశనము చేసి, ఆచమించి, తరువాతి 
“యన్మధునో మధవ్యంి” అను మంత్రముతో నొకసారి, అమంత్రకముగా రెండుసార్లు ఆ మధు 
పర్కమును తీర్థమువలె లోనికి తీసికొని, “అమృతాపిధానమసి” అని ఉత్తరాపోశనము చేసి, 
చేయి కడిగికొని మజిల ఆచమించి, మిగిలిన మధుపర్కమును వరుడు తనకిష్టమైన మిత్రాదుల 
కీయవలెను. వరుని కుడిఅజచేతిలో దాత ఆపోశనార్థము, ఆచమనార్థము నీటిని పోయుటయు, 
ప్రాశనార్థము మధుపర్కమును ఉంచుటయు ఆచారము. 


పూర్వప్రయోగే 434 వివాహప్రయోగః 


మం॥ యన్మధునో మధవ్యీం పరమమన్నాద్యం వీర్యీమ్‌| తేనాహం మధునో 
మధ్ధవ్యేన పర్తమేణాన్నా ద్యేన వీద్యేణ పరమే=న్నాదో మీధ్ధవ్యో= సాని! 
వా!! ఇతి సకృన్మంత్రేణ, ద్విః తూష్టీం ప్రాశ్య, “అమృతాపిధానమసి” - ఇత్యుత్తరా 
పోశనం కృత్వా, హస్తం ప్రక్షాళ్య, ఆచమ్య, శేష మనుకంప్యాయ దద్యాత్‌! 

“9 వా! తతో దాతా గాం నిర్దిశ్య “గౌ రితి ప్రాహ! తతో వర ఉత్తరాన్‌ మంత్రానుపాంశు 
జపిత్వా, 'ఓముత్స్ఫృజతి ఇత్యుచ్చైరుక్తా, గా ముత్సృజేత్‌| 

మం|| గౌః [యజ్ఞో వర్ధతాం యజ్ఞస్య వృద్ధిమనువర్ధా౭ పేచితిరస్యపచితిం మా 
కుర్వపేచిత్రో౭= హం మీనుష్యేషు భూయాసమ్‌!గౌర్జీనుభవ్యా మాతా రుద్రాణాం 
దుహితా వసూన్రాగ్‌ స్వసాదిత్యాసామమృతీ స్య నాభీః!! ప్రణువోచం చికితుషే 
జసాయ మా గామసాగ్రామదీతిం వధిష్ట! పిబతూద్రకం తృణాన్యత్తు! 
(మం.పా.2.10)|ఇత్యు పాంశు జపిత్వా, ' ఓముత్సృ జత! -ఇత్యుచ్చైర్వదేత్‌! 

“70 వా! తతో దాతా సిద్ధమన్నం 'భూతమ్‌' - ఇతి వరాయ నివేదయేత్‌! 


46 తత్త= తదుపరి, దాతా=కన్యాదాత, గాం=ఆవును, నిర్జిశ్య=చూపి, “గౌ” రితి= నీకొరకైన 
గోవని, ప్రాహ=అనును.తతః= అప్పుడు, వరః=వరుడు, ఉత్తరాన్‌ మంత్రాన్‌ =తరువాతి * యజ్ఞో 
వర్షతాం” అను మంత్రములను ఉపాంశు=మెల్లగా, జపిత్వా=జపించి, “ఓముత్సృజతి ఇతి= 
ధ్‌ న్‌ ణ 
“దీనిని విడిచిపెట్టండి” అని, ఉచ్చైరుక్త్వాచబిగ్గరగా పలికి, గాం=గోవును, ఉత్సృజేత్‌=విడిచి 
పెట్టవలెను. వస్తుతః వివాహ ప్రదేశమునకు గోవును తెచ్చుట పడదు. ఐనను అచ్చట గోవున్నదని 
భావించి, దానిని విడిచి పెట్టుటకు చిహ్నముగా నొక పోకచెక్కను ఎగురవేసి ఈతంత్రమును 
నడిపించుచున్నారు. (ఇట్టి గోవును ఉంచుకొనుట కలిలో నిషిద్ధము. అందుచేత ఉంచుకొన 
దలచినచో చెప్పవలసిన “గౌరస్యపహతి అను మంత్రమును విడిచిపెట్టి, గోవును విడిచిపెట్టుట 
కుదేశించిన “యజ్ఞో వరతామ్‌” అనుమంత్రము మాత్రము చెప్పబడినది.) 
ది ఇ ధి '౮/ (=) 
“70 తత్త=తదుపరి, దాతా=కన్యాదాత, సిద్ధ మన్నం భూతం ఇతి= “భూతం'- అన్నము 
సిద్ధముగా నున్నది” అని, వరాయ=వరునికి, నివేదయేత్‌ =తెలుపవలెను. 


పూర్వప్రయోగే 435 వివాహప్రయోగః 


471వా| వరః సావిరాడిత్యేతై రుపాగ్‌ శ్వన్నమభిమంత్ర్య, “ఓం కల్పయతి- 

ఇత్యుచ్చైర్వదేత్‌! 

మం॥ భూతమ్‌! సా విరాట్‌! తన్మా కొయి] తస్య తే=శీయ! తన్మ ఊర్జీం ధాః! 

మం! ఓం కల్ప యత 

తతో వధూవరౌ నూతన(మధుపర్క) వస్తాణి ధృత్వా ఉత్తరకార్యాణి కుర్యాతామ్‌! 
గుడజీరకనిక్షేపణమ్‌- ఆంధ్రదేశాచార పద్ధతిః 


(వివాహమందు గుడజీరకములు (జిలకరబెల్లముల మిశ్రణము) వధూవరులు పరస్పరశిర 
స్సులం దుంచుకొనుట ఒక ప్రధానఘట్టమై యున్నది. ఆంధ్రదేశాచారమును పాటించు శ్రీవైష్ణ 
వులు ఈసందర్భములో పురోహితాదులు మంగళాష్టకములను, చూర్ణికను చదువుచుండగా 
దీనిని చేసికొనుచున్నారు. కేవలము దక్షిణదేశసంప్రదాయస్థులైన శ్రీవెష్ణవులు దీనిని చేసికొనుట 
లేదు. ఇంకను కొందరు మధ్యేమర్గంగా చూర్ణికాదులు లేకుండనే అమంత్రకముగా, కేవల లౌకిక 
లాంఛనముగా దీనిని చేసికొనుచున్నారు. ఎవరి పద్ధతి ప్రకారము వారు చేసికొనవచ్చును. కాని 
ఇచ్చట పరిపూర్ణాంధ్రదేశపద్ధతి ఈయబడినది. ఈపద్ధతిని పాటించని శ్రీవెష్టవులు దీనిని మంత్ర 
రహితముగానో, అసలే చేసికొనకుండగనే ఉండవచ్చును. శ్రీవెష్టవేతరులు వధూవరులకు మధ్య 
ఒక తెరను పట్టి, గుడజీరకనిక్షేపణము చేసిన తర్వాత సుముహూర్తసమయమున తెరను తొల 
గించుచున్నారు. అప్పుడు వరుడు వధువును చూచుచున్నాడు. ఇదియే వారికి వివాహసుము 
హూర్తసమయము. కాని శ్రీవెష్ణవులకు తెరను పట్టు పద్ధతి లేదు. వారు లాంఛనముగా గుడజీరక 
నిక్షేపము చేసి, ఆతర్వాత వచ్చు మంగళసూత్రధారణకాల మును సుముహూర్తముగ నెంతురు.) 


4౫ గోవును విడిచిపెట్టినను అతిథికి భోజనము పెట్టవలెనని మధుపర్కనియమ మున్నందువల్ల, 
కన్యాదాత అన్నము సిద్ధముగా నున్నదని తెల్పుచున్నాడు. అప్పు డతని భార్యగాని, తత్సమా 
నీకులుగాని ఒక పళ్లెములో అన్నమును తీసికొని రాగా వరుడా అన్నమును “భూతమ్‌ స...తన్మ 
ఊర్దంధాఃి ఇత్యాది 5 మంత్రములను మెల్లగా పలికి దాని నభిమంత్రించి, “ఓం కల్పయతి అను 
మంత్రమును బిగ్గరగా పలుకుచున్నాడు. తదుపరి వధూవరులు లోగడ వరునికిచ్చిన మధు 
పర్కములను (పసుపువస్త్రములను) ధరించి గుడజీరకనిక్షేపణాద్యుత్తరకార్య ములను చేయ 
వలెను. ఇంతవరకే కన్యాదాత చేయవలసినది. ఇకపై కార్యక్రమమును వరుడే చేసికొనవలెను. 


పూర్వప్రయోగే 436 వివాహప్రయోగః 


“*ప్రయోగః: అథ పూర్వస్మిన్‌ ధాన్యరాశౌ ప్రత్యజ్ముఖం వరం, పశ్చిమరాశౌ చ 
ప్రాజ్ముఖీం కన్యాం ప్రత్యేకం ధృత గుడజీరకపాణౌ స్థాపయేయుః। తౌ వధూవరౌ 
మనసీష్టదేవతాం ధ్యాయన్తై సమాహితె తిష్టేతామ్‌! అథ బ్రాహ్మణాః ' సత్యేనోత్త- 
భితితి సూక్తం, మంగళాష్టకాని చూర్ణికాంచ పఠేయుః! పురన్ధ్య్యో మంగళగానం 
కుర్యుః! అన్తే వధూవరౌ పరస్పరం శిరసి గుడజీరకాన్‌ క్షిపేతామ్‌! 
లగ్నాష్టకాని 

శ్లో! లక్ష్మీశో భువనత్రయే నివసతో దేవాన్‌ మనుషోరగాన్‌ 

సంస్థాతుం కరుణానిధిః కరుణయా మార్తాండవంశే యయౌ! 

కౌసల్యా నిజగర్భ సంభవభృతే జన్మన్యసాధారణే। 

జాతే శ్రీరఘునాయకస్య జననం దేయాదిదం మంగళమ్‌! 


472 ఆధ=పిమ్మట, పూర్వస్మిన్‌ ధాన్యరాశౌ=తూర్పువైపున ధాన్యమునుంచినబుట్టలో, వరం 
=వరుని, ప్రత్యజ్య్ము ఖం=పశ్చిమముఖునిగాను, పశ్చిమరాశౌ చ =(వరుని కెదురుగా) పడమటి 
కుంచిన ధాన్యపుబుట్టలో, కన్యాం=కన్యను, ప్రాజ్మాఖీం=తూర్పుముఖముగాను, ప్రత్యేకం= వే 
ర్వేరుగా, ధృతగుడజీరక పాణౌ=జిల్క రబెల్లములు (ఒకతమలపాకులో నుంచి) చేతబట్టుకొని 
యున్నవారిని, స్థాపయేయు:ః= ఉంచవలెను. తె వధూవరౌ=-ఆవధూవరులు, మనసీష్టదేవతాం 
=ఇష్టదేవతలను, ధ్యాయన్తై=ధ్యానించుచు, సమాహితౌ=అంగీకృతమనస్కులై, తిష్టేతామ్‌= 
ఉండవలెను. అథ=అప్పుడు, బ్రాహ్మణాః=పురోహితాదులు, 'సత్యేనోత్తభితే” తి సూక్తం=సత్యే 
నోత్తభితా అను వేదసూక్తమును, మంగళాష్ట్రకాన్‌ చూర్ణికాం చామంగళాష్టకచూర్ణికలను, 
పఠేయుః=పఠింతురు. పురన్ధ్యః= ముత్తైదువలు, మంగళగానం=మంగళగానములను, కుర్యుః 
=చేతురు. అన్తే=చివరికి, వధూవరౌ=వధూవరులు, పరస్పరం శిరసి = ఒకరి తలపై 
నింకొకరు, గుడజీరకాన్‌=(తమలపాకులలో పట్టుకొన్న) జిల్కరబెల్లములను, 
క్షిపేతామ్‌=-ఉంచుదురు. అట్లుంచిన పిదప బ్రాహ్మణులు *“ధ్రువంతే రాజా”, “సా నో దేవీ 
సుహవా” అను మంత్రములను చదువుదురు. అవి చదివిన వెంటనే వధూవరుల కడ్డముగ నున్న 
తెరను తొలగింతురు. అప్పుడు సదస్యులు “అయం ముహూర్తస్సుముహూ రో౭స్తు...” అని 
వధూవరులపై మంగళాక్షతలు వేతురు. ఇదియే గుడజీరకనిక్షేపణకార్యక్రమము. 


పూర్వప్రయోగే 437 వివాహప్రయోగః 


శ్లో! వైదేహీవదనాభిలాషణయుతం కామం సకామం కృతం 
విఖ్యాతం భువనత్రయం హరధనుర్భగ్నీకృతం లీలయా! 
విశ్వామిత్రపరాశరాదిమునిభి స్తత్సన్నిధానాంచితం 
సీతారాఘవయో ర్వివాహసమయే దేయాదిదం మంగళమ్‌! 
శ్లో! ఉత్ఫుల్లామలనీలనీరజద ళశ్యామోన్నతం కోమలం 
పార్వత్యా చ మహేశ్వరేణ చ శిరస్‌ శ్లాఘీకృతం సర్వదా! 
శాపాప్తిర్వరగౌతమస్య వనితాశైలా సుశీలాకృతా 
దంపత్యోరిహ వామభాగవనితం దేయాదిదం మంగళమ్‌ 
శ్లో! శ్రీరామం జనకాత్మజా సురగురుం ప్రత్యజ్ముఖం ప్రాజ్ముఖం 
దోర్భ్యామంజలి మంచితైశ్చ వనితా మాపూర్య ముక్తాఫలైః! 
నానారత్నవిరాజమానకలశై రానీయతం సాగరాత్‌! 
సీతారాఘవయోర్వివాహసమయే దేయాదిదం మంగళమ్‌!! 
శ్లో! కల్యాణం కమనీయ కోమలకరై రార్భ్రాక్షతారోపణం 
కన్యాదానపురస్సరం సురగురో ర్విప్రాశిషానుగ్రహమ్‌! 
బాహ్వోః కంకణబంధనం దశగుణం మాంగల్యసూత్రాన్వితం 
సీతారాఘవయో ర్వివాహసమయే దేయాదిదం మంగళమ్‌!! 
శ్లో! జానక్యాః కమలాంజలి పుట యాః పద్మరాగాయితాః 
న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుందప్రసూనాయితాః! 
స్రస్తా శ్యామలకాయకాన్తికలితా యా ఇంద్రనీలాయితాః 
ముక్తా స్తాశ్ళుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః॥! 
శ్లో! తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ] 
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి 
శ్లో! శ్రీరామపత్నీ జనకస్య పుత్రీ సీతాంగనా సుందరకోమలాంగీ! 


ఆ 


విష్ణుపత్నీ భువనైకమాతా వధూవరాభ్యాం వరదా భవన్తు|! 


|! 


సుముహూర్తస్సావధాన! శుభలగ్న సావధాన] శ్రీలక్ష్మీ నారాయణ స్సావధాన। 


పూర్వప్రయోగే 438 వివాహప్రయోగః 


శ్లో! 


శ్లో! 


శ్లో! 


శ్లో! 


శ్లో! 


శ్లో! 


మంగళాష్టకాని 
వైదేహీ వరరామచంద్రరమణీ ఫుల్లార విందేక్షణా 
సాధ్వీ శీలవతీ సులక్షణయుతా సర్వంసహాసంభవా! 
పూర్ణాచారవిచార చారుసుమతిః పూర్ణేందుబింబాననా! 
సీతా భవ్యగుణా సుఖేన భవతాం కుర్యాత్సదా మంగళమ్‌! 
ధీరస్తోమమ నశ్చకోరర జనీనాథః కవేరాత్మజా 
ద్వీపాభ్యంతర కేషభోగశయన సృందర్శకాభీష్టదః। 
కారుణ్యాలయహృ త్సురాసురవరై స్సేవ్యోఇనిశం శ్రీధర 
శీరంగాధిపతి శ్రియా సహ సదా కుర్యాత్సదా మంగళమ్‌! 
హైమాకారవిమానమధ్యవిలస న్మంగాపతి శ్రీకర 
శ్య్యామాంగః కరదర్శితాత్మవిభవ శృేషాచలాధీశ్వరః! 
సోమో౭ హస్కరలోచన స్సురవరైస్సంపూజితాంఘ్రిద్వయ 
శీ)మద్వేంకటనాయక స్స భవతాం కుర్యాత్సదా మంగళమ్‌ 
ప్రహ్లాదం దురవాప దుఃఖజలధే రుత్తారయ న్నై గమాం 
బాహ్యాంతః పరిపూర్ణతాం ప్రకటయన్‌ స్తంభం విభిందన్‌ బలాత్‌! 
హేమాక్షాగ్రజ మాజఘాన నఖరై ర్యో మంగళానాం నిధి 
శ్రీమాన్‌ శ్రీవిభు రీశ్వరో నరహరిః కుర్యాత్సదా మంగళమ్‌! 
శ్రీభద్రాచ లది వ్యభవ్యశిఖరః ప్రోత్తుంగసౌధాంతరే 
నిత్యశ్రీమతిసుందరే మణిమయే సింహాసనే భాసురే! 
స్వాసీనస్సహసీతయా ముదితయా వామాంకవిశ్రానయా 
శ్రీరామస్సకలాగమాదివినుతః కుర్యాత్సదా మంగళమ్‌! 
మీనః కచ్చప సూకరో నరమృగః కుబ్దో మహాన్‌ భార్గవో 
రామో యాదవనాయకో రతిసఖః కృష్ణశ్చ కల్క్యాదయ॥! 
లోకానాం పరిపాలనాయ జనితో దేవో జగద్రక్షకః 
పాయాద్వో భగవాన్‌ పురాణపురుషః కుర్యాత్సదా మంగళమ్‌! 


పూర్వప్రయోగే 439 వివాహప్రయోగః 


శ్లో! క్షీరాంభోనిధికన్యకా సుమనసస్సంఘైస్సమారాధితా 

భక్తాభీష్టఫలప్రదానవిభవా లోకైకమాతా రమా! 

పద్మా పద్మనికేతనా కరలసత్పద్మా సుపద్మాననా 

పద్మాక్షీ సుగుణా సుఖేన భవతాం కుర్యాత్సదా మంగళమ్‌! 
శ్లో! ఆదిత్యశ్చ సుధాకరశ్చ ధరణీపుత్రశ్చ చంద్రాత్మజో 

దేవార్యశ్వ బృహస్పతి ర్భృగుసుతో ఛాయాసతీనందనః। 

రాహుఃకేతు నవగ్రహా నవశుభా ఏకాదశస్థా స్సదా 

నక్షత్రాణి చ లగ్న యోగ తిథయః కుర్వన్తు వాం మంగళమ్‌! 
సుముహూర్తస్సావధాన! శుభలగ్నస్సావధాన। శ్రీలక్ష్మీ నారాయణస్సావధాన! 

చూర్ణికా 

స్వస్త్యష్టాశీతి సహస్రాణామ్‌! ద్విజగురుదైవత్యానామ్‌! ఇంద్ర వైశ్వానర దండధర రక్షో 
గణేశ్వర వరుణ వాయుభట్టారక యక్షేశ సోమశేఖరాణామ్‌! యమనియమాసన 
ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగయోగనిరతానాం వశిష్ట వాల 
ఖిల్య వైశంపాయన విశ్వామిత్ర దక్ష కాత్యాయన కౌండిన్య గౌతమాంగీరస పారాశర 
వ్యాస వాల్మీకి శుక శౌనక సనక సనందన సనత్కుమారాది ముఖ్యమునీనామ్‌! స్వస్తి 
సమస్త మంగళాలంకృత సకల కల్యాణలక్షణ విలక్షణ లక్ష్మీ సమేతస్య! శంఖ చక్ర శార్గ 
వనమాలాది శోభితస్య! శ్రీవత్స కౌస్తుభ సుషమా విశేషణముద్రా ముద్రితోరఃస్థలస్య! 
వసుమతీ జాంబవతీ రుక్మిణీ సత్యభామాధిపతేః। అనేకకోటి గీర్వాణ పండితస్య! శ్రీ 
లక్ష్మీ నారాయణస్య ప్రసాదేన దంపత్యోర్వివాహకాలే హరిద్ర జీరకేక్షు క్షీర ఘృత గుడ 
గోరోచనాది మంగళద్రవ్యాని మంగళకరాని భవేయుః| తిథి వార నక్షత్ర యోగ కరణ 
ముహూర్త లగ్న హోరా ద్రేక్కాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం 
నిరంతర మనుకూలాళ్ళోభనకరా స్స్వసి| సర్వే గ్రహా సృనక్షత్రా శుఖైకాదశస్థాన 
ఫలదా స్సుప్రసన్నా వరదా భవన్తి 
వా తతో గుడజీరకాన్‌ ధృవన్త ఇతి మంత్రేణ వధూవరౌ పరస్పరం శిరసి నిక్షిపేత్‌! 


పూర్వప్రయోగే 440 వివాహప్రయోగః 


మం!! ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః! ధ్రువం త ఇస్ట్రీశ్చాగ్ని- 
శ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమ్‌॥౧| 


సానో దేవీ సుహవా శర్మ యచ్చతు! ఆత్వా౭ హారుషమన్తర్‌భూః| ధ్రువ సిష్టి 
=.వీచాచలిః| విశేస్త్వా సర్వా వాజ్ళాన్లు! మా త్వద్రా ప్ర) ముధీట్రకత్‌| స్రవా ద్యౌ 


ర్థ్రువా పృథివీ! ధ్రువం విశ్వేమిదం జగీత్‌| ధ్ధువాహ పర్వీతా ఇ ఇమే! ధ్రువో రాజా 
విశామయమ్‌! బ్రహైవైధి మా వ్యేథిష్టాః | పర్వత ఇ ఇ్రవా౭ వీచాచలిః! ఇన్ట్ర ఇవేహ 
ధ్రువస్తీష్ట| ఇహ రాష్ట్ర ముధారయ! అభితీష్ట పృతన్యతః। అధీరే సన్తు శత్రవః! 

ఇన్టీ ఇవ వృత్రహా వ అపః క్షేత్రాణి సంజయన్నీ | ఇస్ట్రీ ఏణ మదీధరత్‌| ధ్రువం 
ధ్ధువేణ హవిషా! | 


(బ్రా.2.4.19 &20) 


అధీబ్రవన్న్‌| అయం చ బ్రహ్మణస్పతీః ౨|| 


a 


తతస్సదస్యాః “అయం మువూర్తస్సు మువార్తో౭ న్తు/అన్ఫ న్‌ మువూర్తకాలే 

నూర్యా దీనాం నవానాం గ్రహోణా మానుతూల్య ఫలనిటిరన్తు/ 'ఇత్యక్షతాన్‌ క్షిపేయుః 
అన్యోన్యసమీక్షణమ్‌ 

+ తత్త (ఆవరణవస్త్ర ముత్తరతో అపాస్య) వరస్తండు లరాశిస్థాం ధాన్య రాశిస్థాం వా 

కన్యాం స్వయం దృష్ట్వా తృతీయాం (అభ్రాతృఘ్నీమిత్యేతాం) జపేత్‌! 

మం|అభ్రాతృ ఘ్నీం వరుణాపేతిఘ్నీం బృహస్పతే! ఇన్ఫ్రాపుత్రఘ్నీం లక్ష్మీం 

తామస్యై సవితస్సువ!! (తై.మం.పా.1.1.3) 


గ తతః=జిల్కరబెల్లములను పరస్పరశిరములం దుంచుకొనిన పిమ్మట, ఆవరణవస్త్రం = 
వధూవరుల కడ్డముగా తెరను బట్టియున్న చో నట్టి తెరను తీసి, ఉత్తరతః= ఉత్తరదిశకు, అపాస్య 
=పడవేసి, వరః=వరుడు, తండు లరాశిస్థాం ధాన్యరాశిస్థాం వా=బియ్యము లేక యవలు గల 
బుట్టలో తూర్పుముఖముగా కూర్చున్న, కన్యాం=కన్యను, దృష్ట్వా=చూచి, తృతీయాం = 
ఏకాగ్నికాండ తొలిప్రశ్నలో 3వదగు “అభ్రాతృఘ్నం” అను మంత్రమును, జపేత్‌ =జపించవలెను. 


పూర్వప్రయోగే 441 వివాహప్రయోగః 


“7 అఘోరచక్షురిత్యేతయా కన్యాదృష్టా స్వదృష్టిం నిపాత్య అవయవశః ప్రతీక్షేత। 
మం! ఆఘేార చక్షుర పీతిఘ్న్యేధి శివా ప్రతిభ్యస్తుమసాస్తువర్చాః! జీవసూ 
ద్దేవకామా సోనా శం నో భవ ద్విపదే శం చతుష్పదే!! (తై.మం.పా.1.1.4) 

వధూవరసంకల్పః-భ్రువోంతర మార్దనమ్‌ 

జ 

“5 అధ వరో వధ్వాసహ దర్శ్భేష్వాసీనః ప్రాజ్ముఖః ప్రాణానాయమ్య, “అస్యాం జభ 
తిథౌ ఆవయోర్రంవత్యోఃి ఆయుర్వర్భో యలోబలాభివృత్యరం ఆవాభ్యాం కర్భాణ్‌ 
కర్తవ్యాని వ్రజాళ్చో త్వా భయితవ్యావ- ఇతి సంకల్ప్య, పత్న్యర్థం పునః ప్రాణానా- 
యమ్మ, “వూర్యోర్త వవంగుణవిజేవణవితిట్రాయామన్యాం తుభతిభా ఆవయో 
ర్రంవత్యోః ఆయుర్వర్పో యళోబలాభివృట్యరం ఆవాభ్యాం కర్యాణో కర్తవ్యాని వ్రజా 
క్పోత్సాధయితవ్యా?'- ఇతి పత్నీం వాచయిత్వా, అంగుష్టేనోపమధ్యయా చాజ్జుళ్యా 


474 అఘోరచక్షురిత్యేతయా =’ అఘోరచక్షుః” అను నాల్గవమంత్రముతో, కన్యాదృష్టా-వధూ 
దృష్టియందు, స్వదృష్టిం= తనదృష్టిని, నిపాత్య= ఉంచి (అనగా ఆమెచూపులో వరుడు తన 
చూపును కలుపుచు), అవయవశః= ఆమెను ప్రత్యంగముగా, ప్రతీక్షేత=చూడవలెను. 

475 అథ=పిదప, వరః=వరుడు, వధ్వాసహ దర్శేష్వాసీనః=వధువు తన కుడికి నుండగా ఆమె 
ప్రక్కకు దర్భాసనముపై కూర్చొని, ప్రాజ్ము ఖః=తూర్పుముఖముగా నుండి, ప్రాణానాయమ్య 
=ప్రాణాయామము చేసి, “పూర్వోక్త ఏవంగుణ విశే షణవిశష్టాయామస్యాం---ప్రజాశ్చోత్పాద 
యితవ్యాః- అనిసంకల్పించి, పత్న్యర్థం=భార్యకొరక్రై పునః ప్రాణానాయమ్య=మరల 
ప్రాణాయామము చేసి, తాను చేసిన సంకల్పమును ఆమెచేతను పల్కించి, అంగుష్టేనోపమధ్య 
యాచాబ్దుళ్యా=బొటనవ్రేలు, ఉంగరపువ్రేళ్లతో, దర్భగ్‌ం=ఒకదర్భను, సంగృహ్య=కొనలు 
పైకి చేసి పట్టుకొని, వధువుకభిముఖుడై, 'ఇదమహ' మితి యజషా='ఇదమహంి అను మంత్ర 
ముతో, తస్యాః=వధువుయొక్క, భ్రువోరన్తరగ్‌ం= కనుబొమల మధ్యప్రదేశమును, సంమృజ్య 
=కుడినుండి ఎడమవైపు తుడిచి, ప్రతీచీనం=పడమటికి, నిరస్య=(ఆదర్భను) పడవేసి, అప 
ఉప స్పృశేత్‌=నీ టిని తాకవలెను. ఇక్కడ వధూవరు లిర్వురు “దంపతులమగు మేము సత్కర్మ 
లను చేతుము, సత్సంతానమును గందుము అని సంకల్పము చేయుచున్నారు గావున, ప్రాణా 
యామములు, సంకల్పములు ముందుగా వరునికి, తర్వాత వధువుకు చెప్పబడినవి. 


పూర్వప్రయోగే 442 వివాహప్రయోగః 


దర్భగ్‌ం సంగృహ్య, 'ఇదమహ మితి యజుషా తస్యా భ్రువోరన్తరగ్‌ం సంమృజ్య ప్రతీ 
చీనం నిరస్యాప ఉపస్పృశేత్‌! 

మం! జదమహం యా త్వయి పతిఘ్న్యలక్షిస్తాం నిర్దీశామి!! (తై.మం.పా.1.1.5) 
“అథ తయా వా తన్మాత్రాదిభిర్వా అన్యోన్యవియోగచిన్తయా రోదనే కృతే ' జీవాగ్‌ం 
రుదన్తీత్యేతాం జపేత్‌! 

మం జీవాగ్‌ం రుదన్తి విమీయన్తే అధ్వరే దీర్దామను ప్రసీతిం దీధియుర్నర్‌ః। 
వామం పితృభ్యో య జ్లదగ్‌ం సేమేరిరే మయః పతీభ్యో జనీయః పర్తిష్వజే॥ 
“7యుగ్మా నృమవేతాన్‌ బ్రాహ్మణాన్‌ 'వ్యుక్షత్యూరి మిత్యద్భ్యః ప్రహిణుయాత్‌। 
మం॥ వ్యుకత్కూూరముదీచన్వాప ఆ౭ స్యై ప్రాహ్మణాస్స్నపీనగ్‌ం హరన్తు! 
అవీరఘ్నీరుదచన్వాపే£!! (తై.మం.పా.1.1.7) 

47% అర్యమ్హు” ఇతి యజుషా తస్యాశ్శిరసి దర్భేణ్వం నిధాయ | 


“75 అథ=పిదప, తయా వా =వధువుచేతగాని, తన్మాత్రాదిభిర్వా=ఆమెయొక్క తల్లి మున్నగు 
వారిచేతగాని, అన్యోన్య వియోగచిన్రయా=పరస్పరవియోగము కలుగుచున్నదను చింతచే, 
రోదనే కృతే =రోదనము చేయబడినల్లితే, “జీవాగ్‌ం రుదన్తీ త్యేతాం= “జీవాగ్‌ం రుదన్తి” అను 
మంత్రమును, జపేత్‌= జపించవలెను. ఇట్లు రోదించినను, రోదింపకున్నను ఈ మంత్రమును 
లాంఛనప్రాయముగా చదువుట ప్రస్తుతకాలములో జరుగుచున్నది. 

*77 పిదప వరుడు తరువాత గల “వ్యుక్షత్కూ)ర” మను మంత్రమును పఠించి సరిసంఖ్యగల 
(ఇద్దరు లేక నల్గురు) బ్రాహ్మణులను వధువును స్నానము చేయించుటకు (అభిషేకము చేయు 
టకు) కావలసిన నీరు తెమ్మని (పాత్ర లిచ్చి) పంపవలెను. 

478 “అర్యమ్డ్ల” ఇతి యజషా='అర్యమైో అగ్నిం” అను మంత్రముతో, తస్యాః=ఆవధువు 
యొక్క, శిరసి=తలపైని, దర్భేణ్వం=దర్భచుట్టను, నిధాయ=ఉంచి; దర్భేణ్వలక్షణ మిట్లు 
చెప్పబడినది. “శ్లో! పంచభిర్వలయం దర్భైః వింశత్యావేష్టనం తతః! అన్తర్దశాజ్ఞుళం ప్రోక్తం 
దర్భేణ్వస్య లక్షణమ్‌!” అనగా, 5 దర్భలను వలయాకారముగా మడచి, 20 దర్భలను వాని 
చుట్టును చుట్టవలెను. ఈవలయముయొక్క వ్యాసము 10 అంగుళములుండవలెను. 


పూర్వప్రయోగే 443 వివాహప్రయోగః 


మం॥ అర్యమైో అగ్నిం పరీయన్తు క్షిప్రం ప్రతీక్షన్తాగ్‌ం శ్వశ్రో దేవరొశ్చ! 
47 “ఖేనసకి ఇతి తస్మిన్షక్షిణం బహిర్యు గచ్చిద్రం ప్రతిష్టాప్య | 

మం! ఖేజనస్తః ఖే రథ్టః ఖే యుగీస్య శచీపతే! అపాలామీన్ద) త్రిః పూర్వ్యికర- 
త్భూర్యవర్చసమ్‌!!(తై.మం.పా.1.19) 

“8% శం తే హిరణ్య” మితి తస్మి న్ఫిద్రే సువర్ణ మన్తర్థాయ॥(తై.మం.పా.1.1.10) 

మం! శం తే హిరీణ్యగ్‌ంశమొ సన్వాపశ్శం తే మేధీ భవతు శం యుగస్య 
తృద్మ్‌! శం త ఆపేశ్శతపేవిత్రా భవన్వథా పత్యా తన్వగ్‌ం సగ్‌ంసృేజస్వ 


481 హిరణ్య వర్ణా ఇతి పంచభిస్సకృత్‌ స్నాపయిత్వా! (తై.మం.పా.1.2) 


4 *ఖేనసః” ఇతి =“ఖేనసల అను మంత్రముతో, తస్మిన్‌=ఆచుట్టపై, దక్షిణం బహిర్యుగ చ్చిద్రం 
ప్రతిష్టాప్య=బండికాడి కుడికొనకున్నవెలుపలి ఛిద్రము దర్భచుట్టమధ్యకు వచ్చునట్లు బండి 
కాడి నామె తలపై పట్టుకొని; (పూర్వము అపాలా యను కుష్టరోగముగల కన్యక తనకు పెండ్లి 
గాకుండుటచే ఇంద్రుని ప్రార్థించెను. అప్పుడింద్రుడు తన రథముయొక్క కాడిరంధ్రమునుండి 
ఆమెతలపై సోమరసము ధారగా కట్టగా నామె కావ్యాధి హరించి, ఆమె సూర్యప్రకాశముతో 
వెలుగొంది, వరణీయయై వివాహిత యయ్యెను. ఇట్లు వధువుశిరస్సుపైనుంచిన దర్భవలయ 
ముపై నుంచిన కాడిరంధ్రమునుండి జలమును ప్రోక్షించిన, వధువుసైత మట్లే ప్రకాశించునను 
నమ్మకమే ఈక్రియకు మూలము.) 

40 శ్రస్మిన్ఫిద్రేఆకాడి రంధ్రమునందు, సువర్ణ మ్‌=(కొత్తజందెపు ముడిని విప్పి, దానికి గట్టిన) 

మంగళసూత్రములను (లేదా బంగారును), “శంతే హిరణ్యగ్‌ం' అను మంత్రముతో, అంతర్థాయ 
= ఉంచి; (కాడికి ఒక పసుపుకొమ్మును కట్టుట, కాడియొక్క ఎడమరంధ్రములో నొక మామిడి 
కొమ్మను పెట్టుట ఆచారము. కాడిరంధ్రములో నుంచిన మంగళసూత్రములు/బంగారు కాడికిని, 
ఇణ్వమునకు మధ్యనుండునట్లును, తర్వాత ప్రోక్షించు జలము అట్టుంచిన మంగళ సూత్రసువర్ణా 
దుల ద్వారా ఇణ్వముపై పడునట్లును కాడి రంధ్రములో వాని నుంచవలెను.) 

481 హిరణ్యవర్ణాది 5 మంత్రములను చదివి అంతమున నొకసారి ఆకాడిరంధ్రములో నుంచిన 
మంగళసూత్రములమీదుగా ఇణ్వములో పడునట్లు మునుపు విప్రుల నంపి తెప్పించిన నీటిని 


పూర్వప్రయోగే 444 వివాహప్రయోగః 


మం|| హిరణ్య వర్లాశ్శుచయః పావకాః ప్రచక్రమురిత్వా౭ వద్యమాపీః। 
ణి - ర లా జ 

శతం పవిత్రా వితత్తా హ్యాస్తు తాభీష్ట్వా దేవస్సేవితా పునాతు!౧|| 

హిరణ్యవర్ణాశ్ళుచయః పావకా యాసు జాతః కశ్యపో యాస్త్వ్వగ్నిః! 

యా అగ్నిం గర్భం దధిరే స్తువర్జాస్తాస్త ఆప్రశ్శగ్గ్‌ స్యోనా భీవన్తు! ౨|| 

యాస్తాగ్ల్‌ం రాజా వరుణో యాతి మధ్యే సత్యాన్ఫతే తవపశ్యంజసానామ్‌! 


యా అగ్నిం గర్భం దధిరే సువర్ణాస్తాస్త ఆప్రశ్శగ్గ్‌ స్యోనా భవన్తు!3! 


మో 


యాసాం దేవా దివి కృణ్వన్తీ భక్షం యా అన్వరీక్షే బహుధా నివీష్టాః! 


యా అగ్నిం గర్భం దధిరే సువర్ణాస్తాస్త ఆప్రశ్శగ్గ్‌ స్యోనా భవన్తు౪| 


శివేన త్వా చక్షుషా పశ్యన్వాపశ్శివయా తన్వోపీస్పృశన్తు త్వచం తే! 


ఘృత శ్చుతశ్శుచయో యాః హేవ్షకాస్తాస్త ఆప్రశ్శగ్గ్‌ స్యోనా భవన్తు!౫| 


వధ్వాః నూతనవస్త్రధారణమ్‌ 
*వా|తతః వధ్వాః నూతనవస్త్రం, మంగళసూత్రంచ సదస్యైరనుగ్రహం కారయిత్వా, 


కూర్చతో ప్రోక్షించి, ఆతర్వాత ఆకాడిని, మంగళసూత్రములను, దర్భేణ్వమును తీసి ప్రక్క 
కుంచవలెను. 

482 తరువాత మంగళసూత్రధారణసుముహూర్తమునందు కన్యక ధరించు మధుపర్కములను 
(అనగా పసుపులోతడిపి ఆరవేసిన క్రొత్తవస్త్రములను), మంగళ సూత్రములను,వధువునకు కట్టు 
దర్భయోక్ర్రమును, మెట్టెలను ఫలతాంబూలములతో సహ ఒక తట్టలో పెట్టుకొని వరపక్షము లేక 
వధూపక్షమువారు సభలోని పెద్దవారికి చూపింపగా వారలా తట్టను రెండుచేతులతో తాకి తమ 
అనుగ్రహమును తెలియజేయవలెను. అట్టు చేసిన తర్వాత వరుడు 'పరిత్వా గిర్వణో గిరి అను 
మంత్రమును పఠించి, ఆతట్టను వధువు చేతి కీయవలెను. అప్పుడు వధువును వేదిక నుండి గొని 
పోయి సామాన్యముగా నామె ఆడపడచులు గాని, తన్నిమిత్తము నిర్దేశింపబడిన ఇతర సుమంగ 
శులుగాని ఆతట్టలోనున్న నూతనవస్త్రములను వధువుకు కట్టించి, ఆమెను తిరిగి వేదిక కడకు 
తీసికొనిరావలెను. ఇట్టు చీర కట్టించిన ముత్తెదువలకు వధూపక్షమువారు తగు పారితోషికమును 


పూర్వప్రయోగే 445 వివాహప్రయోగః 


“పరీత్వే'త్యహతేన వస్తేణ వధూ మాచ్చాద్య| 

మం॥ పరీ త్వా గిర్వణో గిర్‌ జమా భీవన్తు విశ్వతః! వృద్ధాయుమను వృద్ధయో 
జుష్టా భవన్తు జుష్టీయః! (తైమం.పా.1.2) 

“8వా|బ్రత్రి సకంచుకేనాహతేన వాససాఇఇచ్చాద్య, ద్విరాచమయ్య, మాంగల్య 
యోక్ర్రపూ జాం కుర్యాత్‌! 


అ అ 
యోక్త; మంగళ సూత్రపూజా 
4 త్రత్రో వరః ప్రాణానాయమ్య, “పూర్వోక్త పవంగుణనిలేవణవిత్వకాయామనస్యాం 
జుభతిభౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయణన్రీత్య రం భగవ్వత్కై ంతర్యడూవం ఆయు 


(క్రొత్త చీర,రవికెలను) ఇచ్చుట కొందణీ కాచారముగా నున్నది. “శ్లో॥త్రింశద్దర్భైః కృతం 
యోక్ర్రం ద్వాత్రింశదంగుళాయతమ్‌! అష్టావింశతిదర్భైర్వా జ్ఞేయం యోక్ర్రస్య లక్షణమ్‌!” - 
అనగా, 30 లేక 28 దర్భలను 32 అంగుళముల పొడవుండునట్లు పేనిన యోక్ర్రమును కట్టవలెనని 
ఈశ్లోకము తెల్పుచున్నది. 

“8 బట్టు చీర,రవికలను ధరించి వచ్చిన వధువు వరునికి కుడివైపు పెండ్లిపీటపై తూర్పుముఖ 
ముగా కూర్చొనవలెను. అప్పుడామె కుడిచేతిలో వరుడుతీర్థమును పోసి ఆమెచే రెండుసార్లు 
ఆచమనము చేయింపవలెను. తదుపరి వధూవరు లిర్వురు కలసి యోక్రమంగళసూత్రముల 
పూజను చేయవలెను. 

“8 ప్రాజ్ముఖులై పీటలపై కూర్చున్న వధూవరులకు ముందుగా రెండు ఇత్తడి (లేక కంచు) 
తట్టలలో తలంబ్రాల బియ్యమును నిండుగా పోసి, ఆతట్టలలో తమలపాకులను తూర్పునకు 
కొనలుండునట్లుగా నుంచి, వానిపై వరునివైపు, వధువువైపు మంగళసూత్రముల నుంచవలెను. 
వధువునకు కట్టవలసిన యోక్ర్రమును(దర్శత్రాటి ని) కూడ ఆ బియ్యముపై నుంచవలెను. అట్లుం 
చిన యోక్రమంగళసూత్రములకు షోడశోపచారపూజ చేయవలెను. దీనికై వరుడు ప్రాణాయా 
మము చేసి, ' పూర్వోక్త ఏవంగుణవిశేషణవిశిష్టాయాం --- యోక్రమాంగల్యపూజాం కరిష్యే” - 
అని సంకల్పము చేసి, 'యోక్రమాంగల్యసూత్రాధిష్టానదేవతాభ్యో నమః అని ధ్యానించి, విష్వ 
క్సేనపూజలో చెప్పినట్లుగా షోడశోపచారపూజను చేయవలెను.ఇచ్చట నైవేద్యమునకై కొబ్బెరి 
కుడుకలలో పాల నుంచుట పద్ధతి. పూజావిధానమున కిచ్చట తెలుగు వివరణ ఈయబడలేదు. 


పూర్వప్రయోగే 446 వివాహప్రయోగః 


ర్వర్పో బలాభివృ ధ్యధం నంవ్రూల్థ్‌కతవధవర్యశ్తం నుఖైోన జోవననీధ్ల్య ధం యా 
మాంగల్య ధారణం కరిష్యే, తపంగం షోఢలోవబారవూజాం రరవ్యే - ఇతి సంకల్ప్య, 
“యోోమాంగల్య నూత్రదేవతాభ్యో నమః ధ్యాయామి/ ఆవాహాయామి/ ఆననం 
నమల్పయామి/ పాదయోః పాద్యం నమర్చయామి/ వాన్తయోరర్థ్యం నమర్చ- 
యామి/ఆభమనీయం నమర్ప యామి/ జౌవబారికస్నా నం నమర్చయామి/ 

"ఓం ఆపో వా మయోభువన్తా నొడూర్డే దధాతన/మువారజొాయ బచకన/యో పో 
శావతమో రన్తన్తన్య భాజయతేవా న శళలీరేవ మాతర/ తస్మా అరం గమామ వో 
యన్య క్షయాయ డన్పుథ/ ఆపో జినయధథా బొ నజ”- స్నా వయామి/ న్నా నానంతర 
మాభమనీయం నమర్చయామి? వనం నమర్చయామి/ శవవీతం నమర్చయామి/ 
గిం నమర్చయామి/వువ్పుం నమర్చయామి/ దూవమాఘ్రావయామి/ దీవం దర్భ- 
యామి/ ఏతే గన్ధాకతవువ్చ దూవదీపోళ్త, రీయాభరణాద్య లజ్కా రాన్స ర్వ్యోవబారాః- 


ఇత్యభ్యర్చ్య, 

క్షీరనైవేద్యం - “ఓం భూడ్భు వన్సువ/ ఇతి క్షీరం ప్రోక్ష్య, "నత్యం త్వర్హేన వరోవ- 
కామి (యుతం త్వొ నత్యేన వరేషిఖ్బామి - ఇతి రాత్రౌ” ఇతి పరిషిచ్య, "అమృతో 
మన్తు, అమ్మ తోవన్తరేణమని - ఇత్యాపోశనం దత్వా, "ఓంప్రాణాయ స్వాజూ/ ఓం 
అపానాయ స్వాజో/ఓం వ్యానాయ స్యాజో/ఓం ఉదానాయ స్వాజో/ఓం నమానాయ 
స్వాజో/ ఓం ప్రివ్యూ జో స్వాజో/ మధ్యే మధ్యే పానీయం నమర్చయామి/- ఇతి నివేద్య, 
" అద్భు తావిధానమని ” - ఇత్యుత్తరాపోశనం దత్వా, వాశ్తౌ వ్రశాళయామి/ పాదౌ 
వ్రకాళయామి/తామ్యూ లం నమర్చ యామి/ నువళ మ్య్రవువ్పం నమర్చయామి/ 
యోకమాంగల్య దేవతావ్రసాభం శిరసా గృట్టోమి/ 


కొందరిచ్చట “పుష్పం సమర్పయామి” అని చెప్పిన తర్వాత ' యోక్రమాంగల్యసూత్రాధిష్టాన 
దేవతాభ్యో నమః! కుంకుమార్చనం సమర్పయామి! అని చెప్పి లక్మ్యష్టోత్త్రరశతనామము 
లతో మంగళ సూత్రమునకు కుంకుమార్చన చేయుచున్నారు. అట్లే “వస్త్రం సమర్పయామి” అని 
చెప్పినప్పుడు రెండు రవిక బట్టల నచ్చట పెట్టుచున్నారు. 


పూర్వప్రయోగే 447 వివాహప్రయోగః 


మంగళసూత్రధారణమ్‌ 

వాత త స్ఫుము హూర్తే సదస్యేభ్యః మంగళసూత్రం ప్రదర్శ్య, మంగళాక్షతాన్దత్వా, 
తేషా మనుగ్రహం ప్రాప్య, ఉచ్పైర్మంగళవాద్యఘోషాయుతస్సన్‌ వరః'మాంగల్యం 
తంతు నానేనే'తి వధూకంఠే మంగళసూత్రం బథ్నీయాత్‌! 

బ్లో] మాంగల్యం తంతునా2 నేన మము జీవనపాతునా/ 

కంఠే బధ్నామి నుభీగె త్వం జీవ కరదాం ళతమ్‌/ 

*వా|బ్రత్యాసీనాయాః ప్రాజ్ముఖ్యాః వధ్వాః కంఠే వరో మాంగల్యసూత్రం బధ్నాతి! 
తత స్సృదస్యాః 'మాంగల్యధారణముహూర్త స్సుముహూర్తో= స్తు' ఇత్యక్షతాన్‌ 
క్షిప్త్వాఇశీర్వాదం కుర్యుః। తతో వధూం పతికులప్రాప్రభూషణై ర్ఫ్యూషయేత్‌| 


485 శ్రత్త= తరువాత, సుముహూర్తే-వివాహసుముహూర్తకాలమున, సదస్యేభ్యః =సదస్సులో 
నున్న పెద్దవారికి మాత్రము, మంగళసూత్రం= మంగళసూత్రము నొకతట్టలో తమలపాకులపై 
నుంచుకొని, ప్రదర్శ్య=(వారికి) చూపించి, మంగళాక్షతాన్‌ =హరిద్రాక్షతలను, దత్వా=ఇచ్చి, 
తేషాం=వారియొక్క, అనుగ్రహం=అనుగ్రహమును, ప్రాప్య=పొంది, ఉచ్చైర్మంగళవాద్య 
ఘోషాయుతస్సన్‌= మంగళవాద్యములు పెద్దగా మ్రైగుచుండగా, వరః=వరుడు, వధూకంఠే 
= వధువుయొక్క కంఠమునందు, “మాంగళ్యం తంతునానేనే” తి= “మాంగల్యం తంతునానేని 
అను శ్లోకమును చెప్పుచు, మంగళసూత్రం=మంగళసూత్రమును, బధ్నీయాత్‌ =కట్టవలెను. 

48 బ్వత్రి=బ్తట్టు, ఆసీనాయాః ప్రాజ్ముఖ్యాః వధ్వాః=తూర్పుముఖముగా కూర్చొనియున్న 
వధువుయొక్క, కంఠే=కంఠమునందు, వరః= వరుడు (లేచి పశ్చిమాభిముఖుడై,' మాంగల్యం 
తంతునాి అను శ్లోకమును మూడుసార్లు చెప్పుచు, మూడుముళ్లను వేసి), మంగళసూత్రం= 
మంగళసూత్రమును, బధ్నాతి=కట్టుచున్నాడు. తతః=అప్పుడు, సదస్యాః=సదస్యులు, 
“మాంగల్యధారణము హూర్తస్సుము హూర్తో= స్తు” ఇతి=' మాంగల్యధారణము హూర్తస్సుము 
హూర్తోఇస్తు” అనుచు, అక్షతాన్‌ =(మునుపు వారికిచ్చిన) అక్షతలను, క్షిప్వా= వధూవరులపై 
వేసి, ఆశీర్వాదం=ఆశీర్వాదమును, కుర్యుః=చేయుదురు. తతః=అటుపైని, వధూం=వధు 


పూర్వప్రయోగే 448 వివాహప్రయోగః 


యోక్తధారణమ్‌ 
487వ్రా| “ఆశాసానే” త్యాసీనాం వధూం యోక్రేణ సన్నహ్యతి! 
మం|| ఆశాసానా సౌమనసం ప్రజాగ్‌ం సౌభాగ్యం తనూమ్‌! అగ్నేరనువ్రతా 
భూత్వా సం నహ్యే సుకృతాయ కమ్‌! (తై.సం.1.1.10) 
వా! ఉత్తరేణ నాభిం నిష్టర్క్యం గ్ర్‌స్థిం బధ్వా, ప్రదక్షిణం పర్యూహ్య, దక్షిణేన నాభి 
మవస్థాపయతి! 


అక్షతారోపణమ్‌ 


48 వా||వరః స్వపయసా వధ్వంజలౌ ద్విరుపస్తీర్య ద్విస్తండు లానోప్య ద్విరభిఘార 
యతి! తతః పురోధా స్తాభ్యామేవ తండు లపయోభ్యాం వరాంజలౌ పూర్వవత్కృత్వా! 


వును,పతికులప్రాప్రభూష ఖైః= వరునిపక్షమువారామె కిచ్చు సోమ్ములతో, భూషయేత్‌ =అలం 
కరింపవలెను. 

* ఆశాసానా ఇతి="ఆశాసానా” అను మంత్రముతో, ఆసీనాం వధూం=కూర్చొనియున్న 
వధువును, యోక్రేణ=దర్భత్రాటితో, సన్నహ్యతి=(వధువునడుముచుట్టును) కట్టుచున్నాడు. 
ఉత్తరేణ నాభిం=యోక్ర్రమును నాభికి ఉత్తరమునుండి ప్రదక్షిణముగా మొలచుట్టును చుట్టి, 
నిష్టర్క్య గ్రస్థిం బధ్వా=పీటముడివేసి కట్టి, ప్రదక్షిణం పర్యూహ్య=ఆముడిని ప్రదక్షిణముగా 
నాభిపైనుండి దాటించి,దక్షిణేన నాభిమ్‌=నాభికి దక్షిణమున, అవస్థాపయతి=నిల్పుచున్నాడు. 
మంగళసూత్రమును కట్టువిధముగనే తూర్పుముఖముగా కూర్చున్న వధువున కెదురుగా 
వరుడు నిలబడి ఆమె నడుమునకు యోక్రము నొకచుట్టు మాత్రమే కట్టవలెను. 

“8 తర్వాత వధూవరులు అక్షతారోపణము (తలంబ్రాలు పోసికొనుట) చేసికొనవలెను. దీనికై 
వధువు తూర్పుముఖముగాను, వరుడు ఆమె కెదురుగా పశ్చిమముఖముగాను కూర్చుండ 
వలెను. వారిమధ్య రెండు ఇత్తడి లేక కంచుపాత్రలలో తలంబ్రాలను నింపి యుంచవలెను. వధువు 
వైపొక వెండిపాత్రలోను, వరునివై పింకొక వెండిపాత్రలోను పాలను పోసి ఆ బియ్యపుతట్టల ప్రక్క 
కుంచవలెను. ఒక ఉదకుంభమును, మామిడికొమ్మను అచ్చట నుంచుకొనవలెను. అప్పుడు, 
వరః=వరుడు, స్వపయసా=(మామిడికొమ్మతో నద్దుకొనిన) తనవైపుపాలతో, వధ్వంజలౌ= 
వధువుదోసిటిని, ద్విః=రెండుసార్లు, ఉపస్తీర్య=ప్రోక్షించి, ద్విః=రెండుసార్లు, తండులాన్‌= 


పూర్వప్రయోగే 449 వివాహప్రయోగః 


వధ్వంజలేరుపరిస్థాప్య, బ్రాహ్మణైస్సహ వరః కపిలాగ్‌ం వాచయిష్య ఇత్యుక్తే, తే 
వాచ్యతామితి బ్రూయుః| తతః పురోధస్సోదకం కలశమాదాయ సంతతముదకథారాన్‌ 
స్రావయన్‌ వదేత్‌! 


మం! కపిలాగ్‌ స్మారయన్లు! దక్షిణాః పాన్తు| బహుదేయంచాస్తు! యజ్ఞాః పాన్లు 


en వైవా 


నక్షత్రదేవతాః పాన్తు! పుణ్యాహం వర్థతామ్‌! శాన్తిరస్తు! తుష్టిరస్తు 


నొ 
eps 

o 
bE 

en 
[రో 


వేదసమృద్ధిరస్తు శాస్తసమృద్ధిర స్తు! ధనధాన్య సమృద్ధిరస్తు!దంపత్యోర్దన్మనక్ష్రే సగ్రహే 


సదైవతే సహసోమేన క్రియేతామ్‌! శాన్సిరస్తు 


ట్ల క! 


రొ 
8౭౬ 
౮ 
bE 
క్‌ 
eg> 
౮1 
bE 
er 
(౫ 
రి 
oO 
ర్త 
౮ 
ల 
ట్ర 
జ 


మస్తు! ఆయుష్యమస్తు! ఆరోగ్య మస్తు] 
మం|| ప్రజాపతి స్త్రియాం యశీః! ముష్కయో రదధాత్సపీమ్‌| కామస్య తృప్తీ 


తనముందుంచిన తట్టలోనితలంబ్రాలను, ఓప్య=ఉంచి, ద్విరభిఘారయతి=(ఆమె దోసిటిని) 
రెండుసార్లు మజల తనవైపుపాలతో అభిఘరించును. తతః=తరువాత, పురోధాః=పురోహి 
తుడు, వరాంజలౌ=వరునిదోసిటిలో, తండులపయోభ్యాం= పాలతో అభిఘరించుటను, తలం 
బ్రాల నుంచుటను, తాభ్యామేవ=ఆ వధువుకు చేసినట్లీ, పూర్వవత్కృత్వా=ఇదివరకు వలెనే 
చేసి, వధ్వంజలేరుపరిస్థాప్య= వరుని దోసిటిని వధువు దోసిటిపై నుంచవలెను.అప్పుడు వరుడు, 
“బ్రాహ్మణైస్సహ వరః కపిలాగ్‌ ౦ వాచయిష్య” అని పలుకవలెను. అట్లు పలుకగా బ్రాహ్మణులు 
“వాచ్యతామ్‌ అని చెప్పవలెను. తతః=అప్పుడు, పురోధః=పురోహితుడు, సోదకం కలశమ్‌ 
=ఉదకుంభమును, ఆదాయాతీసికొని, అంజలౌ= వరుని దోసిటిలో, సంతత ముదకధారాన్‌ 
స్రావయన్‌=ధారగా ఆనీటిని పోయుచు (ఇట్లు ధారగా పోయుటకు వీలులేనిచో ఉదకుంభము 
లోని జలమును మామిడికొమ్మతో దోసిటిలోని బియ్యముపై ప్రోక్షింపవలసి యుండును. 
ఆచరణలో బియ్యముతో నిండిన పైదోసిలిపై ఉదకుంభమును క్షణకాలముంచి, తర్వాత దానిని 
తీసివేసి, ఈ 'సంతతధారాన్‌ స్రావయన్‌” అను లాంఛనమును నడుపుచున్నారు. ), వదేత్‌ = 
క్రింద నిచ్చిన కపిలావాచనమును పఠించవలెను. 


పూర్వప్రయోగే 450 వివాహప్రయోగః 


మానన్గమ్‌| తస్యాగ్నే భాజయేహ మొ! మోదీః ప్రమోద ఆనన్షః! ముష్కయో 
ర్నిహీత్రస్సపీః। సృత్వేవ కామస్య తృప్యాణి! దక్షీణానాం ప్రతిగ్రహ! మనీసక్చిత్త 
మాకూతిమ్‌! వాచస్తృత్యమశీమహి! పశూనాగ్‌ం రూపమన్నస్య! యశశ్శీ) 
శ్రయత్రాం మటు! యథా౭హమస్యా అతృపగ్గ్‌ స్త్రియె పుమానీ! యథా స్త్రీ 
తృప్యేతి పుగ్‌ంసి ప్రియే ప్రియా! ఏవం భగీస్య తృప్యాణి యజ్ఞస్య కామ్యః 
ప్రియః! దద్దామీత్యగ్ని ర్వీదతి|తథేతీ వాయురాహ తత్‌|హన్తేతి సత్యంచన్గ్రమోః। 
ఆదిత్యస్సత్యమోమితీ| ఆప్రస్తత్సత్యమాభరన్న్‌| యశో యజ్ఞస్య దక్షీణామ్‌! 
(తై.బ్రా.2.4.6) 

“అవా! “ప్రజా మే కామ సృమృేద్ధ్యతామ్‌! - ఇతి వరో వధ్వాశ్శిరసి తండులాని 
ప్రాపయేత్‌! తతో వధూ వరస్య శిరసి! 

“వా తతః కన్యా స్వపయసా వరాంజలిం ద్విరుపస్తీర్య, ద్విస్తండులై రాపూర్య, 


ద్విరభిఘార్య, స్వాంజలిం పురోధేన పూరయిత్వా, స్వాంజలిం వరాంజల్యుపరి 


+ పైమంత్రములను పురోహితుడు చదివిన పిదప వధూవరులు తమ చేతులలో నున్న బియ్య 
మును ఒకరితలపై నింకొకరు పోసికొనవలెను. ఈ పోయుటలో ఎవరిదోసిలి పైనుండునో వారు 
ముందుగా ఎదుటివ్యక్తి తలపై పోయవలెను. ఇప్పుడు వరుని దోసిలి పైనున్నది గనుక వరుడు 
ముందుగా “ప్రజా మే కామస్సమృద్ధ్యతామ్‌(నేను కోరుచున్నట్టి సంతానము వృద్ధి యగుగాక) 
అను మంత్రమును చదివి తన దోసిటిలో నున్న బియ్యమును వధువుతలపై నుంచవలెను. ఆమె 
వెంటనే తనదోసిటిలోని బియ్యమును వరుని తలపై పోయవలెను. ఇట్లు పరస్పర మక్షతారోపణ 
చేసికొనవలెను. 

+ తర్వాత వధువు వరునిదోసిలిని రెండుసార్లు తనవైపుపాలతో ప్రోక్షించి, తన ముందున్న 
తట్టలోని బియ్యమును రెండుసార్లు వరునిదోసిలిలో పోసి మజల రెండుసార్లు అదేపాలతో నభిఘ 
రించవలెను. తర్వాత పురోహితుడు వధువు దోసిలి నట్లే ప్రోక్షించి, బియ్యమును పోసి ప్రోక్షింప 
వలెను. అప్పుడామె దోసిలి వరునిదోసిలికి మీదుగా పట్టుకొని యుండగా పురోహితుడు 


పూర్వప్రయోగే 451 వివాహప్రయోగః 


నినయేత్‌! పురోధః పూర్వవత్‌ ' ప్రజాపతి స్త్రియాం---యజ్ఞస్య దక్షిణామ్‌” ఇత్యంతం 
బ్రువన్‌ సంతత ధారయా వధ్వంజలిం స్రావయతి! తతో వధూ 

ప్రశవో మే కామ సృమృద్ధ్యతామ్‌! 
ఇతి వరస్య శిరసి తండులాన్‌ ప్రాపయతి! తతో వరః వధ్వాశ్శిరసి! 
*1వా] తతో వరః పూర్వవత్‌ వధ్వంజలిం స్వతండులేనాపూర్య, పురోధేన స్వాంజలిం 
పూరయిత్వా తదంజలిం వధ్వంజల్యుపరి నినయేత్‌! పురోధః పూర్వవత్‌ “ప్రజాపతి 
స్త్రియాం---యజ్ఞస్య దక్షిణామ్‌” ఇత్యంతం బ్రువన్‌ సంతతధారయా వరాంజలిం 
స్రావయతి! తతో వరః 'యజ్ఞో మే కామ స్సమృద్ధ్యతామ్‌! ఇతి బ్రువన్‌ వధ్వాశ్శిరసి 
తండులాన్‌ ప్రాపయతి| తతో వధూ వరస్య శిరసి! 
*వా॥ చతుర్ధే తూష్ణీం తండులాన్‌ గృహీత్వా ' శ్రియో మే కామ సృమృద్ధ్యతామ్‌! 


“ప్రజాపతి స్త్రియా --- యజ్ఞస్య దక్షిణామ్‌” అను మంత్రమునుచదివి ఆమె చేతిలో ఉదకధారను 
పట్టవలెను. పిమ్మట వధువు ముందుగా ' పశవో మే కామస్సమృద్ధ్యతామ్‌ (నాకిష్టమైన పశు 
సంపద వృద్ధియగుగాక) అను మంత్రమును చదివి తన దోసిటిలో నున్న బియ్యమును వరుని 
తలపై పోయవలెను. అతడు వెంటనే తనదోసిటిలోని బియ్యమును ఆమె తలపై పోయవలెను. 

* ఇక మూడవసారి వరుడు వధువు దోసిటిలో బియ్యమును పోయుట, అభిఘరించుట, పురో 
హితుడు వరుని దోసిటిలో బియ్యముపోయుట, అభిఘరించుట అంతయు మొదటిసారివలెనే 
చేసి, వరుడు తన దోసిలిని వధువుదోసిలిపై నుంచవలెను. అప్పుడు పురోహితుడు “ప్రజాపతి 
స్త్రియా --- యజ్ఞస్య దక్షిణామ్‌” అను మంత్రమును మజల చదివి అతనిచేతిలో ఉదకధారను 


జ్జ 
పట్టవలెను. పిమ్మట వరుడు ముందుగా “యజ్ఞో మే కామ సృమృేద్ద్యతామ్‌ (నాకిష్టమైన యజ్ఞ 
ప వాళ్తు కా ధి ప్‌హి త్తు 


న (1 


ములు వృద్ధియగుగాక)” అను మంత్రమును చదివి తన దోసిటిలో నున్న బియ్యమును వధువు 
తలపై పోయవలెను. ఆమె వెంటనే తనదోసిటిలోని బియ్యమును వరుని తలపై పోయవలెను. 

42 ఇక నాల్గవసారి మొదటిసారివలెనే దోసిటిలో బియ్యమును పోయుట, అభిఘరించుట, పురో 
హితుడు వరుని దోసిటిలో బియ్యముపోయుట, అభిఘరించుట అంతయు చేసికొని, నీటిధార 
లేకుండ, వధూవరు లేకకాలమున “యశో మే కామ సృమృద్ధ్యతామ్‌ (నాకిష్టమైన ధనసమృద్ధి 


పూర్వప్రయోగే 452 వివాహప్రయోగః 


ఇతి బ్రువన్‌ యుగపదన్యోన్యశిరసి ప్రాపయేత్‌! అధికం యథోత్సాహం కుర్యాత్‌! 
(పూర్వం వరో వధ్వాశ్శిరసి ప్రాపయేత్‌! ద్వితీయపర్యాయే వరస్య శిరసి పూర్వం 
ప్రాపయేతి। తృతీయపర్యాయే వధ్వాశ్శిరసి పూర్వం! చతుర్ధపర్యాయే అన్యోన్యం 
యుగపత్‌| అధికం యథోత్సాహం కుర్యాత్‌!) 
ప్రవ్యాగ్రన్థిః 

౫వా|| తతో వధూవరచేలాంచలయోః సువర్ణఫలసహితం a అగ్నే విశ్వేభి' రితి బ్రహ్మ- 
గ్ర్‌న్లిం కుర్యాత్‌! 

థి 
మం! అగ్నే విశ్వేభిస్స్వనీక దేవై రూర్ణావన్తం ప్రథమస్సిద యోనిమ్‌! కులాయి- 
నం ఘృుతవీన్తగ్‌ం సవిత్రే యజ్ఞం నీయ యజఉమానాయ సాధు! (తై.సం.3.5.11.33)! 


యగు గాక)” అను మంత్రమును చదువుచు ఏకకాలమున తమ దోసిళ్లలోని బియ్యమును పర 
స్పరము శిరస్సులపై పోసికొనవలెను. ఆతర్వాత మిగిలిన బియ్యమునంతయు యథోత్సాహ 
ముగా అమంత్రకము గా ఒకరిపై నొకరు పోసికొనవలెను. దీనికే అక్షతారోపణమని పేరు. 

౫ అక్షతారోపణవిధానము నీవాక్యములు సంగ్రహించుచున్నవి: తలంబ్రాలను, పూర్వం= 
ముందుగా, వరః= వరుడు, వధ్వా శ్శిరసి=వధువుశిరస్సునందు, ప్రాపయేత్‌=ఉంచవలెను; 
ద్వితీయపర్యాయే=రెండవసారి, పూర్వం=ముందుగా(వధువు), వరస్య శిరసి=వరునిశిరస్సు 
నందు, ప్రాపయేత్‌=ఉంచవలెను; తృతీయపర్యాయే=మూడవసారి, పూర్వం=ముందుగా 
(వరుడు), వధ్వాశ్శిరసి=వధువుశిరస్సునందు (ఉంచవలెను); చతుర్ధపర్యాయే=నాల్గవసారి 
అన్యోన్యం=పరస్పరం, యుగపత్‌=ఏకకాలమున (ఉంచుకొనవలెను); అధికం=మిగిలిన 
తలంబ్రాలను, యథోత్సాహం=వేడుకగా, కుర్యాత్‌=పరస్పరము పోసికొనవలెను. 

“౫ సభలో పెద్దవారికి అక్షతలిచ్చి, పురోహితుడు వధూవరుల ఉత్తరీయపుకొనలకు కర్టూరఫల 
దక్షిణాతాంబూలమును కట్టి, * అగ్నే విశ్వేఖి అను మంత్రమును చెప్పి ఆరెండు ఉత్తరీయముల 
కొనలను కలిపి ముడివేయవలెను. సదస్యులప్పుడు “బ్రహ్మగ్రంథిముహూర్త స్సుముహూర్తో 
ఇస్తు” అని వారిపై అక్షతలు వేసి ఆశీర్వదించవలెను. ఇచ్చట బ్రహ్మ యనగా పురోహితుడని 
అర్థము. పురోహితుడు వేయు ముడి (గ్రంథి) కావున దీనికి బ్రహ్మగ్రంథి యని పేరు. 


పూర్వప్రయోగే 453 వివాహప్రయోగః 


యోవై తాం బ్రహ్మణో వేద! అమృతేనావృతాం పురీమ్‌! తస్మై బ్రహ్మ చబప [ 
చ! ఆయుః కీర్తీం ప్రజాం దీదుః!! (అథర్వ.సం.10.1.29) 
“ బ్రహ్మగ్రన్థిము హూర్తస్సుముహూర్తో= స్తు - ఇత్యాశీర్వాదః! 
వధూ మగ్నిప్రత్యానయనమ్‌ (వధువు నగ్నికడకు తీసికొనివచ్చుట) 
వా] వధూం తూష్టీం దక్షిణే హస్తే గృహీత్వా! “పూషా త్వేతో నయత్వి' త్యర్నేరభి 
ముఖమానీయ! 
“గృహ్యతే ఖలు పాణి రమంత్రకం,గమ్యతే జ్వలనస్తు సమంత్రకమ్‌” - ఇతి కపర్దిః 
మం పూషా త్తేతో నీయత్తు హస్తగృహ్యాశ్వినొ త్వా ప్రవీహత్రాగ్‌ం రథేన! 
గృహాన్గీచృ గృహపేత్నీ యథా=సో వ్రశినీ త్వం విదథమావీదాసి! (మం.పా.1.2) 
తవా! అపరేణాగ్నిం ఉదగగ్రం కటమాస్తీర్య! తస్మి న్వధూవరౌ ప్రాజ్ముఖౌ దక్షిణో- 
త్తరౌ యుగపదుపవిశ్య। 

వివాహప్రధానహోమః 
47వా| తతో వర ఆచమ్య, ప్రాణానాయమ్య! 'వూర్వోక్త వవంగుణవికేపణవిళిప్రాయా 
మస్యాం తభతిజౌ అనయా నహోశయా వద్వానవా వివావావ్రభానహోమం కరివ్య'- 


CU 


495 వరుడు అమంత్రకముగా తన కుడిచేత వధువుయొక్క కుడిచేతిని పట్టుకొని, “పూషా త్వేతో 
నయతు' అను మంత్రమును చెప్పుచు ఆమెను తా నిదివరలో ప్రతిష్టించిన అగ్నిసమీపమునకు 
కొనిపోవలెను. ఇచ్చట గల “గృహ్యతే ఖలు” అను కపర్దికారిక వధూహస్తము నమంత్రకముగ 
గ్రహించి, సమంత్రకముగా, అనగా “పూషా త్వేతో నయతు” అను మంత్రముతో, ఆమెను అగ్ని 
కడకు నడిపించుకొని వెళ్ళవలెనని, ఈవిషయమునే తెలుపుచున్నది. 

426 అగ్నికి పడమట ఉత్తరాంతముగా నొక(దర్శ్భ)చాపను పజిచి, దానిపై వరుడు ఉత్తరమునకు, 
అతనికి దక్షిణమున వధువు ప్రాజ్ముఖముగా ఏకకాలమున కూర్చొనవలెను. 

497 అట్లు కూర్చొని, వరుడు ఆచమనమును, ప్రాణాయామమును చేసి, “పూర్వోక్త ఏవంగుణ-- 
-వివాహప్రధానహోమం కరిష్య” అని సంకల్పించవలెను. 


పూర్వప్రయోగే 454 వివాహప్రయోగః 


ఇతి సంకల్ప్య! +8జఉత్తరేణాగ్నిం దర్భాన్‌ సగ్గ్‌స్తీర్య| ద్వంద్వం న్యజీపాత్రాణి 
ప్రయునక్తి (అత్ర పాత్రప్రయోగకాలే ఏవం విధం కుర్యాత్‌: 


క ఇదివరకే పరిస్తరణాంతము చేసినాము కనుక, ఇప్పుడు “ఉత్తరేణాగ్నిం దర్భాన్‌ సగ్గ్‌స్తీర్య” 

నుండి చేయవలెను. అనగా, అగ్నికి ఉత్తరమున తూర్పునకు కొనలు చేసి రెండు 
వరుసలలో 6-6 దర్భలను పరచి, ఆదర్శ్భలపై రెండువరుసలుగా పడమటినుండి 
తూర్పునకు హోమపాత్రలను బోర్లించి పెట్టవలెను. కాని ఇచ్చట సామాన్యముగా 
షట్పాత్రప్రయోగములో వచ్చు 6 పాత్రలే కాక, వధూహస్తము(ఇది గూడ ఒకపాత్రగ 
పరిగణింపబడుచున్నది!), వరిపేలాలుంచిన క్రొత్త చేట, సన్నెకల్లు - అను 3 అదనపు 
పాత్రల నుంచవలెను. అందుచేత, 'వధ్వంజలిం” అని చెప్పి వరుడు తన రెండుచేతులతో 
వధువుయొక్క దోసిలిని పట్టుకొని దానిని తలక్రిందుగా అగ్ని కుత్తరమున వేసిన మొదటి 
దర్భలవరుస మొదట నుంచి వెంటనే తీసివేసి, ' హోమవిధానదర్వీం” అని చెప్పి, దాని ప్రక్కకు 
రెండవదర్శ్భలవరుస మొదట ప్రధానదర్వీని బోర్లించి ఉంచవలెను. పిదప “ద్వితీయ దర్వీం 
సహచాజ్యధాన్యా” అని చెప్పి కుడిఎడమచేతులలో స్రువమును, ఆజ్య పాత్రను ఒకేసారి తీసికొని 
మునుపుంచిన పాత్రలకు తూర్పున కుడిఎడమ వరుస దర్భలపై బోర్లించి యుంచవలెను. 
తర్వాత *ప్రోక్షార్థపాశ్రేణ సహ ప్రణీతా' అని చెప్పుచు, ప్రోక్షణిని, ప్రణీతిపాత్రను ఒకేసారి 
కుడి ఎడమచేతులలో పట్టుకొని వానిని ఇదివరకుంచిన పాత్రలకు తూర్పున కుడి ఎడమ 
వరుస దర్భలపై బోర్లించి ఉంచవలెను. తర్వాత “ఇధ్మం చ శమ్యా' అని చెప్పుచు, 15 
సమిధలు గల ఇధ్మకట్టను, 5 సమిధలు గల శమ్యలకట్టను కుడి ఎడమచేతులలో 
గ్రహించి, ఇదివరకుంచిన పాత్రలకు తూర్పున కుడిఎడమ వరుసల దర్భలపై నుంచ 
వలెను. చివరిగా, “సహ లాజమశ్మ” అని చెప్పుచు కుడి ఎడమచేతులలో వరిపేలా 
లుంచిన చేటను, సన్నెకల్లును తీసికొని మునుపుంచిన పాత్రలకు తూర్పున కుడి, ఎడమ 
వరుసదర్శ్భలపై నుంచవలెను. చివరి రెండుపాత్రలను మొదట నుంచిన 6 పాత్రలకుత్తర 
మున మూడవవరుసలో నుంచవలెనని కొందటి మతము. కాని, “కల్యాణేష్వేవోద 
గన్తాని, తేషాం నైవ త్రేధాసాదనం పంక్తిషు స్యాత్‌ =శుభకార్యములందు ఉత్తరాంతముగా 


పూర్వప్రయోగే 455 వివాహప్రయోగః 


శ్లో! వధ్వంజలిం హోమవిధానదర్వీం, ద్వితీయదర్వీం సహ చాజ్యధాన్యా! 
ప్రోక్షార్థపాత్రేణ సహ ప్రణీతా, మిధ్మం చ శమ్యా, సహ లాజమశ్మ|) 
సొవధూహస్తయో స్పాదన ప్రోక్షణ తపన సంమర్దనాని కరోతి! శమ్యాః పరిధ్యర్థే! 
పాత్రాసాదనాద్యాజ్యభాగాన్తం కృత్వా! వర ఉత్థాయ! 
అభిమంత్రణమ్‌ :5 సోమః ప్రథమ ఇతి ద్వాభ్యా మాసీనవధూహృదయ మభిమంత్ర 
యేత।! 
(“ళ్లో|సోమః ప్రథమ మన్రాభ్యాం స్వయముత్సాయ వై వరః! 
హృదయం సంస్పృశన్‌ వధ్వాః కుర్యాదేవాభివ్రు ణమ్‌| - ఇత్యత్ర కారికా) 

మం॥ సోమీః ప్రథమో వీవిదే గన్ధర్వో వీవిద ఉత్తరః! తృతీయో అగ్నిష్టే పతీ- 
స్తురీయస్తే మనుష్ట్యజాః|౧| సోమో= దదద్గన్ధర్వాయ గన్బర్వోజదదదగ్నయే! 


రయిం చ్‌ పుత్రాగ్‌ శృాదాదగ్నిర్మహ్యమథో ఇమామ్‌! ౨|| (తై.మం.పా.1.3) 


yy 


ణీగ్రహణమ్‌:౫అథాస్యై దక్షిణేన నీచా హస్తేన దక్షిణ ముత్తానగ్‌ం హస్తం 


లకు 


పాత్రాసాదన చేయవలెను, అదియు మూడువరుసలుగా చేయకూడదు అను 
నృసింహకారికవల్ల,ఇట్టు 3వవరుసలో నీరెండుపాతల నుంచుట శాస్తసమ్మతము కాదు. 
౧ ౧ న్‌ 'ఆ 
* వధూహస్తము నిక్కడ దర్వీగా పరిగణించుటచే, దర్వులకు చేయు ఆసాదన (ఇదివరకే 
చెప్పినట్లుగా అగ్నికి ఉత్తరమున వేసిన దర్భలపై నుంచుటు, ప్రోక్షణము, తపనము (దోసిలిని 
అగ్నిపై చూపెట్టి కాచినట్లు చేయుట), సంమార్దనము (దర్భలతో తుడుచుట) - ఇవన్నియు 
ప్రధానదర్వీకి చేసినట్టుగా చేయవలెను. పర్యగ్నికరణమును ఆజ్యపాత్రకే గాక లాజపాత్రకును 
చేయవలెను. ఇట్టు ఆజ్యభాగాంతము చేయవలెను (వివరణకై షట్పాత్రప్రయోగాధ్యాయమును 
చూచునది). ఇది ఆజ్యభాగము గనుక ఇందులో పరిధ్యర్థము శమ్యల నుపయోగింపవలెను. 
500 ఆజ్యభాగాంతము చేసిన తర్వాత వరుడు లేచి నిలబడి, “సోమః ప్రథమో”, “సోమో దద 
ద్దంధర్వాయ” అను రెండుమంత్రములతో తనకుడిచేత కూర్చొనియే యుండిన వధువుయొక్క 
హృదయమును స్పృశించవలెను. 
501 అథ=పిమ్మట, “గృబ్ఞామి తే” ఇతి చతసృభిః బుగ్భిరన్తే = వరుడు “గృభ్ఞామి తే” అను 


పూర్వప్రయోగే 456 వివాహప్రయోగః 


సాజ్జుష్టమ్‌ 'గృజ్జామి తే ఇతి చతసృభిః బుగ్భిరన్తే గృహీత్వోత్థాప్య (తై.మం.పా.!.3) 
మం] గృబ్ఞామీ తే సుప్రజాస్త్వాయ హస్తం మయా పత్యా జరద్‌ష్టిర్యథా= సః! 
భగో అర్యమా సేవితా పురీన్ధిర్మహ్యం త్వా౭.దుర్గార్‌ హపత్యాయ దేవాః॥౧| 
తేహ పూర్వే జనాసో యత్రీ పూర్వ్వవహో హితాః। మూర్ధన్వాన్‌ యత్రీ సౌభ్రవః 
పూర్వో దేవేభ్య ఆతపత్‌॥౨| సరస్వతి ప్రేదమీవ సుభీగే వాజినీవతి! తాం త్వా 


అ 


జీ 


శ్వేస్య భూతస్యే ప్రగాయామస్యగ్రతః౩॥ య ఏతీ ప్రదిశస్సర్వా దిశోజను 
పవమానః! హిరీణ్యహస్త ఐరంమస్స త్వా మన్మనసం కృణోతు॥౪|॥ 
సప్తపది: 52 అథైనా ముత్తరేణాగ్నిం దక్షిణేన పదా ప్రాచీముదీచీం వా ప్రక్రమయత్యేక- 


ష ఇతి! సఖేతి సప్తమే పదే జపతి! 


ల్‌ 


నాల్గుమంత్రములను పఠించిన పిదప, అస్యై=ఈవధువుయొక్క, ఉత్తానగ్‌ం దక్షిణం హస్తం= 
వెల్లకిల చాచిన కుడిచేతిని, దక్షిణేన నీచా హస్తేన తన బోర్లించిన కుడిచేతితో, సాజ్జుష్టమ్‌= 
బొటనవ్రేలితోసహ, గృహీత్వా=పట్టుకొని, ఉత్ధాప్య=(ఆమెను) లేపి, 

502అధథ=పిమ్మట, ఏనామ్‌=-ఈవధువును, ఉత్తరేణాగ్నిం= అగ్ని కుత్తర భాగమందు, దక్షిణేన 
పదా=కుడిపాదముతో, ప్రాచీముదీచీం వా౭తూర్చువైపునకుగాని, ఉత్తరమువైపునకుగాని, ఏక 
మిష ఇతి= “ఏకమిషి అను మంత్రమునుండి “సప్త సప్తభ్యః అను మంత్రమువరకు చెప్పుచు, 
అభిప్రక్రమయతి=తనతోగూడ (వరుడు) నడిపించుచున్నాడు. సప్తమే పదే =“సప్త సప్తభ్యః" 
అని ఏడవ అడుగు వేసినపు డచట తాను నిలుచుండి, తనతో సమానముగా వధువును నిలు 
చుండబెట్టి, సఖేతి=“సఖా సప్తపదా భవి అను మంత్రమును, జపతి=జపించుచున్నాడు. 
సాప్తపదికపద్ధతి: సుదర్శనాచార్యుల ఆపస్తంబసూత్రవ్యాఖ్యానము ననుసరించి బ్రహ్మశ్రీ అగ్ని 
ష్టోమం బ్రహ్మావధానులు చెప్పిన సప్తపదివిధాన మిట్లున్నది: అగ్నికి ఉత్తరమున పూర్వాగ్రము 
గా గాని, ఉత్తరాగ్రముగా గాని వస్త్రమును పరచి, దానిపై బియ్యమును పోసి, ఆబియ్యముపై 
తూర్పునకు కొనలుండునట్లు తమలపాకులను, వక్కలను, పసుపుకొమ్ములను, కర్టూరఫల 
మును ఉంచి, వరుడు తన కుడిపాదమును ముందుగా ఆతమలపాకులపైనుంచి అడుగులు 
వేయుచు, తన హస్తమును పట్టుకున్న వధువును తనవెనుకనే ఆమె కుడిపాదము నదే తమల 
పాకులపై పెట్టించుచు, ఆమె అడుగును పెట్టునప్పుడు “ఏకమిషే ఇత్యాది ఏడు మంత్రములను 


పూర్వప్రయోగే 457 వివాహప్రయోగః 


మం! ఏకీమిషే విష్ణుస్త్వా౭ న్వేతు!౧|| ద్వే ఊర్జే విష్ణస్త్వా౭న్వేతు! ౨|| త్రీణి 


జ 


వ్రతాయ విష్ణుస్త్వా౭ న్వేతు|౩| చత్వారి మాయోభవాయ విష్ణుస్త్వాజన్వెతు 
|9|| పంచ ప్రశుభ్యో విష్ణుస్తా= న్వేతు౫| షడృృతుభ్ల్యో విష్ణుస్త్వా౭న్వేతు!౬|| 


సప్త సపభ్యో హోత్రాఖ్యో విష్ణుస్త్వా౭ న్వేతు|౭| (తై.మం.పా.1.3) 


మం! సఖా స్రప్తపదా భవ సఖథాయౌ స్తప్తపీదా బభూవ సఖ్యం తే గమేయగ్‌ం 
సఖ్యాత్తే మా యోషగ్‌ం స్రఖ్యాన్మే మా యోష్టాస్సమేయావ సంకీల్పావహై 
సంప్రీయౌ రోచ్లిష్టూ సుమనస్యమానౌ' ఇష్పమూర్జీమభి సంవసానౌ సం నౌ 
మనాగ్‌ంసి సంవ్రతా సము చిత్తాన్యాకీరమ్‌! సా త్వ మస్య మూహమీమూహ- 
మీస్మి సా త్వం ద్యౌరహం పృథివీ త్వగ్‌ం రేత్రో౭= హగ్‌ం రేత్రోభృత్త్వ్వం మనో= 


Ba 


స్మి వాక్వగ్‌ం సామాహమస్మ్య్భృక్వగ్‌ం సా మామనువ్రతా భవ పుగ్త్‌ంసే 


మే 
పుత్రాయ వేత్తవై శ్రియె పుత్రాయ వేత్తవ ఏహీ సూన్ఫతే!! (తై.మం.పా.1.3) 


చెప్పుచు, ఏడు అడుగుల నామెచే వేయించుచు తనవెంట నడిపించవలెను. ఏడవస్థానములో 
తనతో వధువును సమానముగా నిలుచుండబెట్టి, “సఖా సప్తపదా భవి నుండి “సాత్వమసి” 
వరకు గల మంత్రములను చెప్పి, ఆ తర్వాత ఆమె తనవెంట నడచుచుండగా అగ్నిచుట్టును 
ప్రదక్షిణము చేసి, అగ్నికి పడమట మునుపటివలెనే కూర్చొని ప్రధానహోమమును చేయవలెను. 
ఇచ్చట “సోమాయాజ్యాహుతేః అను నొకకారిక యున్నది. అనగా సప్తపది తర్వాత, 
“సోమాయ జనివిదే స్వాహా” అను హోమమును చేయుటకు ముందుగా చేయు ప్రదక్షిణమును 
బ్రహ్మస్థానమందలి విప్రుడు లోపలికుండునట్లును, ఆతర్వాత (లాజహోమానంతరము) చేయు 
ప్రదక్షిణము నతడు వెలుపలికుండునట్లును (అనగా బ్రహ్మకు, అగ్నికి మధ్యనుండి నడచుచు) 
చేయవలెనని దీని కర్ణము. గమనిక: పాణిగ్రహణము, సప్తపది అత్యంత ప్రధానమైన ఘట్టములు. 
వీనితో వధూవరుల దాంపత్యారంభము పరిపూర్ణమై, ఇప్పటినుండి వధువునకు వరునియొక్క 
గోత్రప్రవరలు అనువర్తించును. ఇవి పూర్తి కానిదే పెండ్లి పూర్తి కాదు. 


పూర్వప్రయోగే 458 వివాహప్రయోగః 


శ్లో! సోమాయాజ్యాహుతేః పూర్వం సబ్రహ్మాగ్నేః ప్రదక్షిణమ్‌! 
మాహుతేః పశ్చా దృ్రృహ్మాపష్యేకో బహిర్భవేత్‌॥) 
53స్తూ!! ప్రాగ్టోమా తృబ్రహ్మాణం ప్రదక్షిణీకృత్య, యథాస్థాన ముపవిశ్యాన్వారబ్ధాయా 
చతుర్గ్భ్భహీత ముత్తరా ఆహుతీర్ణుహోతి సోమాయ జనివిదే స్వాహేత్యేతైః ప్రతి మన్తమ్‌! 
ప్రధానాహుతయకః(తై.మం.పా.1.4) 

1. సోమాయ జనివిదే స్వాహా! సోమాయ జనివిద ఇదం న మమ॥ 

2. గ్రన్ధర్వాయ జన్లివిదే స్వాహా! గన్గర్వాయ జనివిద ఇదం న మమ 

3. అగ్నయే జనివిదే స్వాహ! అగ్నయే జనివిద ఇదం న మమ॥ 

4. కన్యలా పితృభ్యో యతీ పేతిలోకమవి దీక్షామీదాస్థ స్వాహా! వధ్వై 
సూర్యాయేదం న మమ! | 

5. ప్రేతో ముఖ్బాతి నాముతీస్సు బద్ధామముతీస్కరత్‌। యథ్లేయమిన్హ్ర మీఢ్వ- 
స్సుపుత్రా సుభగా సేతి స్వాహీ! ఇంద్రాయ మీఢుష ఇదం న మమ॥ 

6. ఇమాం త్వమీన్హ్ర మీఢ్వస్సుపుత్రాగ్‌ం సుభగాం కృణు|దశౌస్యాం పుత్రానా- 
ధేహి పతీమేకాదశం కీధి స్వాహ! ఇంద్రాయ మీఢుష ఇదం న మమ॥ 

7. అగ్నిరేతు ప్రథమో దేవతాన్తాగ్‌ం సో౭న్వై ప్రజాం ముఖ్బుతు మృత్యు- 
పాశాత్‌| తదయగ్‌ం రాజా వరుణో=౭ నుమన్యత్రాం యథేయగ్గ్‌ స్త్రీ పౌత్ర- 


503 ప్రాగ్గోమాత్‌=ప్రధదానహోమమునకు ముందు, సబ్రహ్మాణం=బ్రహ్మసహితముగ, అగ్నిం= 

అగ్నిని, ప్రదక్షిణం కృత్వా=(వధువుతో గూడి) ప్రదక్షిణము చేసి- ఇది ఇదివరకే సప్తపదిలో 

చెప్పబడినది; యథాస్థానముపవిశ్య=యథాస్థానములో కూర్చొని, అన్వారబ్ధాయా=వధువు 

తనను తాకుచుండగా, చతుర్భృహీతమ్‌= స్రుక్కుతో చతుర్చుహీతాజ్యముతో, ఉత్తరా=తరు 
౧ ౧ 

వాతి, సోమాయ జనివిదే స్వాహేత్యేతైః =సోమాయ జనివిదే స్వాహా మున్నగు 16 మంత్రము 

లతో, ప్రతిమన్తమ్‌ =ప్రతిమంత్రమునకు, ఆహుతిర్దు హోతి= ఆజ్యాహుతు లిచ్చుచున్నాడు. 


పూర్వప్రయోగే 459 వివాహప్రయోగః 


మఘం న రోదాత్స్వాహో! అగ్నీవరుణాభ్యామిదం న మమ 
( లం శ ం ఆ bie, | శ్ర 

జమామగ్నిస్త్రాయతాం గార్‌హపత్యః ప్రజామస్యై నయతు దీర్గమాయుః 
అతూన్యోపస్థా జీవేతామస్తు మాతా పౌత్రమానన్హమభి ప్రబుధ్యతా- 
మియగ్గ్‌ం స్వాహా! అగ్నయే గార్తపత్యాయేదం నమమ! 
= ౧ వా 
మాతే గృహే నిశిఘోష ఉత్థాదన్యత్ర త్వద్రుదత్యస్సంవీశన్తు! మా త్వం 
వికేశ్యుర ఆవధీష్టా జీవపేత్నీ పతిల్లోకే విరాజ పశ్యేన్తీ ప్రజాగ్‌ం సుమేనస్య- 
మోనాాగ్డ్‌ స్వాహా। అగ్నయే గార్రపత్యాయేదం న మమ! 

= వా 


. ద్యౌస్తేష్ఫృష్టగ్‌ం రక్షతు వాయురూరూ అశ్విసౌచ స్తనం ధయన్తగ్‌ం సవి- 


తా౭భి రక్షతు] ఆవాసేసః పరిధానాద్బృహస్పతిర్విశ్వేదేవా అభి రీక్షన్తు 
పశ్చాత్స్వాహో| ద్యువాయ్వశ్వి సవితృబృహస్పతివిశ్వేభ్యోదేవేభ్య ఇదం 
నమమ! 


. అప్రజస్తాం పాత్రమృత్యుం పాప్మానీముత వా౭ఘమ్‌! శ్రీర్ధస్స్రఉమివో- 


క ఈ 


న్ముచ్య ద్విషద్భ్యః ప్రతీ ముఖ్బామి పాశగ్గ్‌ స్వాహీ॥ వధ్వై సూర్యా- 
యేదం న మమ! | 


. ఇమంమే వరుణ శ్రుధీ హవీమద్యా చ మృడయ] త్వామీవస్యురాచీకే 


స్వాహా! వరుణాయేదం న మమ! (తై.సం.2.1.11) 


. తత్త్వా యామి బ్రహ్మణా వన్దేమానస్తదాశొస్తే యజమానో హవిర్భీః। 
కపాలి ణావ్ధమానస్రదాళ, పే 


అహేడమానో వరుణేహ భోధ్యురుశగ్‌ంస మా న ఆయుః ప్రమోషీ 
స్స్వాహీ| వరుణాయేదం న మమ (తై.సం.2.1.11) 


. త్వం నో అగ్నే వరుణస్య విద్వాన్దేవస్య హేడో= వీయాసిసీష్టాః! యజిష్టో 


వహ్నీతమళ్శోశుచానో విశ్వా ద్వేషాగ్‌ంసి ప్రముముగ్గ్యస్మత్స్వాహా! 


పూర్వప్రయోగే 460 వివాహప్రయోగః 


అగ్నీవరుణాభ్యామిదం న మమ! (తై.సం.2.5.12) 
15. సత్వం నో అగ్నేఒవమో భీవోతీ నేదీష్టో అస్యా ఉషసో వ్యేష్టా! అవేయక్ష్వ 


నో వరుణగ్‌ం రరాణో వీహి మృడ్రీకగ్‌ం సుహవో న ఏధి స్వాహా! అగ్నీ 
వరుణాభ్యామిదం న మమ! (తై.సం.2.5.12) 
16. త్వమీగ్నే అయా౭ స్యయా సన్మనీసా హితః! అయా సన్‌ హవ్యమూహి- 


షే ఒయా నో ధేహి భేషజరగ్ట్‌ స్వాహో! అగ్నయే అయస ఇదం న మమ! 


అశ్మానమాస్థాపనమ్‌- లాజహోమః- అగ్ని ప్రదక్షిణాని చ 
(సంగ్రహముగా అశ్మాస్థాపన, లాజహోమ, ప్రదక్షిణములు చేయవలసిన విధానము: 
ప్రధానహోమానంతరము 1. మొదట వధువుతో సన్నెకల్లును త్రొక్కించవలెను. 

2. తర్వాత వరుడు వధువు దోసిటిని ఆజ్యముతో అభిఘరించి అందులో వరుడు (లేక 
వధువు సోదరుడు) రెండు(పంచావత్తులు మూడు)సార్లు పేలాలనుంచి, మరల నేతితో 
అభిఘరించి, ఆమె చేతిని వరుడు పట్టుకొని, ఆమె దోసిటిలో గల లాజలను హోమము 
చేయించవలెను. ఇది ప్రథమహోమము. 

3. పిదప దంపతులు కలిసి అగ్నిని ప్రదక్షిణము చేయవలెను. తర్వాత దంపతులు 
మొదటివలెనే 1,2,3 కార్యములను చేయవలెను. ఇది ద్వితీయహోమము. మూడవ 
సారిగా మరల 1,2,3 కార్యములు చేయవలెను. ఇది తృతీయహోమము. ఇట్లు మూడవ 
ప్రదక్షిణము తర్వాత దంపతులు అగ్నికి పశ్చిమమున యథాస్థానములో కూర్చొన 
వలెను. వరుడు జయాదిహోమములను అగ్న్యుపస్థానాంతముగ చేయవలెను. ఇట్లు 
సన్నెకల్లును త్రొక్కుట మూడుసార్లు, హోమము మూడుసార్లు, ప్రదక్షిణము మూడు 
సార్లు చేయవలెను. ప్రదక్షిణమును వధూవరు లిర్వురూ చేయవలెను. సన్నెకల్లును 
వధువు మాత్రమే త్రొక్కవలెను. మొదటిసారి త్రొక్కినప్పుడు వరుడు (లేకున్న అతని 
సోదరి) ఆమె కాలివ్రేళ్లకు మెట్టెలను తొడుగవలెను. వరుడు గాక వధువుసోదరుడు ఆమె 
చేతిలో లాజల నుంచినచో వరుడతనికి క్రొత్తబట్టలు కట్నముగ నిచ్చుట ఆచారము. 


పూర్వప్రయోగే 461 వివాహప్రయోగః 


మూడు సార్లు సన్నెకల్లును త్రొక్కించునప్పుడు చెప్పవలసిన మంత్ర మొక్కటే. అప్తే 
మూడు సార్లు ప్రదక్షిణము చేయునప్పుడు చెప్పవలసిన మంత్రములును ఒక్కటే. కాని 
మూడు హోమములకును మంత్రములు వేర్వేరుగా నున్నవి. ' శమీపల్లవమిశ్రాన్‌ లాజా 
నంజలినావపతతి' అను కాత్యాయనవాక్యముండుటచే, లాజలనుశమీపల్లవయుత 
ముగ హోమము చేయవలెనని కొన్ని ప్రయోగములలో చెప్పబడినది. ) 

594స్తూ|| అథైనా ముత్తరేణాగ్నిం దక్షిణేన పదా౭శ్మాన మాస్థాపయత్యాతిస్టేతి! 

మం! ఆతీష్టేమమశ్మానమత్మేవ త్వగ్గ్‌ స్థిరా భవ! అభితిష్ట పృతన్యతసృహిస్వ 
పృతనాయతః! (తై.మం.పా.1.5) క 

(పిదప వరుడు వధువు పాదముల రెండవవ్రేళ్లకు మెష్టిలను తొడుగవలెను) 

505 వా || యథాస్థానముపవిశ్య! వధ్వాంజలావుపస్తీర్య! ద్విర్హాజానోప్య (పంచావత్తినః 
త్రిః) | అభిఘార్య! “ఇయం నారీ’ తి జహోతి! తస్యాస్సోదర్యో లాజానావపతీత్యేకే। 


50 అధథ=తర్వాత, ఉత్తరేణాగ్నిం=అగ్నికి ఉత్తరమున, ఆతిష్టేతి= “ఆతిష్టమమశ్శ్మాన' మను 
మంత్రముతో, ఏనాం=ఈవధువును, దక్షిణేన పదా=కుడిపాదముచేత, అశ్మానమ్‌=సన్నె 
కల్లును, ఆస్థాపయతి=త్రొక్కించుచున్నాడు. అనగా ప్రధానహోమానంతరము వరుడు వధువు 
కుడిచేతిని తనకుడిచేతితో పట్టుకొని తీసికొని వచ్చి, పాత్రాసాదనకాలములో అగ్నికి ఉత్తరమం 
దుంచిన సన్నెకల్లు వద్ద ఆమెను తూర్పుముఖముగ నిలబెట్టి, “ఆతిష్టేమమశ్శాని మను మంత్ర 
మును పఠించి ఆమె కుడిపాదముచే నా సన్నెకల్లును త్రొక్కించి, ఆమెపాదములయొక్క 
రెండవవ్రేళ్లకు మెట్టిలను తొడుగవలెను. మెట్టిలను వరుడు కాక అతని అక్కయో, చెల్లైలో తొడు 
గుట కొందరి సంప్రదాయము. ఇది మొదటిసారి సన్నెకల్లును త్రొక్కించుట. 

55 శ్రర్వాత్ర అగ్నికి పడమట యథాస్థానమున పీటలపై కూర్చొని, వరుడు స్రువముతో నేతిని 
తీసికొని వధువు దోసిటి నభిఘరించి, పాత్రాసాదన చేసినప్పుడు అగ్నికి ఉత్తరమున నుంచిన 
లాజలను రెండుసార్లు ఆమె చేతిలో నుంచి, వానిని మరల నేతితో అభిఘరించి, “ఇయం నారీ” 
అను మంత్రమును చెప్పి, అమె హస్తమును పట్టుకొని దైవతీర్థముతో ఆలాజలను అగ్నిలో 
వేయించవలెను. ఇది ప్రథమలాజహోమము. వరుని ప్రవరలో ఐదుగురు బుషులపేర్లుండినచో 
(ఉదా: శ్రీవత్సగోత్రీకులు) రెంటికి బదులు మూడుసార్లు వధువుచేతిలో లాజల నుంచవలెను. 


పూర్వప్రయోగే 462 వివాహప్రయోగః 


మం! జయం న్రార్యుప బ్రూతే కుల్పాన్యావ పన్తికా! దీరాయురీస్తు మే పతి 

టు! = rae తై చాటు న = జా 
రీవాతు శరదీశ్శతగ్‌ స్వాహి! అగ్నయ ఇదం న మమ! (తై.మం.పా.1.5) 
జ కా ౧ 
506 వా వధూహస్తం గృహీత్వా! క తుభ్యమగ్నే” ఇతి త్రీన్మంత్రాన్‌ జపిత్వా! అన్తేవధ్వా 
స్సహ ప్రదక్షిణమగ్నిం కృత్వా! 
మం! తుభ్యమగ్రే పర్య వహన్థ్ఫూర్యాం వీహతుసా సహ|పునః పతీభ్యో జాయాం 
దా అగ్నే ప్రజయా సహ॥౧| పునః పత్నీమగ్నిరదాదాయుషా సహ వర్చసా! 
దీర్దాయురస్యా యః పతిస్స ఏతు శరదీశ్శతమ్‌! ౨||విశ్వా ఉత త్వయావయం 
ధారా ఉదన్యా ఇవ! అతీగాహేమహి ద్విషః॥3॥ (తై.మం.పా.1.5) 
507 వా||* ఆతిష్టేమమ్‌” ఇత్యశ్మానమాస్థాష్య! పూర్వవదుపవిశ్య| హస్తం విముచ్య! 
మం|| ఆతిష్టేమమశ్మానమళ్ళెవ త్వర్గ్‌ స్థిరా భవ! అభితిష్ట పృతన్యతస్సహస్వ 
పృతనాయతః। 


వధువుయొక్క సోదరుడుగాని తత్సమానీకుడుగాని ఆమె చేతిలో లాజలనుంచగా వానితో వరు 
డామెచేత హోమము చేయింపవలెనని ఒక మతము. ఇట్టు జరిగినచో వరుడు వధువు సోదరునకు 
తగు కట్నమును (నూతనవస్త్రములు) ఇచ్చుట ఆచారము. ఆపస్తంబుడు సోదరు డామె చేతిలో 
లాజల నుంచుట వికల్పపక్షముగా చెప్పినాడు. పారస్కర, ఆశ్వలాయనాదులు దీనిని 
ప్రధానపక్షముగానే తెల్పినారు. ఆచరణలో నీపక్షమునే పలువురు పాటించుచున్నారు. 

50 శ్రర్వాత, వధూహస్తం గృహీత్వా=వధూహస్తమును పట్టుకొని, “తుభ్యమర్నే” ఇతి త్రీన్‌ 
మంత్రాన్‌ జపిత్వా= “తుభ్యమగ్రే” అను మూడుమంత్రములను జపించి, ప్రదక్షిణమగ్నిం కృత్వా 
= అమెచేతి నట్లే పట్టుకొని బ్రహ్మ వెలుపలికుండునట్లుగా అగ్నిచుట్టను ప్రదక్షిణము చేసి (ఇది 
ప్రథమప్రదక్షిణము), ఆమెను సన్నెకల్లు కడకు తీసికొని వచ్చి, 

507 “ఆతిష్టేమమ్‌” అను మంత్రమును చెప్పి, ఆమెచే రెండవసారి సన్నెకల్లును త్రొక్కించి, మరల 
మునుపటివలెనే అగ్నికి పశ్చిమమున కూర్చొని, ఆమె చేతిని విడిచి, 


పూర్వప్రయోగే 463 వివాహప్రయోగః 


5వా| పూర్వవల్లాజానోప్య! “అర్యమణన్నుదేవమ్‌” ఇతి పూర్వవల్లాజాన్‌ హుత్వా! 
మం॥ అర్యమణం ను దేవం కన్యా అగ్నిమయక్షత।! స జ్రమాం దేవో అధ్వరః 
ప్రేతో ముఖ్బాతి నాముతస్సుబద్ధామముతస్కరత్స్వాహా! అర్యన్షు ఇదం న 
మమ! 

59 వా] పునశ్చ పూర్వవ'త్తుభ్యమగ్రే” ఇతి ప్రదక్షిణమ్‌! 

మం! తుభ్యమగ్రే పర్య వహన్థ్ఫూర్యాం వహతునా స్రహ]పునః పతిభ్యో జాయాం 
దా అగ్నే ప్రజయా సహ॥౧|| పునః పత్నీమగ్ని రదాదాయుషా సహ వర్చేసా! 
దీర్దాయురీస్యా యః పతిస్స ఏతు శరదశ్శతమ్‌! ౨|| విశ్వా ఉత త్వయావయం 
ధారా ఉదన్యా ఇవ! అతీగాహేమహి ద్విషః॥3॥ (తై.మం.పా.1.5) 

50 వా!“ ఆతిష్టేమమ్‌” ఇత్యశ్మానమాస్థాప్య| పూర్వవదుపవిశ్య] హస్తం విముచ్య। 
మం|| ఆతీష్టేమమళ్మానమళ్ళేవ త్వర్గ్‌ స్థిరా భవ! అభితీష్ట పృతన్యతసృహస్వ 
పృతనాయతః॥ 

5%వా! యథాస్థానముపవిశ్య, పూర్వవ ' త్వమర్యమా' ఇతి లాజహోమం కుర్యాత్‌! 


508 పూర్వ వల్లాజానోప్య=మునుపటివలెనే వధువుహస్తములో లాజల నుంచి, “అర్యమణన్ను 
దేవమ్‌” ఇతి = “అర్యమణన్నుదేవమ్‌” అను మంత్రముతో, పూర్వవత్‌ =మునుపటివలెనే, 
లాజాన్‌ హుత్వా=ఆమెచే లాజలను హోమము చేయించి (ఇది ద్వితీయహోమము), 
59ప్పనశ్చ=మరల, పూర్వవత్‌ =తొల్లిటివలెనే, తుభ్యమగ్రే ఇతి=' తుభ్యమగ్రే' ఇత్యాది మూడు 
మంత్రములతో, ప్రదక్షిణమ్‌=ప్రదక్షిణమును చేసి (ఇది ద్వితీయప్రదక్షిణము) 

వ “ఆతిష్టేమమ్‌” అను మంత్రమును చెప్పి, ఆమెచే మూడవసారి సన్నెకల్లును త్రొక్కించి, మరల 
మునుపటివలెనే అగ్నికి పశ్చిమమున కూర్చొని, ఆమె చేతిని విడిచి, 

5% అగ్నికి పడమట కూర్చొని, క్రింద నిచ్చిన 'త్వమర్యమా” అను మంత్రముతో మునుపటి వలెనే 
వధువుచేతిలోని లాజలను హోమము చేయింపవలెను. ఇది తృతీయహోమము. 


పూర్వప్రయోగే 464 వివాహప్రయోగః 


మం త్వమీర్యమా భీవసి యత్కనీనాం నామీ స్వధావథ్స్వర్యం బిభర్షి! అంజని 
వృక్షగ్‌ం సుధీత్రం న గోభిర్యద్దమృతీ సమీనసా కృణోషి స్వాహా! అగ్నయే 
అర్యమ్లు ఇదం న మము 

అ 
52వా పునశ్చ పూర్వవ'త్తుభ్యమగ్రే” ఇతి వధ్వా సహ అగ్ని ప్రదక్షిణం కృత్వా! 
మం! తుభ్యమరగ్రే పర్యవహన్దూర్యాం వీహతుసా సహ!lపునః పతిభ్యో జాయాం 
దా అగ్నే ప్రజయా సహ॥౧|| పునః పత్నీమగ్ని రదాదాయుషా సహ వర్చీసా! 
దీర్జాయుర్‌స్యా యః పతిస్స ఏతు శరదీశ్శతమ్‌! ౨|| విశ్వా ఉత త్వయావయం 
ధారా ఉదస్యా ఇవ! అతీగాహేమహి ద్విషః॥3॥| (తై.మం.పా.1.5) 
జయాదయః: వా! యథాస్థానముపవిశ్య। అనన్వారభ్య! (స్రువేణ)జయాది ప్రతి 
పద్యతే! శమ్యా అపోహ్య! సగ్గ్‌ స్రావం హుత్వా| ప్రాణాయామం, సర్వప్రాయశ్చిత్త 
హోమం, ఉత్తరపరిషేచనం, ప్రణీతామోక్షణం, బ్రహ్మోద్వాసనం కృత్వా! 

యోక్రవిమోచనమ్‌ 


514వా|| “ప్రత్వాముంచామి” ఇతి ద్వాభ్యాం యోక్ర్తం విముచ్య ప్రత్యక్పాాస్యాప ఉప 


512 ప్రునశ్చ=మరల,పూర్వ వత్‌ =తొల్లిటివలెనే, తుభ్యమగ్రే ఇతి=' తుభ్యమగ్రే' ఇత్యాది మూడు 
మంత్రములతో, వధ్వాస్సహ=వధువుతోగూడి, ప్రదక్షిణమ్‌=ప్రదక్షిణము చేసి (ఇది తృతీయ 
ప్రదక్షిణము) 

513 యథాస్థాన ముపవిశ్య=యథాస్థానమున కూర్చొని, అనన్వారభ్య= వధువును తాకకుండ, 
స్రువేణ=స్రువముతో, జయాది= జయాది హోమములు, ప్రతిపద్యతే=చేయబడుచున్నవి. ఇట్లు 
“షట్పాత్రప్రయోగః” అను ఆధ్యాయములో చెప్పినట్లుగా, జయాదిహోమములను, శమ్యలను 
తీసివేయుట, సంస్రావహోమమును, ప్రాణాయామమును, సర్వప్రాయశ్చిత్తహోమమును, 
ఉత్తరపరిషేచనమును, బ్రహ్మోద్వాసనాంతముగ చేసి, 

514 అగ్నికి పడమట వధూవరులు నిలబడి, వరుడు వధువు కెదురుగా పశ్చిమముఖముగా 
నుండి, మంగళసూత్రానంతరము వధువు నడుమునకు కట్టిన దర్భత్రాటిని “ప్రత్వాముంచామి” 


పూర్వప్రయోగే 465 వివాహప్రయోగః 


స్పృశ్య! “అగ్నే నయ” ఇత్యగ్న్యుపస్థానం కుర్యాత్‌! 

మం! ప్ర త్వా ముంచామి వరుణస్య పాశాద్యేన త్వా౭ బిధ్నాథ్సవితా స్తుకేతః! 
థాతుశ్చ యోసౌ సుకృతస్య లోకే స్యోనం తే సహ పత్యా కరోమి॥౧|| 

ఇమం విష్యామి వరుణస్య పాశం యమబీధ్నీత సవితా సుశేవీః| ధాతుశ్చ 
యోనౌ సుకృత స్యే లోకే రీష్టాం త్వా సహ పత్యా కృణోమి! ౨|| 

55వా॥ ఏతస్మిన్నగ్నౌ యదృతాదితహోమ, ప్రవిశ్యహోమ, స్థాలీపాక,శేషహోమ, 
పుంసువన, సీమన్త గృహప్రవేశ పార్వణపిండపితృయజ్ఞాపాసన వైశ్వదేవ పంచమహా 
యజ్ఞాన్‌ కుర్యాత్‌! 

ఆశీర్వచనాదీనివోవా| అనంతరం ఆశీర్వచనం కారయిత్వా! సదస్యేభ్యః యథాశక్తి 


ఫలదక్షిణాసమేత తాంబూలసత్కారం కారయిత్వా! సుమంగళీభిః హార తిపూర్వకం 
మంగళగానం కారయేత్‌! 


అను రెండు మంత్రములు జపించి విడిచివైచి, దానిని ఆమె వెన్కకు పడవేసి, నీటిని తాకి, * అగ్నే 
నయ సుపథా రాయే” అను మంత్రముతో అగ్న్యుపస్థానమును చేయవలెను. 

5 ఇంతవరకే వధువుపక్షమువారు వారి ఖర్చుతో చేయుటకు బాధ్యులు. ఇకపైని జరుగున 
వన్నియు వరుడే స్వయముగా ఖర్చుచేసి చేసికొనవలెను. ఇట్లు వివాహహోమము చేసిన 
అగ్నిని వరుడు రక్షించుకొని, వధువును ఆఅగ్ని తోబాటు స్వగృహమునకు తీసికొనిపోయి 
గృహప్రవేశము చేయవలెనని శాస్త్రము. ఈఅగ్నికే గార్హ్యాగ్ని, ధార్యాగ్ని, స్మార్తాగ్ని - అని 
పేరులు. ఈ అగ్నిని జీవితాంతము రక్షించుకొని, అందులోనే యద్భృతాది, వివాహానంతర 
వరగృహప్రవిశ్యహోమములు, స్థాలీపాకము, శేషహోమము, పుంసువనహోమము, సీమన్త 
హోమము, గృహప్రవేశ హోమము, పార్వణపిండపితృ యజ్ఞములు, జాపాసనము, వైశ్వ 
దేవము, పంచమహాయజ్ఞములు చేయవలెను. (కాని ఈకాలములో ఎవ్వరును ఇట్లు వివాహా 
గ్నిని జీవితాంతము రక్షించుకొనుట లేదు. ) 

5% తర్వాత సదస్యులలో పెద్దవారికి, బ్రాహ్మణోత్తములకు వధూపక్షమువారు మంగళాక్షత లను 
లను పంచి, వారిచే ఆశీర్వాదయుక్తముగా వధూవరులపై ఆ అక్షతలను వేయించి, సదస్యు 


పూర్వప్రయోగే 466 వివాహప్రయోగః 


ఉత్తంభనాదిమంత్రజపకి(తై.మం.పా.1.6,7) 
(ఆపస్తంబసూత్రములో ప్రధానహోమానంతరము, వరు డాహోమాగ్నిని ఆరిపోకుండ 
కుంపటిలోగాని, కుండలోగాని భద్రపరచుకొని, ఆఅగ్నిని, వధువును తనయింటికి గొని 
పోయి, ఆఅగ్నినే తనగృహములో ప్రతిష్టించి, ప్రవిశ్యహోమాదులను చేయవలెనని 
యున్నది. వధువును గుజ్జములు, లేక ఎద్దుల బండిపై గాని, ఏనుగు లేక గుజ్జముపై 
నెక్కించుకొనిగాని తీసుకపోవలెననియు, ఇట్లు తీసుకపోవునప్పుడు ఎదురగు వివిధపరి 
స్థితులలో వాటికి తగిన మంత్రములు పఠించుచు పోవలెననియు ఉన్నది. ఈమంత్రముల 
కన్నిటికి కలిసికట్టుగా “ఉత్తంభనాదిమంత్రము' లని పేరు. ఈమంత్రము లన్నియు 
తైత్తిరీయమంత్రపాఠము నందలి ప్రథమప్రపాఠకములోని 6,7 ఖండములలో నున్నవి. 
కాని ఏకదినములో వివాహములు జరుగు నీకాలములో నట్టిపరిస్థితుల నెదుర్కొనుట 
కును, వానికి సంబంధించిన మంత్రములు చెప్పుటకును వీలు కలుగకున్నది. అందుచేత 
చాలామంది పురోహితులు ఈమంత్రములను వదలివేసి, వరుని యింటిలోనే ఉన్నట్లు 
భావించుచు, వివాహముచేసిన వేదికమీదనే వరునియింటిలో చేయవలసిన ప్రవిశ్యహో 
మాదులను చేయుచున్నారు. కొందరు లాంఛనమునకై క్రియారహితముగ ఉత్తంభ 
నాదిమంత్రములను పఠించి, ఆవల ప్రవిశ్యహోమాదులను చేయుచున్నారు. ఇట్టివారి 
కొజకై ఇచ్చట ఆమంత్రము లీయబడినవి. వీనిలో వేర్వేరు మంత్రములను వేర్వేరు సంద 
ర్భములలో చెప్పవలసియుండును. ఈ సందర్భము లధోజ్ఞాపికలలో గుర్తింపబడినవి.) 
57వా|| తతో వరః ప్రాణానాయమ్య, 'వూర్యోక్త వవంగుణవిశేవణఎిళిప్రాయా మన్యాం 


లందరికి ఫలదక్షిణాతాంబూలసత్కారములను చేసి, ముత్తెదువులచే మంగళహారతి నిప్పించ 
వలెను. కాని అదే వేదికపై స్థాలీపాకమువరకు, లేదా శేషహోమమువరకు జరిగినచో, లాజహో 
మానంతరము జరుగు కార్యములకు వరపక్షమువారు బాధ్యులు గనుక, ఇవన్నియు ముగి సిన 
పిదప వధూవరపక్షములవారిర్వురును కలిసి తాంబూలాదిసత్కారములను చేసి దంపతులకు 
మంగళహారతి నిప్పించవలెను. 

517ప్రిదప వరుడు ప్రాణాయామము చేసి, పూర్వోక్త ఏవంగుణ---- ఉత్తంభనాది మంత్రజపం 
కరిష్య” అని సంకల్పించి, క్రింద నిచ్చిన ఉత్తంభనాదిమంత్రములను పఠించవలెను. 


పూర్వప్రయోగే 467 వివాహప్రయోగః 


జుభతిథౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయణవ్రీత్య రం భగవ్నత్పై ంకర్య రూవం వివావా 
కర్భాంగం ఉత్తంభనాదిమంత్రడువం కరివ్య' అతి సంకల్బ్ప్య, తన్మంత్రజపం కుర్యాత్‌! 
మం! సత్యే నోత్తభితా భూమిస్ఫూర్వేణోత్తభితా ద్యాఃబుతేనాద్రిత్యాస్తిష్టన్ని 
దివి సోమో అధీశ్రితః॥ యుజ్లున్తీ బధ్నమీరుషం చరీన్తం పరీత్రస్టుషః। రోచన్తే 

= = క వాద ర = డం థ్‌ వు 
రోచ్చనా దివి! యోగేయోగే త్రవస్తీరం వాజేవాజే హవామహే! సఖాయ ఇన్ట) 
మూతయే! ోస్తుక్రిగ్‌ం శుకగ్‌ం శీల్మలిం విశ్వరూప్తగ్‌ం హిరీణ్యవర్ణగ్‌ం 
స్తువృతగ్‌ం సుచక్రమ్‌! ఆరోహ వధ్వమృతీస్య లోకగ్గ్‌ స్యోనం పత్యే వహతుం 

a నీ జ్‌ 4“ 3 Oa ° ల SE 
రృణుష్వ| ఉదుత్తర మారోహన్తీ వ్యస్యన్తీ పృతన్యతః॥మూర్థానం పత్యురారోహ 
జయా చ విరాడ్భవ! సమ్రాజ్ఞీ శ్వశురే భవ సమ్రాజ్ఞి శ్వశ్రువాం భవ! నసాన్దరి 
మ్రాజ్జీ భవ సమ్రాజ్ఞీ అధీ దేవృషు! స్నుషాణ్రాగ్‌ శ్వశురాణాం ప్రజాయాశ్చ 
ధనీస్య చ! పతీనాంచ దేవ్లూణాం చ సజాతానాం విరాడ్భవ!! 


ర్పర్గేషే బధ్యతే॥ 


521 నీలల్రోహితే భవతః కృత్యా సక్తిర్వ్యజ్యతే॥ ఏధన్నేఒ స్యా జ్ఞాతయః పతీ 


8 “సతే నోత్తభితా' అను మంత్రముతో వరుడు శకటమును సిద్ధపరచుచున్నాడు. 

2 “యుష్టాన్తి బ్రధ్నం--- అను మంత్రమును జపించి ఎద్దును (గుజ్జమును) బండికి కుడి 
వైపునను, “యోగేయోగే---” అను మంత్రమును జపించి ఎడమ వైపునను కట్టుచున్నాడు. 

520 “సుకిగ్‌ం శుకగ్‌ం*, '“ఉదుత్తరం”, “సమ్రాజ్జీ, “స్నుషాణాంి అను నాల్గు మంత్రములచేత 
బండి నెక్కుచున్న వధువు నభిమంత్రించుచున్నాడు. 

521 “నీలలోహితే---బధ్యతే” అను మంత్రమును జపించి నల్లదారమును బండియొక్క కుడి 
చక్రము పోవు గాడిలోను, ఎట్టదారమును ఎడమచక్రము పోవు గాడిలోను అడ్డముగా వేయు 
చున్నాడు. (ఇట్టి దారములపై చక్రములు నడచినచో బండికి శత్రువులచే బాధలు కలవని 
నమ్మకము. ఈదారములకు దిగదుడుపు త్రాళ్లని పేరు.) 


పూర్వప్రయోగే 468 వివాహప్రయోగః 


"యే వధ్వశ్చన్దం వీహతుం యక్ష్మా యన్తిజనాగ్స్‌ం అను! పునస్తాన్‌ 
యజ్ఞియా దేవా నయన్తు యత ఆగీతాః। మా వీదన్పరిప్తన్థినో య ఆసీదన్తి 
దమృీతీ! సుగే భీర్దుర్గ మతీత్రామపేద్రాన్వ రాతయః సుగం పస్థానమారుక్ష 
మరీష్టగ్గ్‌ స్వస్తివాహనమ్‌! యస్మీ న్వీరో న రిష్యేత్యన్యేషాం వినతే వసు! 
32త్రా మీన్షస్తానా మనుషో దురోణ ఆధ్ధత్తగ్‌ం రయిం దశవీరం వచ్రస్యవే! కృతం 
తీర్ధగ్‌ం సుప్రపాణగ్‌ం శుభస్పతీ స్థాణుం పేథేస్టామప దుర్మతిగ్‌ం హీతమ్‌!! 
అయం సో మహ్యాః పారగ్గ్‌ స్వస్తి నేషద్వనస్పతీః! సీరా నస్సుతరా భవ 
డీర్హాయుత్వాయ వర్చ్‌సే॥ అస్య పారే నీర్‌బుతస్య జీవా జ్యో తీరశీ మహి! 

రాయుత్వార అస్య పార నిర్‌బుతస్య జీ 
మహ్యా ఇన్ఫ్రస్వుస్తయే॥ 

యదృతాదిహోమః (తై.మం.పా.1.7) 


525 బ్ర త్రి జపిత్వా, వరః ప్రాణానాయమ్య, “వాంరోం తత్స) త/శ్రీగోలింద గోవింద గోవింద! 
శీమవావిభ్రోరాజ్రయావ్రవర్తమానన్య ----ళు భతిల శ్రీ భగవదాజ్టయా భగవ్వత్కై ౦ కళ్ళ 
రూవం ఆనయా నబోఢయా వధ్వా నవా యర్భ తాదవోయం కరవ్యు" ఇతి సంకల్ప్య! 


522 క్రై వధ్వశ్చన్ద్రం', “మావిదన్‌”, “సుగం పన్ధానమ్‌” అను మంత్రములతో ఆ దారముల 
మీదుగా బండిని తోలుకొని పోవుచున్నాడు. 

న్‌23 కృష్ణాగోదావర్యాది మహానదులను, గోవులు గోకికొనుటకు పాతిన గోవురాళ్లను, చతు 
ష్పథములను దాటిపోవునప్పుడు “తా మన్గసానా” అను మంత్రమును చదువుచున్నాడు. 

524 వుహానదులను నావచే దాటవలసినప్పుడు, ఆనావను “అయం నొ అను మంత్రముచే నభి 
మంత్రించుచున్నాడు. నావలో నదిని దాటునప్పుడు వధువు నావనడుపరిని చూడకూడదు. అట్లు 
నది ఆవలితీరము నకు చేరుకొన్న తర్వాత “అస్య పారే” అను మంత్రమును జపించుచున్నాడు. 
525 బ్వండ్రి శ్మశానమును దాటిపోవలసి వచ్చినను, బండి భగ్న మైనను, వధువుయొక్క ఆభరణా 
దులు నష్టమైనను, దారిలోనే వధూవరులు స్నానము చేసి, “వివాహాగ్నిప్రతిష్టాపనం కరిష్యే” 
అని సంకల్పించి, చక్షూర్ణోమాంతము చేసి, ఆ తర్వాత 'యద్భతే చిదభిశ్రిషః ఇత్యాది ఏడు 


పూర్వప్రయోగే 469 వివాహప్రయోగః 


5 అగ్నే రుపసమాధా నాద్యాజ్యభాగాంతే! అన్వారబ్ధాయాముత్తరా ఆహుతీర్ణుహోతి! 

1. యద్దృతే చీదట్లి శ్రిషః పురా జర్హృభ్య ఆతృదః! సంధాతా సన్ధిం మఘవా 
పుర్లోవస్తుర్నిష్కర్తా విహృతం పునస్స్వాహో! ఇంద్రాయ మఘవత ఇదం న 
మము॥ 

2. ఇడామగ్నే పురుదగ్‌ం సగ్‌ంస్రనిం గోశ్ళీశ్వత్తమగ్‌ం హవీమానాయ సాధ! 
స్యాన్నీస్సూను స్తనీయో విజావా౭గ్నే సా తే సుమతిర్యూత్వస్మే స్వాహీ! 
అగ్నయ ఇదం న మమ॥ 

3. జ్త్రమంమే వరుణ శ్రుధీ హవీమద్యా చ మృడయ] త్వామీవస్యురాచీక్తే 
స్వాహా! వరుణాయేదం న మమ! 


మంత్రములతో 'యదృతాదిహోమము” చేయవలెనని ఆపస్తంబసూత్రము తెల్పుచున్నది. కాని, 
ఈకాలములో ఈహోమమున కవసరమైన పరిస్థితులే కల్గకుండుటవల్ల, ఈహోమముతో 
పనిలేదని పలువురి అభిప్రాయము. ఐనను “వివాహే యదృతాదీని న త్యజేత్కదాచన = వివా 
హములో నెప్పుడును యదృతాదిహోమమును విడిచిపెట్టకూడదు” అను కారికయు, “వివాహే 
యద్భృృతాదీని కుర్యాదుద్వాహసిద్ధయే! ఏకగ్రామే=పి వాప్యేకగృహే వా న త్యజేద్బుధఃి, 
అనగా *వివాహపరిపూర్తికై యదృతాదిహోమమును చేయవలెను. వధూవరు లొకే ఊరిలో 
నున్నను, ఒకే యింటిలో నున్నను విజ్ఞులు దీనిని త్యజింపరాదు” - అను గౌతమమహర్షి నిర్దేశ 
మును ఉన్నందువలన, ఆపస్తంబుడు చెప్పిన పరిస్థితులు కల్గకున్నను వివాహపరిపూర్తికై ఈ 
హోమమును చేయవలెనని కొందరి మతము. క్రియ చేయకుండ హోమమంత్రములను జపించిన 
చాలునని కొందటీ అభిప్రాయము. హోమార్థమై వరుడు తన కుడికి వధువును కూర్చుండబెట్టు 
కొని పీటలపై కూర్చొని, ప్రాణాయామము చేసి, 'వారరోం తత్ఫత్‌--- యదృతాద హోమం 
కరివ్య ' అని సంకల్పము చేసి, 

526 “ష్షట్టాత్రప్రయోగః” అను అధ్యాయములో చెప్పినట్లుగా శమ్యల నుపయోగించి చక్షుర్లో 
మాంతము చేసి, వధువు తనను తాకుచుండగా తరువాతి ఏడు మంత్రములతో చతుర్శృహీతా 
జ్యముతో ప్రధానదర్వీతో ప్రధానహోమము చేయవలెను. 


పూర్వప్రయోగే 470 వివాహప్రయోగః 


4. తత్త్వా యామి బ్రహ్మణా వనీమానస్తదా శౌస్తే యజీమానో హవిర్భీః। 
అహేడమానో వరుణేహ బోధ్యురుశగ్‌ంస మా న ఆయుః ప్రమోషీ 
స్స్వాహీ| వరుణాయేదం న మమ! 


5. త్వం సో అగ్నే వరుణస్య విద్వాన్దేవస్య హేడో= వీయాసిసీష్థాః। యజిష్టో 
వహ్నీతమశ్శోశుచానో విశ్వా షార్‌ ప్రముముగ్ధ్యస్మ త్స్వాహో! | 
అగ్నీవరుణాభ్యామిదం న మమ! 

6. సత్వం నో అగ్నేఒవమో భీవోతీ నేదీష్టో అస్యా ఉషసో వ్యుష్టా! అవీయక్వ 
నో వరుణగ్ల్‌ం రరాణో వీహి మృీడీకగ్‌ం స్రుహనో న ఏది స్వాహా! అగ్నీ 
వరుణాభ్యామిదం న మమ! 

7. త్వమగ్నే అయా౭స్యయా సన్మనీసా హితః! అయా సన్‌ హవ్యమూహి- 
ష్లేజయా నో ధేహి భేష్షజర్గ్‌ స్వాహో! అగ్నయే అయస ఇదం న మమ! 

527వ అనన్వారభ్య! (స్రువేణ) జయాది ప్రతిపద్యతే! సర్ట్‌ స్రావం, ప్రాణాయామం, 

ప్రాయశ్చిత్తం, పరిషేచనం, ప్రణీతామోక్షణం, బ్రహ్మోద్వాసనాభివాదనాన్తం కృత్వా! 
పరిశిష్టోత్తంభనాదిమంత్రాః (తై.మం.పా.1.7) 

ఈియే గన్ఫర్వా అప్పురసశ్చ దేవీరేషు వృక్షేషు వానస్పత్యేష్వాసతే! శివాస్తే 

అస్రై వధ్వే భవన్తు మా హిగ్‌ంసిషుర్వహతుమూహ్యమోనామ్‌॥ యా 


327 అనన్వారభ్య= వధువును తాకకుండ, స్రువేణ=స్రువముతో, జయాది=జయాదిహోమ 
ములు, ప్రతిపద్యతే= చేయబడుచున్నవి. ఇట్టు “షట్పాత్రప్రయోగః” అను ఆధ్యాయములో 
చెప్పినట్లుగా, జయాదిహోమములను, సంస్రావహోమమును, ప్రాణాయామము, ప్రాయశ్చిత్త 
హోమము, ఉత్తరపరిషేచనము, బ్రహ్మోద్వాసనము, అభివాదనాంతముగా చేసి, శేషించిన 
ఉత్తంభనాదిమంత్రభాగములను పఠించవలెను. 

528(శేషించిన ఈ ఉత్తంభనమంత్రములు పఠించుట కవసరమైన పరిస్థితు లీకాలములో కల్గుట 


పూర్వప్రయోగే 471 వివాహప్రయోగః 


ఓషధయో యా నద్యోయాని ధన్వాని యే వనా!తే త్వా వధు ప్రజావేతీం ప్ర త్వే 
ముజ్తాన్వగ్‌ంహౌసః॥ 
బస ంకౌొశయామి వహతుం బ్రహ్మణా గృహైరఘోరేణ చక్షుషా మైత్రేణ | 
పర్యాణద్ధం విశ్వరూపం యద్రస్యాగ్‌ స్యోనం పతీభ్యస్సవితా కృణోత్తు తత్‌! 
ఆ హామాగ న్థుమతిర్వాజినీవస్తూ స్యేశ్వినా హృథ్సు కామాగ్‌ం అయగ్‌ం 
సత! అభూతం గ్రోపా మీథ్టునా శుభస్పతీ ప్రియా అర్యమైో దుర్యాగ్‌ం అశీ- 
మహి! అయం నో దేవస్సేవితా బృహస్పతీరిన్హ్రాగ్నీ మిత్రావరుణా స్వస్తయే! 
త్వష్టా విష్ణుః ప్రజయా సగ్‌ం రరాణః కామ ఆయాత్రం కామాయ త్వా 
మేుఖ్యుకు! 

వధూగృహప్రవేశః 
5%1వా|| వరః పూర్వం వివాహాగ్నినా సహ గృహం ప్రవిశ్య! “శర్మ వర్మేద మితి 
లోహితం చర్మానడుహం ప్రాచీనగ్రీవ ముత్తరలోమ మధ్యే =.గారస్యా=.= స్తీర్య! 


కవకాశము లేకుండుటచే నివి అప్రస్తుతమని కొందరు వీనిని పఠించుట లేదు.) దారిలో జువ్వి, 
రావి, మజ్జి మొదలగు పాలుగల వృక్షములను గాని, గ్రామాదులకు హద్దులుగ పరిగణింపబడు 
ఇతరవృక్షములనుగాని దాటినపుడు “యే గన్ధర్వా" అను మంత్రమును, నదులను, నిర్ణలము 
లగు దీర్దారణ్యములను దాటినపుడు “యా ఓషధయో” అనుమంత్రమును జపించవలెను. 

52 *“సంకాశయామి” అను మంత్రముతో వధువునకు వరుడు తన యింటిని చూపించవలెను. 
330జ్దంట్రికి చేరిన తర్వాత “ఆవామాగన్‌” అను మంత్రముతో కుడివైపు కట్టిన ఎద్దును (గుట్ట 
మును), “అయం నో దేవః అను మంత్రముతో ఎడమవైపు కట్టిన ఎద్దును (గుజ్జమును) బండి 
నుండి విడిపించుచున్నాడు. 

5వధువును బండిలోనే ఉంచి, వరుడు ముందుగా తనవెంట దెచ్చుకొన్న వివాహాగ్నితో సహ 
ఇంటిలోనికి పోయి “శర్మ వర్మేదమ్‌' అను మంత్రముతో ఇంటి మధ్యన ఒక ఎబ్జిని ఎద్దుచర్మమును 
ముఖము తూర్పున కుండునట్లును, రోమములు పైకుండునట్లును పజిచవలెను. దీనిపై వధూ 


పూర్వప్రయోగే 472 వివాహప్రయోగః 

మం శర్మ వర్మేదమాహేరాస్యై నార్యా ఉప్రస్తిరే! సినీవాలి ప్రజాయతామియం 

భగీస్య సుమతా అసత్‌॥ (తై.మం.పా.1.8) 

52 గృహాన్‌ ప్రపాదయన్నుత్తరాం వాచయతి దక్షిణేన పదా సా చ ప్రవిశన్తీ సతీ దేహళీం 

నాఖితిష్టతి! 

మం! గృహాన్ఫృద్రాన్థ్సుమనీస్తః ప్రపద్యే ఒవీరఘ్నీ వీరవీతస్త్సువీరాన్‌! ఇర్లాం 

వహతో ఘృుతముక్షమా ఠా స్తేష్వహగ్‌ం సుమ నాస్సంవిశామి (తై (తె.మం.పా.1.8) 
ప్రవిశ్య హోమః (తై.మం.పా.1.8) 

5వా!ఆగారస్యేశానదేశే వధ్వాసహ కటే పూర్వవదుపవిశ్య! పవిత్రపాణిః ప్రాణానా 

యమ్మ! 'వారరోం తత్సత్‌! శ్రీగోలింభ గోవింద గోవిందో శ్రీమవావిష్రోరాజ్ఞయా ప్రవర్త 


వరులిర్వురు కూర్చుండి తరువాత కొంత కార్యక్రమమును చేయవలసియున్నది. కాని ఈకాల 
ములో ఎద్దుచర్మమును పజిచుట లేదు. ఐనను మంత్రమును మాత్రము చెప్పుచున్నారు. 

52 శ్రర్వాత్ర వరుడు వధువు కుడిచేతిని తనకుడిచేత గ్రహించి, 'గృహాన్ఫద్రా' అను మంత్రమును 
చెప్పుచు ఆమెతోబాటు తానును కుడిపాదమును మొదట ఇంటిలోనికి పెట్టుచు కడపను త్రొక్క 
కుండ దాటి ఆమె నింటిలోనికి కొనిరావలెను. (ఈకాలములో ప్రవిశ్యహోమము వివాహవేదిక 
యందే చేయుచుండుటచే నిదియు సాధ్యము కాదు. ఐనను మంత్రము మాత్రము చెప్పవలెను.) 
333 అట్టు ప్రవేశించి, ఇంటిలో ఈశాన్యప్రదేశమున తుంగచాపపై వివాహములోవలెనే వధువు 
తనకు కుడివైపుండునట్లుగా తూర్పుముఖముగా కూర్చొని, వరుడు పవిత్రపాణియై ప్రాణా 
యామము చేసి “హరిరోం తత్సత్‌---వధ్వాసహ వివాహప్రవిశ్యహోమం కరిష్య” - అని 
సంకల్పించి, తనవెంట తీసికొని వచ్చిన వివాహాగ్ని నచ్చట ప్రతిష్టించి, “షట్పాత్రప్రయోగఃి 
అను అధ్యాయములో చెప్పినట్టుగా శమ్యల నుపయోగించి చక్షుర్ణోమాంతము చేసి, వధువు 
తనను తాకుచుండగ తరువాతి 13 మంత్రములతో చతుర్భహీతాజ్యముతో ప్రధానదర్వీతో 
ప్రధానహోమము చేయవలెను. (ఈకాలములో వివాహవేదికయందే వివాహాగ్నిలోనే ప్రవిశ్య 
హోమము చేయుచుండుటచే ఈఅగ్నిప్రతిష్టతో అక్కట లేదు. సంకల్పము మాత్రము చేసి 
తరువాతి 13మంత్రములతో ప్రవిశ్యహోమము చేయవలెను.) 


పూర్వప్రయోగే 473 వివాహప్రయోగః 


మానన్య ---- జుభోతిథౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయణర్రత్యర్థం భగవ్వత్కై ం5ర్య 

డూవం అనయా నవోజయా వద్వానవా వివాహవ్రవిళ్యవోమం కరివ్య' ఇతి 

సంకల్ప్య! అగ్నేరుపసమాధానాద్యా జ్యభాగాంతే! అన్వారబ్ధాయా ఆహుతీర్దుహోతి! 

1 ఆగీన్థోష్టం మహీషీ గోభిరక్వైరాయుష్కత్పత్నీ ప్రజయా స్వర్వితి|బహ్వీం 
ప్రజాం జనయన్లీ సురత్ష్నేమమగ్నిగ్‌ం శతహీమాస్సపర్యాత్స్వాహో! 
అగ్నయ ఇదం న మమ| 

2. అయమగ్నిర్భహపే తిస్సుసగ్‌ం సత్పుష్టివర్ధనః యథా భగస్యాభ్యాం దద్‌ 
ద్రయిం పుష్టిమథో ప్రజాగ్‌ స్వాహో|అగ్నయే గృహపతయ ఇదం న మమ 

3. ప్రజాయా ఆభ్యాం ప్రజాపత ఇస్ట్రాగ్నీ శర్మీ యచ్చుతమ్‌! యథైనీయో ర్న- 
ప్రమీయాతా ఉభయోర్జీవీతోః ప్రజాస్స్వా హో|ఇన్థ్రా గ్ని భ్యామిదం న మమ॥ 

4.తేనీ భూతేనీ హవిషా౭యమాప్యాయత్రాం పునీః! జాయాం యామీస్మా 
ఆహిక్షుస్తాగ్‌ం రసేనాభివీరతార్‌ స్వాహ! ఇన్హాగ్నిభ్యామిదం న మమ 

క్షుస్తా నాభివర్ధతార్‌ ద్ద 

5. అభివర్ధతాం పయస్తాజభి రాష్ట్రేణ వర్ధతామ్‌! రయ్యా స్రహస్రపోషసైేమౌ 
స్తామనీపేక్షితౌ స్వాహో! ఇన్హాగ్నిభ్యామిదం న మమ॥ 
= = ద 

6. జ్తహైవ స్తం మా వియోష్టం విశ్వ మాయుర్వ్యశ్నుతమ్‌! మహా ఇన్రస్స్వస్తయే 
స్వాహో! ఇన్వాయేదం న మమ! 

0 

7.ద్రువైధి పోష్యా మయి మహ్యం త్వా౭ దాద్బ్భృహస్పతీః! మయా పత్యా 
ప్రజావీతీ సంజీవ శరదీశ్శతగ్గ్‌ స్వాహి! బృహస్పతయ ఇదం న మమ! 

8. త్వష్టా జాయామీజనయత్త్వష్టా౭స్యై త్వాం పతీమ్‌! త్వష్టా సహస్రమా- 
యూర్‌ంషి ద్రీర్ణమాయుః కృణోతువాగ్‌ స్వాహీ! త్వష్ట్ర ఇదం న మమ 

9. ఇమం మే వరుణ శ్రుధీ హవీమద్యా చ మృడయ]|త్వామీవస్యురా చీకే స్వాహ! 


పూర్వప్రయోగే 474 వివాహప్రయోగః 


వరుణాయేదం న మమ! (తై.సం.2.1.11 
10. తత్త్వా యామి బ్రహ్మణా వన్దీమానస్తదా శౌస్తే య ఓమానో హవిర్భీః|అహేడ 
మానో వరుణేహ బోధ్యురుశగ్‌ంస మా న ఆయుః ప్రమోషీ సాహో! 
వరుణాయేదం నమమ! (తై.సం.2.1.11) 

11. త్వం నో అగ్నే వరుణస్య విద్వాన్దేవస్య హేడో= వీయాసిసీష్థాః। యజిష్టో 
వహ్నీతమశ్ళోశుచానో విశ్వా స్వారీల ప్రముముగ్ధ్యస్మత్స్వాహో। | 
అగ్నీవరుణాభ్యామిదం న మమ! (తై.సం.2.5.12) 

12. స త్వం నో అగ్నే౭ వమో భవతీ నేదీష్టో అస్యా ఉషసో వ్యుష్టా, అవీయక్వ 
నో వరుణగ్‌ం రరాణో వీహి మృీడ్రీకగ్‌ం సుహవో న ఏది స్వాహీ! అగ్నీ 
వరుణాభ్యామిదం నమమ! (తై.సం.2.5.12) 

13. త్వమీగ్నే అయా౭ స్యయా సన్మనీసా హితః! అయా సన్‌ హవ్యమూహి- 
షేజయానో ధేహి భేష్షజగ్గ్‌ స్వాహో! అగ్నయే అయస ఇదం న మమ॥ 
(తై.మం.పా.1.4) 

జ యాదయః:'ఇధ్మసన్న హనాన్యద్భిః సంస్పృశ్యాగ్నా ప్రహృత్యాపః స్పృశ్య। 

అనన్వారభ్య(స్రువేణ)జయాది ప్రతిపద్యతే! శమ్యా అపోహ్య! సర్గ్‌ స్రావం, ప్రాణా 


534 ఇధ్మసన్నహనాని=ఇదివరలో ఇధ్మములకట్టకు కట్టిన దర్భత్రాటిని, అద్భిః సగ్‌ం 
స్పృశ్య=నీటిలో కడిగి, అగ్నౌ=అగ్నిలో, ప్రహృత్య=పడవేసి, అపః స్పృశ్య=ప్రోక్షణి 
లోని నీటిని తాకి, అనన్వారభ్య=వధువును తాకకుండ, స్రువేణ=స్రువముతో, జయాది= 
జయాదిహోమములు, ప్రతిపద్యతే= చేయబడుచున్నవి. ఇట్లు “షట్పాత్రప్రయోగః' అను 
ఆధ్యాయములో చెప్పినట్లుగా జయాదిహోమములను చేసి, శమ్యలను తీసివేసి, సంస్రావ 
హోమమును, ప్రాణాయామమును, అనాజ్ఞాతసర్వప్రాయశ్చిత్తహోమములను, ఉత్తరపరిషేచ 
నమును, బ్రహ్మోద్వాసనమును అభివాదాంతముగా చేసి, 


పూర్వప్రయోగే 475 వివాహప్రయోగః 


యామం, అనాజ్ఞాతాదిహోమం, సర్వప్రాయశ్చిత్తం, పరిషేచనం, ప్రణీతామోక్షణం, 
బ్రహ్మోద్వాసనం, అభివాదనాన్తం కృత్వా! 
55వా| పూర్వ మాస్రీర్ణే చర్మణి “ఇహ గావః ఇతి వధూవరౌ ఉపవిశత। పూర్వవదుత్తర 
ఏవ వరః! 

గావః ప్రజాయధ్వమిహాశ్వా బ్రహ పూరుషాః। జ్రహో సహస్ర దక్షిణో 
రాయస్పోష్షో నిషీదతు!! (తై.మం.పా.1.9) 
౫ వా అథ యస్యాః పుత్రా ఏవ జాయన్తే జాతాస్సర్వే=పి జీవని తస్యాః పుత్రం 
“సోమేనాదిత్యా ఇతి పత్న్యజ్కే ఉపవేశ్య! 
మం॥ సోమేనాదిత్యా బలిన్లస్సోమేన పృథివీ దృఢా! అథో నక్షత్రాణామేషా- 
ముపస్టే సోమ ఆధి తః|| (తై.మం.పా.1.9) 
57 వా| తస్మై “ప్రస్వస్థః ప్రేయమ్‌' ఇతి యజుషా కదళ్యాదిఫలాని దత్వా! 
మం] ప్రస్వస్థః ప్రేయం ప్రజయా భువనే శోచేష్ట॥ (తై.మం.పా.1.9) 


5 వా]  ఇహప్రియమ్‌' ఇతి ద్వే జపిత్వా నక్షత్రోదయపర్యంతముభౌ వాచం యచ్చతః। 


535 “బహ గావః అను మంత్రము పఠించుచు ఇదివరకు పరచిన ఎద్దుచర్మముపై వధూవరులు 
పూర్వాభిముఖముగా వధువు వరునియొక్క కుడివైపుండునట్లు కూర్చొని (ఈకాలములో 
ఎద్దుచర్మము పరచుటకు వీలు లేకుండుటచే, అగ్నికి పడమట ముందు కూర్చున్నచోటనో లేక 
ఇంటిమధ్య వేసిన చాపమీదనో కూర్చొని తరువాతి కార్యక్రమమును చేయవలసి యుండును.) 
536 “సోమేనాదిత్యా” అను మంత్రమును పఠించుచు అందజు జీవించియేయున్న పుత్రులు గల 
దియు, పుత్రులనే కనినట్టిదియు నగు నొక సుమంగళియొక్క బాలకుని వధువుయొక్క కుడి 
తొడపై కూర్చుండబెట్టి, 

ఆ ట్‌ 
ర్త], “ప్రస్వస్థః ప్రేయమ్‌” అను మంత్రము పఠించుచు ఆబాలకునికి అరటిమొదలగు పండ నొసగి, 

థి ౮ ” య 

కోకివరుడు “ఇహ ప్రియమ్‌” అను రెండుమంత్రములను పఠించి, వధూవరు లిర్వురు నక్షత్రో 


దయ మగువరకు మౌనముతో నుండవలెను (ఈకాలములో మౌనము పాటించుట లేదు.) 


పూర్వప్రయోగే 476 వివాహప్రయోగః 


జాగృహి! ఏనా పత్యా తన్వగ్‌ం సగ్‌ంసృేజస్వాథా జీవ్రీ విదథమావేదాసి!౧|| 

సుమంగ్రలీరియం వధూరిమాగ్‌ం సమేత పశ్యీత! సౌభాగ్యమస్యై దత్వాయా- 

థాస్త్రం విపరేతన! ౨|| (తై.మం.పా.1.9) 

53వ్రా! ఉదితేషు నక్షత్రేషు ప్రాచీముదీచీం వా దిశ ముపనిష్క్రమ్య! వరో “ధ్రువక్షితి రితి 

ధ్రువం, “సప్తర్ష్ణయః ప్రథమామి” ఇత్యరున్ధతీం చ వధూం దర్శయతి! 
ధ్ధువనక్షత్రదర్శనమంత్రః 

మం! ధ్ధువక్షితిర్దువయోనిర్ధువమేసి ద్ధువతీస్థితమ్‌! త్వం నక్షీత్రాణాం మేథ్యసి 


థి 


సమా పాహి పృతన్యతః॥(తై.మం.పా.19) 
(ఇతి ధ్రువం దర్శయతి) 
అరున్ధతీ నక్షత్రదర్శన మంత్రః 
మం! స్తప్తర్‌ షయః ప్రథమాం కృత్తీకానామరున్షతీమ్‌! యద్ద్రువత్తాగ్‌ం హ నిన్యుః! 
సప్తర్‌ థ్‌ త్తి న ele 
షట్కృత్తీకా ముఖ్యయోగం వహేన్తీయమస్మాకమేధత్వష్టమీ॥ (తై.మం.పా.1.9) 
(ఇత్యరున్ధతీం దర్శయతి) 
అర్థ్యప్రదానమ్‌ 


540వా| వధూవరౌ ఉత్తరయా సాక్షతోదకేన సప్తబుషిభ్యః అరున్ధత్యై చార్భ్యం దదతుః! 


53 నక్షత్రోదయమైన తర్వాత మంగళవాద్యయుతముగా గృహమునుండి తూర్పునకుగాని 
ఉత్తరమునకుగాని పోయి, ' ధ్రువక్షితిర్ధువయోనిః అను మంత్రముతో ధ్రువనక్షత్రమును, “సప్త 
బుషయఃి అను మంత్రముతో అరుంధతిని వరుడు వధువునకు చూపించవలెను. 

50త్రర్యాత, వధూవరౌ=వధూవరులు, ఉత్తరయా=తర్వాత నిచ్చిన శ్లోకములతో, సాక్షతోద 
కేన=అక్షతోదకమును దోసిళ్లలో పోసికొని, సప్తబిషిభ్యః=సప్రర్షులకును, అరున్ధత్యై చాఅరుం 


పూర్వప్రయోగే 477 వివాహప్రయోగః 


శ్లో రళ్య పోచ త్రిల్భ రద్వాడోవిశ్వామిత్రో= థ గౌతమః 
వళిష్టోజిమబిగ్ని క నవ్తైతే బువయన్త్రథా/ 
వల్నీ నవాతో నవ్త బుషి భ్యో నమః నమస్మా రార్ట్యా శో నమర్పు యామి/౧/ 
శ్లో అరుంధతి మవోదేవి వనీక్లప్రీయభామిని/ 
ధంవత్యో రక్షణార్థాయ ఇదమర్థ్యం దడామ్యవామ్‌/ 
అడరుంధితీ ద్లేవ్యా నమశనమన్కా రార్భ్యా ణీ నమర్చుయామి(౨/ 
ఆగ్నేయస్థాలీ పాకహోమః 
541 (స్థాలీపాకవిహితకాలః: రాత్రిం త్రేధా విభజ్య, పూర్వభాగే స్థాలీపాక మౌపాసనం చ 
కుర్యాత్‌] ద్వితీయభాగే స్థాలీపాక ఏవ కార్యః, నత్వౌపాసనమ్‌! తృతీయభాగే స్థాలీ 
పాక మపి న కుర్యాత్‌!) 
52సూ| అధథైనా మాగ్నేయేన స్థాలీపాకేన యాజయతి! 


ధతికిని, అర్హ్యం దదతుః=అర్థ్య మిచ్చుచున్నారు. (సూచన: ఆపస్తంబసూత్రములో ఈ అర్య ప్ర 
దానము చెప్పబడలేదు. ఐనను కొందజీది చేయుచున్నారు. కావున ఎవరి సంప్రదాయము 
ప్రకారము వారు చేసికొనవచ్చును.) 

ల్‌] స్థాలీపాకము నారోజు రాత్రి చేసికొనవలెనో, లేక మటునాటి రాత్రి చేసి కొనవలెనో ఇట్లు నిర్ణ 
యించుకొనవలెను: రాత్రిని మూడు సమానభాగములు చేసి, అందులో మొదటిభాగములో స్థాలీ 
పాకమును, జాొపాసనమును రెంటిని చేసికొనవచ్చును. రెండవభాగములో స్థాలీపాకమును 
మాత్రమే చేసికొనవచ్చును. జాపాసనమును చేయగూడదు. మూడవభాగములో ఈరెంటినీ 
చేయగూడదు. అందుచేత రాత్రి రెండవయామము దాటినచో, ఆనాటి రాత్రిలో గాక, మఖజుసటి 
రోజు రాత్రి ప్ర్రమయామములో స్థాలీపాకమును, జౌపాసనమును చేసికొనవలెనని దీనికర్థము. 
542 అథ=తర్వాత, ఏనామ్‌= ఈవధువుచేత, ఆగ్నేయేన=అగ్నిదేవతగాగల, స్థాలీపాకేన= 
స్థాలీపాకముతో, యాజయతి=యాగము చేయించుచున్నాడు. అనగా అరుంధతీదర్శనా 
నంతరము మంగళవాద్యసహితముగా ఇంటిలోనికి వచ్చి, వధువుతనను తాకుచుండగా వరుడు 
స్థాలీపాకహోమమును చేయవలెనని అర్థము. స్థాలీపాకమును వివాహములోనేగాక, ప్రతిదర్శ 


పూర్వప్రయోగే 478 వివాహప్రయోగః 


543వ్రత్ష్యవహన్తి వ్రీహ్యాదికంగో వర ఏవ వివాహాగ్నా చరుం శ్రపయిత్వా! అభిఘార్య! 
ఉదగుద్వాస్య ప్రతిష్టిత మభిఘార్య] కటతల్చే వివాహవద్వరో వధ్వాసహాసీనః। 
పవిత్రపాణిః ప్రాణానాయమ్య! 


పూర్ణిమలకు జీవితాంతము చేయవలసియున్నది. ఎప్పుడు స్థాలీపాకమును చేసినను, భార్య 
తనను తాకుచుండగనే చేయవలెనని దీనికి విశేషార్థము. 

5 ప్రత్ని=వధువు, వ్రీహ్యాదికంచస్థాలీపాకార్థమైన ధాన్యమును (వడ్డను), అవహన్తై-దంచు 
చున్నది. స్థాలీపాకమనగా ఒక స్థాలీలో (చిన్నపాత్రలో) అగ్నిపై చరువును (అన్నమును) వండి 
ఆ చరువుతో హోమముచేయుట. వధువు వడ్డను దంచి, దీనికి కావలసిన బియ్యమును సిద్ధము 
చేయవలెనని పైసూత్రార్థము. కాని ఇపు డెచ్చటను ఇట్లు జరుగుట లేదు. సిద్ధముగా నున్న 
బియ్యమునే అప్పు డగ్నిలో వండుటను గాని, లేక తిరువారాధన అనంతరము అన్నము నొక 
పాత్రలో తీసికొని దానితో హోమము చేయుటగాని జరుగుచున్నది. అగ్నిపై చరువును వరుడే 
వండవలెనుగాని, వధువుచేత వండింపగూడదని శాస్త్రనిర్దేశము. హోమాంతమున మిగిలిన 
అన్నము నొక బ్రాహ్మణునకు పెట్టవలెను గనుక బ్రాహ్మణభోజనమునకు సరిపోవునట్టుగా 
అన్నమును వండవలెను. 

544 వర ఏవ=వరుడే, వివాహాగ్నౌ=వివాహాగ్నిలో, చరుం=చరువును, శ్రపయిత్వా=వండి, 
అభిఘార్య=అగ్నిపై నున్నపుడే దానిని లౌకికాజ్యముతో నభిఘరించి,ఉదగుద్వాస్య= అగ్నికి 
ఉత్తరదిశయందు ప్రాగగ్రముగాగాని ఉదగగ్రముగాగాని దర్భలను పటిచి, వానిపై నా చరు 
పాత్రను దించి, ప్రతిష్టిత మభిఘార్య=దించిన చరువును మరల నేతితో నభిఘరించి, దానిని 
దర్భలతో కప్పి, కటతల్చే= తుంగచాపపై, వివాహవత్‌=వివాహములోవలెనే వధువు తన కుడికి 
ఉండునట్లు, వరః=వరుడు, వధ్వాసహ=వధువుతోగూడ, ఆసీనః= కూర్చుండి, పవిత్రపాణిః 
= పవిత్రమును ధరించినవాడై, ప్రాణానాయమ్య =ప్రాణాయామము చేసి, 'హరిరోం తత్సత్‌--- 
యాజయిష్య” అనుచు సంకల్పించి, అగ్నేరుపసమాధానాది= అగ్ని ప్రతిష్టాపన మొదలుకొని, 
ఆజ్యభాగాంతే= ఆజ్యభాగాంతము (చక్షుర్ణోమాంతము) చేయవలెను. అత్ర=ఇచ్చట, షట్పాత్ర 
ప్రయోగక్రమేణ='షట్పాత్రప్రయోగః” అను అధ్యాయములో చెప్పినట్లుగా, ఆజ్యభాగం 
కుర్వన్‌=ఆజ్యభాగమును చేయుచు, పరిధీన్‌ పరిదధాతి= శమ్యలనుగాక పరిధులను వేయ 
వలెను. పాత్రప్రయోగకాలే=అగ్నికి ఉత్తరమున పాత్రల నుంచునప్పుడు, హవిః పాత్రం=చరు 


పూర్వప్రయోగే 479 వివాహప్రయోగః 


సంకల్పః: 'వారరోం తత్సల్‌/ శ్రీగోలింభ గోవింధ గోవింద శ్రీమవోవిభ్రోరాజ్తయా 
వ్రవర్తమానన్య ---- త తిథౌ క్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయణవ్రీత్య రం బీగవ్వత్కైం 
కర్యడూవం అనయా నపోఢథయా వద్వానవా ఆగ్న య్య్రాలీపాకేన యాజఉుయివ్య ' - 
ఇతి సంకల్ప్య! అగ్నేరుపసమాధానాద్యాజ్యభాగాంతే! అత్ర షట్పాత్రప్రయోగక్రమేణ 
ఆజ్య భాగం కుర్వన్‌ పరిధీన్‌ పరిదధాతి! పాత్రప్రయోగకాలే హవిఃపాత్రం, మేక్షణం చ 
సాదయతి! వధ్వామన్వారబ్ధాయాం స్థాలీపాకాజ్జహోతి! 


చరుహోమః 
545వా|| దర్వ్యాం సకృదుపస్తీర్య! హవిర్మధ్యాదంగుష్టపర్వమాత్ర మవదానం తిరశ్చీన 
మవద్యతి। పూ ర్వార్థాద్ది తీయ మనూచీనం|పశ్చార్థాత్త తీయం పంచావత్తినః। సకృదభి 
ఘార్య] హవిః ప్రత్యభిఘారయతి! అగ్నయే స్వాహేత్యగ్నిమధ్యే జహోతి! 


పాత్రను, మేక్షణం చాదర్వీని తుడుచుట కొక సమిధను, సాదయతి=ఉంచుచున్నాడు. వధ్వా 
మన్వారబ్ధాయాం=వధువు తనను తాకుచుండగా, స్థాలీపాకాజ్ఞహోతి=చరుహోమమును 
చేయుచున్నాడు. 

౫స్థాలీపాకములో అగ్నియే ప్రధానదేవత. అగ్నికై ఇందులో రెండు అన్నాహుతులున్నవి. 
మొదటిది 'అగ్నయే స్వాహా” అను మంత్రముతో చేసెడు ఆహుతి. రెండవది “ఆగ్నయే స్విష్ట 
కృతే స్వాహా” అను మంత్రముతో చేసెడి ఆహుతి. మొదటిఆహుతిని చేయు పద్ధతి నీ వాక్యము 
చెప్పుచున్నది. దీని వివరణము: దర్వ్యాం = ప్రధానదర్వి నెడమచేతిలో పట్టుకొని దానియందు, 
సకృత్‌=ఒకసారి, ఉపస్తీర్య=స్రువముతో సంస్కృతాజ్యము నుంచి,హవిర్మధ్యాత్‌=చరు మధ్య 
నుండి, అంగుష్టపర్వమాత్రం=బొటనవ్రేలిగణుపంత, అవదానం=అన్నమును, తిరశ్చీనం= 
అడ్డముగానుండునట్లు పట్టుకొన్న కుడిచేతి బొటనవ్రేలు,ఉంగరపువ్రేలు,మ ధ్య వ్రేళ్లతో, అవద్యతి 
=ప్రధానదర్విలోనికి వేసికొనుచున్నాడు; పూర్వార్థాత్‌=చరువుయొక్క తూర్పుస గమునుండి, 
ద్వితీయం =రెండవసారి, అనూచీనం =వ్రేళ్లకొనలు తూర్పునకుండునట్లుగ, అవద్యతి=చరు 
వును తీసికొని ప్రధానదర్విలో వేసికొనుచున్నాడు; పంచావత్తినః= పం చార్షేయులు, పశ్చార్ధాత్‌ = 
చరువుయొక్క పశ్చిమార్ధమునుండి, తృతీయం=మూడవసారి, అనూచీనంచవ్రేళ్లకొనలు 
తూర్పున కుండునట్లుగ, చరువును తీసికొని ప్రధానదర్విలో వేసికొనుచున్నారు; సకృదభి 


పూర్వప్రయోగే 480 వివాహప్రయోగః 


మం! ఓం అగ్నయే స్వాహో! అగ్నయ ఇదం న మమ! 

346వా!| మేక్షణేన సంమృజ్య! పునర్దర్వ్యాముపస్తీర్య! అనూచీన ముత్తరార్థాత్సకృత్స్విష్ట 
కృతే౭వదాయ! ద్విః పంచావత్తినః|ద్విరభిఘార్య' అగ్నయే స్విష్టకృతే స్వాహా- 
ఇతీశాన్యే పూర్వాహుత్య సంయుక్తం హుత్వా|పున సృంమృజ్య! 


ఘార్య= అట్లు వేసికొన్నచరువుపై స్రువముతో నొకసారి సంస్కృతాజ్యము నభిఘరించి, హవిః 
=చరుపాత్రలోని అన్నమును, ప్రత్య భిఘారయతి=మరల స్రువముతో సంస్కృతాజ్యముతో నభి 
ఘరించి, ప్రధానదర్విని కుడిచేతిలోనికి తీసికొని, అగ్నయే స్వాహా ఇతి= “అగ్నయే స్వాహా” 
అను మంత్రముతో, అగ్ని మధ్యే=అగ్ని మధ్యమున, జహోతి= హోమము చేయుచున్నాడు. 
అనగా ప్రధానదర్వీని ఎడమచేతిలో పట్టుకొని, దానిలో నొకసారి స్రువముతో సంస్కృతాజ్య 
మును వేసికొని, అంగుష్టమధ్యమానామికల కొనలడ్డముగా చేసి అంగుష్టపర్వప్రమాణముగ 
చరుపాత్రమధ్యనుండి చరువును తీసికొని ప్రధానదర్వీలో వేసికొని, ఆవ్రేళ్లకొనలు తూర్పున 
కుండునట్లు చేసి, చరువుయొక్క పూర్వార్థమునుండి మటొకసారి చరువును తీసికొని ప్రధాన 
దర్వీలో వేసికొనవలెను. ప్రవరలో ఐదుగురు బుషులున్నవారు (పంచావత్తులు) వ్రేళ్లకొనలు 
తూర్పునకుండునట్లు చేసి పశ్చిమార్ధమునుండి మూడవసారి చరువును తీసికొని ప్రధాన 
దర్విలో వేసికొని, స్రవములోని నేతితో దాని నభిఘరించి, చరుపాత్రలోని అన్నమును కూడ అట్లే 
అభిఘరించి, స్రువమును క్రింద పెట్టి, ప్రధానదర్విని కుడిచేతిలోనికి తీసికొని, 'అగ్నయే స్వాహా” 
అనుమంత్రముతో చరుహోమము చేయవలెను. గమనిక: ఆపస్తంబుడు పై అవదానవిధానమును 
చెప్పిన తర్వాత “అపి వా సకృదుపహృత్య జహుయాత్‌ నాత్రోపస్తరణావదానాది ధర్మః” అని 
వికల్పమును చెప్పినాడు. దీని అర్థము: అపివా=పైవిధముగా గానియెడల, సకృత్‌= ఒకసారి 
మాత్రమే, ఉపహృత్య=చరువును తీసికొని, జహుయాత్‌=హోమము చేయవలెను - అని. 
అనగా పూర్వమువలె ఉపస్తరణాభిఘారములు లేకుండ (పంచావత్తులు సహితము) ఒకేసారి 
దర్విలోనికి చరువును తీసికొని హోమము చేయునది - అని దీని కర్థము. కాని మొదటి పద్ధతియే 
యాజ్ఞికులు తబిచుగా పాటించుచున్నారు. 

కోరెండవదగు “అగ్నయే స్విష్టకృతే స్వాహా” అను మంత్రముతో చేయు హోమపద్ధతి నీ 
వాక్యము చెప్పుచున్నది. దీని వివరణము: మేక్షణేన సంమృజ్య= ప్రధానదర్వీని మేక్షణముతో 
అన్నశేషము లేకుండ తుడిచి, పునః=పూర్వమువలెనే, దర్వ్యాం=ప్రధానదర్విని నేతితో నొక 


పూర్వప్రయోగే 481 వివాహప్రయోగః 


మం॥ ఓం అగ్నీయే స్విష్టకృతే స్వాహ! అగ్నయే స్విష్టకృత ఇదం న మమ॥ 
పరిధ్యంజనమ్‌, లేపకార్యమ్‌:"*”వా॥ నిధానక్రమేణ పరిధీనభ్యజ్య! ప్రధానదర్వీం దక్షి- 
ఇతః ఆజ్యస్థాలీ ముత్తరతః। ఇతరదర్వీం మధ్యే నిధాయ! పాత్రాసాదన దర్భానాదాయ! 


సారి అభిఘరించి, అనూచీనమ్‌= వ్రేళ్లకొనలు తూర్పునకుండునట్లుగ, ఉత్తరార్థాత్‌=చరుపాత్ర 
ఉత్తరార్థమునుండి, సకృత్‌=ఒకసారి, స్విష్టకృతే=స్విష్టకృదాహుతికై మునుపటికంటె అధిక 
ముగా (ఉసిరికాయంత) చరువును, అవదాయ=ప్రధానదర్వీలో వేసికొని, (పంచావత్తినః= 
పంచార్జేయులు, ద్విః=రెండుసార్లు వేసికొని), ద్విరభిఘార్య =రెండుసార్లు స్రువముతో దానిపై 
నేతినభిఘరించి, “అగ్నయే స్విష్టకృతే స్వాహా” అను మంత్రముతో, ఈశాన్యే=అగ్నియొక్క 
ఈశాన్యభాగమున, పూర్వాహుత్యసంయుక్తం=లోగడ వేసిన చర్వాహుతితో కలియకుండ 
వేసి, హుత్వా= హోమము చేసి, పునస్సంమృజ్య=మజల ప్రధానదర్వీని అన్నశేషములేకుండ 

మేక్షణముతో తుడువవలెను. 

547 “నిధానక్రమేణ పరిధీనభ్యజ్య” అని చెప్పుచు, మునుపు పరిధుల నుంచిన క్రమముగా, అనగా 
మధ్యమ, దక్షిణ, ఉత్తర పరిధులపై క్రమముగా ప్రధానదర్వీలో నున్న ఆజ్యమును కొంచెము వేసి 
తడుపవలెను. ఇట్లు చేయుటకే “పరిధ్యంజన మని పేరు. తరువాత లేపకార్యము నిట్లు చేయ 
వలెను: అగ్నికి పడమట ప్రధానదర్వి దక్షిణమునకు, దాని కుత్తరమున ఇతరదర్వి, ఇతరదర్వికి 
ఉత్తరమున ఆజ్యస్థాలి ఉండునట్లు వానిని సవరించి పెట్టవలెను. తర్వాత అగ్నికి ఉత్తరమున 
పాత్రాసాదన చేసినపుడు వేసిన దర్భలను వాని కొన లుత్తరమునకుండునట్లు రెండుచేతులలో 
పట్టుకొని, “దర్వ్యా మనక్ష్యగ్రమ్‌” అని చెప్పుచు వాని కొనలతో ప్రధానదర్వీని తుడిచి, “అథేత 
రస్యాం మధ్యమ్‌” అని చెప్పుచు, ఆదర్భల మధ్యభాగముతో ఇతరదర్విని తుడిచి, 'ఆజ్య 
స్థాల్యాం మూలమ్‌” అని చెప్పుచు ఆదర్శ్భల మొదళ్లతో ఆజ్యస్థాలీని తుడువవలెను. ఇట్లు 
మూడుసార్లు ఇదేవాక్యములను చెప్పుచు, మూడు సార్లు ఇదే క్రమములో ప్రధానదర్వీని, ఇతర 
దర్వీని, ఆజ్యస్థాలీని తుడువవలెను. దర్శ్భలమొదళ్లను తుడుచునప్పుడు కుడిచేతిని క్రిందుగను, 
ఎడమచేయి పైకిని ఉండునట్లు దర్భలను పట్టుకొనవలెను. ఇట్లు తుడుచుటకే లేపకార్యమని 
పేరు. గమనిక: ఆజ్యస్థాలీలో గాక, మొదళ్లను కూడ ఇతరదర్వీలోనే తుడుచుటగూడ శాస్త్ర 
సమ్మతమైన పద్ధతియే. అప్పు డుభయదర్వీలే ఈ కార్యమున కుపయోగింపబడును. ఆజ్య 
స్థాలీతో పని యుండదు. 


పూర్వప్రయోగే 482 వివాహప్రయోగః 


దర్వ్యా మనక్త్యగ్రమ్‌! అథేతరస్యాం మధ్యమ్‌! ఆజ్యాస్థాల్యాం మూలమ్‌! మూలాంజనే 
దక్షిణం పాణిమధః కుర్యాత్‌!ఏవం త్రిక 

548ఏ్రక్రం ప్రజ్ఞాతం నిధాయ! పాణిభ్యాం దర్వ్యాం ప్రతిష్టాప్య| 'బ్రజావతయ భాధీం న 
యమము, ఖంద్రాయేదం నమమ, అగ య ఇదం నమమ, సోమాయేధం నమమ, ఆగ్న య 
తిదం న మము, అగ్భయే న్వీఖ్లకృత తభం న మమ - ఇతి హుతదేవతానుద్దిశ్య! 
త్రిరుద్యుత్య! అగ్నౌ ప్రహృత్య! తృణం ప్రహరతి! 

పరిధిప్రహరణమ్‌:*ఏతత్‌, ఏతత్‌, ఏతత్‌ - ఇతి త్రిరంగుళ్యా నిర్దిశ్య! అగ్నిమభిమన్హ్య! 
భూమిముపస్పృళశేత్‌! మధ్యమపరిధిం ప్రహృత్య! ఇతరా యుగపత్‌ ప్రహరన్న్‌! పరిదీ 
నభిమంత్ర్య! ఆఘారసమిధా ప్రహరతి] 

సంస్రావహోమః: 550 ద్రర్ర్వ్యా మితరదర్వ్యగ్రమవధాయ సంస్రావేణాభిజహోతి] 


38 ఏక్రం ప్రజ్ఞాతం నిధాయ=ఆదర్భలలో నొకదానిని జొండిలో చెక్కుకొని, పాణిభ్యాం దర్వ్యాం 
ప్రతిష్టాప్య=చేతిలోనున్న ఇతరదర్భలను పూర్వాగ్రముగా ప్రధానదర్వీలో నుంచి, ఆదర్వీని చేతి 
లోనికి తీసికొని, హుతదేవతా ఉద్దిశ్య = ఇంతవజకు హోమము చేసిన దేవతలనుగుటీంచి - 
అనగా “ప్రజాపతయ ఇదం న మమ” నుండి “అగ్నయే స్విష్టకృత ఇదం న మమి పర్యంతము 
ఆఘారచక్షుస్త్యాగములు, ప్రధానహోమత్యాగములు చెప్పుచు, త్రిరుద్యుత్య=ఆదర్భలను 
మూడుసార్లు చేతితో పైకి యెత్తి, అగ్నౌ ప్రహృత్య= వాని నగ్నిలోనికి నెట్టి, దర్వీని క్రింద పెట్టి, 
తృణం ప్రహరతి=టొండిలో చెక్కుకొన్న దర్భ నగ్నిలో వేయవలెను. 

59 ఏత్రత్ర్‌, ఏతత్‌, ఏతత్‌ - ఇతి త్రిరంగుళ్యా నిర్దిశ్య=(తర్వాత) ఏతత్‌, ఏతత్‌, ఏతత్‌ అని చెప్పుచు 
మూడుసార్లు చూపుడువ్రేలుతో అగ్నిని చూపించి, అగ్నిమభిమన్త్య=అగ్నిపై కుడిచేతిని బోరగి 
లించి తటాలున తీసి, భూమిముపస్పృళశేత్‌ =కుడి అర చేతిని భూమిపై మోపుచు భూమిని తాకి, 
మధ్యమపరిధిం ప్రహృత్య=మధ్యమపరిధిని అగ్నిలోనుంచి, ఇతరౌ యుగపత్‌ ప్రహరన్‌ =ఏక 
కాలమున కుడిచేత దక్షిణపరిధిని, ఎడమచేత నుత్తరపరిధిని తీసికొని వాని నగ్నిలో వేయుచు 
ఉత్తరపరిధికొనను అగ్నిలో గ్రుచ్చవలెను. పరిధీనభిమంత్ర్య=పరిధుల నభిమంత్రించి, ఆఘార 
సమిధౌ ప్రహరతి =ఆఘారసమిధలను అగ్నిలో పడవేయవలెను. 

550 ప్రధానదర్విలో నితరదర్వితో నొకసారి ఆజ్యమును పోసికొని, ఇతరదర్విలోను నేతిని తీసి 
కొని, రెండుదర్వులను కుడిచేతిలో పట్టుకొని, ఏకధారగా అగ్నిలో నుంచి హోమము చేసి, 


పూర్వప్రయోగే 483 వివాహప్రయోగః 


“వసుఖ్యో రుద్రేభ్య ఆదిత్యేభ్యస్సర్గ్‌ స్రావ భాగేభ్య ఇదం న మమి ఇతి త్యాగముక్త్వా, 
అప ఉపస్పృళశేత్‌! 

5 చరుహో మే జయాదిర్న! తతః ప్రాణానాయమ్య, ' అన్మి న్‌ ఆగ్నే యస్థాలీపాక 
కర్భణ అబిజ్ఞాతబిోష ప్రాయశ్చి త్రాధం ఆనాజ్ఞాతాదిహోమం కరివ్య'- ఇతి సంకల్ప్య 
అనాజ్ఞాతా దిహోమం, సర్వప్రాయశ్చిత్తహోమం, ప్రాణాయామం, ఉత్తరపరిషేచనం, 
ప్రణీతామోక్షణం, బ్రహ్మోద్వాసనం, అభివాదనాన్తం కుర్యాత్‌! 
552 హ్య్వా జ్యసిక్తేన హుతశేషేణ చరుణా దక్షిణతో నిషాదితం బ్రాహ్మణం భోజయేత్‌! 
తతః ప్రాణానాయమ్య, 'వూర్యోత్త ఏవంగుణవిలేషణవి కాయా మస్యాం జుభతిథౌ 


“వసుభ్యో రుద్రేభ్యస్సగ్గ్‌ంస్రావభాగేభ్య ఇదం న మమ” అని త్యాగము పలికి, నీటిని తాకవలెను. 

551వర్రుహోమములందు జయాదులు లేవు. అందుచే ఈహోమానంతరము ప్రాణాయామము 
చేసి, “అస్మిన్‌ స్థాలీపాకహోమకర్మణి అవిజ్ఞాతదోష ప్రాయశ్చిత్తార్థం అనాజ్ఞాతాదిహోమం 
కరిష్య” అని సంకల్పించి, “షట్పాత్ర ప్రయోగః అను అధ్యాయములో చెప్పినట్లుగా అనాజ్ఞా 
తాదిహోమము, పిదప సర్వప్రాయశ్చిత్తహోమము, ప్రాణాయామము, ఉత్తరపరిషేచనము, 
ప్రణీతామోక్షణం, బ్రహ్మోద్వాసనము, అభివాదాంతముగా చేయవలెను. 

552 బహూ జ్య సిక్తేన= అధికమైన నేతితో తడిసిన, హుతశేషేణ చరుణా=హోమము చేయగా మిగి 
లిన అన్నముతో, దక్షిణతో నిషాదితం బ్రాహ్మణం=అగ్నికి దక్షిణమున బ్రహ్మస్థానమందున్న 
బ్రాహ్మణుని, భోజయేత్‌=భుజింపజేయవలెను; తతః=తరువాత, ప్రాణానాయమ్య= ప్రాణా 
యామము చేసి, “పూర్వోక్త ఏవంగుణవిశేషణవిశిష్టాయాం ---వృషభదానం కరిష్య” - అని 
సంకల్పించి, పూజ్యాయ బ్రాహ్మణాయ=పూజ్యడగు విస్రునికి (బ్రహ్మస్థానమందలి విస్తునికి), 
దద్యాత్‌ =ఎద్దును గాని తత్సమానమైన ధనమునుగాని ఈయవలెను; ఏవమత ఊర్థ్వం=ఇట్టే 
ఇటుపైని, పర్వసు=పూర్ణిమా అమావాస్యలయందు, ఉపోష్య=ఉపవాసముండి, శ్వః ప్రాతః= 
మటునాటి ఉదయమందు, స్థాలీపాకం, కుర్యాత్‌=చేయవలెను; అత్ర=ఇట్లు చేయునపుడు, 
అన్వారంభః =భార్యను తాకుట గాని, బుషభదానమ్‌ =వృషభదక్షిణగాని, న=లేదు; కాని, 
ఏకే=కొందరిమతములో నీసందర్భములందు, పూర్ణపాత్రస్తు దక్షిణా ఇతి = దక్షిణార్థము పూర్ణ 
పాత్ర మీయ వలెనని. పూర్ణపాత్ర మనగా 16 మానికల బియ్యము. 32 పిడికళ్ల బియ్యమునకు ఒక 
మానిక యగును. అట్టి 16 మానికలు దానమీయవలె ననుట; వివాహశేషహోమయోర్మధ్యే 


పూర్వప్రయోగే 484 వివాహప్రయోగః 


ఆగ్నే యస్థాలీపాకకర్భాంగం వృవభదానం కరిష్యే” ఇతి సంకల్ప్య, పూజ్యాయ 
బ్రాహ్మణాయ దద్యాత్‌ | ఏవమత ఊర్ధ్వం పర్వసూపోష్య శ్వః ప్రాతః స్థాలీపాకం 
కుర్యాత్‌! నాత్ర అన్వారమ్మో న బుషభదానమ్‌! పూర్ణపాత్రస్తు దక్షిణేత్యేకే! వివాహశేష 
హోమయోర్మధ్యే యది పౌర్ణమాసీ స్యాత్‌, తస్యాం స్థాలీపాకం కుర్యాత్‌! దర్శశ్చే న్న 
కుర్యాత్‌! 

జొపాసనారంభః 


కస్థాలీపాకానంతరం రాత్రౌ నవసు ఘటికాసు జౌపాసన మారభేత। నవఘటికా అతీతా 
శ్చేత్‌ శ్వస్సాయం సంధ్యానంతర మారభేత్‌| అథోవరః పత్నీ సమేతః దర్శ్భేష్వాసీనః, 
దర్భాన్‌ ధారయమాణః, పవిత్రపాణిః, ప్రాణానాయమ్య, 

సంకల్పః:ో "అస్యాం శుభతిథౌ శ్రీభగవదాజ్రయా శ్రీమన్నా రాయణప్రీత్య ధం 
అనయా నబోఢయా వధ్వానవా జౌపాననమారవ్స్య/ తేన యావజ్రోవం యావదా- 


యది పౌర్ణమాసీ స్యాత్‌=వివాహశేషహోమములకు మధ్యలో పున్నమ వచ్చినచో, తస్యాం= ఆ 
పున్నమయందు, స్థాలీపాకం కుర్యాత్‌=స్థాలీపాకము చేయవలెను; దర్శశ్చే న్న కుర్యాత్‌= 
కాని అమావాస్య వచ్చినచో స్థాలీపాకము చేయనవసరము లేదు. 

553 స్థాలీపాకానంతరము రాత్రి 9 గడియలలోగా జొపాసనహోమము నారంభించి, ఈహోమ 
మును జీవితాంతము ప్రాతస్సంధ్యలయం దాచరించుచుండవలెను. ఒకవేళ ఇట్లు చేయుటకు 
కాలాతీతమైనచో మజునాటి సాయంకాలం సాయంసంధ్యావంద నానంతరము దీని నారంభించ 
వలెను. దీనికై వరుడు భార్యాసమేతముగా అగ్నికి పశ్చిమమున పీటలపై ఉత్తరాగ్రముగా దర్భ 
లను వేసికొని కూర్చుండి, పవిత్రపాణియై, ప్రాణాయామము చేసి, 

554 "అస్యాం జుభతిథౌ శ్రీభగవదాజయా శ్రీమన్నా రాయణ్రీత్యర్థం అనయా నపోశయా 
వధ్వానవా జౌపాననహోమమారప్భ్యు/ తేన యావజ్రోవం యావదాభానం వా తండ్యులెర్యవైర్వా 
సాయంప్రాతల్లోష్యా మి/'- అనగా, ఈ నూత నవధువుతోగూడి నేను జీవితాంతం బియ్యముచే 
గాని, యవలచే గాని సాయంప్రాతఃకాలములందు జాపాసన చేయుదును” అని సంకల్పించి , 
మజల ప్రాణాయామము చేసి, "అస్యాం శుభతిథౌ శ్రీభగవదాజ్షాయా శ్రీమన్నా రాయణవ్రీత్యలం 
అనయా నవోజయా వద్వానవోద్యా నాయమౌవాననం తండ్నులె ర్లోష్యామి "- అనగా, “నవ 


పూర్వప్రయోగే 485 వివాహప్రయోగః 


ధానం వా తండ్నులై ర్యవైర్వా సాయంప్రాతల్లోష్యా మి/' -ఇతి సంకల్ప్య, పునః ప్రాణా- 
నాయమ్య, "అస్యాం జుభతిభౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయణ్రీత్యలం అనయా 
నవోళయా వధ్వానవా సాయమౌపాననం తండ్చులెల్లోష్యామి "- ఇతి సంకల్ప్య, 
ధార్యాగ్నిం ప్రతిష్టాప్య, “ఉం భత్వారి ళృ్ళంగా” - ఇత్యారభ్య అభివాదనాంతం 
పూర్వోక్తవిధానేన సాయమౌపాసనమేవ కుర్యాత్‌! న ప్రాతరౌపాసనమ్‌! 
త్రిదినవివాహదీక్షా 
వా! ోయస్మిన్నహని గృహప్రవేశహోమాది స్థాలీపాకాన్నం కర్మ కరోతి, తతః 
స్థాలీపాకాదారభ్య దంపత్యోర్వివాహదీక్షా2 నుష్టేయమ్‌! తదేతదహః అవధిత్వేన 


వధువుతోగూడి ఈనాటి సాయమౌపాసమును బియ్యముతో చేయుచున్నాను” అని మరల 
సంకల్పించి, స్థండిలకల్పనాగ్నిప్రతిష్టాపనాదులు చతుష్పాత్రప్రయోగములోవలె వివాహాగ్నిని 
ప్రతిష్టించుచు చేసి, “చత్వారి శృజ్ణా' అను మంత్రము మొదలుకొని “జాపాసనవిధిక అను 
అధ్యాయములో చెప్పినట్లుగ సాయమౌపాసనమును మాత్రమే అభివాదనాంతముగ చేయ 
వలెను. ఇచ్చట వివాహాగ్నిలో ప్రప్రథముగ సాయమౌపాసనమును మాత్రమే చేయుచుండుటచే 
అది ప్రాతరౌపాసనముతో సంసర్గమగు ప్రసక్తి లేదు. అందుచే జౌపాసానంతరము ఆహుతిసంసర్గ 
(వనస్పతి) హోమము చేయ నక్కి లేదు. 

555 స్థాలీపాకము జరిగిన దినమునుండి మూడురాత్రులు దంపతులు వివాహదీక్షను పాటింప 
వలెను. దీని ప్రకార మీవాక్యములు చెప్పుచున్నవి: యస్మిన్నహని=ఏనాడు, గృహప్రవేశ 
హోమాదిస్థాలీపాకాన్తం కర్మ= గృహప్రవేశము స్థాలీపాకాంతముగా,కరోతి=చేయునో, తతః 
స్థాలీపాకాదారభ్య=ఆస్థాలీపాక ముతో మొదలిడి, దంపత్యోః=దంపతులకు, వివాహదీక్షా = 
వివాహదీక్ష, అనుష్టేయమ్‌=చేయదగినది;తదేతదహః =ఆదినమే, అవధిత్వేన=దీని నారంభిం 
చుటకు తగిన హద్దుగా, విజానీయాత్‌ =తెలియవలెను; తత ఆరభ్య=అది మొదలు, ఉభయో 
ర్ధంపత్యోః=దంపతులిర్వురికి, త్రిరాత్రం=మూడురాత్రులు, అధశయ్యా స్యాత్‌=నేలపై శయ 
నము: ఏకస్మిన్‌ తల్పే శయన మిత్యర్థః = ఒకటే పడకలో శయనము; న తు ఖట్వాదౌ= కాని 
మంచముపై కాదు; నాపి పృథకృయ్యా, ఉభయోరితి గ్రహణాత్‌ = ఇర్వురు శయనింపవలె 
ననుటచే వేర్వేరుగా కాదు- అనగా, మంచముపై గాక నేలపై పజుపు వేసికొని దంపతు లిర్వురు 
పండుకొనవలెనని అర్థము; తయోః శయ్యామ్‌= ఆదంపతుల పడకలో, అన్తరేణ= వారిమధ్య, 


పూర్వప్రయోగే 486 వివాహప్రయోగః 


విజానీయాత్‌! తత ఆరభ్య ఉభయోర్డంపత్యోః త్రిరాత్రమధశ్శయ్యా స్యాత్‌! ఏకస్మిన్‌ 
తల్చే శయనమిత్యర్థఃన తు ఖట్వాదౌ!నాపి పృథకృయ్యా, ఉభయో రితి గ్రహణాత్‌। 
తయోశ్శయ్యా మంతరేణ దండో గన్ధలిప్తో వాససా సూత్రేణ పరివీత స్తిష్టతి! తస్మిన్‌ 
తథాష్టాంగమైథున వర్దనలక్షణం బ్రహ్మచర్యం స్యాత్‌! 

గంధర్వసాపనవిధిః 

ంధథ వస్థౌ నవిధి 

5 త్రయోర్వ్రతస్థయోర్దంపత్యో శృయ్యామన్తరేణ వాససా సూత్రేణ వా పరివీతో 
గంధానులిప్తః పుష్పైరలంకృతో అశ్వత్థో దండో విశ్వావసుగంధర్వ భావనయా 
“విశ్వావసు సోమ గంధర్వ” మిత్యావాహ్య, షోడశోపచారాన్‌ కృత్వా ప్రతిష్టాపయేత్‌] 


దండః=జఒక పొడవైన రావిసమిధ, గన్ధలిప్తః=చందనలిప్తమై, వాససా సూత్రేణ వా=క్రొత్తవస్త్రము 
తో లేక తెల్లదారముతో, పరివీతః=చుట్టబడినది, తిష్టతి=ఉండును(ఉంచవలెను). తథా= అట్లు 
వారికి (మూడురాత్రులు), అష్టాంగమైథునవర్జన లక్షణం = అష్టాంగమైథునర హితమైన, బ్రహ్మ 
చర్యం స్యాత్‌ =బ్రహ్మచర్యము గలదు. (శ్లో! స్మరణం,కీర్తనం,కేళిః, ప్రేక్షణం, గుహ్య భాషణం! 
సంకల్పోధ్యవసాయశ్చ క్రియా నిర్వృత్తిరేవ చ! ఏతన్మై థునమష్టాంగం ప్రవదన్తి మనీషిణః! 
1.అన్యోన్య స్మరణము, 2. పరస్పరకీర్తనము, 3. ఉభయులు క్రీడించుట,4. పరస్పరవీక్షణము, 
3.ఏకాంతభాషణము, 6. మైథునసంకల్పము, 7. తత్పయత్నము, 8. మైథునక్రియ - ఇవి 
అష్టాంగమైథునములని ఈశ్లోకమున కర్థము) అనగా, ఒకే పడకలో పండుకొన్నను, ఇవేవియు 
లేక దంపతులు మూడురాత్రులు బ్రహ్మచర్యమును పాటింపవలెననుట. వారిమధ్య పడకలో 
విశ్వావసువను గంధర్వుని చిహ్నముగా నుంచిన రావి (లేక మోదుగు)దండము దంపతుల 
మధ్య ఇట్టి అష్టాంగ మైథునము జరుగకుండ సాక్షిగా నుండునని నమ్మకము. ఈ దండప్రతిష్టా 
విధానము క్రింద చెప్పబడినది. గమనిక: పూర్వము 5 రోజులపాటు పెండ్లి జరుగునప్పుడు ఇది 
చేయుచుండెడివారేమో! కాని ఒకరోజులో పెండ్లి చేయు నీరోజులలో దీనిని చేయుటకు వీలు 
లేకున్నది. పైగా దంపతు లేక శయ్యాగతులు కానిచో దీనితో అవసరము లేదని “స్మార్తకారికా” 
కర్తయైన నృసింహపండితుని అభిప్రాయము. 

556 తయోర్వ్రతస్థయోర్థంపత్యో=అట్లు వివాహవ్రత మును చేయుచున్నదంపతులయొక్క, 
శయ్యామన్తరేణ=పడకమధ్యలో, పుష్పైరలంకృతః=పుష్పములచే నలంకృతమైన, వాససా 
సూత్రేణ వా= వస్త్రముచేతగాని, తెల్లదారముతోగాని, పరివీతః=చుట్టబడిన, గంధానులిప్తః= గంధ 


పూర్వప్రయోగే 487 వివాహప్రయోగః 


557 త్రత్ర్రకారః: వరః ప్రాణానాయమ్య, “అస్యాం శుభతిథౌ దప్పు తిదీక్షానంరక్ల 
శాం వళ్వావను గంధర్వాదేవత్యాావనం వ్రూజొనం బో కరిష్య ” - ఇతి సంకల్బ్ప్య, 
మం! విశ్వావేసుగ్‌ం సోమ గన్ధర్వమ్‌! ఆపో దదృృశుషిః! తద్భృతేన్రా ప్యాయన్న్‌! 
తదన్వవైత్‌! దిన్దో రారహాణ ఆసామ్‌! పర్తి సూర్యస్య పరిధీగ్‌ ంర్‌పశ్యత్‌| 
విశ్వావేసు రభి తన్నో గృణాతు! దివ్యో గన్ధర్వో రజసో విమానీః!! (తై.ఆ.4.11.47) 

శ్లో! విశ్వావసోత్ర గన్ధర్వ దండే రాత్రిత్రయం వస! 

ఆవయోః ప్రీతిముత్పాద్య రక్షమాం శుభలక్షణమ్‌!! 

విశ్వావసు గన్ధర్వప్రతిష్టాపన ముహూర్తస్సుముహూర్తో౭ స్తు! విశ్వావసు 
గన్గర్వప్రతిష్టాపనకాలే సూర్యాదీనాం నవగ్రహాణా మానుకూల్యఫలసిద్ధిరస్తు! 


ఇతి నమస్కృత్య, 


ముచే పూయబడిన, అశ్వత్థోదండః=రావికజ్టను, విశ్వావసుగంధర్వభావనయా=విశ్వా వసు 
గంధర్వునిగా నెంచుచు,' విశ్వావసుసోమగంధర్వ' మిత్యావాహ్య=' విశ్వా వసుసోమ గంధర్వ” 
మను మంత్రముతోఆసమిధలో విశ్వావసు నావాహనము చేసి, షోడశోపచారాన్‌ కృత్వా=దానికి 
షోడశోపచారపూజను చేసి, ప్రతిష్టాపయేత్‌ =స్థాపించవలెను. అనగా ఒక రావి (లేక మట్టీ, లేక 
జువ్వి) కట్టకు ఒకమామిడికొమ్మను కట్టి, రెంటిని కలిపి తెల్లదారముతో చుట్టి, చందనపుష్ప 
ములచే నలంకరించి, “విశ్వావసు సోమ గంధర్వ” మను మంత్రముతో నాసమిధలో విశ్వావసు 
నావాహనము చేసి, షోడశోపచారపూజను చేసి దంపతులకు మధ్య శయ్యలో నుంచవలెననుట. 
557దాని విధాన మిట్లున్నది: వరుడు ప్రాణాయామము చేసి, అస్యాం శుభతిథౌ --- విశ్వావసు 
గంధర్వదేవతాస్థాపనం పూజనం చ కరిష్య” - అని సంకల్పించి, “విశ్వావసుగ్‌ం సోమ గన్గర్వ" 
మను మంత్రమును పఠించి, తర్వాత నిచ్చిన శ్లోకమును, “అస్తు అంతమందుగల రెండు వాక్య 
ములను పలికి ఆ సమిధకు నమస్కరించి, “విశ్వావసు గంధర్వదేవతాయై నమః --- ఏతే గంధా 
క్షతధూపదీపనైవేద్యాస్సర్వోపచారాః” - అనుదాని పర్యంతము విష్వక్సేనార్చనలోవలె షోడ 
శోపచారపూజను చేసి, దానిని శయ్యపై దంపతుల మధ్య నుంచి, శేషహోమపర్యంత మా 
దండమును జాపాసనానంతరము పూజించుచుండవలెను. 


పూర్వప్రయోగే 488 వివాహప్రయోగః 


“విళ్వావను గంధర్వాదేవతాభ్యో నమఃధ్యా యామి/ఆవావాయామి/ఆన నం నమర్చు- 
యామి --- ఏతే గంధాక్షతదూవదీవ్నైవేద్యాన్స ర్వోవబారా?' - ఇతి విష్వక్సేనార్చన 
వత్‌ విశ్వావసుగంధర్వాయ షోడశోపచారపూజాం కృత్వా, దండం దంపత్యోః 
శయ్యా మధ్యే స్థాపయిత్వా, శషహోమపర్యంతం జొపాసనానంతరం తత్పూజాం 
గంధర్వోత్థాపనవిధిః 
ర్‌్‌ర్స్‌ చతుర్ధ్యామపరరాత్ర్యాం సుస్నాతౌ, నవవస్త్రాలంకృతౌ, ధృతతిలకోర్ట్వపుండ్రౌ, 
వధూవరౌ గన్భర్వోత్ఞాపనం కుర్యేతామ్‌! తత్ప్రకారః: వరః ద్విరాచమ్య, ప్రాణానా 
యమ్మ, “అస్యాం తుభొతిథౌ అనయా నవోజయా వధ్యా నవా విక్వావనుగంధభర్య 
డేవతావూడినం ఉద్వాననం బ్‌ కరిష్య ” - బతి సంకల్ప్య, “విళ్వావనుగంధర్వు 
దేవతాభ్యో నమః ధ్యా నావావానాది వోడజోవబారవూడాం రరపష్యామి'- ఇతి షోడ 
శోపచారపూజాం కృత్వా, క్‌ ఉదీర్ష్వాత' ఇతి ద్వాభ్యాం తద్దండముత్థాప్య,ప్రక్షాళ్య 
స్వస్థానాదన్యత్ర నిదధాతి! (తై.మం.పా.1.10) 
మం! ఉదీర్ష్వాతో విశ్వావస్తో నమీసేడామహే త్వా అన్యామీచ్చ ప్రఫర్వ్యర్‌ం 
సంజాయాం పత్యా సృజ॥౧| ఉదీర్వ్వాతః పతీవతి హ్యేషా విశ్వావీసుం నమీసా 


గీర్భిరీట్టే! అన్యామీచ్ళ పితృషద్రం వ్యేక్తాగ్‌ం సతే భాగో జనుషా తస్య విద్ధి! ౨| 


558 ఇట్లు మూడురాత్రులు కడచిన పిదప, నాల్గవనాటి రాత్రి మూడవ జామున దంపతులు 
సుస్నాతులై క్రొత్తబట్టలను, తిలకోర్ట్వపుండ్రాదుల ధరించి గంధర్వపూజను చేసి, ఉద్వాసన 
చేయవలెను. దీనికై వరుడు రెండు సార్ణాచమించి, ప్రాణాయామం చేసి, “అస్యాం శుభతిథౌ .... 
ఉద్వాసనం చ కరిష్య” అని సంకల్పించి, దానికి షోడశోపచారపూజను చేసి, “ఉదీర్ష్వాతఃి 
“ఉదీర్ష్వాతః పతివతిహి” అను రెండు మంత్రములను చదివి, దండమును కదలించి, దానికి చుట్టిన 
దారమును విప్పివేసి, (పాలతో) కడిగి, ఇంకొకచోట నుంచవలెను. 


పూర్వప్రయోగే 489 వివాహప్రయోగః 


శేషహోమప్రయోగః 
పరిషదనుజ్ఞా: క్‌? చతుర్ధ్యా మపరరాత్ర్యాం వధూవరౌ అభ్యంగనస్నానం కృత్వా, 
నవవస్త్రాలంకృతస్సన్‌, ధృతతిలకోర్ట్వపుండ్రస్సన్‌, రంగవల్ల్యాద్యలంకృతవి వాహ 
వేదికాం ప్రాప్య, వేదికాయాః ఉత్తరభాగే బృహస్పతిం దక్షిణాభిముఖముపవేశ్య, 
తాంబూల ఫలపరిషద్ధక్షిణాసమేత హరి ద్రాక్షతపాత్రం హస్తే ధృత్వా, వేదికాయాః 
పశ్చాద్వధూసహితః తిష్టన్‌ బ్రూయాత్‌ | 
కకం ననున్సదేనే నమన దొనన్స తయే ననున ఖీనాం వరోగాణాం బకువే నమో దివే 
నమః వృథ్లీవై/ (తై.సం.3-2-4-14)/ నర్రభ నభాం మే గోపాయ/ యే బ నభ్యా 


న్స భానధీః/ తానని యా వతః కుడు/నర్వామాయుడుపానతామ్‌/ (తై. బ్రా.1-2-1-26) 


559 చతుర్థ్యాం=నాల్గవనాటి, అపరరాత్ర్యాం=మూడవజామున, అనగా తెల్లవారుజామున లా 
రాత్రిని మూడుభాగములు చేసి, మొదటి రెండు భాగములవరకు పూర్వదినముగను, మూడవ 
భాగమునుండి పరదినముగను భావింతురు. అందుచే నాల్లవనాటి రాత్రి మూడవజామున 
చేసినకార్యము 5వ దినమునకు చెందునని అర్ధము; వధూవరౌ=దంపతులు, అభ్యంగన స్నానం 
కృత్వా=అభ్యంగనము చేసి, నవవస్తాలంకృతస్సన్‌= నూతనవస్త్రములు కట్టుకొని, ధృతతిల 
కోర్ట్వపుండ్రస్సన్‌= (ఆమె) తిలకమును, (అతడు) ఊర్థ్వపుండ్రములను ధరించి, రంగవల్ల్యా 
ద్యలంకృత వివాహవేదికాం ప్రాప్య=ముగ్గులచే నలంకృతమమైన హోమవేదిక కడకు వచ్చి, 
బృహస్పతిం=వాధ్యారును, వేదికాయాః ఉత్తరభాగే=వేదికి ఉత్తరభాగమున, దక్షిణాభిముఖ 
ముపవేశ్య=దక్షిణముఖముగా కూర్చుండబెట్టి, తాంబూలఫలపరిషద్ధక్షిణాసమేత హరిద్రాక్షత 
పాత్రం= తాంబూలము,పండ్లు,పరిషత్తున కిచ్చు దక్షిణతో గూడిన పసుపక్షతలపాత్రను, హస్తే 
ధృత్వా =చేతిలో పట్టుకొని, వేదికాయాః పశ్చాత్‌ =వేదికి పడమట, వధూసహితః=తన కుడికి 
వధువుండగా, తిష్టన్‌=నిలబడి, బ్రూయాత్‌=(ఉత్తరోక్తవిధముగా) పల్కవలెను. (గమనిక: 
ఈకాలములో నేకదినమున అదే వేదికపై శేషహోమాంతము పెండ్లి జరుగుచుండుటచే, ఇచ్చట 
చెప్పబడిన అభ్యంగనాదులు చేయుట కవకాశము లేదనుట స్పష్టము. ఐనను శాస్త్రోక్తవిధాన 
మిచ్చట చెప్పబడినది. దీనిని యథాసౌకర్యముగా నాచ రింపవలసియుండును.) 

560 తర్వాత “ఓం నమస్సదసే” నుండి “భవన్తోమహాన్తోనుగృహ్హన్తు” వరకు చెప్పి, పరిషత్తుకు 
నమస్కరించి, ' తథాస్తు,ఉత్తరే కర్మణ్యవిఘ్నమస్తు” అని పరిషదనుగ్రహమును పొందవలెను. 


పూర్వప్రయోగే 490 వివాహప్రయోగః 


నర్వేభ్య లీటైష్షవేభ్యో నమక స్వామినః భవత్వా ధమూలే మయా నమర్వు తామిమాం 
సౌవర్దీం దక్షణాం యత్కి ంబిధవి యథోక్తభక్ష ణామివ న్వీ కృ త్య అన్ఫ్రధినో కేవ హోము 
భతుర్రేవోముకర్భా రంభమువాూర్తన్ను మువూర్తో=. న్మీతి భవన్లో మహాన్తో౭ ను 
గృన్టాన్తు/లగ్న న్య నర్వే గ్రహాజ్బుభైకాభళ్ళానన లదాన్సువ్రనన్నా భూయానుంతి 
భవన్తోమువాన్తో= నుగ్భభ్రాన్తు/ ఉత్తరే కళ్ళ జ్య విభ్ను మన్త్వీతి భవన్తోమవాన్తోజను 
గృన్టాన్తుగ” - ఇతి ప్రార్థ్య నమస్కుర్యాత్‌. “ తధథౌన్తు/ఉిత్తరే కర్భ భ్యవిభ్ను మన్తు/' - 
ఇతి పరిషద్వచనమ్‌. 

సంకల్పః: 561 జ్ఞత్రి పరిషదనుజ్ఞాం గృహీత్వా, దర్శేష్వాసీన దర్భాన్‌ ధారయ 
మాణః, పవిత్రపాణిః, ప్రాణానాయమ్య, “వారలరోం తత్సత్‌ క్రీ గోవింద గోవిందో 
గోవింధ----జుభతిథౌ శ్రీభగవదాజ్టయా శ్రీమన్నా రాయణవప్రీత్య ధం అనయా నవో- 
ఢయా వధ్వా నవా వివాపాకళేన్ష హోమం కరివ్య, త్‌ో నిర్వమ్ను వరనమాన్య్యల్ల 
మాణౌవివ్వుక్సేనారాభనం కరివ్య '- బ్రతి సంకల్ప్య విష్వక్సేనారాధనం కుర్యాత్‌! 
ఆజ్యభాగః: 562స్థం 


శమ్యాః నిధాయ, షట్బాత్ర ప్రయోగ క్రమేణ చక్షుర్ణోమాంతమాజ్యభాగం కృత్వా, 


డిలం కల్పయిత్వా, వివాహౌపాసనాగ్నిం ప్రతిష్టాప్య, పరిధ్యర్థం 


పత్న్యా అన్వారబ్ద్ధః చతుర్గృహీతేన “అగ్నే ప్రాయశ్చిత్తే త్వ 'మితి సప్తభిర్హుత్వా, ప్రతి 
మంత్రం హుతశేషమాజ్యం కస్మింశ్చిన్నాగవల్లీదళే వా చిత్పాత్రే వా నిక్షిపేత్‌| 


561 తర్వాత వధూవరులు దక్షిణోత్తరపు పీటలపై దర్భలు వేసికొని కూర్చొని, వరుడు పవిత్ర 


భనం కరివ్య 'అని సంకల్పించి, ముందుగా “విష్వక్సేనారాధనమ్‌ అను అధ్యాయములో చెప్పి 
నట్లుగా విష్వక్చేనారాధనమును చేయవలెను. 

562 తర్వాత స్థండిలమును కల్పించి, వివాహసంబంధమైన జౌపాసనాగ్ని నచ్చట ప్రతిష్టించి, 
పరిధులకై శమ్యలను వేయుచు “షట్పాత్రప్రయోగఃి అను అధ్యాయములో చెప్పినట్టుగా చక్షు 
ర్లోమాంతముగా ఆజ్యభాగమును చేసి, వధువు తనను తాకుచుండగా క్రింద నిచ్చిన ఏడు మంత్ర 
ములతో చతుర్భృహీతాజ్యముతో ప్రధానహోమము చేయుచు, ప్రతి ఆహుతి చివర దర్వీలో 
శేషించిన ఆజ్యము నొక తమలపాకులో (లేక దొప్పలో) చేర్చుకొనుచుండవలెను. 


పూర్వప్రయోగే 491 వివాహప్రయోగః 


(గ 


రా 


~ 


ప్రధానహోమ మంత్రాః (తై.మం.పా.1.10) 
అగ్నే ప్రాయశ్చిత్తే త్వం దేవానాం ప్రాయశ్చిత్తిరసి బ్రాహ్మ ణస్త్వా నాథ- 
కామః ప్రపద్యే యా౭స్యాం పతిఘ్నీ తనూః ప్రేజాఘ్నీ పేశుఘ్నీ లక్ష్మి ఘ్నీ 
జారఘ్నీమస్యై తాం కృణోమి స్వాహో!అగ్నయ ఇదం న మమ॥ 
వాయో ప్రాయశ్చిత్తే త్వం దేవానాం ప్రాయశ్చిత్తిరసి బ్రాహ్మణస్త్వా 
నాథకామః ప్రపద్యే యాఇస్యాం పతిఘ్నీ తనూః ప్రేజాఘ్నీ పేశుఘ్నీ 
లక్ష్మిఘ్నీ జారఘ్నీ మీస్యై తాం కృణోమి స్వాహ! వాయవ ఇదం న మమ! 
ఆదీత్య ప్రాయశ్చిత్తే త్వం దేవానాం ప్రాయశ్చిత్తిరసి బ్రాహ్మణస్త్వా నాథ- 
కామః ప్రపద్యే యా=స్యాం పతిఘ్నీ తనూః ప్రేజాఘ్నీ పేశుఘ్నీ లక్ష్మి ఘ్నీ 
జారఘ్నీమీస్యై తాం కృృణోమి స్వాహా! ఆదిత్యాయేదం నమమ! 
ప్రజాపతే ప్రాయశ్చిత్తే త్వం దేవానాం ప్రాయశ్చిత్తిరసి బ్రాహ్మణస్త్వా నాథ- 
కామః ప్రపద్యే యాఇస్యాం పేతిఘ్నీ తనూః ప్రేజాఘ్నీ పేశుఘ్నీ లక్ష్మిఘ్నీ 
జారఘ్నీమస్యై తాం కృీణోమి స్వాహో|ప్రజాపతయేదం న మమ! 


. ప్రసవశ్చోపయామశ్చ కాటశ్చార్ణవశ్చీ ధర్జసిశ్చ ద్రవీణం చ భగశ్చాన్త- 


రీక్షం చ సిన్గుశ్చ సముద్రశ్చ సరీస్వాగ్‌ శ్చ విశ్వవ్యచాశ్చ తేయం ద్విష్మో 
యశ్చీ నో ద్వేష్టి తమేషాం జమ్భే దధ్మస్స్వాహో! ప్రసవాదిభ్య ఇదం న మమ 


. మధుశ్చ మాధవశ్చ శుక్రశ్చ శుచీశ్చ నభశ్చనభస్యశ్చేషశ్పోర్దశ్చ సహశ్చ 


సహస్యేశ్చ తపేశ్చ తప్రస్యీశ్చ తే యం ద్విష్మో యశ్చీ నో ద్వేష్టి తమేషాం 
జమ్మే దధ్మస్స్వాహో! మధ్వాదిభ్య ఇదం న మమ! 


. చిత్తంచ చిత్తిశ్చాకూత్తం చాకూతిశ్చాధీతం చాధీతిశ్చ విజ్ఞాతం చ విజ్ఞానం చ 


నామే చ క్రతుశ్చ దర్‌ శేశ్చ పూర్ణమాసశ్చ తే యం ద్విష్మో యశ్చే నో ద్వేష్టి 


పూర్వప్రయోగే 492 వివాహప్రయోగః 


తమేషాం జమ్మే దధ్మస్సాహో! చిత్తాదిభ్య ఇదం న మమ! 
జయాది: జ ధ్మసన్నహనాన్యద్భిస్సృర్గ్‌ంస్పృశ్యాఇఒగ్నౌ ప్రహృత్యాపః స్పృశ్య] 
జయాదిహోమం కృత్వా,శమ్యా అపోహ్య,సంస్రావం, ప్రాయశ్చిత్తం,ప్రాణాయామం, 
ఉత్తరపరిషేచనం, ప్రణీతామోక్షణం, బ్రహ్మోద్వాసనం, అగ్న్యుపస్థానం చకృత్వా, 
అగ్నేః పశ్చాత్ప్రాజ్ముఖీం పత్నీముపవేశ్య, తస్యాశ్శిరసి హుతశేషమాజ్యం దర్వ్యా 
మాదాయ, స్వాహాకారాభిస్సర్వేషామన్తే సకృత్‌ వధ్వాశ్శిరసి నినయతి! 
మం! భూస్స్వాహీ। భువస్స్వాహీో। సువస్స్వాహే! ఓర్‌ స్వాహో॥ 
వా! అథ వధూ వరం “అపశ్యం త్వే 'తి సమీక్షతే! 
మం! అపేశ్యం త్వా మనీస్తా చేకీతానం తపేసో జాతం తపేస్తో విభూతమ్‌| ఇహ 
ప్రజామిహ ర్రయిగ్‌ం రరాణః ప్రజాయస్వ ప్రజయా పుత్రకామ | (తై.మం.పా.1.11) 
వా! అనంతరం వరో వధూం 'అపశ్యం త్వే'తి సమీక్షతే! 
మం! అపీశ్యం త్వా మనీస్తా దీధ్యానాగ్‌ స్వాయాం తనూగ్‌ం బుత్వియే 
నాథమానామ్‌! ఉప మాముచ్చా యువతిర్బభూయాః ప్రజాయస్వ ప్రజయా 


పుత్రకామే || (తై.మం.పా.1.11) 


563లోగడ ఇధ్మములకు కట్టిన దర్శ్భత్రాటిని నీటిలో తడిపి అగ్నిలో వేసి, ప్రోక్షణిలోని నీరు ముట్టి, 
“షట్పాత్రప్రయోగః అను అధ్యాయములో చెప్పినట్లుగా జయాదిహోమమును చేసి, శమ్య 
లను తీసివేసి, సంస్రావప్రాయశ్చిత్తహోమములు చేసి, ప్రాణాయామము, ఉత్తరపరిషేచనము, 
ప్రణీతామోక్షణము,బ్రహ్మోద్వాసనము, అగ్న్యుపస్థానము - అన్నియును చేసి, అగ్నికి పడ 
మట తూర్పుముఖముగా వధువును కూర్చుండబెట్టి, వరుడు పశ్చిమముఖుడై నిల్చొని, హుత 
శేషాజ్యమును దర్వీతో తీసికొని భూస్స్వాహా - ఇత్యాది నాల్గు మంత్రములను చదివి, అవి 
చదివిన తర్వాత నొకసారి ఆజ్యము నామె తలయం దుంచవలెను. తదుపరి వధువు క్రింద నిచ్చిన 
“అపశ్యం త్వా మనసా చేకితానం” అను మంత్రముతో వరుని నొకసారి చూడవలెను. పిదప 
వరుడు * అపశ్యం త్వా మనసా దీధ్యానాగ్‌ం” అను మంత్రముతో వధువు నొకసారి చూడవలెను. 


పూర్వప్రయోగే 493 వివాహప్రయోగః 


వా! ఆజ్యాభ్యక్తాభ్యా మజ్జుష్టానామికా భ్యామ్‌, 'సమంజన్లు విశ్వేదేవా' ఇత్యేతయా 
తయోర్హృదయదేశే యుగపత్సంమృశతి | 

మం|| సమేంజన్తు విశ్వేదేవాస్సమాప్రో హృదీయాని నౌ! సం మాతరిశ్వా సం 
ధాతా సము దేష్ట్రీ దిదేష్టు నౌ॥ 

వా॥కోత్రతః “ప్రజాపతే తన్వం మి ఇతి తిస్రో జపిత్వా, అభ్యుదయం, పుణ్యాహం చ 
కుర్యాత్‌! 

మం! ప్రజాపతే తన్వం మే జషస్వ త్వష్టర్దేవోభీస్సహసామ ఇన విక్వైర్దేవై 
ర్రాతిఖీస్సగ్‌ం రర్తాణః పుగ్‌ంసాం బహూనాం మాతరీస్స్యామ॥౧|(మం.పా.1.11) 
ఆ నః ప్రజాం జనయతు ప్రజాపేతిరాజరసాయ సమనక్వర్యమా! అదుర్మజ్ఞలీః 
పతిలోకమావీశ శం నో భవ ద్విపదే శం చతుష్పదే! ౨|| (తై.మం.పా.1.11) 

తాం పూషజ్వ్యువతమామేరీయస్త్వ్వ యస్యాం బీజం మనుష్యా వపీని యా న 


ఊరూ ఉశ్రతీ విస్రయాతై యస్యాముశన్వే ప్రహరేమ శేఫీమ్‌!3|! (తై.మం.పా.1.11) 


566త్రత్ర సృంధ్యాద్యాపాసనాంతం కృత్వా, అభ్యుదయం పుణ్యాహం చ కుర్యాత్‌! 
౩7 అభ్యుదయమ్‌ 


ప్రాణానాయమ్య, “వూర్యోక్ర పవంగుణవి లేవ ణవి శషాయామస్యా ంజుభొతిథె క్రీ భగవ 


564 వధూవరు లిర్వురు ఎదురుగా కూర్చుండి, వరుడు తన అంగుష్టానామికలను హుతశేషా 
జ్యముతో నద్దుకొని, 'సమంజన్తు విశ్వే దేవా' అను మంత్రమును చెప్పుచు ఏకకాలమున ఆ నేతిని 
బొటనవ్రేలితో వధూవక్షమునందును, అనామికతో తన వక్షమునందును రాచుకొనవలెను. 

565 తర్వాత “ప్రజాపతే తన్వం మే” ఇత్యాది మూడు మంత్రములను జపించి, అభ్యుదయమును, 
పుణ్యాహవాచనమును చేసికొనవలెను. 

5త్రదుపరి వరుడు సంధ్యావందనౌపాసనములను ముగించుకొని, వివాహకర్మాంగభూతము 
లైన అభ్యుదయమును, కర్మణః పుణ్యాహవాచనమును చేయవలెను. 

567 వరుడు ప్రాణాయామము చేసి, “వూర్యోక్ర వవంగుణవి లేష అవి శ్ఞాయామ స్యాం జుభొతిథౌ 


పూర్వప్రయోగే 494 వివాహప్రయోగః 


దాజ్టయా శ్రీమన్నా రాయణవ్రీ త్యం వివావావాకర్శా ౦ గభూత మభ్యుభయం 
కరవ్య”- ఇతి సంకల్ప్య, పూర్వోక్తవిధినా హిరణ్య రూపేణాభ్యుదయం కుర్యాత్‌! 
కర్మణః పుణ్యాహవాచనమ్‌ 
568 వరః ప్రాణానాయమ్య, “వూర్యోత్త ఏనంగుణవిలేషణవి కసా యామ స్యాం భుభొతిథౌ 
శ్రీభగవదాక్జాయా శ్రీమన్నా రాయణవ్రీత్య రం వివావాకర్భా ంగభూతం కల్ళ ఆ? 
వుశ్యావావాభనం కలివ్య '- ఇతి సంకల్ప్య , పూర్వోక్తవిధానేన కర్మణః పుణ్యాహం 
వాచయిత్వా ఆత్మానం భార్యాం చ పుణ్యాహజలేన ప్రోక్షయేత్‌! 
శేషహోమకట్నమ్‌ 
3 అథ వరస్య స్యాలో వా తత్సమానీకో వా వరాయ శేషహోమకట్నం (నూతనక్షొమం) 
యచ్చతి. తత్సమయే ఆచార్యః వక్ష్యమాణ మన్తపూర్వకాశీర్వచనవాక్యాని పఠతి. 
మం/ఆశోొన్తే= యం యథీమానో౭ సౌ/ ఆయురాళోన్తే/ నువ్రజానమాళోన్తే/ నజాత్‌- 
ననస్యా మాళోనే/ ఉత్తరానేవయజ్యా మాళోన్తే/ భూయో వావివ్క రజమాళోన్తే/ దీవ్యం 


---వివావాకర్భాంగభూతమభ్యు బయం కలివ్య' - అని సంకల్పించి “నాందీశ్రాద్ధవిధిక అను 
అధ్యాయములో నిచ్చినట్లుగా హిరణ్యరూపకముగా అభ్యుదయమును చేయవలెను. 

568 వరుడు మజల ప్రాణాయామము చేసి, “వూర్యోత్త పవంగుణది లేవ జని కా యామ స్యాం 
జుభతిథౌ శ్రీభగవదాజ్ఞయా ---వివావాకర్భా ంగభూతం కర్భ ణః వుణ్యా వావాభనం కరివ్య '- 
అని సంకల్పించి “పుణ్యాహవాచనమ్‌” అను అధ్యాయములో చెప్పినట్లుగా కర్మణః పుణ్యాహ 
వాచనము చేసి, తనను, భార్యను పుణ్యాహజలముతో ప్రోక్షించుకొనవలెను. 

56 అప్పుడు వధువు సోదరుడుగాని, తత్సమానుడుగాని వరునికి నూతనపట్టువస్త్రములను 
కట్నముగా నిచ్చుట సంప్రదాయము. అట్టి వ్యక్తి ఒక తట్టలో వస్త్రములను పెట్టుకొని, వానిపై 
ఫలతాంబూలములను పెట్టుకొని వరుని కెదురుగా నిలుచుండగా పురోహితుడు ' ఆశాస్తేయం” 
అను మంత్రమును చదువవలెను. అది చదివిన పిమ్మట అతడు వస్త్రములను, ఫలతాంబూలము 
లను వరుని కీయవలెను. వరుడా నూతనవస్త్రములను ధరించివచ్చి పీటలపై కూర్చొని తర్వాతి 
ఫలదానాదికార్యక్రమమును చేయవలెను. ఈసందర్భములో వధూవరుల కిర్వురికి గాక, వరు 
నకు మాత్రమే విలువైన నూతనవస్త్రము లిచ్చుట ఆచారముగా నున్నది. 


పూర్వప్రయోగే 495 వివాహప్రయోగః 


ధామాళోన్తే/విళ్చింవ్రయ మాళోన్తే! యధనోనొ వావిషా= = లోనే! తబొళ్యా త్రద్భ ధ్యా ల్‌/ 
తద్ద్య్య్భై దేవా రొనన్రామ్‌/తబగ్ని రేవో దేవేభ్యో వనకే/ వయముగ్నే ర్భా నుషాః/ ఇక్టం బొ 
వీతం చ/డభో దొనోద్యావొవృ థివీ అగ్‌ంపానన్వా తామ్‌/ ఇవా గతీర్వా మన్యేధం వో 
నమాదేవేట్యే2 (తైశ్రా.3.5.10) i న్‌ 
సమావేశనమ్‌-ఫలదానాని 
సంకల్పః:*”వధూవరౌ కస్మింశ్చిత్పాత్రేషు తాంబూల నారికేళకదళ్యాదిఫలాని 
నిక్షిప్య, తత్పాత్రౌ స్వాంకే సంస్థాప్య, ఫలదానార్థముపక్రామ్యతి! తతో వరః ప్రాణానా 
యమ్మ, “వూర్చోత్త ఏవంగుణవిలేపణవిళిప్రాయా మస్యాం శుభతిథౌ శ్రీభగవదాజ్ఞయా 


570 సమావేశన మనగా వధూవరుల కలయిక ( మైథునార్థమై). ఆసమావేశనకాలములో చదువ 
వలసిన మంత్రములు సమావేశనమంత్రములు. ఈమంత్రములు చదివిననాటి రాత్రి వధూవరు 
లేకశయ్యాగతులై మైథునమును నెరపుట జరుగుచున్నది. కాని పూర్వకాలములో కన్య రజ 
స్వల కాక మునుపే వివాహము చేయుచుండుటచే, వివాహములో నీ మంత్రములను చదివినను, 
కన్య రజస్వలయైన తర్వాత నొక సుముహూర్తమున ఈమంత్రములతోనే గర్భాదానము చేయు 
చుండెడివారు. కాని ఈకాలమున ఈ ప్రత్యేకగర్భాధానకర్మకు అవసరమే లేకున్న ది. ఈ సమా 
వేశనమంత్రములను చదువుటకు ముందుగా, సత్సంతానప్రాప్తిని కోరి ఇతరదంపతులకు ఫల 
దానము చేయుట పరిపాటిగా నున్నది. ఇందుకై, వధూవరౌ=వధూవరులు, కస్మింశ్చిత్పాత్రేషు 
=కొన్నిపాత్రలలో(లేక బుట్టలలో), తాంబూల నారికేళ కదళ్యాది ఫలాని=తాంబూలములను, 
కొబ్బెరికాయలను కదళీఫలములను, నిక్షిష్య=ఉంచుకొని, తత్పాత్రౌ= అట్టి రెండు బుట్టలను, 
స్వాంకే=వారివారి ఒడిలో (లేక సమీపములో), సంస్థాప్య=పెట్టుకొని, ఫలదానార్థం = ఫలదాన 
మునకై, ఉపక్రామ్యతి=ఆరంభింతురు; తతః=అప్పుడు, వరుడు వధువు తన కుడి కుండునట్లుగా 
పీటలపై కూర్చొని, ప్రాణాయామము చేసి, “పూర్వోక్త ఏవంగుణవిశేషణ విశిష్టాయాం --- ఫల 
ప్రదానాని కరిష్య” అని సంకల్పించి, దంపతులను వివాహవేదికపైకి ఆహ్వానించి, వారిలో స్త్రీ 
వధువున కెదురుగను, పురుషుడు వరున కెదురుగను నిలబడగా వధూవరులు తమతమ బుట్ట 
లలో నున్న తాంబూల ఫల దక్షిణలను అట్లు ఎదురుగా నిల్చున్న వారి కీయవలెను. అట్లు ఇచ్చు 
సందర్భమున పురోహితుడు “యాః ఫలినీర్యా” అను మంత్రమును, “ఫలం మనోరథఫలం” 


పూర్వప్రయోగే 496 వివాహప్రయోగః 


శ్రీమన్నా రాయజువ్రీత్యధం మమ భర్భవత్నా్యా నవా నమావేళన కళ్ళ కలివ్య మాణః 
తభంగం ఆవయోః నళ్ళం తాననీధ్ల్య రం యావబ్బక్తఫలప్రదానాని కరివ్య”- ఇతి 
సంకల్ప్య i యథాశక్తి దంపతీభ్యః “యాః ఫలినీర్యే”తి ఫలదానం సమర్పయేత్‌! 
మం॥ యాః భలినీర్యా తీఫలా తివ్రుషా యాక్సే నువ జః/ 

బృవాన్చ తీవ్రనూతాస్తా నో ముఖ్నాన్వూగ్‌ం వానతో (తై.సం.4.2.6) 
శ్లో! వలం మునోరథభ లం వ్రధథాతి నదా నృణామ్‌/ 

వుత్రపౌత్రపౌత్తాదివృ ధం భ శ్రియం వన్హించ్రయబ్భ మే/ 
“వలదానకల్నోక్త నకలభలావాప్తిరన్తు/' - ఇతి గ్రహీత్యూణాం ప్రతివచనమ్‌! 7'అథ 
వధూవరౌ పాత్రయోః ఇతోధికఫలదక్షిణాతాంబూలాదీని గృహీత్వా, సమ్యగన్వా 
రభ్యోపవిశతః! తతో వరః ' ఆరోహోరుముపబర్హస్వ” ఇత్యాదిమంత్రాన్‌ జపతి! 

సమావేశనమంత్రాః 
మం! ఆరోహోరుముపబర్హస్వ బాహుం పరీష్వజస్వ జాయాగ్‌ం సుమనస్య- 
ప ర్హస్వ బె జి న 

మోనః| తస్యాం పుష్యతం మిథ్రునౌ సయోనీ బహ్వీం ప్రజాం జనయన్రాసరేతసా! 
ఆర్థయా౭ రీణ్యా యత్రామన్థత్పురుషం పురుషేణ శక్రః తదేతౌ మీథునౌ స- 


అను శ్లోకమును చెప్పవలెను. ఫలదానము తీసికొన్న దంపతులు “ఫలదానకల్పోక్త సకలఫలా 
వాప్తిరస్తు” అని వధూవరులను దీవించవలెను. 

571 ఆఅథ=తదుపరి, వధూవరౌ=వధూవరులు, పాత్రయోః=బుట్టలయందు, ఇతోధికదక్షిణా 
ఫలతాంబూలాదీని=మునుపటికంటె అధికముగా దక్షిణను, తాంబూలనారికేళాదిఫలములను 
గృహిత్వాచతీసికొని,సమ్యగన్వారభ్య= ఒకరినొకరు తాకుచు దగ్గరగా, ఉప విశతః=కూర్చొం 
దురు; తతః=అప్పుడు,వరః=వరుడు,' ఆరోహోరుముప బర్హస్వ' ఇత్యాదిమంత్రాన్‌ =ఆరో 
హోరుముపబర్హస్వ” మున్నగు మూడు సమావేశనమంత్రములను, జపతి=జపించును. దీనికి 
ముందుగా సదస్సులోని పెద్దలకు హరిద్రాక్షతల నీయవలెను. కర్మాంతమున వారును, వాధ్యా 
రును “అయం సమావేశనమహూర్తస్సుముహూర్తో= స్తు అని చెప్పుచు దంపతులపై ఆ అక్ష 
తలు వేసి దీవించవలెను. 


పూర్వప్రయోగే 497 వివాహప్రయోగః 


యోనీ ప్రజయా=౭మృతేనేహ గీచ్చతమ్‌! అహం గర్భ మదీధామోషేధీష్వహం 
విశ్వేషు భువీనేష్పున్న! అహం ప్రజా తజనయం పితృణామహం జనీభ్యో అవ- 
రీషు పుత్రాన్‌! పుత్రిణేమా కుమారిణా విశ్వమాయుర్వ్యశ్నుతమ్‌! ఉభా హిరీణ్య 
పేశసా వ్రీతిహోత్రా కృతద్వీసూ! దశస్యంత్వా౭. మృతాయ కగ్‌ం శమూధో 
రోమశగ్‌ం హథో దేవేషు కృణుత్రో దువీఃl౧|| (తై.మం.పా.1.12) 

విష్ణుర్యోనీం కల్పయత్రు త్వష్టా రూపాణి పిగ్‌ంశతు! ఆసీజ్బుతు ప్రజాపతిర్ధాతా 
గర్భం దధాతు తే! గర్భం ధేహి సినీవాలి గర్భం ధేహి సరస్వతి! గర్భం తే 
అశ్వినౌ దేవావాధత్తాం పుష్కరస్రజా! పిరణ్యయీ అరణీ యం నిర్మస్థతో 
అశ్విసా! తం తే గర్భగ్‌ం హవామహే దశమే మాసి సూతీవే! యథ్లేయం పృథివీ 
మహీ తిస్టన్తి గర్భ మాద్రధే! ఏవం త్వం గర్భమాధథ్స్వ దశమే మాసి సూతీవే! 
యథా పృథ్రివ్యేగ్ని గర్భా ద్యౌర్యథేస్ట్రేణ గర్భిణీ! వాయుర్యథా దిశాం గర్భ 
ఏవం గర్భం దధామి తే! విష్ణో శ్రేష్టేన రూపేణాస్యాం నార్యాం గవీస్యామ్‌! 
పుమాగ్‌ంస్తం గర్భృమాధేహి దశమే మాసి సూతీవే! నేజమేష పరాపత సపుత్రః 
పునరాపీత! అస్యై మే పుత్రకామాయై గర్భమాధేపి యః పుమానీ! వ్యస్య | 
యోనిం ప్రతి రేతో గృహాణ పుమాన్సుత్రో ధీయతాం గర్భో అన్న! తం మాతా 
దీశమాసో బిభర్తు స జాయతాం వీరతీమస్స్వాసామ్‌! ఆ తే గర్భో యోనీమేత్తు 
పుమాన్నాణ ఇవేష్తుధిమ్‌!ఆ వీరో జాయతాం పుత్రస్తే దశమాస్యః!౨|(మం.పా.!.13) 
కరోమీ తే ప్రాజాపత్యమా గర్భో యోనీమేతు తే! అనూనః పూర్ణో జాయత్రామ- 
శ్లోణో= పీశాచధీతః! పుమాగ్‌ స్తే పుత్రో సారి తం పుమాననుజాయతామ్‌! తానీ 
భద్రాణి బీజొన్యృషభా ఉనయన్తు నౌ! యానీ భ్రద్రాఖి బీడొన్యృషభా ఓీనయని 


పూర్వప్రయోగే 498 వివాహప్రయోగః 


నః! తైస్వం పుత్రాన్‌ వీన్దస్వ సా ప్రసూర్ధేనుకా భవ! కామప్రమృధ్యతాం మహ్య- 
మపేరాజితమేవ మే! యం కామేం కామయే దేవ తం మె వాయో సమేర్ధయ!3|! 
572 అథ వధూవరా బృహస్పతయే నమస్కారపూర్వకం తాని ఫలాని సమర్పయేత్‌! 
బృహస్పతిస్సదస్యాశ్చ “ఆయం నమావేశనమువూర్త న్ఫు ముహోర్తో౭ న్పు'- ఇతి 
హరిద్రాకతైః దంపతీభ్యా మాశీర్వచనం అనుగ్రహం కుర్యుః। తతో వర జాపాసనాగ్ని 
మాత్మసమారోపణం కృత్వా, సాత్సికత్యాగం, “కాయేన వాచే'తి భగవదర్పణం 
కుర్యాత్‌! 
అగ్న్యుద్వాసనమ్‌ 

క మం|| యజ్ఞోనోయజ్ఞువ యజిన్త దేవాః తాని ధర్మా జోవభమాన్యొ నన్న్‌ /తే వా నాకం 
మహమానన్సు బన్తో యత్ర వూర్లో సాధ్యాన్నన్తా దేవాః 
ఇతి దీక్షాగ్ని నుద్వాస్య, లోభనకాలే వు నరాగనునాయ బొ - ఇత్యగ్నేః పశ్చాత్‌ 
హరిద్రాక్షతాన్‌ నిధాయ నమస్కుర్యాత్‌! 

బృహస్పతిసంభావనా 


52 ఈమంత్రములు జపించిన పిదప వధూవరులు వాధ్యారుకు ఫలదక్షిణాదుల నిచ్చి నమస్క 
రింపవలెను. అప్పుడు వాధ్యారు, సదస్యులు “అయం సమావేశనమహూర్తస్సుముహూర్తో 
ఇస్తు అని చెప్పుచు దంపతులపై అక్షతలు వేసి దీవించవలెను. అనంతరము వరుడా అగ్నిని 
“జాపాసనవిధికి అను అధ్యాయములో చెప్పినట్టుగా ఆత్మసమారోపణము చేసికొని సాత్త్విక 
త్యాగము చేసి, చివరకు “కాయేన వాచా మనసేంద్రియైర్వా ---నారాయణాయేతి సమర్ప 
యామి! సర్వం శ్రీకృష్ణార్పణమస్తు॥” అని కర్మను భగవదర్పణము చేయవలెను. 

573 త్రరువాత నగ్ని నుద్వాసన చేయవలెను. దీనికై వరుడు తూర్పుముఖముగా నుండి, ఒక 
సమిధను తీసికొని, “యజ్ఞేన యజ్ఞమయజన్త దేవాః అను మంత్రమును చెప్పుచు, ఆ సమిధతో 
అగ్నిని కొంచెము తూర్పునకు త్రోసి ఉద్వాసన చేసి,హరిద్రాక్షతలు అగ్నికి పడమట నుంచుచు 
“శోభనకాలే పునరాగమనాయ చి అని చెప్పి నమస్కరింపవలెను. 


పూర్వప్రయోగే 499 వివాహప్రయోగః 
5% మం|| ఓమ్‌! బృహేస్పతే సవితర్శోధయైనగ్‌ం సగ్‌ంశీతం చిథ్సన్తరాగ్‌ం 
సగ్‌ంశీశాధి! వర్ధమైనం మహతే సౌభగాయ విశ్వే ఏన మనుమదన్తు దేవాః! 
ఇతి బృహస్పతిం గన్ఫపుష్పాక్షతైర లంకృత్య, i ----గోత్రేణ ---శర్మణా కన్యాపిత్రా 
అనయోర్వధూవరవివాహమహోత్సవే సమర్చిత మిదం సదక్షిణతాంబూలమ్‌' - 
ఇతి బ్రహస్పతయే సదక్షిణతాంబూలం దద్యాత్‌. 

తాంబూలసత్కారాదీని 
త్ర త్రస్సదస్యేభ్యః యథాశక్తి ఫలదక్షిణాసహితతాంబూల సత్కారం కారయేత్‌! 
సుమంగళీభిః మంగళారాత్రికం, బ్రాహ్మణేభ్యః వేద మంత్రాశీర్వచనం చ కారయేత్‌! 

లౌకికమ్‌ (అప్పగింతలు) 

“అప్పగింత లనగా లాంఛనప్రాయముగా వధువును వరపక్షమువారికి అప్పగించుట. 
దీనిని కొందరు చేయుచున్నారు; కొందరు చేయుట లేదు. 
దీనికై వధూపక్షమువారొక పరిశుద్ధస్థలమున పీటలను వేసి, దీపములు వెలిగించి, ఆ 
పీటలకు ముందర ఒక పాలతో నిండిన పళ్లైమును పెట్టించి, అందులో హరిద్రాక్షతలను 
వేసి యుంచవలెను. వరుడచ్చట నొకపీటపై తూర్పుముఖముగ కూర్చొనవలెను. వర 
పక్షములోని బంధువులు మగవారు ఆడవారు అతనికి దక్షిణమునకు పీటలపై తూర్పు 
ముఖముగ కూర్చొనవలెను. అప్పుడు వధూపితరులు (లేదా తత్సమానులు) వధూ 
యుతముగా నక్కడికి వచ్చి, వరపక్షమువారి యెదుట నిలుచుండవలెను. అట్లు నిలు 
చున్న తర్వాత వధూమాత (లేక తత్సమానురాలు) వధువుతోగూడ వంగి, వధూహస్త 


57 తరువాత “బృహస్పతే...మదన్తు దేవాః” అను మంత్రమును చదివి, గంధపుష్పాక్షతలతో 
బృహస్పతిని పూజించి," ---గోత్రేణ---శర్మణా కన్యాపిత్రా అనయోర్వధూవరవివాహమహో 
త్సవే సమర్ప్చిత మిదం సదక్షిణతాంబూలమ్‌ు” అని బృహస్పతికి దక్షిణాతాంబూలముల 
నిచ్చి అతని ఆశీర్వాదమును గైకొనవలెను. 

575 త్రరువాత సదస్యులకు ఫలతాంబూలాదిసత్కారములు చేసి, సుమంగుళులచేత దంపతు 
లకు మంగళహారతి నిప్పించవలెను. వేదవిప్రులచేత నాశీర్వాదము చేయించవలెను. 


పూర్వప్రయోగే 500 వివాహప్రయోగః 


ముల నా పాలలో నద్దించి, వరపక్షములోని దంపతులలో ముందుగా పురుషుల దోసిళు 
లందును, అనంతరము స్త్రీల దోసిళులందును వధూహస్తముల నుంచవలెను. ఇట్లు వారి 
హస్తములను మూడుసారులు స్పృశింపజేయవలెను. ఇట్లు స్పృశింపజేయునపుడు 
వధువుయొక్క తండ్రిగాని తత్సమానీకుడుగాని ఈక్రింది శ్లోకమును చెప్పుట పద్ధతి: 
శ్‌ ఆన్హవర్థా భవేత్క న్యా వత్రవత్సా లితా మయా 

ఇదానీం తవ దాస్యామి న్నే పాన వరివాలయ/ 
(ఎనిమిది సంవత్సరములు నిండి కన్యాత్వమును పొందిన నీమెను పుత్తునివలె పెంచి 
నాను. ఇప్పుడు మీకు ఈమెనిచ్చుచున్నాను. మీరీమెను స్నేహముతో (ప్రేమతో) 
చూచికొనుడు- అని ఈశ్లోకమున కర్థము. ఇచ్చట వరునియొక్క వివిధసంబంధీకు 
లకు అప్పగించునపుడు ' తవ దాస్యామి” అని ఉన్నచోట ' తవ పుత్రస్య దాస్యామి”, 
“తవ భ్రాతుః దాస్యామి”, “తవ పౌత్రస్య దాస్యామి” ఇత్యాదిగా సందర్భోచితముగ 
చెప్పవలెను.) 
వరపక్షములోని వితంతువుల కచ్చట గాక, వారున్న చోటికి వధువును గొనిపోయి 
అప్పగించవలెను. ఈకార్యము నకే అప్పగింతలని పేరు. 


ఒకేదినమున వివాహమునంతయు పూర్తిచేయు పద్ధతి 


పూర్వము విరామముగా సశాస్త్రీయముగా వివాహమును 5రోజులు చేయుచుండెడి 
వారు. కాని ఈకాలములో ద్రవ్యాభావముచేతగాని, సమయాభావముచేతగాని, ఇతర 
కారణములచేతగాని వివాహకార్యమును సమావేశనమంత్రపర్యంతముగ ఒకేవేదికపై 
నొకే దినమున ముగించుచున్నారు. ఇట్టి పరిస్థితిలో కొన్ని క్రియలను చేయుట కసలు 
అవకాశము కలుగుట లేదు. మజికొన్ని సంక్షేపముగా చేయవలసి వచ్చుచున్నది. ఇట్లు 
ఏకదినమున వివాహపరి పూర్తికి అవలంబించవలసిన పద్ధతి ఇచ్చట నీయబడుచున్నది. 

ఇట్టి పరిస్థితిలో ఈగ్రంథములో నీయబడినట్లుగా ప్రధానహోమాంతము యథా 
విధిగా చేసి, వీలున్న ఉత్తంభనాదిమంత్రముల పఠించి, యదృతాదిహోమము, ప్రవిశ్య 
హోమము, ఆగ్నేయస్థాలీపాకహోమము, శేషహోమమములను చేయునప్పు డాయా 
సంకల్పములను మాత్రము చెప్పి, పాత్రాసాదనాదులను చేయకుండ మునుపు ప్రతిష్టిం 


పూర్వప్రయోగే 501 వివాహప్రయోగః 


చిన అగ్నిలోనే ఆయాహోమములను మాత్రము చేసి, జయాదులను ప్రతిసారి చేయ 
కుండ చిట్టచివరికి శషహోమాంతమున చేసి, సమావేశనమంత్రజపము చేసి ముగించ 
వచ్చును. ఈహోమములలో స్థాలీపాకహోమము కొంత ప్రత్యేకముగా నున్నది. 
అందులో నుంచవలసిన పరిధుల నిదివరలో ప్రధానహోమములో నుంచిన శమ్యలకు 
ప్రక్కనే పెట్టి, స్థాలీపాకహోమములో వచ్చు పరిధిప్రహరణసమయములో వాని 
నగ్నిలో వేయవలెను. అల్లే ఇతరహోమములలో లేని పరిధ్యంజనలేపకార్యములు కూడ 
అచ్చట చేయవలసి యుండును. శేషహోమములో ప్రధానాహుతులు పూర్తియైన 
తర్వాత జయాదులను, శమ్యావిసర్జ్దనమును, అనాజ్ఞాతాదిహోమములను, ప్రణీతా 
మోక్షణమును, బ్రహ్మోద్వాసనమును, అగ్న్యుపస్థానమును పూర్వహోమముల 
కన్నిటికి కలిపి ఒకేసారి చేయవలసియుండును. ఒకే వేదికపై ఏకదినమున ఈ హోమ 
ముల నన్నిటిని చేసినపుడు అది పగలైనను సాయమౌపాసనమునే చేయవలెను గాని 
ప్రాతరౌపాసనమును చేయగూడదు. ఉన్న పరిస్థితులను, సమయమును బట్టి వాధ్యారు 
లీవిధానమునందలి ఉచితానుచితములను గ్రహించి సాధ్యమైనంతవటికు శాస్త్రసమ్మత 
ముగా నుండునట్లు కార్యము నిర్వహింపదగును. 
నం టీం టీ, 


లలల ల 
9 9 ఖం 9 9 9 9 


దీక్షాగ్నినష్టప్రాయశ్చిత్తహోమః 


(ఉపనయనవివాహములను ఒకనాటి ప్రమాణములో ముగించుచున్న ఈకాలములో 


తన్నిమిత్తమై పరికల్పించిన అగ్ని నష్టమగుట సంభవము కాకపోవచ్చును. ఐనను, ఒక 
వేళ ఇది నష్టమైనచో చేయవలసిన కర్తవ్యము ఈ అధ్యాయములో చెప్పబడుచున్నది. 
ముందుగా కొన్ని నియమములు: 


1. 


లు 


వివాహములో గృహ్యాగ్ని ప్రతిష్టింపబడిన తర్వాత ఆ అగ్ని జౌపాసనారంభమునకు 
పూర్వమెప్పుడైనను నశించినచో, అంకురారోపణ, ప్రతిసరబంధ, వరప్రేషణాదులను 
విడిచిపెట్టి, క్రియ చేయకుండ లాజహోమపర్యంతము గల మంత్రముల నన్నిటిని 
చదివి (అనగా' అభ్రాతృఘ్నీం) అను మంత్రమునుండి ' అతిగాహే మహిద్విషః అను 
మంత్రము వరకు చదివి), అగ్ని పునస్సంధానము చేసి మిగితా కార్యములను 
యథాశాస్త్రముగా చేసికొనవలెను. 

వివాహములో ప్రతిష్టింపబడిన అగ్ని ప్రధానహోమమునకుగాని, పాణిగ్రహణము 
నకుగాని ముందెప్పుడైనను నశించినచో, అంకురారోపణ, ప్రతిసరబంధ, వరప్రేషణా 
దులను విడిచి, క్రియ చేయకుండ ప్రధానహోమమునకు ముందుగల మంత్రముల 
నన్నిటిని చదివి (అనగా 'అభ్రాతృఘ్నీం) అను మంత్రమునుండి “వశినీ త్వం విదధ 
మావదాసి” అను మంత్రమువరకు చదివి), అదే భస్మము మీద పునరగ్ని పరికల్పన 
చేసి ప్రధానహోమాదికార్య ములను యథాశాస్త్రముగా చేసికొనవలెను. 


. వివాహములో జాపాసనానంతరము శేషహోమాత్పూర్వము అగ్ని నష్టమైనచో 


నిచ్చట చెప్పినట్టుగా అగ్నినష్టప్రాయశ్చిత్తహోమమును చేసికొని అందులో 
మిగిలిన హోమముల నన్నిటిని యథాశాస్త్రముగ చేసికొనవలెను. 


4.శేషహోమము, ఆత్మసమారోణము జరిగిన తర్వాత కౌపాసనాగ్ని నష్టమైనచో 


5. 


దంపతులు విచ్చిన్నాగ్నిసంధానము చేసికొని అందులో రోజువారీ జొపాసనాదులను 
చేసికొనవలెను. 

ఉపనయనములో వటువుయొక్క ప్రాతస్సమిదాధానానంతరము అగ్న్యుద్వాసనకు 
లోగ వటుదీక్షాకాలములో దీక్షాగ్ని నష్టమైనచో నిచ్చట చెప్పినట్లుగ అగ్నినష్టప్రాయ 


502 


పూర్వప్రయోగే 503 అగ్నినష్టప్రాయశ్చిత్తహోమః 


శ్చిత్తహోమమును చేసికొని అందులో మిగిలిన హోమముల నన్నిటిని యథాశాస్త్ర 

ముగ చేసికొనవలెను. 
6. ఉపనయనములో సమిధాధానమునకు ముందగ్ని నష్టమైనచో, ఆబూడిదలోనే పున 

రగ్నికల్పనము చేసి కావలసిన హోమాదులను చేసికొనవచ్చును.) 

ప్రయోగః 

యది దీక్షాగ్ని నష్టస్స్యాత్‌ తదా అగ్నినష్టప్రాయశ్చిత్తం కుర్యాత్‌. తత్ప్రయోగః- 
వధూవరౌ (అథవా వటుః) హోమస్థలం ప్రాప్య, వరః (వటుః) ద్విః ప్రాణానాయమ్య, 
'శ్రీగోలింద గోవింథ---తుభొతిథౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయణవ్రీత్యల్థం భగవ 
త్రైంకర్య డూవం వివావోగ్ని (ఉవనయనాగ్ని )నక్ల ప్రాయ క్ని త్రహోమం కలిష్యే"- ఇతి 
సంకల్ప్య, లౌకికాగ్నిం ప్రతిష్టాప్య, 


5వివాహములోగాని, ఉపనయనములోగాని దీక్షాగ్ని నష్టమైనచో చతుష్పాత్రప్రయోగవిధాన 
ముతో లౌకికాగ్నిని ప్రతిష్టించి, అందులో అగ్నినష్టప్రాయశ్చిత్తహోమమును చేయవలెను. దీని 
ప్రయోగ మిట్టున్నది: వధూవరులు (లేక వటువు) హోమస్థలమునకు వచ్చి, వరుడు (లేక 
వటువు) రెండుసార్లు ప్రాణాయామము చేసి, “శ్రీగోింటో గోవింద---తుభతిభౌ శ్రీభగవదా 
తయా శ్రీమన్నా రాయణ్యవ్రీత్యలం భగవ్వత్ర్రై ంకర్య డూవం వివావోగ్న (ఉవనయనాగ్ని) నక 
ప్రాయత్నిత్తహోమం కరిష్యే "-అని గీతలుంచిన చోట ప్రధానసంకల్పములో చెప్పవలసిన దేశ 
కాలములను చెప్పుచు సంకల్పించి, చతుష్పాత్రప్రయోగవిధానముతో లౌకికాగ్నిని ప్రతిష్టించి, 
"అవవాతా అనురాి, "కన్నో దేవీరభిక్టయ” అను రెండుమంత్రముల తో నష్టాగ్నిభస్మమును 
నీటిచే ప్రోక్షించి, "ఆయం తే యోనిః"- అను మంత్రముతో ఆ భస్మమునందొక సమిధనుంచి, 
పిదప " ఆజాహ్వోనన్ను ప్రతీక", 'ఉద్భుధ్యసన్వాగ్నే "అను రెండుమంత్రములతో లౌకికాగ్నిలో 
నా భస్మసహితమైన సమిధను చేర్చి, అగ్ని పరిస్తరణము, దర్వ్యాజ్యసంస్కారము, పరిషేచ 
నాంతముగ చేసి (వివరములకు చతుష్పాత్రప్రయోగమును చూచునది)," అయాక్సాగ్నే " 
ఇత్యాది 31మంత్రములతో స్రుక్కుతో చతుర్గ్భ్భహీతాజ్యముతో ఆజ్యహోమమును చేసి, తరువాత 
స్రువములోనికి ఒకసారి మాత్రమే నేతిని తీసికొనుచు అనాజ్ఞాతహోమమును చేసి, ఉత్తర 
పరిషేచనము చేసి, ఆ యగ్నిలోనే శాస్త్రోక్తవిధముగా వివాహాంగ (లేదా ఉపనయనాంగ) హోమ 
ములను చేయవలెను. 


పూర్వప్రయోగే 504 అగ్నినష్టప్రాయశ్చిత్తహోమః 


/ 


అవవాతా అనురా రక్షాగొంని వీకాబా యే శ్షయన్తి వృథివీ మను/ అన్యలేతో 
గొబ్బన్తు య్యత్తైజాం గతం మనః 

లం సోదేవీరభిన్ల్రయ ఆపో భీవన్తు వీతయ/ లం యోరిభీన్రవన్తు న” 

- ఇతి ద్వాభ్యాం కూర్చేన భస్మమద్భిః ప్రోక్ష్య, 

"అయం తే యోనిల్‌ బుల్వియో యతోజాతో అలోచధాః తం జానన్నే గ్న ఆరోవో 
కా థొ నోవరయా రయిమ్‌/" (తై.సం.4.7.13.28) న్‌ 


- ఇతి సమిధయా సహ తద్భస్మ ఆదాయ, లౌకికాగ్నిం ప్రతిష్థాప్య, 


ఆజాహ్యోనన్ను వ్రల్‌కః వు రస్తాదగ్నే నాం యోని మానీదసాధ్యా/ 
అన్యిన్హ్రుధై ఆధ్యుత్రరన్థు న్వాజ్వాదూ యడమానళ్ళ నీత! (తై.సం.4.7.13) 


ఉద్భుభ్యన్వొగ్నో వ్రతీజాగ్భ వ్యా నమిఖావ్రూర్తే నరంనృ జోధామయం చ్‌ 
వునూకృ జ్వర స్వావితరం యువోనమన్వాతాగ్‌ం నీత్త్యయి తన్తు మేతమ్‌/ 


-ఇతి లౌకికాగ్నౌ భస్మసహితం తత్సమిధమాదాయ, అగ్నిం పరిస్తీర్య, ఆజ్యం 


దర్వీం చ సంస్కృత్య, పరిషిచ్య, ఏకం, ద్వే, త్రీణి, చత్వారి - ఇతి చతుర్గుహీతా 
జ్యేన జహోతి: 


/ 


అయాక్సాగ్నే ౭న్మనభిళస్తీక్స నత్యమీత్త్యమయా తని/అయనామనసా 
భృతోజయసా వావ్యమూవావేజయా నో ధేహి భేషజుగ్‌ స్వావో అగ్నయే 
ఆయన ఇదం నమమ! (తై.మం.పా. 1.5) 

అగ్ని ర్‌వోతా/ అత్వినా౭ ధ్వుడ్యూ/ త్వజ్టైజగ్నీల్‌/ మిత డీవవ్త్తా/ సోము 
స్ఫోమన్య వురోగాకో జుక్రళ్ళుక్రన్య వురోగాళో శ్రాతాన్తో ఖా సోదా 
వాతివేర్‌ వావనత్రుత స్ఫాజో/ అగ్న య ఇధం నమమ/ (ఆ.ఆ.3.3) 

బ్రావ్యూణ ఏకహోతా/ న యజ్ఞః న మే దదాతు ధ్రజాం వజూన్నుష్టీం యరక/ 
యజ్ఞక్సి మే భూయాత్స్యావో/బ్రావ్యా ణాయ ధం నమమ (తై.ఆ.3.7) 

అగ్నీ రైవోతా/న భర్తా! న మే దదాతు వ్రజాం వతూన్వున్లిం యళ భర్తాబొమే 
భూయాత్సాజో / అగ్న య ఖదం న మమ/ (తై.ఆ.3.7) 


పూర్వప్రయోగే 505 అగ్ని నష్టప్రాయ శ్చిత్తహోమః 


10. 


11. 


12. 


73. 


14. 


75. 


16. 


వృ థివీ త్రివోతా/ న వ్రతిఖా/న మే ధదాతు వ్రజాం వతూన్సుష్టేం యక వ్రతిష్లా బొ 

మే భూయాత్వ్వావో/వృ థిభ్యా కదం నమమ/(తై. ౪.3.7) 

అన్తరేక్షం భతురవోతా/ న బిషాః/ న మే దదాతు వ్రజాం వజూన్సుక్టిం యశో/ 

విఫాక్సే మే భూయాత్సాజో/ అన్తరికొయేధం న మమ/ (తై. ఆ.3.8) 

వాయుః వఖ్చువోతా/ న ప్రాణః న మే భదాతు వ్రజాం వళూన్సుష్టిం యకో/ 

ప్రాజక్సే మే భాయాత్స్వాజో/వాయవ ఇదం న మమ/(తై.ఆ.24) 

బన్హామాన్లడ్రోతా/ న ఇజుతూస్కల్పయాతి/ న షు ధదాళు వ్రజాం వచూన్చుష్రిం 

యళ ఒుతపోళ్ళ మే కల్పన్తార్‌ న్వాజూో/ భంద్ర మున ఖభం న మము/ (తై.ఆ.౩9 

ఆన్న గం నవ్హవోతా/ న వెణున్య వ్రాణః న మే ధదాతు ప్రజాం వళూన్సువిం 
ల్‌ రూ oa fe" వ్‌ 

యకో/ప్రాణన్య భమే ప్రాణోభూయాత్సాదో/ అన్నా యేదొ నమమ/ 

ద్యౌర్టవోత్రా/ సో౭ నాభృవ్యః/ న మే భదాతు వ్రజాం వచూన్వున్లీం యశో 

అనాభృవ్య క్చే భూయాన్య్‌ స్వావో/దివ భధం న మమ/ (తై. ఆ.3.9) 

ఆదిత్యో నవవోతా/ న తేజున్వీ/ న మే ధదాతు వ్రజాం వదూన్పున్లిం యళ 

— = అ = డు 

తేజిన్వీ బొాథూయానగ్‌ న్వావో ఆదిత్యా యేధం నమమ/ (ఆ.ఆ.3. 10) 

Ree: pan on 

బ్రజాబీతిభ్థకోహోతా!/న ఇదరం నత్వమ/న షు భదాతువ్రజాం వతూన్చుష్టీం యశః 

నద్విం భమే భూయాత్సాాజో /వ్రజావతయేధం నమమ/ (తైఆ.3 10) 

మనో జ్యోతీరువ తామాజ్యాం వివ్బన్నం యజ్ఞుగ్‌ం నమిమం దోధాతు/ యా ఆజ్ఞా 

ఉవనోనిమ్రువిళ్చ తాన్ఫందభామి వావివాథ్ళు తేన స్వాజో/మననే జ్యో తిష ఖం 

నమమ! 

యన్నా ఆత్భ నోమినా= భూభగ్న న్తత్చు నరాజో రాతవేదా ఐదరణోన్సావో 

మిల్రాదిభ్యో దేవతాభ్య కదం నమవు/ 

వునరగ్ని క్చక్ల్షురదాల్‌ వునరింబ్రో బృవాన్చతీః/ వునర్థొ అళ్వినా యువం చక్షు 

రాధీత్త్రమక్ష సావో అగ్నీ ర్హాబ్బ వాన్ప త్య క్విభ్య ఇదం న మమ/ 

తన్తుం తన్వన్రడీసో భానుమున్ఫీ పా జ్యో తప్పు తః వథోరక్ష ధియా కృతాన్‌/ 


పూర్వప్రయోగే 506 అగ్నినష్టప్రాయశ్చిత్తహోమః 


17: 
78. 
19, 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


29, 


30. 


తాగ 


32. 


అనుల్పుణం వయత జోగివానముపో మనుర్భవ జనయాదైవ్యం జాన్‌ స్వావో 
ఆగ్న యే తన్తుమత ఖధం న మమ/ 

భూరగ్న య వృథిబ్యా న్వాజూో/ అగ్న యే వృ థివ్యా ఖభం న మమ/ 
భువోవాయవే = న్తరేకాయ న్వాజో/వాయవేంతరికాయేధం న మమ/ 
నువరాదిత్యాయ దవే స్వావో ఆదిత్యాయ దివ ఇదం నమదము/ 

భూడ్చు. వేను వళ్ళ, ంబ్రమనే దిగ్భ్య స్నాజో/ భంద్రమనే దిగ్భ్య అదం నమమ/ 
భూరన్నమగ్న యే వృ ఢవ్యై న్వావో అగ్నయే వృ భీవ్యా ఇదం నమమ/ 
భుబోన్న a వాయవే= న్రరేకాయ న్వాజో/వాయవే= న్రరికాయేధం న మమ/ 
నువరన్న మాధిత్యా యు దవేస్వావో ఆదిత్యాయ ఇధం నమమ/ 

భూడ్భు వేను సవరన్ను ం చంద్రమనే ధగర్భ్యస్వ్య్వావో బంద్రమన దిగ్భ్య అదంన 
మమ/ 

భూరగ్నడయే బ వృథ్లివ్యై బోమవాతే బ స్వాజో/ అగ్న యే వృథ్లివ్యై భ వాతో 
భధోం న మమ/ 


భువోవాయవే బాన్తరేకాయ భ మవాతే బ స్వాజో/ వాయవ్య న్రరికొయ మవాలో 
ఇదం నమమ/ 

నువరాదిత్యాయ్‌ భ ధివే బొమవాతే భ స్వాజో/ ఆదిత్యాయ దివే మువాత ఇదం న 
మమ/ 

భూర్బువన్సువళ్చంధ్రనునే చ నక్షల్రేభ్యళ్స టిగ్భ్యుక్స మవాతే భ స్వావో 
బభంధ్రమనే నక్షత్రేభ్యో దిగ్భ్యో మవాతఖదం న మమ/ 

ఉం భూస్ఫాజో/ అగ్న య ఇదం నముమ/ 

ఉం భువ స్ఫాజో/వాయవ ఇదం నమమ/ 

ఓగ్‌ం నువ స్సాజో/నూర్యాయేభం నమమ/ 

ఓం భూడ్భువను వ న్బావో/వ్రజావతయ ఖం న మమ/ 


ప్రాణానాయమ్య, ' అన్ఫిన దీవాగ్సు నక్షబ్రాయళ్చి త్రహోము కర్భ ణీ జ్ఞాతాజ్ఞాతాది 


పూర్వప్రయోగే 507 అగ్నినష్టప్రాయశ్చిత్తహోమః 
నకలబోషనిర్లరణాధ్రం ఆనాజ్ఞావాలతీల్లోవ్యే "- ఇతి సంకల్ప్య, స్రువేణ సకృద్దృ హీతే 
నాజ్యేన జహోతి: 


౫2. అనాజ్రాతం యదాధ్రొతమ్‌/యడిన్మ క్రియతే మిథే/అగ్నే తపోన్య కల్ప య/ 
తః తః సే ఆ 
త్వరం పా వేత్రోయథా తభగ్‌ స్వావోఅగర్న య ఇదం నమమ/ 


33. వుదీవ నమ్మి తోయజ్ఞః/ యజ్ఞః వుఠిష నమ్మి తః అగ్నే తదేన్య కల్పుయ/ త్వాగ్‌ం 
వా వేతీయథా తథగ్‌ న్వావోఅగ్న య ఇదం న ముమ/ 
34. యత్ఫొకత్రా మననాదీనదకాన/యడ్రాన్య మన్వతే మర్తొనః/ అగ్ని భ్రధోతార్రతు 
CC తో క దధ క 
విద్ద్వీజానన్‌/ యజీష్లో దేవాగ్‌ం మతు ళకోయజాతి స్వాజూో/ అగ్న య ఖధం న 
మము/ 
౨ శ్రీవి్హవే స్వాజో/ఏభ్హవే వరమాత్భు న ఇదం న మమ/ 


- ఇతి హుత్వా, ఉత్తరపరిషేచనం కృత్వా, తస్మిన్నగ్నౌ శేషవివాహాంగహోమాన్‌ 
(శేషోపనయనాంగహోమాన్వా) యథాశాస్త్రం కుర్యాత్‌. 
ల లీ 


రీ లలల ల 
9 ఖం 9 9 9 9 9 


గర్భాధానప్రయోగః 


(పూర్వము కన్య రజస్వల కాక మునుపే వివాహముచేసి, ఆమె రజస్వలయైన పిదప 
రజోదర్శనాది నాల్గు రాత్రులను విడిచిపెట్టి, తరువాతి 12 రాత్రులలో ఏదో యొక శుభ 
ముహూర్తమున వధూవరుల సమావేశనార్థము గర్భాధానకర్మను జరిపెడివారు. కాని 
ఈకాలములో కన్య రజస్వలయైన తర్వాత అనేకసంత్సరముల కామెకు వివాహము 
జరుగుచుండుటచే, వివాహములోనే శేషహోమానంతరము సమావేశనమంత్రములను 
పఠించి అదియే గర్భాధానముగా పరిగణించుచున్నారు. అందుచేత ఈకాలములో 
తదితరమైన గర్భాధానకర్మతో అవసరమే కన్చించుట లేదు. వస్తుతః ఇదియే సామా 
న్యముగా జరుగుచున్నది. ఐనను గర్భాధానము షోడశసంస్కారములలో ప్రప్రథమ 
సంస్కారముగా పేర్కొనబడుటచేతను, ఎవరైన ప్రత్యేకముగా దీనిని చేసికొనదలచిన 
యెడల వారి కుపయోగపడునను తలంపుచేతను, ఇచ్చట గర్భాధానప్రయోగ మీయ 
బడుచున్నది.) 

57 స్త్రీణాం రజోదర్శనాది షోడశరాత్రిషు ఆదౌ చతస్తో రాత్రీః పరిహాప్య, అన్యాసు 
ద్వాదశాసు రాత్రిషు శుభముహూర్తే బుతుసమావేశనం కుర్యాత్‌! తత్ప్రకారః 
పరిషదనుజ్ఞా: 3 గర్భాదానదినే విచ్చిన్నాగ్నిసంధానం, జౌపాసనంచ కృత్వా, 
సాయంకాలే వధూవరౌ స్నాత్వా, శుభముహూర్తాత్చూర్వమేవ శుభవేదికాం ప్రాప్య, 
వరః హరిద్రాక్షతపాత్రం హస్తే గృహీత్వా, ప్రాజ్ముఖస్రిష్టన్‌, “ఓం నమస్సదసే” ఇత్యను 


577 స్త్రీణాం స్రీలకు, రజోదర్శనాది షోడ శసురాత్రిషు=రజోదర్శనమైనది మొదలుకొని 16 రాత్రు 
లందు, ఆదౌ చతస్రో రాత్రీః పరిహాప్య=తొలి నాల్గురాత్రులను విడిచిపెట్టి, అన్యాసు ద్వాదశాసు 
రాత్రిషు=మిగిలిన 12 రాత్రులందు (ఏకాదశీత్రయోదశులను మినహాయించి), శుభము హూర్తే- 
ఒకానొక శుభముహూర్తమున, బుతుసమావేశనం కుర్యాత్‌ =గర్భాధానకర్మను చేయవలెను. 

578 గర్భాధానదినమందు పగలు విచ్చిన్నాగ్నిసంధానమును, జౌపాసనమును చేసికొని, వధూ 
వరులు సాయంకాలము స్నానము చేసి, శుభముహూర్తమునకు ముందుగానే శుభవేదిక కడకు 
రావలెను. అచ్చట వధువు తన కుడికి ఉండునట్టుగా తూర్పుముఖముగా నిలబడి, వరుడు 

508 


పూర్వప్రయోగే 509 గర్భాధానమ్‌ 


వాకముక్త్వా, “నర్వేభ్య ీబై్లవేభ్ళో నమః స్వామినః భవత్సాధమూలో మయా 
నమర్సి తామిమాం సౌవర్రీం భక్షీణాం యత్కించిదవి యభోక్తదక్షణామిన న్వీకృత్య 
అన్మిన్థినే గర్భా ధానకర్భా రంభమువార్త న్సుమువాూర్తోఇన్తు/ ఉత్తరే కర్భ జ్య 
విన్ను మన్త్వతి భవంతో మహాస్తోనుగృహాన్రు' ఇతి ప్రార్థ్య పారిషదం నమస్కృత్య, 
“నుమువూర్తో= న్తు/ ఉత్తరే కర్భ జ్య విన్ను మన్తు' ఇత్యనుజ్ఞాప్య, 

సంకల్పః, విష్వక్సేనారాధనం చ:5”ప్రాణానాయమ్య, 'శ్రీగోవింధ గోవిందో గోవిందా 
అన్య శ్రీ భగవతో మువోవుడువన్య శ్రీ మవార్శిప్రోరాజ్ఞయా వ్రవర్తమానన్య అధ్య 
్రవ్యాణః ద్వీతీయవరార్లే శ్వేతవరావాకల్చే వైవన్వతమన్వన్తలే కలియుగే ప్రథమ 
వొదే డఉంబూడద్వీవే భారతవరే భరతఖండే ళూభ్రో మేరోరక్షణదిగ్భాగే అన్ఫ్రీన్‌ వర్ద 
మాన వ్యావహారిక వ్రభవాది వక్షి నంవత్స రాణాం మధ్యే ....... నామ నంవళత్సరే ....... 
అయనే .......యులతౌ ......మానే ....... వక్షో .......తిథౌ ......వానరయుక్తాయాం ...... 
నక్షత్రయుక్తాయాం జుభనక్షల్త ఉభయోగ కుభీకరణ ఏవంగుణవిలేష అవి క్వాయాం 
అస్యాం జుభతిభౌ శ్రీభగవదాజయా శ్రీమన్నా రాయణవ్రీత్యలంభగవృత్కై ంకర్య డూవం 
మయా భర్భవత్నా్యా నవా గర్భాధానకర్భు కరవ్యమాణః తత్కర్భునిర్వమ్ను వర- 
నమాప్త్యల్థమాదౌ వివ్వూక్సేనారాభనం కలివ్య' - ఇతి సంకల్ప్య విష్వక్సేనారాధనం 
కుర్యాత్‌! 

కర్మణః పుణ్యాహవాచనమ్‌: *” పునః ప్రాణానాయమ్య, 'వూర్యోక్తవవంగుణబవితేవణ 


హరిద్రాక్షతపాత్రమును పట్టుకొని, 'నమస్సదసే* అను మంత్రమును చదివి, 'సర్వేభ్య శీ్రీవైష్ణ- 
వేభ్యో నమః| గర్భాధానముహూర్త ---మహాన్తోనుగృహ్హాన్తు” - అని పరిషత్తును ప్రార్థించి, 
“ఉత్తరే కర్మణ్యవిఘ్నమస్తు” అని పరిషదనుజ్ఞను పొంది, 

57 అచ్చట వధువు తన కుడికి ఉండునట్లుగా వధువుతో సహ తూర్పుముఖముగా కూర్చుండి, 
ప్రాణాయామము చేసి, 'శ్రీగోవిందగోవింద---గర్భాధానకర్మ కరిష్యమాణః తత్కర్మనిర్విఘ్న 
పరిస మాప్త్యర్థమాదౌ విష్వక్సేనారాధనం కరిష్య' అని సంకల్పించి,' విష్వక్సేనారాధనమ్‌” అను 
అధ్యాయములో చెప్పినట్లుగా ముందుగ విష్వక్సేనారాధనను చేయవలెను. 

50మ్రఖల ప్రాణాయామము చేసి, 'పూర్వోక్త---కర్మణః పుణ్యాహవాచనం కరిష్య' అని సంక 


పూర్వప్రయోగే 510 గర్భాధానమ్‌ 


ఎళిప్రాయామన్యాం చుభీతిభౌ మమ భర్భువత్న్యా నవా కరవ్యమాణ గర్భాధాన 
కర్భాంగత్వేన కళ్ళ అః వుశ్యా వావాబనం క్‌ంవ్య" తి సంకల్ప్య కర్మణః పుణ్యాహ 
వాచనం కృత్వా, పుణ్యాహజలేనాత్మానం వధూం చ ప్రోక్షయేత్‌। 
నూతనవస్త్రధారణమ్‌: *'అథ వధూవరౌ శ్వశు రదత్తనవవస్త్రాణి ధృత్వాచమేత్‌] 

మం! అర్చ్‌త ప్రార్చీత! సుమంగలీరియం వధూ రిమాగ్‌ం సమేత పశ్యీత! 
సౌభాగ్యమస్యై దత్వా యాథాస్తం విపరేతన! (ఇతి వధ్వాః) 

మం! అర్చ్‌త ప్రార్చీత! యువం వస్త్రాణి పీవసా వీసాథే! యువో రచ్చీద్రామన్నేవో 
హూ సర్జాః। అపాతిరతమనృతాని విశ్వా! బుతేనే మిత్రావరుణా సచేథే! 
(తై.బ్రా.2.8.6)| (ఇతి వరస్య! మంత్రముచ్చార్య తత్తద్దాతృనామ వదేత్‌!) 
సమావేశనమంత్రజపః: ౫2వధూవరౌ పూర్వవదుపవిశ్య, వరః ప్రాణానాయమ్య, 
“వూర్యోత్త పవంగుణబి కేషణవి కక యామనస్యాం కుభొతిథౌ ----గోత్రాం---నామ్నీ ౦ 
మము భర్భువత్నీం గర్భా ధానేన తర్భశా నంన్భ రవ్యామి”- ఇతి సంకల్ప్య, ఏకస్మిన్‌ 


ల్చించి, పుణ్యాహవాచనమ్‌” అను అధ్యాయములో చెప్పినట్లుగా కర్మణః పుణ్యాహవాచనము 
చేసి, పుణ్యజలముచే తనను ప్రోక్షించుకొని, వధువును ప్రోక్షింపవలెను. 

5కత్రర్య్వాత వధూవరులు అత్తగార లిచ్చిన నవవస్త్రములను కట్టుకొని వచ్చి పీటలపై కూర్చొని 
ఆచమనము చేయవలెను. వధువున కీవస్త్రములను “సుమంగలీరియం” అను మంత్రముతోను, 
వరునకు 'యువం వస్తాణి అను మంత్రముతోను ఈయవలెను. వస్త్రముల నిచ్చిన తర్వాత వస్త్ర 
దాతలపేరును, ఉదాహరణకు ' శ్రీమద్వే దమార్గ ప్రతిష్టాపనాచార్య శ్రీమాన్‌ రామాచార్యులవారు 
గర్భాధానసుముహూర్తమున తమ అల్లునకు సమర్పించు నూతనవస్త్రములు” -ఇత్యాదిగా 
చెప్పవలెను. 

582 అప్పుడు వరుడు ప్రాణాయామము చేసి, “వూర్యోక్త ఏవంగుణవిజేవణవిళిట్రాయామన్యాం 
చుభతిథౌ----గోత్రాం---నామ్నీ ౦ మమ ధర్భు వత్సీ ౦ గర్భా ధానేన కళ్ళ శానంన్క రిష్యామి'- 
అని తన గోత్రమును, వధువునామమును చెప్పుచు సంకల్పము చేసి, ఒకపాత్రలో నారికేళకద 
శ్యాదిఫలములను, తాంబూలమును, దక్షిణను పెట్టుకొని, దంపతులు పరస్పరము తాకుచు 


పూర్వప్రయోగే 511 గర్భాధానమ్‌ 


పాత్రే నారికేళ కదళ్యాదిఫలతాంబూలదక్షి ణాదీని నిక్షిప్య, అన్వారబ్ధౌ ఉభౌ తత్పాత్రం 
గృహీత్వా, సమావేశనమంత్రాన్‌ జపేత్‌! 
సమావేశనమంత్రాః 

మం! ఆరోహోరుముపబర్హస్వ బాహుం పరీష్వజస్వ జాయాగ్‌ం సుమనస్య- 

ప్ర ర్హస్వ బె జి న 
మానః! తస్యాం పుష్యతం మిథ్గునౌ సయోనీ బహ్వీం ప్రజాం జనయన్తాసరేతసా! 
ఆర్జ్యయా=రీణ్యా యత్రామన్థత్పురుష్షం పురుషేణ శక్రః తదేతౌ మీథునౌ స- 
యోనీ ప్రజయా౭మృతేనేహ గీచ్చతమ్‌! అహం గర్భృమదధామోషధీష్వహం 
విశ్వేషు భువీనేష్వన్న! అహం ప్రజా అజనయం పితృణామహం జనీఖ్యో అవ- 
రీషే పుత్రాన్‌! పుత్రిణేమా కుమారిణా విశ్వమాయుర్వ్యశ్నుతమ్‌! ఉభా హిరీణ్య 
పేశసా వీతిహోత్రా కృతద్వీసూ! దశస్యంత్వా౭ మృతాయ కగ్‌ం శమూధో 
రోమశగ్‌ం హథో దేవేషు కృణుత్రో దువీః!౧| 
విష్ణుర్యోనీం కల్పయతు త్వష్టా రూపాణి పిగ్‌ంశతు| ఆసీఖ్బూతు ప్రజాపేతిర్ధాతా 
గర్భం దధాతు తే! గర్భం ధేహి సినీవాలి గర్భం ధేహి సరస్వతి! గర్భం తే 
అశ్వినౌ దేవావాథత్తాం పుష్కరస్రజా! హిరణ్యయీ అరణీయం నిర్మస్ధతో 
అశ్విసా! తం తే గర్భగ్‌ం హవామహే దశమే మాసి సూతీవే! యథ్లేయం పృథివీ 
మహీ తిష్టేస్తీ గర్భ మాద్రధే! ఏవం త్వం గర్భమాధథ్స్వ దశమే మాసి సూతవే! 
యథా పృధథ్రివ్యేగ్ని గర్భా ద్యౌర్యథేస్ట్రేణ గర్భిణీ! వాయుర్యథా దిశాం గర్భ 
ఏవం గర్భం దధామి తే! విష్ణో శ్రేష్టేన రూపేణ్రాస్యాం నార్యాం గవీస్యామ్‌! 
పుమాగ్‌ంస్తం గర్భమాధేహి దశమే మాసి సూతీవే! నేజమేష పరాపత సపుత్రః 


దగ్గరగా కూర్చుండి, ఆ తట్టను ఉభయులు కలిసి పట్టుకొనవలెను. అప్పుడు వరుడు “ఆరో- 
హోరు” ఇత్యాది సమావేశనమంత్రములను జపించవలెను. 


పూర్వప్రయోగే 512 గర్భాధానమ్‌ 


పునరాపీత! అస్యై మే పుత్రకామాయై గర్భ మాధేహి యః పుమానీ! వ్యస్య 
యోనిం ప్రతి రేతో గృహాణ పుమౌన్సుత్రో ధీయతాం గర్భో అన్న! తం మాతా 
దీశమాసో బిభర్తు స జాయతాం వీరతీమస్స్వాసామ్‌! ఆ తే గర్భో యోనీమేత్తు 
పుమాన్‌ బాణ ఇవేష్తుధిమ్‌! ఆ వీరో జాయతాం పుత్రస్తేదశమాస్యః॥| ౨|| 

కరోమీ తే ప్రాజాప్రత్యమా గర్భో యోనీమేతు తే! అనూనః ప్రూర్ణో జాయత్రామ- 
శ్లోణో= పీశాచధీతః! పుమాగ్‌ స్తే పుత్రో సారి తం పుమాననుజాయతామ్‌! తానీ 
భద్రాణి బీహిన్సృషభా ఉనయన్తు నౌ! యానీ భద్రాణి బీహిన్సృషభా ఉనయన్ని 


A= It 


ః| తైస్వం పుత్రాన్‌ వీన్దస్వ సా ప్రసూర్ధేనుకా భవ! కామప్రమృేధ్యతాం మహ్య - 
మపేరాజితమేవ మే! యం కామేం కామయే దేవ తం మే వాయో సమేర్భయ॥౩| 
58 ట్రథ వధూవరౌ బృహస్పతయే నమస్కారపూర్వకం తాని ఫలాని సమర్పయేత్‌! 
బృహస్పతిస్సదస్యాశ్చ “అయం నమావేకనమువోార్త ను మువోర్తో2న్తు" 
ఇత్యుక్త్వా హరిద్రాక్షతైః వధూవరాభ్యా మాశీర్వచనం అనుగ్రహం కుర్యుః 
ఫలదానమ్‌:వోతతో వరః ప్రాణానాయమ్య, “వూర్నోత్త పవంగుణవిళేవణబవిళి 


ప్రాయామస్యాం జుభతిభౌ శ్రీభగవదాజ్రయా శ్రీమన్నా రాయణర్రీత్యరం మమ 


583 క్యమంత్రములు జపించిన పిదప వధూవరులు బృహస్పతికి ఫలదక్షిణాదుల నిచ్చి నమస్క 
రింపవలెను. అప్పుడు బృహస్పతి, సదస్యులు “అయం సమావేశనమహూర్తస్సుముహూర్తో 
ఇస్తు” అని చెప్పుచు దంపతులపై అక్షతలు వేసి దీవించవలెను. 

5కశశ్రర్వాత్ర వరుడు ప్రాణాయామము చేసి, “పూర్వోక్త---ఫలప్రదానాని కరిష్యి” అని సంక 
ల్పించి, “యాః ఫలినీర్యా” అను మంత్రమును, “ఫలం మనోరథఫలం” అను శ్లోకమును బృహ 
స్పతి చదివిన వెనుక, “ఇదం ఫలం--తుభ్యమహం సంప్రదదే న మమ” అను వాక్యమును 
చెప్పుచు బ్రాహ్మణులకు, లేదా దంపతులకు ఫలదక్షిణాతాంబూలముల నీయవలెను. వారు 
“ఫలదాన కల్పోక్తసకలఫలావాప్తిరస్తు అని దంపతులను దీవించవలెను. తరువాత బ్రాహ్మణా 


పూర్వప్రయోగే 513 గర్భాధానమ్‌ 


ధర్భువత్న్యా నవా గర్బ ధానతర్భు కరవ్య మాణః తదంగం ఆవయోః నత్సంతాన 

నల్య్యర్థం యావచ్చక్తి వలవ్రదానాని కరీవ్య”-- ఇతి సంకల్ప్య , యథాశక్తి దంపతీభ్యః 

(బ్రాహ్మణేభ్యః) “యాః ఫలినీర్యే”తి ఫలదానం సమర్పయేత్‌। 

మం యాః వలినీర్యా తఫలా తవుప్పాయాల్చీ వువ్ప శః) 
బృవాన్సృతవ్రనూతా న్తానో ముఖ్నాన్వ్వరగం వన 

శ్లో! వలం మనోరభవలంవ్రభదాతి నదానృణామ్‌/ 
వుత్రపౌత్రపౌత్రాభివృట్రిం భ శ్రియం నష్టం ప్రయబ్బ మే/ 

తాభం భలం నతామ్బూ లం నదక్షణాకం తుభ్య మవాం నంద్రభదే నమమ/ 

ఏవం సర్వత్ర బ్రాహ్మణేభ్యః (దంపతీభ్యః) ఫలప్రదానాని దద్యాత్‌! 

“వ లదానకల్నోక్త నకలభలావాప్తి రన్తు/” - ఇతి ప్రతివచనమ్‌! 

అనంతరం బ్రాహ్మణాశీర్వాదం, సుమంగళీభిః మంగళగీతహారతిః| తద్రాత్రౌ భార్యా 

సంగమమ్‌! 

పరేద్యుః కర్తవ్యమ్‌: పరేద్యుః స్నాత్వా, ప్రాతఃకాలికనిత్యకర్మాణి జొపాసనం చ 

కృత్వా, పత్న్యాసహ ప్రాణానాయమ్య, “గర్భా ధానకర్భా ంగ్గమభ్యు భయశ్రాధం 

కలివ్య' ఇతి సంకల్ప్య, హిరణ్య రూపే ణాభ్యు దయ శ్రాద్ధం కుర్యాత్‌! తతః పత్న్యా 


శీర్వాదము, ముత్తైదువలచేత మంగళహారతి నిప్పించవలెను. తదనంతరము వధూవరు లారాత్రి 
సంగమించవలెను. 

585 మరునాడు వధూవరులు సుస్నాతులై, ప్రాతఃకాలికనిత్యకర్మలను, జౌపాసనమును చేసి, 
పత్నీయుతుడై వరుడు ప్రాణాయామము చేసి, “గర్భాధానకర్మాంగ మభ్యుదయశ్రాద్ధం 
కరిష్య” అని సంకల్పించి ' నాందీప్రయోగః అను అధ్యాయములో నిచ్చినట్టుగా హిరణ్య రూప 
కముగా నభ్యుదయశ్రాద్ధమును చేసి, పునః ప్రాణాయామము చేసి, ' గర్భాధానకర్మాంగం శుద్ధి 
పుణ్యాహం వాచయిష్య” అని సంకల్పించి, 'పుణ్యాహవాచనమ్‌” అను అధ్యాయములో నిచ్చి 
నట్లుగా శుద్ధిపుణ్యాహమును చేసి, పుణ్యజలముచే తనను ప్రోక్షించుకొని, వధువునుకూడ 
ప్రోక్షించవలెను. 


పూర్వప్రయోగే 514 గర్భాధానమ్‌ 


సహ పునః ప్రాణానాయమ్య ' గర్భా దానకర్భాంగం చి వుణ్యావాం వాభయివ్య' 
ఇతి సంకల్ప్య, శుద్ధిపుణ్యాహం కృత్వా, తజ్జలేన ఆత్మానం, వధూం చ ప్రోక్షయేత్‌! 


శీ తోం టాం తోం తోం తాం లో 
9 9 9 9 9 9 9 


పుంసువనసీమంతోన్నయనమ్‌ 


(గర్భవతి యైన భార్యకు ఆమె ప్రసవించులోగా జేయు స్త్రీప్రధానమైన సంస్కారములు 
పుంసువనము, సీమంతోన్ననయనము (సీమంతము) అనునవి. ఇవి ప్రథమగర్భము 
నందు జేయు గర్భసంస్కారములు. అనగా తర్వాతి గర్భములకు వీనిని చేయనక్క అ 
లేదని అర్థము. ఐనను కామ్యకర్మలుగా తర్వాతి గర్భములకు గూడ వీనిని చేసికొన 
వచ్చునని కొందజు ప్రయోగకారుల అభిప్రాయము. పుంసువనమునే పుంసవన 
మనియు, పుగ్‌ంసువన మనియు వ్యవహరింతురు. గర్భణియైన భార్యకు పురుషశిశు 
వును కలిగింపజేయుటకై చేయబడు సంస్కారము పుంసువనము. దీనికిని సీమంతమున 
కును కర్త భర్తయే. ఒకవేళ భర్త దేశాంతరగతుడో మృతుడో అయి సమక్షములో లేకున్న 
అతని సోదరుడో, గురుడో, జ్ఞాతి యో ఈకర్మను చేయవచ్చును. గర్భము స్పష్టమైన 
పైని రెండవ, లేక మూడవ, లేక నాల్గవ, లేక ఆటివ నెల ప్రవేశింపగానే దీనిని చేయ 
వచ్చును. అట్లు గాకున్న నాల్గవ, లేదా ఆజివ, లేదా ఎనిమిదవ నెలయందు చేయ 
వలసిన సీమంతముతోబాటు దీనిని చేయవచ్చునని శాస్త్రము. ఒకవేళ అట్లు చేసిన, 
ముందుగా పుంసువనము చేసి, తర్వాత సీమంతమును చేయవలసియుండును. ఒకవేళ 
వీనిని ప్రసవమునకు పూర్వమే చేసికొన లేకపోయినచో ప్రసవానంతరము జాతకర్మకు 
ముందుగా ప్రజాపత్యకృచ్చ్రమును, పాహిత్రయోదశహోమమును చేసి, శిశువును 
ఒడిలో నుంచుకొని వీనిని చేసికొని తదుపరి జాతకర్మను చేసికొనవలెనని శాస్త్రము. 
ధర్మసింధువను ధర్మశాస్త్రము పుంసువనమునకు హితమైన కాలముల నిట్లు చెప్పు 
చున్నది: శుక్లపంచమినుండి కృష్ణపంచమిలోగా వచ్చు నవమి, చతుర్దశి, పున్నమ, 
చవితి తిథులను విడిచి, రవిమంగళగురువారములలో నొక దానితోగూడిన ఇతరతిథి 
ప్రశస్తము. సోమ,బుధ,శుక్రవారములుగూడ తగునని కొందరి మతము. పురుషనామక 
మైన నక్షత్రములు ప్రశస్తములు. అవి పుష్యమి, శ్రవణము, పునర్వసు, హస్త, మృగశిర, 
మూల, అభిజిత్తు, అనూరాధ, ఆశ్విని అనునవి. ఈతిథివారనక్షత్రములే సీమంతము 
నకుగూడ తగినవని ధర్మసింధువు చెప్పుచున్నది. 


515 


పూర్వప్రయోగే 516 పుంసువనసీమంతోన్నయనమ్‌ 


ఈకాలములో పలువురు పుంసువన,సీమంతములను కలిపియే ఒకేనాడు చేసికొను 
చున్నారు. ఈపద్ధతియే ఇచ్చట నీయబడుచున్నది. ఐనను ఇందులోని సంకల్పము 
లను కొంచెము మార్చి చెప్పిన ఈ సంస్కారములు రెండింటిని వేర్వేరుగా చేయు 
క్రమము సిద్ధించును. ఇట్లీ సంస్కారములను వేర్వేరుగా చేసికొనగోరువారికై యథావ 
సరముగా నిట్టి సంకల్పభేదములు సైత మీయబడుచున్నవి. ) 


ల (= 

ప్రయోగః 
ఉదకశాన్తిః: 586ప్రుంసువనదివసస్య పూర్వదినే వరః విచ్చినాగ్నిసంధానం, జొపాసనం 
చ కృత్వా, తత్సాయంకాలే ఉదకశాన్తికర్మ కుర్యాత్‌! సంకల్పే “శీగోరిందా---భరవ 


586ప్రుంస్తు వనము చేయుదినమునకు ముందుదినమున వరుడు విచ్చిన్నాగ్నిసంధానమును చేసి, 
జాపాసనమును చేసి, ఆనాటిరాత్రి ఉదకశాన్తి చేసికొనవలెను. పుంసువనసీమంతములను జాపాస 
నాగ్నిలోనే చేయవలెనను నియమముండుటచే ఇట్లు జాపాసనాగ్నిపరికల్పనము చేసికొని, ఆ 
అగ్నిని రక్షించుకొనియో, ఆత్మసమారోపణము చేసికొనియో మరునాడు జాపాసనాగ్నిలో 
పుంసువనసీమంతములను చేయవలెను. ఉదకశాన్తిసంకల్పములో ' శ్రీగోవింది అని ప్రారంభించి 
“భగవత్కైంకర్యరూపం” వణకు యథాప్రకారము చెప్పి, అటుపైని “మమ ధర్మపత్న్యాః గర్భ 
సంస్కారార్థం శ్వః కరిష్యమాణ పుంసువన (సీమంతోన్నయన) లగ్న సాద్ధుణ్యార్థం, యేయే 
గ్రహాః అరిష్టస్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం శుభస్థానఫలావాప్త్యర్థం, యేయే గ్రహాః శుభ 
స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అతిశయఫలావాప్త్యర్థం, ఆదిత్యాదినవగ్రహాణాం శుభైకాదశ 
స్థానఫలావాప్త్యర్థం, సమస్తసన్మంగళావాప్త్యర్థం, ఏభిః శ్రీవెష్టవైస్సహ బోధాయనోక్తప్రకారేణ 
ఉదకశాన్తికర్మ కరిష్యే” - అని చెప్పవలెను. ఇచ్చట పుంసువనసీమంతముల నేకకాలమున చేయ 
దలచినచో బ్రాకెట్లలో నిచ్చిన “సీమంతోన్న యని అను పదమును చేర్చి చెప్పవలెను. పుంసువన 
మును మాత్రమే చేయుచున్నచో ఈపదమును వదలిపెట్టవలెను. అట్టే పుంసువనమును చేయక 
సీమంతోన్నయనమును మాత్రమే చేయుచో, “పుంసువనిపదమును వదలిపెట్టి, “సీమంతో- 
న్నయని పదమును మాత్రమే చెప్పవలెను. సర్వత్ర నిట్లే చేయవలెను. గమనిక: ఇచ్చట పుంసు 
వనసీమంతములయందు సమానముగా వచ్చు ఆనుషంగికకర్మలైన ఉదకశాన్తి, విష్వక్సేనా 
రాధన, ప్రతిసరబంధ, అభ్యుదయ, పుణ్యాహవాచనముల సంకల్పములు ఈరెండుకర్మలకు 


పూర్వప్రయోగే 517 పుంసువనసీమంతోన్నయనమ్‌ 


ఎ్రైంకర్య డూవం మము భర వత్సా్యాః గర్భ నంస్కా ర్యారం శ్వ? కరవ్యమాణు వుంను- 
వన(నీమంతోన్న యన) లగ్న సాథుత్యారం, యేయే గ్రహా అర్హ ఫానేమ స్థితాః తేషాం 
గ్రవాణాం జుభానభలావావ్హ్య రం, యేయే గ్రహ తభ్యూనేవు నః తేషాం గ్రవోణాం 
అతిళయవలావాస్త్య లం, ఆదీత్యా దినవగ్రహోణాం జృభైకాబళ్ళ సాన వలావార్త్యలం, నమస్త 
నన్మంగళావావ్హ్య రం, ఏభిః శ్రీవెన్లవెన్స వా బోధాయ నోక్షప్రకాలేఖోభకళాన్తికర్భ తరవ్యే' 
- ఇతి వదేత్‌! 
ముహూర్తదినే కర్త వ్యమ్‌ 

పరిషదనుజ్ఞా: 57వరః భార్యాయుతః జాపాసనం వా,విచ్చిన్నాగ్ని సంధానౌపాసనే వా 
కృత్వా, 'అనిన్కాలే వుంనువన (సీమంతలోన్న యను కర్భా రంభమువాూర్త న్ఫుము 
వూర్తో౭న్త/ ఉత్తరే కర్భణ్యవిన్ను మన్త్వీతి భీనన్తో మహాస్తో౭ నుగృఖాను/ - ఇతి 
ప్రార్థ్య, “తభాన్తు/నుమువార్తో౭ న్రు/ ఉత్తరే కర్భ జ్య విన్ను మన్తు! - ఇతి పరిషదను 
గ్రహం ప్రాప్య, 


విష్వక్సేనారాధనమ్‌:*ప్రాణానాయ మ్య, ' క్రీగోవింధ_ భగవ్వత్కై ంకర్య డూవం--- 


సమిష్టిగా వర్తించునట్లును, లేకున్న ఈరెంటిలో ఏదోయొక కర్మకు వర్తించునట్లును చెప్పుకొను 
టకు వీలుగా వ్రాయబడినవి. అగ్ని సంధానము, హోమములు మాత్రము ఏకర్మ కాకర్మకే ప్రత్యేక 
ముగా నీయబడినవి. 

587 వరుడు(భర్త) భార్యాసమేతముగా ముందురోజు పరికల్పించుకొని రక్షించుకొన్న జాపాసా 
గ్నిలో గాని, లేక అప్పుడు పునస్సంధానము చేసికొన్న అగ్నిలోగాని జొపాసనమును చేసికొని, 
మొదటి అధ్యాయములో చెప్పినట్లుగా “నమన్సుదనే' అను మంత్రమును చదివి, 'వుంగువన 
(నీమంతోన్న యను కర్మా రంబభమువాూర్తన్సు మువాూర్తో= న్పు/ ఉత్తరే కర్భ ఖ్యవిష్ళు మన్త్వితి 
భీవన్తో మవాన్తో౭ నుగ్భభ్రాన్తు/ - అని పరిషత్తును ప్రార్థించి, నమస్కరించి, “తథాన్తు/ నుము 
వాూర్తోజన్తు/ ఉత్తరే కళ్ళ జ్యవిన్ను మన్తు” - అని పరిషదనుగ్రహమును పొంది కర్మ 
నారంభించవలెను. 

588్రర్త ప్రాణాయామము చేసి, “శ్రీగోవింది నుండి “భగవత్కైంకర్యరూపం” అను పదము 
వజకు మొదటి అధ్యాయములో నిచ్చినట్లుగా చెప్పి, ఆతర్వాత ' ---గోత్రాయాల---నామ్నా్యాః 


పూర్వప్రయోగే 518 పుంసువనసీమంతోన్నయనమ్‌ 


గోతాయాా---నామ్న్యాః మమ ధర్భు వత్నా్యాః వుంచువన(నీమున్తోన్న యన) కర్మా ఖం 
తత్కర్మ నిర్వచ్సు వరనమ్యార్మ్యరం వివ్వ క్షే నారాధనం కలిష్యామి'- ఇతి సంకల్ప, 
విష్వక్సేనారాధనం కుర్యాత్‌! 

ప్రతిసరబన్థణోతతో వరః ప్రాణానాయమ్య, '్రీగోవింద- భగవ్వత్కై ంకర్యడూవం --- 
గోతాయాః---నామ్నా్యాతి మమ భర్భ వత్నా్యా*వుంనువన(నీమన్తోన్న యన) కర్భా జం 
వ్రతినరబంధకర్భ కరిష్యామి” - ఇతి సంకల్ప్య, ప్రతిసరబంధకర్మ కృత్వా పత్న్యాః 
వామ హస్తే “బృహత్సామే' తి మంత్రేణ రక్షాసూత్రం బధ్నీయాత్‌| నాత్ర వరస్య రక్షా 
బన్ధనమ్‌! 

పుంసువనసంకల్పః:ప్రాణానాయమ్య,. 'శ్రీగోనింధ_ భగవ్వత్కై ంతర్య డూవం---- 
గోతాం---నామ్నీ మిమాం భర్భువత్నీ 0 గర్భ ణీం వ్రభమగర్భ నంన్కా రద్వారానర్భు 


మమ భర్భవత్నా్యాః వుంనువన (నీమన్తోన్న యను కర్భాంగం తత్కర్భు నిర్వష్ను వరనమా 
వ్యర్థం వివ్వుక్సేనారాభనం కలిష్యామి'- అని సంకల్పించి, “విష్వక్సేనారాధనమ్‌” అను అధ్యా 
యములో చెప్పినట్లుగా విష్వక్సేనారాధనము చేయవలెను. ---గోత్రాయాః---నామ్న్యాః అని 
ఉన్నచోట వరుసగా తనగోత్రముపేరును, భార్యపేరును చెప్పవలెను. 

589 ర్త ప్రాణాయామము చేసి, “శ్రీగోవింది నుండి 'భగవత్కైంకర్యరూపం” అను పదమువణకు 
మొదటి అధ్యాయములో నిచ్చినట్లుగా చెప్పి, ఆతర్వాత ' ---గోత్రాయాః---నామ్నా్యూ 2 మమ 
భర్భువత్నా్యాః వుంనువన (నీమన్తోన్న యను కర్ణా ంగం వ్రతినరదింభకర్భు కరిష్యామి” - అని 
సంకల్పించి," ప్రతిసరబంధప్రయోగఃి అను అధ్యాయములో చెప్పినట్లుగా కర్మను చేసి, “బృహ 
త్సామి అను మంత్రముతో భార్య ఎడమచేతికి రక్షాసూత్రమును కట్టవలెను. ఇచ్చట భర్తకు రక్షా 
సూత్రమును కట్టుకొనవలసిన అవసరము లేదు. సంకల్పములో ---గోత్రాయాః---నామ్నా్యాః 
అని ఉన్నచోట వరుసగా తనగోత్రముపేరును, భార్యపేరును చెప్పవలెను. (కొందు పూర్తి 
ప్రతిసరబంధప్రయోగమును చేయక, లఘుమార్గముగా రక్షాసూత్రమునకు షోడ శోపచారపూజ 
చేసి, 'బ్రహత్సామ” మంత్రముతో స్త్రీ ఎడమచేతికి కట్టుచున్నారు.) 

590మ్రజల ప్రాణాయామము చేసి, “శ్రీగోవింభొ నుండి 'భగవ్వత్కై ంకర్యడూవం” అను పదము 
వణకు మొదటి అధ్యాయములో నిచ్చినట్లుగా చెప్పి, ఆతర్వాత ' ---గోత్రాం---నామ్సీ మిమాం 


పూర్వప్రయోగే 519 పుంసువనసీమంతోన్నయనమ్‌ 


గర్భ నంన్కా రాం వుంనువనేన కళ్ళ శా నగ్గ్‌న్క రవ్యామి”- అతి సంకల్ప్య, 

కసూ న్యగ్రోధస్య యా ప్రాచ్యుదీచీ వాశాఖా తతస్సవృషణాం శుంగామాహృత్య, 
సీమంతవదగ్నే రుపసమాధానాది! 

౨2 ఆజ్యభాగః: స్థండిలం కల్పయిత్వా, జాపాసనాగ్నిం ప్రతిష్టాప్య, ఇత్యారభ్య 
షట్పాత్రప్రయోగక్రమేణ ఆజ్యభాగం కుర్వన్‌, పాత్రప్రయోగకాలే ప్రాగుదగ్వాశాఖా 


భర్భువత్నీం గర్భణోం వ్రభమగర్భ నంన్కా రద్వారా నర్వాగర్భ నంన్కా రార్థం వుంనువనేన 
కర్భణా న్వోన్కరవ్యామో అని పుంసువనమునకై సంకల్పించవలెను. గమనిక: ఈసంకల్పము 
కేవలము పుంసువనమునకు మాత్రమే వర్తించునట్లు చెప్పబడినది. 

ఇచ్చట “న్యగ్రోధస్య” అను సూత్రమున్నది. దీని యర్థము: న్యగ్రోధస్యామజ్జిచెట్టుయొక్క, 
ప్రాచ్యుదీచీ వా=తూర్పునకుగాని, ఉత్తరమునకుగాని, యా శాఖా=ఏకొమ్మగలదో, తతః 
దానినుండి, సవృషణాం=వృషణాకారములో రెండు ఫలములుగల, శుంగాం=జానెడు పొడవు 
గల చిగురాకులతోగూడిన కొమ్మను, ఆహృత్య =తీసికొనివచ్చి, సీమంతవత్‌=సీమంతములో 
వలెనే, అగ్నేరుపసమాధానాది=అగ్నిపరికల్పనము మొదలుకొని ఉత్తరపరిషేచనాంతముగా 
చేయునది. ఇట్టికొమ్మను ముందే తెచ్చుకొని యుంచుకొనవలెను. 

౫2స్థండిలమును పరికల్పించి, దానిపై జొపాసనాగ్నిని ప్రతిష్టించి, “షట్పాత్రప్రయోగః అను 
అధ్యాయములో చెప్పినట్లుగా, పరిధులను వేయుచు ఆజ్యభాగమును చేయవలెను. పాత్రా 
సాదన చేయునపుడు పైసూత్రములో చెప్పిన మజ్జికొమ్మను, ఒక చిన్న తెల్లని క్రొత్తబట్టను, కల్వ 
మును, కల్వపుగుండును అన్నిటి నొకేసారి తీసికొని అగ్నికి ఉత్తరమున నుంచవలెను. ఇట్లు 
చక్షుర్ణోమాంతము చేసి, భార్య తనను తాకుచుండగా క్రింద నిచ్చిన మంత్రములతో ప్రధాన 
దర్వీతో ఆజ్యాహుతులను చేయవలెను. ఇచ్చట వేయవలసిన పరిధులను, అదనముగా నుంచ 
వలసిన వటశుంగాది మనుష్యపాత్రలనుగుజించి బ్రాకెట్లలో నిచ్చిన రెండుకారికలున్న వి. పుంసు 
వనములో ఆజ్యభాగమును చేయవలెను. ఇందులో లేపకార్యము లేదు. పరిధులనగ్నిలో దహింప 
వలెను. అగ్ని ముఖాంతమున పరిధ్యంజనము చేసి, లేపకార్యము చేయకుండ పరిధుల నగ్నిలో 
పడవేయవలెను - అని మొదటికారికకును, “ఫలద్వయముతో కూడిన చిగురులుగల మట్టీ 
కొమ్మను, దృషత్సుతౌ- అనగా కల్వమును, కల్వ పుగుండును, ఒక తెల్లని క్రొత్తబట్టను - వీటి 
నన్నిటి నొకేసారి తీసికొని (అగ్నికి ఉత్తరమున) ఉంచవలెను” - అని రెండవకారికకును అర్థము. 


పూర్వప్రయోగే 520 పుంసువనసీమంతోన్నయనమ్‌ 


జాతం ఫలద్వయసంయుక్తం వటశుంగాం, నవవస్త్రం, దృషత్పుత్రద్వయం చ సకృదేవ 


సాదయిత్వా, పరిధీం నిధాయ, ఆజ్యభాగాన్తే పత్న్యామన్వారబ్ధాయాం స్రుచా ' ధాతా 
దదాతు నోరయి' మిత్యాద్యష్టభి రాజ్యహోమం కుర్యాత్‌! 


(అత్ర కారికాః: 


శ్లో! 


శ్లో! 


పుంసవేప్యాజ్యభాగం స్యాన్నలేపః పరిధిం దహేత్‌! 
ముఖాంతే యత్ర లేపస్స్యాత్పరిధిప్రహరణం తథా! ౧|| 
ఫలద్వయేన సంయుతం వటాంకురం దృషత్సుతె! 
సుపావనం చ వస్త్రకం క్షిపే త్సహైవ పుంసవే! ౨|) 

ప్రధానహోమమంత్రాః 
ధాతా దోదాతు నో రయిమీ కొనో ఉగోతన్నృ తీః న నః వూర్జేన వావనత్స్వావో ధాత్ర 
ఇదం నమమ (తై.సం.3.3.11.34) : " ! 
ధాతా ప్రజాయూా డత రాయ ఈశళేధాతేభం విళ్వం భువనం జజాన/ ధాతా వుత్రం 
యజిమానాయ దాతా తస్మా శ వావ్యం భు తవద్విధేమ న్నా వో ధాత్రో ఇదం న 
మము/ (తై.సం.3.3.11.34) య్‌ న 
ధాతా దదాతు నోరయిం ప్రాణీం డీవాతుముక్షతామ/వయం దేవన్య ధీమువా 
నుమతిగ్‌ం నత్యరాధననస్నా జో ధౌత్ర భలం నోముమ/తై.సం.3.3.11.34) 
ధాతా దదాళు దాథవే వనూనివ్రజాకోమూయ మీఢుషే దులోణో/ తస్మా దేవా 


అద్భు తాన్సంవ్య యన్రాం విజ్సే దేవాసో అదితిన్స జోషాస్స్యాజూో ధాత్ర ఇదం న 
మమ (తై.సం.3.3.11.34) 

యస్తా వాదా కీరిణా మన్య మానో= మర్యం మర్త్యో జోవాదీమి/ జాతవేదో 
యళోఅన్మాను ధేవావ్రజాభిరగ్న అద్భు తత్వమళ్యాగ్‌ స్వాజో అగ్న యే 
జాతవేధన ఇధం న మమ (తై.సం.1.4.46.52) 


యన్ఫ్రై త్వగం నుక్ళ తే జాతవేధ శ లోకమగ్చ్నే కృణఆవస్ఫ్యోనమ్‌/ అశ్వానగం న 
వ్మత్తిణిం వీరవ్లర్తం గోమన్తగ్‌ం రయిం నొళతేన్వన్త స్వాజో/ అగ్ని యే జాతవేదన 
కదం నమమ/ (తై.సం.1.4.46.52) 


పూర్వప్రయోగే 521 పుంసువనసీమంతోన్నయనమ్‌ 


7. త్వే నువత్రళవసోజ నృత్రన్మా మకాతయః/న త్వామింద్రాలేరిభ్య తే స్వావో 
ఖింద్రాయ వ్యత్రిణ కదం నమమ/ (తై.సం.1.4.46.52) 

& ఉ్లోడీలే సోము భంద్రం మమాద నీథేనీలే ముభువానగ్‌ం నుతాన(యదీగం నబాభః 
వతరం న వృుత్తాన్సమానదీక్షా అవనే వావర్తే స్వావో ఇంద్రాయ మమవత ఖదం న 
మము/ (తై.సం.1.4.46.52&53) 

593 ద్రి హుత్వా, ఇధ్మసన్నహనాన్యద్మిః సగ్‌ంస్పశ్యాగ్నొ ప్రహృత్యాప ఉపస్పృశ్య, 

అనన్వారబ్ధో జయాదిసౌవిష్టకృత్యన్తం హుత్వా, ఆజ్యాభ్యక్తాన్‌ పరిధీన్‌ ప్రహృత్య, 

దర్వ్యైకయా సంస్రావహోమం కృత్వా, ప్రాయశ్చిత్తాహుతీశ్చ హుత్వా, అగ్నిం 
పరిషిచ్య, ప్రణీతా విమోక్ష్య, బ్రహ్మవిసర్జ్దనం కుర్యాత్‌! 

నూతనవస్త్రధారణమ్‌: ”*అథ శ్వశురౌ వధూవరాభ్యాం నవవస్త్రాణి యచ్భతః। వర 

స్తాన్‌ ధృత్వా౭.౭ చమ్యాగచ్చతి] వధూ స్తద్వస్త్ర ముత్తరీయవత్‌ పరిదధాతి! 

మం! అర్చేత ప్రార్చేత। సుమంగలీరియం వధూ రిమాగ్‌ం సమేత పశ్యత! 

సౌభాగ్యమస్యై దత్వా యాథాస్తం విపరేతన। (ఇతి వధ్వాః) 


ప్రై ఎనిమిది మంత్రములతో హోమము చేసి, భార్య తనను తాకక యుండగా, ఇధ్మములకు 
కట్టిన దర్భత్రాటిని నీటిలో దడిపి అగ్నిలో వేసి, ప్రోక్షణిలోని నీరు ముట్టి, షట్పాత్రప్రయోగములో 
నిచ్చినట్లుగా జయాదులను, స్విష్టకృద్ధోమాంతముగ చేసి, పరిధ్యంజనము, పరిధిప్రహరణ 
మును చేసి, సంస్రావహోమం, ప్రాయశ్చిత్తహోమం, ప్రణీతామోక్షణం, బ్రహ్మ విసర్థనము చేయ 
వలెను. గమనిక: ఇచ్చట సంస్రావహోమము నొకేదర్వీతో చేయవలెను. 

క త్రర్వాత్ర వధువుయొక్క పితరులుగాని, తత్సమానులు గాని దంపతులకు నూతనవస్త్రముల 
నీయవలెను. వరుడప్పుడే ఆనూతనవస్త్రములను కట్టుకొని, ఆచమనము చేసి వచ్చి పీటలపై 
కూర్చొనవలెను. వధువు వారిచ్చిన చీరను ఊర్థ్వకాయముపై చుట్టుకొని కూర్చొనవలెను. వధు 
వున కీవస్త్రములను 'సుమంగలీరియం” అను మంత్రముతోను, వరునకు 'యువం వస్తాణి అను 
మంత్రముతోను ఈయవలెను. వస్త్రముల నిచ్చిన తర్వాత వస్త్రదాతలపేరును, ఉదాహరణకు 
“శ్రీమద్వే దమార్గప్రతిష్టాపనాచార్య శ్రీమాన్‌ రామాచార్యులవారు పుంసువనసుము హూర్త మున 
తమ అల్లునకు, కూతురునకు సమర్పించు నూతనవస్త్రములు” -ఇత్యాదిగా చెప్పవలెను. 


పూర్వప్రయోగే 522 పుంసువనసీమంతోన్నయనమ్‌ 
మ్‌ 


మం! అర్చత ప్రార్చీత! అర్బీత ప్రార్చీత! యువం వస్త్రాణి పీవసా వీసాథే! యువో 


రచ్చీద్రామన్తేవో హ సర్గాః। అపాతిర త్రమన్ఫేతాని విశ్వా! బుతేనీ మిత్రావరుణా 


అటి న 


సచేథే! (తై.బ్రా.2.8.6)! (ఇతి వరస్య! మంత్ర ముచ్చార్య తత్తద్దాతృనామ వదేత్‌!) 
పుంసువనే ప్రధానఘట్టః: *అగ్నేరుత్తరతో దృషత్పుత్రే వటాంకురం నిధాయ, అనవ 
స్నాతయా కుమార్యా దృషత్సుత్రేణ పేషయిత్వా, నవవస్తాంచలేన పరిష్లావ్య, అపరే 
ణాగ్నిం ప్రత్యజ్ముఖీమాసీ నామూర్థ్వముఖీం నిపాత్య, స్వయం ప్రాజ్ముఖః స్థిత్వా, 
నివీతినా వధ్వా దక్షిణే నాసికారస్ట్రే “పుగ్రంసవనమసి” ఇతి శింగారసం దక్షిణాజ్ఞుష్టాగ్రేణ 


5% త్రర్వాత పండ్లు, చిగురులుగల మజ్జికొమ్మ రసమునొక రజస్వలకాని బాలికచేత తీయించి, 
వరుడారసమును వధువుయొక్క కుడి నాసికారంధ్రములో పోయవలెను. ఇట్లు చేసిన ఆమెకు 
మగశిశువు కల్గునని నమ్మకము. ఇదియే పుంసువనములోని ప్రధానకార్యము. ఈప్రయోగ వాక్య 
ముల అర్థమిట నీయబడుచున్నది: అగ్నేరుత్తరతః=అగ్ని కి ఉత్తరమున, దృషత్పుత్రే=(అచట 
నుంచిన) కల్వములో, వటాంకురం =పండ్లు,చిగురులు గల మట్జికొమ్మను (దీనికే శుంగమని 
పేరు) నిధాయ=జఉంచి, అనవస్నాతయా=ఇంకను రజస్వల కాని, కుమార్యా=బాలికచేత, 
దృషత్పుత్రేణ=కల్వముగుండుతో, పేషయిత్వా=నూరించి, నవవస్తాంచలేన పరిస్థావ్య= 
మునుపచ్చట నుంచిన తెల్లని క్రొత్తబట్టలో నుంచి రసము వచ్చునట్లు గట్టిగా కట్టి, అపరేణాగ్నిం 
=అగ్నికి పడమట (కొంత దూరముగా) ప్రత్యజ్ముఖీమాసీనాం=పడమటికి తిరిగి కూర్చున్న 
వధువును, ఊర్థ్వముఖీం నిపాత్య=తల పైకి ఎత్తుకొని యుండునట్లుగా చేసి, స్వయం=తాను, 
ప్రాజ్ముఖః స్థిత్వా=తూర్పునకు తిరిగి, నివీతినా=నివీతిని చేసికొని, వరుడు, వధ్వా దక్షిణే 
నాసికారస్థ్రే=వధువుయొక్క కుడినాసికారంధ్రములో, “ప్రుగ్ర్‌ంస్రవనేమసి” ఇతి=“పుగ్‌ం సువన 
మసి” అను మంత్రముతో, దక్షిణాజ్ఞుష్టాగ్రేణ= కుడిచేతి బొటనవ్రేలితో ఆబట్ట నొత్తుచు, శింగా 
రసం=ఆమజ్జిరసమును, అవిచ్చిన్నం=ధారగా, అంతః=ముక్కు లోనికి, ప్రపాతయేత్‌ =పోయ 
వలెను. వధూః=వధువు, తద్రసం=ఆరసమును, అంతః ప్రవేశయతి=లోనికి తీసికొనును; న 
బహిః పాతయతి=బయటికి పడనీయదు. అప్పుడు సదస్యులు, *పుంసువ నము హూర్తస్సుము 
హూర్తో౭స్తుఅనుచు పసుపక్షతలను దంపతులపై వేసి ఆశీర్వాదింతురు. తర్వాత వధువు 
మునుపు తన కిచ్చిన నూత్న వస్త్రములు ధరించి మజిల వేదికకడకు వచ్చును. 


పూర్వప్రయోగే 523 పుంసువనసీమంతోన్నయనమ్‌ 


అవిచ్చిన్నమంతః ప్రపాతయేత్‌! వధూ తద్రసమంతః ప్రవేశయతి న బహిః పాతయతి! 
తత స్సదస్యాః 'పుంసువనముహూర్తస్సుముహూర్తోఇస్తు ఇతి హరిద్రాక్షతేనాశీ 
ర్వాదం కుర్వని] అనంతరం వధూః నవవస్త్రాణి పరిధాయాఇగచ్చితి! 
అగ్న్యుపస్థానమ్‌: అనంతరం భార్యయాసహోత్సాయ అగ్న్యుపస్థానం కుర్యాత్‌! 
అభ్యుదయమ్‌: 57 ప్రాణానాయమ్య, 'క్రీగోనింధ ---భగవ్వత్ర్రై ంకర్య డూవం కత 
వుంనువనకర్భాంగం (కరవ్యమాణ నీముంతోన్న యనకర్మాంగం బీ వారణ్యడూవే 
ణాభ్యు దయం కరిష్యే '- ఇతి సంకల్ప్య హిరణ్యరూపేణాభ్యుదయం కుర్యాత్‌! 


5 త్రర్వాత్ర భార్యతో లేచి నిలబడి “షట్పాత్రప్రయోగః అను అధ్యాయములో చెప్పినట్లుగా 
అగ్న్యుపస్థానమును, అటుపైని అభ్యుదయమును, పుణ్యాహవాచనమును చేయవలెను. 

57 అభ్యు దయపుణ్యాహవాచనములు పుంసవనమునకు చివరియందును, సీమంతమున కారం 
భమునందును వచ్చును. అందుచే పుంసవనసీమంతముల నొకేసారి చేయునప్పుడు వీని నీరెండు 
కర్మలకు సమిష్టిగా చేయవచ్చును. దీనికై వరుడు ప్రాణాయామము చేసి, “శ్రీగోవింద- భగవ 
త్రైంకర్యరూపం కృతపుంసువనకర్మాంగం కరిష్యమాణ సీమంతోన్నయనకర్మాంగం చ 
హిరణ్యరూపేణాభ్యుదయం కరిష్యే” - అని సంకల్పించవలెను. ఒకవేళ ప్రస్తుతము పుంసువన 
మును మాత్రమే చేయుచున్నచో బ్రాకెట్లలో నిచ్చిన (కరిష్యమాణ సీమంతోన్నయన కర్మాంగం 
చ) అనుదానిని విడిచి సంకల్పము చెప్పవలెను. ఒకవేళ ప్రస్తుతము సీమంతమును మాత్రమే 
చేయుచున్నచో, “శ్రీగోవింద---భగవత్కైంకర్యరూపం కరిష్యమాణ సీమంతోన్న యన 
కర్మాంగం హిరణ్యరూపేణాభ్యుదయం కరిష్యే” అని చెప్పవలెను. ఈ సంకల్పములలో గల 
కృత, కరిష్యమాణపదములకు, కృత=చేయబడిన, కరిష్యమాణ=చేయబడుచున్న అని 
అర్థము. 


పూర్వప్రయోగే 524 పుంసువనసీమంతోన్నయనమ్‌ 


పుణ్యాహవాచనమ్‌: 5 ప్రాణానాయమ్య, “శీగోవింద ---భొగవ్షలై ంకర్య డూవం కత 
వుంనువనకర్భాంగం (కరవ్యుమాణు నీమంతోన్న యనకర్భాంగం బీ రర్భుణః 
వుశ్యావావాభనం కరిష్యే '- ఇతి సంకల్ప్య కర్మణః పుణ్యాహవాచనం కుర్యాత్‌! 
5 అత్ర “పుంసువన(సీమంతోన్నయన)కర్మణోః పుణ్యాహం భవన్లో బ్రువన్తు', తథా 
“కర్మభ్యాం స్వస్తి భవన్లో బ్రువన్తు, “కర్మణోః బుద్ధిం భవన్లో బ్రువన్తు' -ఇతి విశేషః 


సీమంతోన్నయనమ్‌ 


(ఈ సీమంతోన్నయనమును పుంసువనసహితముగ చేసినచో, పుంసవనములో చేసిన 
విష్వక్సేనారాధనను, రక్షాబంధనమును, అభ్యుదయ పుణ్యాహములను మజల చేయ 
నక్కట లేదు. ఒకవేళ దీనిని ప్రత్యేకముగా చేసినచో, పుంసవనప్రయోగములోని సంక 
ల్పములలో దీనికొజికై సూచించిన మార్పులను చేసికొని అచ్చట నిచ్చిన ప్రయోగ 
విధానముతోడనే  విష్వక్సేనారాధనరక్షాబంధనాభ్యు దయపుణ్యాహ వాచనములను 


58 పృంసవనసీమంతముల నొకేసారి చేయునప్పుడు పుణ్యాహవాచనము నీరెండు కర్మలకు 
సమిష్టిగా చేయవచ్చును. దీనికై వరుడు ప్రాణాయామము చేసి, 'శ్రీగోవింద- భగవత్కైంకర్య 
రూపం కృతపుంసువనకర్మాంగం కరిష్యమాణ సీమంతోన్నయనకర్మాంగం చ కర్మణః 
పుణ్యాహవాచనం కరిష్యే” - అని సంకల్పించవలెను. ఒకవేళ ప్రస్తుతము పుంసువనమును 
మాత్రమే చేయుచున్నచో బ్రాకెట్లలో నిచ్చిన (కరిష్యమాణ సీమంతోన్నయనకర్మాంగం చ) 
అనుదానిని విడిచి సంకల్పము చెప్పవలెను. ఒకవేళ ప్రస్తుతము సీమంతమును మాత్రమే చేయు 
చున్నచో, “శ్రీగోవింద---భగవత్కైంకర్యరూపం కరిష్యమాణ సీమంతోన్నయనకర్మాంగం 
కర్మణః పుణ్యాహవాచనం కరిష్యే” అని చెప్పవలెను. 

5 పృంసవనసీమంతముల నొకేసారి చేయునప్పుడు పైనిచ్చిన విధముగా పుణ్యాహవాచనములో 
వాక్యములను చెప్పవలెను. అట్లుగాక పుంసువనమును మాత్రమే చేయుచున్నప్పుడు బ్రాకెట్లలో 
గల (సీమంతోన్నయన) అను దానిని విడువవలెను. సీమంతోన్నయనమును మాత్రమే చేయు 
చున్నపుడు “పుంసువని పదమును విడువవలెను. ఇట్లు ఒకేకర్మను చేయునప్పుడు స కర్మణోః 
అనుదానికి బదులు “కర్మణః అనియు, కర్మభ్యాం” అనుటకు బదులు" కర్మణః” అనవలెను. 


పూర్వప్రయోగే 525 పుంసువనసీమంతోన్నయనమ్‌ 


ముందుగా చేసికొని, తర్వాత ఇచ్చట నిచ్చిన ప్రయోగప్రకారము మిగిత కర్మను చేసి 
కొనవలెను.) 

ప్రయోగః: “వరః భార్యాసహ వేదికాయాః పశ్చాత్స్ప్రాజ్య్ముఖ స్తిష్టన్‌, ప్రాణానా 
యమ్య, దేశకాలౌ సంకీర్త్య, “ ---నక్షీత్రే ----రాలళౌ జాతాం -=--నామ్బ్నీ మిమాం 

గర్భ డోం మమ భర్భువత్నీం నీమన్తోన్న యనేన కర్భ ణా నంన్క రవ్యామి”- ఇతి 
సంకల్బ్ప్య, 

6 ఆజ్యభాగః: స్థండిలం కల్పయిత్వా, జాపాసనాగ్నిం ప్రతిష్టాప్య, ఇత్యారభ్య 
షట్పాత్రప్రయోగక్రమేణ ఆజ్యభాగం కుర్వన్‌, పాత్రప్రయోగకాలే తు విరూఢాన్‌ సూత్ర 


60భ్ధర్త భార్యతో సహ వేదికకు పశ్చిమమున భార్య తన కుడివైపుండునట్లుగా పీటలపై తూర్పు 
ముఖముగా కూర్చొని, ప్రాణాయామము చేసి 'శ్రీగోవింద---భగవత్కైంకర్యరూపం' అనుదాని 
వణకు గల భాగమును యథాప్రకారముగా చెప్పి, ఆతర్వాత “ ---నక్షత్రే ----రాళౌ జాతాం --- 
నామ్నీమిమాం గర్భిణీం మమ ధర్మపత్నీం సీమన్తోన్నయనేన కర్మణా సంస్కరిష్యామి” 
అనుచు సంకల్పించవలెను. గీతలున్నచోట వరుసగా భార్యయొక్క జన్మనక్షత్రమును, జన్మ 
రాశిని, పేరును చెప్పవలెను. 

లోస్థండిలమును పరికల్పించి, దానిపై జొపాసనాగ్నిని ప్రతిష్టించి, 'షట్పాత్రప్రయోగః అను 
అధ్యాయములో చెప్పినట్టుగా, శమ్యలను వేయుచు ఆజ్యభాగమును చేయవలెను. పాత్రా 
సాదనకాలమున అగ్నికి ఉత్తరమున దేవపాత్రల నన్నిటి నుంచిన పిదప, సూత్రగ్రథితాన్‌= దార 
ముతోగ్రుచ్చబడిన, విరూఢాన్‌=మొలకెత్తిన, యవాన్‌=యవలను (లేక వడ్డను), త్రిషు ప్రదేశేషు 
=మూడు చోట్ల, శ్వేతాం=తెల్లగానున్న, శలలీం=ఏదుపందిముల్లును, త్రీన్‌ దర్భపుంజీలాన్‌= 
మూడు దర్భకట్టలను, శలాలు గ్రషప్సం చ=లేత అత్తికాయల గుత్తిని, సకృదేవ= వీటి నన్నిటి 
నొకేసారి తీసికొని, సాదయిత్వా=అగ్నికి ఉత్తరమున దేవపాత్రలకు తూర్పున నుంచవలెను. 
ఈమనుష్యపాత్రలనుగుటీంచిన కారిక బ్రాకెట్లలో నీయబడినది. ఇచ్చట ఏదుపంది ముల్లు, ఆత్తి 
కాయలగుత్తియు లేకున్న వానికి బదులుగా ఒకసమిధకు మామిడికొమ్మను కట్టి అచ్చట 
నుంచుచున్నారు. 


పూర్వప్రయోగే 526 పుంసువనసీమంతోన్నయనమ్‌ 


గ్రథితాన్‌ యవాన్‌, త్రిషు ప్రదేశేషు శ్వేతాం శలలీం, త్రీన్‌ దర్భపుంజీలాన్‌ శలాలు గ్లప్సం 
చ సకృదేవ సాదయిత్వా, శమ్యాః నిధాయ,”ఆజ్యభాగాన్తే పత్న్యామన్వారబ్ధాయాం 
పుంసువనవత్‌ స్రుచా “ధాతా దదా త్విత్యష్టావాజ్యాహుతీ ర్దుహోతి! 
(అత్ర కారికా: 
శ్లో! యవాన్విరూఢాన్‌ శలలీం సపుంజాం గ్రప్సం యవనామపి బంధనం చ! 

ఏతాని సీమంతవిధౌ ప్రయుంజ్యాత్పాత్రాణి సాకం ఖలు మానుషాణి॥ 
) 
6 అనన్వారభ్యాయాం పత్న్యా, ఇధ్మసన్నహనాన్యద్భిః సగ్‌స్పృశ్యాగ్నె ప్రహృ 
త్యాప ఉపస్పృశ్య, ప్రాణానాయమ్య, 'వతత్క ర్మ నమృల్యరం జయాదివోయం 
కరిష్యే” ఇతి సంకల్ప్య, స్రువేణ జయాద్యష్టపంచాశదుపహోమాన్‌ హుత్వా, శమ్యా 


ర92ట్లు చక్షుర్ణోమాంతము చేసి, భార్య తనను తాకుచుండగా పుంసువనప్రయోగములో 
ప్రధానహోమార్థ మిచ్చిన “ధాతా దదాతు” ఇత్యాది రిమంత్రములతో ప్రధానదర్వీతో ఆజ్యాహు 
తులను చేయవలెను. 

603బ్హట్టు ప్రధానహోమము చేసి, భార్య తనను తాకక యుండగా ఇధ్మములకు కట్టిన త్రాటిని 
నీటిలో కడిగి అగ్నిలో వేసి, ప్రోక్షణిలోని నీరు ముట్టి, ప్రాణాయామము చేసి. “ఏతత్కర్మ 
సమృద్ధ్యర్థం జయాదిహోమం కరిష్యే” అని సంకల్పించి షట్పాత్రప్రయోగములో నిచ్చిన 58 
ఉపహోమములను చేసి, శమ్యలను తీసివేసి, సంస్రావహోమము చేయకుండ అవిజ్ఞాతాది 
హోమమును చేసి, బ్రహ్మవిసర్జనమును, అభివాదనాంతముగా చేసి, అగ్నేః పశ్చాత్‌ = అగ్నికి 
పడమట కొంచెం దూరమున, ప్రాజ్ముఖీం=తూర్పుముఖముగా, జాయాముపవేశ్య=భార్యను 
కూర్చుండబెట్టి, స్వయం=భర్త , ప్రత్యజ్ముఖస్రిష్టన్‌=పశ్చిమముఖముగానుండి, సాదితాన్‌ = 
సమముగా చేసి పట్టుకొన్న, త్రేణ్యా శలల్యా=ఏదుపందిముల్లు, త్రిభిర్దర్భ పుంజీలై-మూడు 
దర్భకట్టలు, శలాలుగ్లప్సేనేతి పదార్థాన్‌=అత్తిపండ్లగుత్తి అను వానిని, యుగపద్దృహీత్వా = 
ఒకేసారి తీసికొని, తైర్ధ్యవ్యైః=వానితో, సీమంతం=భార్యయొక్కపాపటను, వ్యాహృతీభిః= 
భూః,భువః, సువః అను వ్యాహృతులతో, ఉత్తరాభ్యం చ=తర్వాత నిచ్చిన “రాకామహమ్‌ు, 
“యాస్తే రాకే సుమతయఃి అను మంత్రముల తోడను, ఊర్థ్వగ్‌ం ఉన్నయతి=పైకి, అనగా నాభి 
నుండి మొదలిడి వక్షస్థలముఖశిరోమధ్యమునుండి పాపటచివరివరకు గీయు చున్నాడు. 


పూర్వప్రయోగే 527 పుంసువనసీమంతోన్నయనమ్‌ 


అపోహ్య, వినా సంస్రావ మవిజ్ఞాతప్రాయశ్చిత్తాది బ్రహ్మ విసర్దనాంతే, అగ్నేః పశ్చాత్‌ 
ప్రాజ్ముఖీం జాయాముపవేశ్య, స్వయం ప్రత్యజ్ముఖస్తిష్టన్‌, సాదితాన్‌ త్రేణ్యా శలల్యా, 
త్రిభిర్దర్భపుంజీలైశృలాలు గ్లప్సేనేతి పదార్థాన్‌ యుగపద్ధృహిత్వా, తైర్ద వ్యైరూర్థ్వగ్‌ం 
సీమంత మున్నయతి వ్యాహృతీభి రుత్తరాభ్యం చ! 

మం! భూః! భువీః! సువీః। రాకామహగ్‌ం సుహవాగ్‌ం సుష్టుతీ హువే శృణోతు 
నస్త్సుభగ్రా బోధత్తు త్మనా! సీవ్యత్యపేస్పూచ్యా౭ చీద్యమానయా దదాతు 
వ్రీరగ్‌ం శతదాయముక్ట్యమ్‌॥ యాస్తే రాకే సుమతయస్సుపేశేస్తో యాభిర్దదాసి 
దాశుషే వసూని! తాభీర్నో అద్య సుమనా ఉపాగీహి సహస్రపోషగ్‌ం సుభగే 
రరాణా!! (తై.సం.3.3.11) 

“బతు ల్రిఖ్య, శలల్యాదీన్‌ పశ్చాన్నిరస్యాప ఉపస్పృశ్య, “నీమంతోన్న యన 
ముహూర్త న్ఫు మువార్తో= న్తు”-ఇత్యక్షతాన్‌ క్షి ప్రా, 'గాయత' మితి వీణా 
గాయినౌ సంశాస్తి తౌ చ “సోమ ఏవి ఇతి స్వనివాసగ్రామసమీపనదీనామధేయమసౌ 
శబ్దే సంబుద్ధ్యా నిర్దిశ్య గాయేతామ్‌! 

1. యౌగన్థరి రేవ నో రాజేతి సాల్వీ రవాదిషుః| వివృేత్త చక్రా ఆఫీ 


Ee 
(జా 
ఠి 


కృష్ణే తవీ! (తై.మం.పా.2.11) 


604బట్లు గీచి, అట్లు గీచుట కుపయోగించినవస్తువులను భార్యవెనుకకు పడవైచి, నీటిని తాకి, 
“సీమంతోన్న యనముహూర్తస్సుముహూర్తో౭ స్తు అనుచు ఆమె తలపై అక్షతలుంచవలెను. 
తర్వాత “గాయతమ్‌= పాడండి” అనుచు వీణాగాయకులను పాడుమని కోరవలెను. వారపుడు 
క్రిందనిచ్చిన “సోమ ఏవి అను గాథను పాడవలెను. ఈ గాథలో “ఆసీనాస్తీరేణాసౌ=ఆసీనాస్తీ- 
రేణ+అసౌ* అను శబ్దమున్నది. ఇందులోని “అసౌ” అనుదానికి బదులు కర్తయొక్క గ్రామము 
నకు సమీపమున నున్న నదిపేరును సంబోధనరూపములో చేర్చుచు పాడవలెను. పైనిచ్చిన 
గాథలో(మంత్రములో) కృష్ణానదియొక్క సంబోధనరూపమగు “కృష్ణే అను పదమును చేర్చు 
టచే ముందుగ నున్న “ఆసీనాస్తీరేణాసౌ' అను పదము ' ఆసీనాస్తీరేణకృష్ణే' అని మారినది. 


పూర్వప్రయోగే 528 పుంసువనసీమంతోన్నయనమ్‌ 


2. సోమీ ఏవ నో రాజేత్యాహుర్చాహ్మణీః ప్రజాః|వివృత్తచక్రా ఆసీనాస్తీరేణ 


అడి 


కృష్ణే తవ! (తై.మం.పా.2.11) 


అ 


వా! “సూత్ర గ్రథితానంకురితాన్యవాన్‌ పత్న్యాశ్శిరసి (కంఠే) బధ్నాతి|ఆనక్షత్రో- 
దయం వాచం యచ్చితి! తతః ప్రాచీముదీచీం వా దిశముపనిష్క్రమ్య, పుమాంసం 
వత్సం స్పృష్ట్వా,  భూర్భువస్సువీః ఇతి చ జపిత్వా వాచం విసృజేత్‌! కేచిత్‌ యవా 
బంధనాది సర్వం వధూరేవ న పతిరితి! 

6%6త్రత్రో యథాచారం, యథావిభవం, ఫలదాన, నవవస్త్రధారణ, బ్రాహ్మణాశీర్వచన 
గ్రహణ భూరిదక్షిణా, తాంబూలదానాని కృత్వా బంధుభిస్సహ భుంజీత! 


65శ్రర్య్వాత అగ్నికి ఉత్తరమున మనుష్యపాత్రలలోనిదిగా నుంచిన యవాంకురములమాలను 
భార్యయొక్కశిరమునందు (లేక కంఠమందు) కట్టి, నక్షత్రోదయపర్యంతము దంపతులు మౌన 
ముతో నుండవలెను. నక్షత్రోదయమైన పిమ్మట వారు తూర్పునకుగాని, ఉత్తరమునకుగాని 
బహిర్గమించి, “భూర్భువస్సువః” అని వ్యాహృతులను జపించుచు ఒక కోడెదూడను ముట్టు 
కొని, ఇంటిలోనికి వచ్చి మౌనమును త్యజించవలెను. మౌనము, గృహబహిర్గమనము, వ్యాహృ 
తులతో కోడెదూడను తాకుట భార్య మాత్రమే చేయవలెనని కొందరి మతము. కాని ఈకాలములో 
నక్షత్రోదయపర్యంత ముండుట అననుకూలముగా నుండుటచే యవాంకురమాలాధారణా 
నంతరము దంపతులు మౌనముగా గృహ బహిర్గమనము చేసి కొన్ని అడుగులు నడిచి, ఇంటి 
లోనికి వచ్చి పీటలపైకూర్చొని, వధువు తొడపై నొక మగశిశువును కూర్చుండబెట్టుకొని, అతనికి 
కదళీఫలదక్షిణ లిచ్చి ఈలాంఛనమును జరిపించుచున్నారు. ఇట్లు ప్రయోగములో నున్న గో 
వత్సమునకు బదులు మానవవత్సమును స్పృశించి, సత్కరించి ఈ లాంఛనమును జరిపించు 
చున్నారు. వత్సమనగా=దూడ, శిశువు అని అర్థములు. 

“పిదప వధువుయొక్క తల్లితండ్రులుగాని తత్సమానీకులుగాని మొదటి అధ్యాయములో 
చెప్పినట్టుగా “ఆశాస్తేయం” అను మంత్రమును వాధ్యారు చదువుచుండగా వధువునకు ఫలవస్త్ర 
ధనాభరణతాంబులాదులను యథాచారముగా, యథాశక్తిగా నిచ్చి, దంపతులకు బ్రాహ్మణాశీ 
ర్వాదమును చేయించి, వారికిని ఇతరదంపతులకును ఫలదక్షిణాతాంబూలముల నిచ్చి సత్క 
రించి, బంధుయుతముగా భుజింపవలెను. 


గృహారంభ: 


(గృహారంభప్రయోగము ఆపస్తంబసూత్రములో నీయబడినది. దానికి ముందుగా చేయ 
వలసిన ఆనుషంగిక కార్యక్రమమేమియు ఆపస్తంబుడు తెల్పియుండలేదు. ఐనను 
ఇచ్చట నిచ్చిన ప్రయోగములో విష్వక్సేనారాధనము, పుణ్యాహవచనము ఇంటిలో 
చేసికొని,పుణ్యాహజలముచే ఖనిత్రాదులను ప్రోక్షించి, వానితో గృహనిర్మాణ ప్రదేశము 
నకు వెడలి, అచ్చట ఆపస్తంబుడు నిర్దేశించిన సూత్రముల ప్రకారము గర్తములు త్రవ్వి 
శంకువును స్థాపించునట్లుగా ఈవిధానము వ్రాయబడినది. ఆపస్తంబుడు చెప్పకున్నను 
విష్వక్సేనారాధనము, పుణ్యాహవాచనము అన్ని శుభకార్యములకు ముందుగా చేయు 
పద్ధతి సర్వసామాన్యముగా నుండుటచే నిట్లువ్రాయబడినది.) 
విష్వక్సేనారాధనమ్‌ 
సంకల్పకః:్‌”కర్తా దర్శ్భేష్వాసీనః,దర్భాన్‌ ధారయమాణః, ద్విరాచమ్యంత్రిః ప్రాణానా 
యమ్మ, 
“త్రక్హాంచిరభరం విష్టుం---వివ్వూక్సేనం తమాశ్రయే/” 
“వారరోం తత్స ల్‌ ---భగవ్వత్కై ంకర్య డూవం గృ వోరంభకర్భు కరిష్యే, తత్కర్భు 
నిర్వమ్నే న వరనమావ్త్యర్థం ఆదౌ వివ్వుక్చేనారాభనం కరిష్యే” - ఇతి సంకల్ప్య, 
పూర్చోక్తవిధానేన విష్వక్సేనారాధనం కుర్యాత్‌! 
పుణ్యాహవాచనమ్‌ 
6కర్రా ప్రాణానాయమ్య, 'వూర్యోత్త పఏవంగుణవిళేపణవితిట్రాయామన్యాం జుభొతిథౌ 


౪7 మొదటి అధ్యాయములో చెప్పినట్లుగా కర్త గృహారంభకర్మార్థమై ప్రధానసంకల్పమును 

చేసి, అది నిర్విఘ్నముగా కొనసాగుట్టకై ముందుగా *“విష్వక్సేనారాధనమ్‌* అను అధ్యాయ 

ములో చెప్పినట్లుగా విష్వక్సేనారాధనము చేయవలెను. 

608 క్రర్హ ప్రాణాయామము చేసి, “వూర్యోక్త పవంగుణవిలేషణవి శి షాయామనస్యాం జుభొతిలౌ 

గృహోరంభికర్భా ంగిల్వే న లజ రం, వరికరాబి జట భం ఆల్భ జ్య ధం చ చభ్రవుశ్యావాం 
529 


పూర్వప్రయోగే 530 గృహారంభః 


గృ వోరంభకర్యాంగత్వేన భ్రలజుధ్య ధం, వరతరాది జుధ్ర్య ధం ఆల్భ జుధ్య్య ధం బ్‌ చి 
వుణ్యావాం వాభయివ్యే, ' ఇతి సంకల్ప్య, పూర్వోక్తప్రకారేణ శుద్ధిపుణ్యాహవాచనం 
కృత్వా, ఆత్మానం, భార్యాం, ఖనిత్రాదిపరికరాన్‌ సర్వే తజ్జలేన ప్రోక్షయేతి। 
అనంతరం తత్పుణ్యాహజలం, ఖనిత్రాదిపరికరాం చ గృహీత్వా, గృహనిర్మాణ 
స్థలం గత్వా, తద్భూ మిం 'వాస్తోష్పతే ఇతి పుణ్యాహజలేన ప్రోక్షయేత్‌. 
గృహస్థలప్రోక్షణమన్రాః 

'వాస్తోచ్చుతే ప్రతీ జానీవ్యాస్మాన్ట్వువేలో తనమీవో భీవా నః) యృత్వైమపా వ్రతి 
తన్నో జువన్వు ళం నోవభి ద్వవదే ళం బతువ్చుదే/వాస్తోవ్పుతే తర యూ నగంనదొతే 
నక్లీమవా రజ్వయా గాతుముత్యా/ ఆవః తేమ శత యోగే వరం నో యూయం వాత 
న్వున్తభిన్స దొ నఃవాస్తోప్పు తేర్రతరశోన వధి గోభిరల్చే భిర్ననో అజురొనన్తే నఖ్యే న్యామ 


pr] 


వితేవొవ్రుత్రాన్‌ వ్రతీ నో జావ న్వ॥ అమీవవో వాస్తోవ తే విక్వో దూపాణ్యా ఏకన్‌/ నవా 
నుళేవొపధి నః కివగ్‌ం శివమ్‌/ 


వా॥“ిదక్షిణాప్రత్యక్పవణం అగారావకాశముద్ధత్య, పాలాశేన శమీమయేన వా 
ఉదూహేన ఏతామేవదిశం “యద్భూమేః క్రూరి మితి ఉదూహతి! ఏవం త్రి?! 


వాచయివ్యే' - అని సంకల్పించి, “పుణ్యాహవాచనమ్‌” అను అధ్యాయములో చెప్పినట్లుగా 
శుద్ధిపుణ్యాహవాచనము చేసి, ఆజలముతో తనను, భార్యను ప్రోక్షించుకొని, గృహనిర్మాణ 
సామగ్రిని - ఇటికెలు, శంకువు, గునపము మున్నగువానిని ప్రోక్షింపవలెను. 

6% తర్వాత గృహనిర్మాణపరికరములను, శంకువులను, పుణ్యాహజలమును తీసికొని 
నిర్మాణస్థలమునకు పోయి, అచ్చట భూమిని “వాస్తోష్పతే” ఇత్యాది వాస్తుమంత్రములతో 
పుణ్యాహజలముతో ప్రోక్షింపవలెను. 

510 అగారావకాశం=గృహనిర్మాణస్థలమును, దక్షిణాప్రత్యక్పవణం=నైబుతిదిశలో పల్లము 
గా నుండునట్లు, ఉద్ధత్య=(గడ్డపారతో) త్రవ్వి, పాలాశేన శమీమయేన వా ఉదూహేన= పార 
వంటిదైన (అనగా దట్టముగా నున్న) మోదుగు లేక జమ్మి కొమ్మతో, ఏతామేవ= ఈ నిర్‌బుతికి 
ఎదురుగా నున్న ఈశాన్య దిశకు, “యద్భూమేః క్రూరిమితి= “యద్భూమేః క్రూరిమ్మను 


పూర్వప్రయోగే 531 గృహారంభః 


మం॥ యద్భూమేః క్రూరం తదితో హీరామి పరాచ్చీం నిర్‌ ుత్రిం నిర్వాహ- 
యామి! జదగ్గ్‌ శ్రేయో= వసానమాగన్మ దేవా గోమదశ్వావదిద మీస్తు 
ప్రభూమీ॥ (ఏ.కాం.2.15) 

61“స్ర్యోనా పృథివి భపాన్ఫక్షరా న్లివేశీనీ! యచ్చా నశ్శర్మ్‌ సప్రథాః॥ 
(ఏ.కాం.2.15)- ఇతి తన్మృదమభిమంత్ర్య, 

612 స్థూణాని ఖననార్థాన్‌ గర్తాన్‌ కర్మకారైః ప్రదక్షిణం ఖానయిత్వా, అగారస్యాభ్యం- 
తరం పాంసూనుదూప్య, ' ఇహైవ తిష్ట, 'ఆత్వా కుమారః ఇతి దక్షిణాం ద్వార 
స్థూణా మవదధాతి! ఏవమేవ సవ్యమవదధాతి! 

మం! జ్తహైవ తిష్ట నిమితా తిల్వలా స్యాదిరావతీ! మధ్యే తాల్ప్యస్య తిష్టా న్మా 
త్వా ప్రాపన్నఘాయవీః!౧|| ఆ త్వా కుమారస్తరుణ ఆ వథ్సో జగీతా సహ! ఆ 
త్వా పరిస్త్రతః కుమ్భూ ఆ దధ్నః కలశీరయన్న్‌| ౨|| (ఏ.కాం.2.15) 

౪ ఖననక్రమేణ అన్యా అపి స్టూణా స్తూష్టీ మవధాయ, దృఢీకృత్య, తాసు స్థూణా 


మంత్రముతో, ఉదూహతి= త్రవ్వినమట్టిని త్రోయుచున్నాడు. ఏవం త్రిః=ఇట్టు మూడుసార్లు 
చేయుచున్నాడు. అనగా గృహనిర్మాణస్థలములో నైబుతిదిశలో గునపముచేత త్రవ్వి, చదును 
గా చేసి త్రవ్విన మట్టిని ఈశాన్యదిశకు “యద్భూమేః క్రూరమ్‌” అను మంత్రమును చెప్పుచు 
మోదుగు లేక జమ్మి కొమ్మతో మూడుసార్లు నెట్టవలెను. 

ఈ అట్లు ఈశాన్యదిశకు నెట్టిన మట్టిని “స్యోనా పృథివి” అను మంత్రముతో నభిమంత్రింపవలెను. 
612 పనివాండ్లచేత ఇంటికి నలుదిక్కులా ప్రధానద్వారముతో మొదలిడి ద్వారములుంచవలసిన 
చోట స్తంభములు (లేక శంకువులు) పాతుటకై ప్రదక్షిణముగా గుంతలు త్రవ్వించి అందులో 
ప్రధానద్వారమునకు కుడివైపు గుంతలో పాతవలసిన స్తంభమును (లేక శంకువును) “ఇహైవ 
తిష్ట, “ఆత్వా కుమారః అను రెండు మంత్రములతో పాతి, ఎడమవైపు దానిని కూడ ఇదే రెండు 
మంత్రములతో పాతవలెను. శంకువులు పాతునపుడు వాని మాలమున నవధాన్యములను వేసి, 
నారికేశోదకముతో వాని నభిషేకించుట ఆచారము. 

ఈ తరువాత త్రవ్విన క్రమములో వేరే గుంతలలో అమంత్రకముగనే ఇతర స్తంభములను (లేదా 


పూర్వప్రయోగే 532 గృహారంభః 


స్వాధీయమానం వంశం “బుతేన స్థూణా వధిరోహి ఇత్యభిమంత్రయేత్‌| (ఏ.కాం.2.15) 
మం॥ బుతేన స్థూణావధిరోహ వగ్‌ంశోగ్రో విరాజన్న పేసేధ శత్రూనీ॥ 

5 తత శృతుర్దికు మధ్యే చ స్థాపితస్థూణాః ప్రాచ్యాదిక్రమేణ తత్తదభిముఖో ' బ్రహ్మ చ 
తే క్షత్రం చి ఇత్య భిమంత్రయేత్‌। 

మం|| బ్రహ్మ చతే క్షత్రం చ పూర్వే స్థూణే అభిరక్షతు! యజ్ఞశ్చ దక్షీణాశ్చ 
దక్షిణే ఇష శ్వోర్టశ్చా౭.పరే మిత్రశ్చ వరుణ శ్చోత్తరే! ధర్మ స్తే స్థూణారాజ శ్రీ 


స్తూపః॥ (ఏ.కాం.2.15) 


heh 


సీ సీ మీ వీ సీ శీ 
ఖం ఖం 9 ఖం 9 ఖం 9 


శంకువులను) పాతవలెను. ఆ స్తంభములపై నుంచు దూలమును (వెదురుబొంగును) *“బుతేన 
స్థూణావధిరోహి అను మంత్రముతో నభిమంత్రింపవలెను. 

64 తదుపరి నాల్గుదిశలందు పాతిన స్తంభములను (లేక శంకువులను) క్రమముగా తూర్పు, 
దక్షిణ, పశ్చిమ, ఉత్తరదిశలందున్న వాటిని వాని కభిముఖముగా నిలిచి, “బ్రహ్మ చ తే క్షత్రంచి 
అనుమంత్రముతో అభిమంత్రించవలెను. (గమనిక: ఇల్లు పూర్తియైన తర్వాత ఇట్లు చేయవలె నని 


ఆపస్తంబసూత్రవ్యాఖ్యాతలు వ్రాసినారు.) 


నూతనగృహప్రవేశవిధిః 


(గృహప్రవేశమును లఘువిధానముగా, విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనము, ఉదక 
శాంతులను మాత్రము చేసి, వాస్తుమంత్రములతో పుణ్యజలముతో నూతనగృహమును 
ప్రోక్షించి, హోమరహితముగా చేయవచ్చును. దీర్ణవిధానములో పైవాని నన్నిటిని చేసి, 
వాస్తుహోమము, నవగ్రహహోమము చేసి ముగించవచ్చును. దీర్గవిధానములో నవ 
గ్రహహోమముతోబాటు నవగ్రహపూజ, నవగ్రహదానములు, సుదర్శన, పురుషసూక్త 
శ్రీసూక్తహోమములను కూడ కొందరు చేయుచున్నారు. ఇట్లు దీర్ణవిధానము లఘు 
విధానముయొక్క పొడిగింపే అయియున్నది. అందుచేత లఘువిధానమే చేయు వారీ 
ప్రయోగములో మొదట చెప్పబడిన హోమరహితభాగమును మాత్రమే చేసికొని 
ముగించవచ్చును. దీర్భవిధానములో చేసికొనువారు ఆతర్వాత నిచ్చిన హోమభాగము 
లను కూడ చేసికొని ముగించవచ్చును. గమనిక: ఈప్రయోగములో నవగ్రహపూజ 
మండపవిధానముతో గాక కలశములో నవగ్రహముల నావాహించి చేయునట్లుగా 
చెప్పబడినది. “సంస్కారభాస్కరము”, “ప్రయోగదీపిక” అను వైదికగ్రంథములలో నిట్టి 
విధానము చెప్పబడినది. మండపార్చనవిధానముకంటె నీ కలశవిధానము సులభ 
ముగా నుండుటచే నిది ఇచ్చట చెప్పబడినది. ఆపస్తంబుడు నూతనగృహప్రవేశమునం 
దొసగిన కలశస్థాపనసూత్రముల ప్రకారము ముందుగా కలశమును స్థాపించి, అందులో 
ఆయా గ్రహోక్తమంత్రములతో గ్రహముల నావాహన చేసి, షోడశోపచార పూజ చేయు 
విధముగా నిది వ్రాయబడినది. నవగ్రహదానము లీప్రయోగములో నీయకున్నను, ఇవి 
చేయదలచుకొన్నవారిదే గ్రంథములో “జననకాలదోషశాన్తి” అను అధ్యాయములో 
నిచ్చినట్లుగా వానిని చేసికొనవచ్చును.) 


లఘువిధానమ్‌ 


వా! 6 ఆచ్రారాన్మంగళ వాద్య ఘోషైః స్వలంకృతాభిః ఉదకుంభ హరిద్రాకుంకుమఫల 


65చక్కగా నలంకరింపబడిన సరిసంఖ్యగల ఉదకుంభములను, పసుపు,కుంకుమ, ఫలములు, 
పుష్పములు తాంబూలములు గల తట్టలను పట్టుకొని వచ్చు సువాసినులును, బ్రాహ్మణు 
533 


పూర్వప్రయోగే 534 గృహప్రవేశవిధిః 


పుష్పతాంబూలాది సమేతాభిః సుమంగళీభిః ఇష్టదేవతా సవత్సగోసహితైః బ్రాహ్మణై 
స్సర్వోపకరణైశ్చ సహ నూతనగృహప్రాంగణం ప్రాప్య! ప్రథమతః సవత్సం గాం 
నూతనగృహం ప్రవేశయిత్వా! తాం పశ్యన్‌! సింహద్వారే నారికేళఫలాని ప్రహార్య! 
దక్షిణపాదమాదౌ నిక్షిప్య గృహాంతరం ప్రవిశ్య! దీపారాధనం కారయిత్వా! పూజా 
గృహే ఇష్టదేవతామంజూషికాం నిక్షిష్య|తద్దేవతాం నమస్కృత్య! కర్మారంభం కుర్యాత్‌! 
పరిషదనుజ్ఞా: కర్తా సమస్తవస్తుసంభారాన్‌ సంసిద్ధీకృత్య! భార్యయాసహితః రంగ 
వల్ల్యాద్య లంకృత శుచిదేశం ప్రాప్య! తత్ర దీపారాధనం కారయిత్వా! బృహస్పతిం దక్షి 
ణాభిముఖముపవేశ్య| దక్షిణాఫలతాంబూలసహితాక్ష తపాత్రం హస్తే గృహీత్వా,పత్నీ 
సమేతః పూర్వాభిముఖస్సన్‌, బ్రూయాత్‌: 


లును, దూడతో గూడిన ఆవును (ఇది ఈకాలములో సాధ్యము కాకపోవచ్చును) తనవెంటరాగా 
తన ఇష్టదేవతలు గల మందసము, లేకున్న వారిపటములు తీసికొని, అవసరమైన సకల సంభా 
రములతోడ, మంగళవాద్యఘోషతోడ, దంపతులు నూతనగృహప్రాంగణమును చేరి, ఇంటి 
లోనికి ముందుగా గోవత్సములను ప్రవేశింపజేసి, వాని వెనుకభాగమును చూచుచు కుడికాలును 
ముందుగా మోపి గృహములోనికి ప్రవేశించి, ప్రధానద్వారపు గడపపై మూడు, నాల్గు టెంకాయ 
లను పగులగొట్టి, పూజాగృహములో దీపారాధన చేయించి, అచ్చట తాము తెచ్చిన ఇష్టదేవతా 
మంజూషికను ప్రతిష్టించి, ఇష్టదేవతలకు నమస్కరించి ఉత్తరకార్యారంభమును చేయవలెను. 
(సూచన: గోవత్సములను ఇంటిలోనికి పంపకుండ, వానిచే నింటిచుట్టును ప్రదక్షిణ చేయింప 
వలెనని కొందటు వ్రాసినారు. ఈకాలములో ఈగోవత్సప్రవేశము నెవ్వరును చేయుట లేదు.) 
కర్త పూజాద్రవ్యములన్నిటిని సిద్ధపరచుకొని, భార్యతోసహ ముగ్గులచే నలంకృతమైన శుచి 
ప్రదేశమునకు వచ్చి, అచ్చట సుమంగళులచే దీపారాధనము చేయించి, బృహస్పతిని దక్షిణా 
ముఖముగ కూర్చుండబెట్టి, దక్షిణాఫలతాంబూలాక్షతలుగల పాత్రను పట్టుకొని,పత్నీ సమేత 
ముగ తూర్పుముఖముగా లేచి నిలబడి, “హరిః ఓం--భవన్లో మహాన్తోనుగృహ్హన్తు” అని చెప్పి 
పరిషత్తును ప్రార్థించి, వారిచే ' ఉత్తరేకర్మణ్యవిఘ్నమస్తు” అని చెప్పించుకొని, వారికి ఫలదక్షి 
కాదుల నిచ్చి నమస్కరింపవలెను. 


పూర్వప్రయోగే 535 గృహప్రవేశవిధిః 


“వారూ డం/నమన్సు దనే---నర్వమాయుడుపానతామ్‌/ నర్వేభ్య కీజైట్ల వేబ్యో 
నమళో స్వామినః భీవత్సా మూలో మయానమర్పి తామిమాం సౌవ్య్జీం భక్షణాం 
యత్కి ంచిదవి యథోక్తబక్ష శామివ న్వీక్ళ త్య అన్భునినే గృ వావ్రవేళకర్శా రంభ 
మువాూర్తన్సు మువూర్తో౭. న్వీతి భవన్తోమవాన్తోనుగ్భవ్రాన్తు/లగ్న న్య నర్వే 
గ్రవోచ్చుభైకాదళ్ళానవలదా న్ఫువ్రనన్నా భూయానురతి భవన్తోమవోన్తోఇ ను 
గృభాన్తు/ ఉత్తరే కర్భ జ్య విభ్ను మన్త్వతి భవన్తోమవాన్తో౭ ముగ్భన్రాన్తుగ” 

-ఇతి ప్రార్థ్య నమస్కుర్యాత్‌. “నుమువాూర్తో=న్తు, ఉత్తరే కర్భ జ్య విభ్ను మను)” - 
ఇతి పరిషద్వచనమ్‌. 
విష్వక్సేనారాధనమ్‌:*””కర్తా దర్శ్భేష్వాసీనః,దర్భాన్‌ ధారయమాణః, ద్విరాచమ్య, 
త్రిః ప్రాణానాయమ్య, 

“జృక్హాంబిరభోలం విక్టుం---వివ్వు క్షే నం తమ్యాశ్రయే/” 

“వారరోం తత్స త ---భగవ్వత్కై ంకర్య డూవం గృ వావ్రవేళకర్భ కరిష్యే, తభంగమాణా 
వివ్వక్సే నారాధనం కరిష్యే - ఇతి సంకల్ప్య, విష్వక్సేనారాధనం కుర్యాత్‌! 
పుణ్యాహవాచనమ్‌:*పునః ప్రాణానాయమ్య, 'వూర్చోత్త ఏవం గుణవిలేష ణవి లక్రా 
యామన్యాం తుభతిభౌ నూతనగ్భ వావ్రవేతకర్భా ంగత్వేన గృవాజుధ్యభం, ఆల్బ్‌ 


“7 తర్వాత ప్రధానకర్మార్థమై మొదటి అధ్యాయములో చెప్పినట్లుగా సంకల్పమును చేయ 
వలెను. దీనికై తాను కూర్చొను పీటపై కర్త రెండు ఉత్తరాగ్రపు దర్భలను వేసి, రెండుదర్భలను 
కుడివైపు మొలలో దోపికొని, భార్యతో సహ పీటలపై కూర్చుండి మూడుసార్లు ప్రాణాయా 
మము చేసి, “శుక్లామ్బరధరం విష్ణుం నుండి మొదలిడి “విష్వక్సేనం తమాశ్రయే” వరకు గల 
శ్లోకములను చెప్పి, “హరిరోం తత్సత్‌” నుండి ప్రారంభించి “'భగవత్కైంకర్యరూపం గృహ 
ప్రవేశకర్మ కరిష్యే, తదంగమాదౌ విష్వక్సేనారాధనం కరిష్యే” - అని సంకల్పించి, “విష్వక్సేనా 
రాధనమ్‌” అను అధ్యాయములో చెప్పినట్లుగా విష్వక్సేనారాధనము చేయవలెను. 

“మరల ప్రాణాయామము చేసి, “పూర్వోక్త ఏవంగుణ---శుద్ధిపుణ్యాహవాచనం కరిష్యే” అని 
సంకల్పించి, “పుణ్యాహవాచనమ్‌” అను అధ్యాయములో చెప్పినట్టుగా పుణ్యాహవాచనము 
చేసి, ఆజలముతో “దేవస్యత్వా” ఇత్యాదిమంత్రములతో తనను, కుటుంబమును ప్రోక్షించుకొని, 


పూర్వప్రయోగే 536 గృహప్రవేశవిధిః 


చర్యూలం, నమన్తభ్రవ్య జుధ్యర్థం బ్‌ జుధివ్ర శ్యా వావాబనం కరిష్యే” ఇతి సంకల్బ్ప్య, 
పుణ్యాహం వాచయిత్వా, “దేవస్యత్వే' త్యాత్మనం కుటుంబం చ ప్రోక్య, “వాస్తోష్పతే” 
ఇతి చతుర్శిః యావద్దృహం ప్రోక్య సాత్త్వికత్యాగం కుర్యాత్‌! 

అంతికాప్రజ్వలనమ్‌: అనంతర మంతికాం ప్రజ్వాల్య, 

మం!జ్తహైవ ధ్రువా ప్రతితిష్ట శాలే2.శ్వావతీ గోమతీ సూనృతావతీ] ఊర్జస్వతీ 
ఘృతవతీ పయస్వత్యుచ్భ)యస్వ మహతే సౌభగాయ॥(అథర్వ.సం. 3-12-2) 
ఇతి తస్మిన్‌ క్షీరనిక్షేపణ పూర్వకం పాయసం కారయిత్వా పాకారంభం కారయేత్‌! 
అత్ర దంపతీభ్యాం శ్వశురౌ నూతనవస్త్రకట్నం ప్రదేయాతామ్‌! 

ఉదకశాన్తిః: “పునః ప్రాణానాయమ్య, “వూర్యోక్త ఏవం గుణవిళేష్షణవి కియా 
మన్యాం శుభతిథౌ భూతనగ్భ వావ్రవే కకర్భా oo లగ సాధుణ్యారం ఆతికయధథలా 
వాన్త్యర్థం వభిః బ్రాహ్మ జాన్స వా బోధాయనోక్షవుకారేణ డ భకళాన్తిివం కరిష్యే ' ఇతి 


“వాస్తోష్పతే” ఇత్యాదిమంత్రములతో గృహమునంతయు ప్రోక్షించి సాత్త్వికత్యాగము చేయ 
వలెను. ఈమంత్రములకై “పుణ్యాహవాచనమ్‌” అను అధ్యాయమును చూచునది. 

తరువాత ప్రాయ్యిని వెలిగించి, దానిపై “ఇహైవ ధ్రువా అను మంత్రముతో పాలను పొంగించి, 
పాయసమును వండించి, పాకము నారంభించవలెను. ఈ సందర్భములో మొదటి అధ్యాయ 
ములో నిచ్చినట్టుగా పురోహితుడు “ఆశాస్తేయం” అను మంత్రమును చదువుచుండగా, భార్య 
వైపువారు దంపతులకు నూతనవస్త్రములను కట్నముగా నిచ్చుట ఆచారము. 

మరల ప్రాణాయామము చేసి, “పూర్వోక్త ఏవం గుణ---ఉదకశాన్తిజపం కరిష్యే” అని సంక 
ల్పించి, *ఉదకశాన్తిప్రయోగఃి అను అధ్యాయములో నిచ్చినట్లుగ ఉదకశాన్తిని చేసి, ఆజల 
ముతో తనను, కుటుంబమును, యావద్ద్భృహమును ప్రోక్షించుకొని, ఇంటిలోని ఈశాన్యదిశలో 
కలశస్థాపన చేసి, కలశములోనికి నవగ్రహవాస్తుదేవతల నావాహనము చేసి వారిని పూజించి, 
బ్రాహ్మణాశీర్వాదమును, సుమంగళుల మంగళహారతులను పొంది, బ్రాహ్మణులకు దక్షిణ 
లిచ్చి పూజించి, వారితోడను బంధువులతోడను విందుభోజనము చేయవలెను. గమనిక: ఇచ్చట 
పుణ్యాహవాచనము, ఉదకశాన్తి రెండును చెప్పబడినవి. వీని ప్రయోజనము లొక్కటే యైనను, 
ఉదకశాన్తి ఈరెండిటిలో ప్రశస్తమైనది. అందుచే నిదిమాత్రమే చేసిన సరిపోవును. కాని ఇది 


పూర్వప్రయోగే 537 గృహప్రవేశవిధిః 


సంకల్ప్య, తత్కృత్వా, స్వం, కుటుంబం, తజ్జలేన ప్రోకయిత్వా, ఉత్తరోక్తవిధానేన 
కలశం ప్రతిష్టాప్య, కలశే నవగ్రహవాస్తుదేవతాదీనావాహ్య, సంపూజ్య, తత్కలశోద 
కేన “వాస్తోష్పతే” ఇతి చతుర్భిః సర్వగృహం ప్రోక్షయిత్వా, సుమంగళీఖిః హారతిం 
కారయిత్వా, బ్రాహ్మణాశీర్వాదం గృహీత్వా, తాన్‌ దక్షిణాదిభిః సంపూజ్య, బంధుభి 
సృహ భుంజీత! 

కలశే వాస్తుపురుషనవగ్రహాద్యావాహనం చ పూజనంచ 
సంకల్పః: 'ఆచమ్య, ప్రాణానాయమ్య, ' వూర్వోక్త ఏవంగుణ ఏిళేషణవి కక యా 
మస్యాం జుభతిథౌ శ్రీభగవదాజ్ఞయా శ్రీమన్నా రాయణవ్రీళ్య రం భగవ్వత్కై ంఠర్య 
డూవం మము నూతనగ్భ వావ్రవేళనమయే యేయే గ్రహా అరక్షస్రానేష నితాః తేషాం 
ట్రబోణాం జుభ్యూనభలావావ్హ్య భం, యేయేగ్రవోా ఉభ్య్థూనేమ న్థితాః తేషాం గ్రహోణాం 
ఆతిళయవలావాన్త్యలం, ఆదత్యా దనవగ్ర్రవోణాం తభ్య్గూనవలావాస్త్యర్థం నమస్త 
నన్మంగళావావ్హ్యర్థం, కలళముఖో నవగ్రహోన్‌, అక్టదిక్సా లరాం బావావ్యా షోఢలోవ 
బారవ్రూజాం కరిష్యే '_ ఇతి సంకల్ప్య, 
కలశస్థాపనమ్‌: మం! అన్న పతే=.న్నస్య నో దేహ్యనమీవస్యే శుష్మిణః|ప్ర 


ప్రదాతారం తారిష ఊర్లం నో ధేహి ద్విపదే చతుష్పదే॥ (తై.సం. 4-2-3) 
దె ష ఊద్ద ద్విపద 


చేయుటకు కాలమెక్కువగా పట్టుటచే, సౌకర్యార్థము ముందుగా పుణ్యాహవాచనమును చేసి 
గృహమును ప్రోక్షించి పాకారంభము చేసి, అది జరుగుచుండగా ఉదకశాన్తి చేయుమని చెప్ప 
బడినది. కాని సమయమున్నచో నుదక శాన్తిని మాత్రమే చేసి పాకారంభము చేయవచ్చును. 

621 క్రర్త ఆచమించి,ప్రాణాయామము చేసి, “పూర్వోక్త---కరిష్యే' అను పర్యంతము సంకల్ప 
మును చెప్పి, క్రింద నిచ్చినట్లుగా కలశమును స్థాపించి, కలశములోనికి నవగ్రహములను, అష్ట 
దికతుల నావాహనము చేసి, వారికి షోడశోపచారపూజ చేయవలెను. (వేదికపై వివిధాకారపు 
మండలముల కల్పించి, అందులో నవగ్రహాదుల నావాహనము చేయు దీర్హమైన పద్ధతికి బదులు 
సంస్కారదీపిక, సంస్కారభాస్కరాదిప్రామాణికగ్రంథముల ననుసరించి, ఈదేవతల నందరిని 
కలశములోనే ఆవాహన చేసి, తంత్రవిధానమున(అనగా కలసికట్టుగా) ఆదేవతలను పూజించు 
సులభపద్ధతి ఇచ్చట చెప్పబడినది. ) 


పూర్వప్రయోగే 538 గృహప్రవేశవిధిః 


వాl*ఇత్యా గార స్యోత్తరపూర్వదేశే విషూచీనాగ్రాం దర్భాన్‌ సంస్తీర్య తేషు వ్రీహి వా 
యవాన్యుష్య, తత్రోదధానం ప్రతిష్టాపయతి! 

సూ|ోతస్మిన్నుత్తరేణ యజషా చతుర ఉదకుంభావానయతి! 

మం! అరీష్టా అస్మాకం వీరాస్సేన్తు మా పరాసేచి మే ధనమ్‌! (తైసం. 4.2.3) 

వా! తస్మిన్నుదకపూరితే కుంభే వాస్తోష ఎతిప్రతిమాం ఆమ్రపల్లవం ఊర్థ్వాగ్రం కూర్చుం 
కుంభరత్నం నారికేళఫలం చ నిధాయ, వస్త్రయుగ్మే నావేష్ట్య, ' స్యోనా పృథివీ ఇత్యా- 
దిభిః కలశస్థాపనం కృత్వా, తస్మి న్నాదిత్యాదినవగ్రహాన్‌, ' వాస్తోష్పత' ఇతి చతుర్భి 
ర్మంత్రైః వాస్తోష్పతిం చావాహ్య షోడశోపచారపూజాం కుర్యాత్‌! 

మం॥ స్యోనా పృథివి భపానృక్షరా నివేశనీ! యచ్చా నశ్శర్మ్‌ సప్రథోః।! 

ఇతి భూమిం సంప్రార్థ్య, ' ఓం భూర్భువస్సువరోమ్‌” ఇత్యక్షతాన్నిక్షిష్య 

మం॥స హి రత్నాని ద్రాశుషే సువాతీ సవితా భగీః। తం భాగం చిత్రమీమహే॥ 
(బు.సం.5.82.3) 

625బత్రి నవరత్నాని నిక్షిప్య, 

ల్లో! కూర్చాగ్రే రాక్షసాన్‌ ఘోరాన్‌ ఛిన్ది కర్మవిఘాతినః! 


త్వామర్పయామి కుంభే౭స్మిన్‌ సాఫల్యం కురు కర్మసు! 


ర్‌ గృహమునందున ఈశాన్యదిశలో అన్ని వైపులకు కొనలుండునట్లు అధికముగా దర్భలను 
పఅచి, ఆదర్భలపై తరువాతి “అన్నపతే' అను మంత్రముతో యవలను (వడ్డను) పోసి, దానిపై 
ఉదకము నుంచునొక పెద్ద రాగిచెంబును (కలశపాత్రను) మంత్రరహితముగా నుంచవలెను. 

523 ఆ కలశపాత్రను 'అరిష్టా అస్మాకం” అను మంత్రముతో దాని చుట్టును నాల్గు దిశలందుంచిన 
నాల్గు ఉదకుంభముల నీటితో పూరించవలెను.గమనిక:ఇచ్చట కలశస్థాపనము, జలపూరణము 
గృహ ప్రవేశసందర్భమున ఆపస్తంబమహర్షిప్రోక్తమైన సూత్రముల ననుసరించి వ్రాయబడినది. 
624 “స్యోనా పృథివీ అను మంత్రముతో ఆకలశము నుంచిన భూమిని ప్రార్థించి, “ఓం భూర్భువ 
స్సువరోమ్‌” అను మంత్రముతో కలశములో అక్షతలు వేయవలెను. 

625 బ్లు దర్భకు గట్టిన రత్నాంగుశీయకము 'స హి రత్నాని” అను మంత్రముతో కలశమందుంచి 


పూర్వప్రయోగే 539 గృహప్రవేశవిధిః 


65బత్ర్యూర్ధ్వాగ్రం కూర్చం నిక్షిప్య, 
శ్లో! వృక్షరాజ సముద్భూతాశ్ళాఖాయాః పల్లవత్వచః! 

యుష్మాన్కుంభే త్వర్పయామి సర్వపాపాపనుత్తయే॥ 
627బ్ల త్రి పంచత్వక్పల్లవార్థ మామ్రశాఖమూర్ధ్వాగ్రం నిక్షిప్య, 
మం॥!యాః ఫలి న్రీర్యా అఫలా అపుష్పాయాశ్చే పుష్పిణీః। 

బృహస్పతి ప్రసూ తా స్తా నో ముజ్తాన్వగ్‌ంహౌసః॥ (తై.సం.4.2.6.27) 
"బ్రతి నారికేళఫలం నిక్షిప్య, 
మం|తన్తేం తన్వన్రజసో భానుమన్వీహి జ్యోతీష్మతః పథో రీక్ష ధియా కృతాన్‌! 
అనుల్బణం వీయత జొగువామపో మనుర్భవ జనయా దైవ్యం జనీమ్‌| 
(తై.సం.3.4.2.6)| *బిజతి వస్త్రీణా వేష్ట్య, 
మం! ఇమం మే వరుణ శ్రుధీ హవీమద్యా చ మృడయ] త్వామీవస్యురాచీకే! 
తత్త్వా యామి బ్రహ్మణా వన్దీమాన్రస్తదాశౌస్తే య ఓమానో హవిర్భీః! అహేడ- 
మానో వరుణేహ బోధ్యురుశగ్‌ంస మా న ఆయుః ప్రమోషీః(తై.సం.2.1.11)! 
వరుణాయేదం నమమ అస్మిన్‌ కలశే వరుణాన్తర్యామిణం భగవన్నం పుజ్ఞరీ- 
కాక్షమావాహయామి॥ 
వాస్తుపురుషావాహనమ్‌: ఓం వాస్తోష్పతే ప్రతీ జానీహ్యస్మాస్థ్స్వావేశో అన- 
మీవో భివా నః! యత్రైమహే ప్రతి తన్నో జషస్వ శం నీఏధి ద్విపదే శం చకు- 


52 “క్రూర్చాగ్రే' అను శ్లోకముతో కలశములో నూర్థ్వాగ్రముగా నొక కూర్చ నుంచి, 

627 “వృక్షరాజి అను శ్లోకముతో పంచత్వక్పల్లవములకు బదులుగా కలశములో నొక మామిడి 
కొమ్మను ఆకులకొనలు పైకుండునట్లుగానుంచి, 

628 “యాః ఫలినీః అను మంత్రముతో కలశముఖమం దొక టెంకాయను జుట్టు పైకిచేసి పెట్టి, 

62 *శ్రన్తుం తన్వన్‌” అను మంత్రముతో కలశమును నూతనవస్త్రముతో చుట్టి, 


పూర్వప్రయోగే 540 గృహప్రవేశవిధిః 


ష్పదే॥ వాస్తోష్పతే శగ్మయా సగ్‌ం సదా తే సక్షీమహీ రణ్వయా గాతుమత్యా। 
ఆవః క్షేమ ఉత యోగే వరిం నో యూయం పాత స్వస్తిఖిస్సదా నః॥ వాస్తోష్పతే 
ప్రతరీణో న ఏధి గోభిరక్వేభి రిన్లో, అజరొసస్తే సఖ్యే స్యామ పితేవపుత్రాన్‌ ప్రతీనో 
జుషస్య్వ॥ అమీవహా వాస్తోష్పతే విశ్వా రూపాణ్యా విశన్‌! సఫా సుశేవా ఏధి నః 


జంఆ్రస్మిన్కలశే వాస్తుపురుషం సాంగం సాయుధం సశక్తిం సపరివారమావాహ 
యామి, స్థాపయామి, పూజయామి! 

నవగ్రహావాహనమ్‌ 
సూర్యః: ఓం ఆకృష్ణేన (స్రత్యేన)రజస్తా వర్తమానో నివేశయన్నమృతం 
మర్వీం చ! హిరణ్య యేన సవితా రథేనా౭దేవో యాతి భువీనాని పశ్యన్నీ| 
అగ్నిం దూతం వృేణీమహే హోతారం విశ్వవేదసమ్‌! అస్య యజ్ఞస్య 
స్తుక్రతుమ్‌! కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యీసే! వోచేమ శం తమేగ్‌ం 
హృదే! ఓం భూర్చ్భువ్రస్సువీః సూర్యగ్రహాయ నమః! అస్మిన్కలశే అధిదేవతా 
ప్రత్యధిదేవతాసహిత సూర్యగ్రహం సాంగం సాయుధం సశక్తిం సపరివార 
మావాహయామి, స్థాపయామి, పూజయామి! (రకృపుష్పాక్షతైరావాహయేత్‌) 


630 పె “వాస్త్రోష్పతే" ఇత్యాది నాల్గుమంత్రములను చదివి, “అస్మిన్కలశే---పూజయామి” 
పర్యంతము చెప్పి, కలశముపై పుష్పాక్షతలను వేసి వాస్తుపురుషుని ఆవాహన చేయవలెను. 
ముందు చెప్పబోవు నవగ్రహములను, దిక్పాలకులను ఆవాహనము చేయునప్పుడును వాని 
వానికి నిర్దేశించిన మంత్రములను చదివి, ఆతర్వాత * అస్మిన్కలశే---పూజయామి” అను వాక్య 
మును చెప్పుచు పూలు అక్షతలు కలశముపై వేసి ఆవాహాన చేయవలెను. కాని, సూర్యాంగార 
కులకు ఎట్టనిపూలతోను, చంద్రశుక్రులకు తెల్లనిపూలతోను, బుధబృహస్పతులకు పసుపు 
పచ్చపూలతోను, శనిరాహువులకు నల్లనిపూలతోను, కేతువునకు బూడిదరంగుపూలతోను 
అక్షతలుంచవలెను. ఇన్నివర్ణములపూలు లేకున్న ఉన్న వర్ణములపూలు వాడవచ్చును. 


పూర్వప్రయోగే 541 గృహప్రవేశవిధిః 


చన్ద్రః: ఓం ఆప్యాయస్త్వ సమేతు తే విశ్వతీస్సోమ వృష్టీయమ్‌ భవా వాజీస్య 
సజ్జథే! అప్పు మే సోమో అబ్రవీదన్న్వర్విశ్వాని భేష్లజా! అగ్నిం చ్‌ విశ్వశేంభువ 
మాపేశ్చ వి శ్వభేషజీః! గౌరీమీమాయ సల్లిలాన్లి తక్షత్యేఠ్‌పదీ ద్విపదీ సా చతు- 
ష్పదీ] అ ష్టాటేదీ నవీపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే ప్యోమన్న్‌! ఓం భూ 
ర్ఫువ్రస్సువీః| అస్మిన్కలశే అధిదేవతాప్రత్యధిదేవతాసహితచంద్రగ్రహం 
సాంగం సాయుధం సశక్తిం సపరివార మావాహయామి, స్థాపయామి, పూజ 
యామి! (ఇతి శ్వేతపుష్పాక్షతైరావాహయేత్‌) 

ఆంగారకః: ఓం అగ్నిర్మూర్ధా దివః కకుత్పతిః పృథివ్యా అయమ్‌! అపాగ్‌ం 
రేత్రాద్‌ంసి జిన్వతి! స్యోనా పృథివి భపాన్ఫక్తరా నివేశీనీ! యచ్చా నశ్శర్మ్‌ స- 
ప్రథాః! కేత్రస్య పతీనా వయగ్‌ం హితేనేవ జయామసి! గామశ్వీం పోషయిత్నా్వా 
స నో మృడాతీదృశే! ఓం భూర్భువస్సువః! అస్మిన్కలశే అధి దేవతాప్రత్యధి 
దేవతాసహితకుజగ్రహం సాంగం సాయుధం సశక్తిం సపరివార మావాహ- 
యామి, స్థాపయామి, పూజయామి! (ఇతి రక్తపుష్పాక్షతైరావాహయేత్‌) 
బుధః: ఓం ఉద్చుధ్యస్వాగ్నే ప్రతీజాగృహ్యేన మిష్టాపూర్తే సగ్‌ంసృృజేథా 
మయం చ్‌! పునః కృణ్వగ్గ్‌ంస్త్వా పితరం యుపాన మన్వాతాగ్‌ంసీత్వయి 
తంతుమేతమ్‌! ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదమ్‌! సమూఢమస్యపాగ్‌ం 


వృత్వా! అత్యేతిష్టద్దశాబ్ఞులమ్‌॥ ఓం  భూర్చ్భువ్రన్సుడేః | అస్మిన్కలశే అధిదేవతా 
ప్రత్యధిదేవతాసహితబుధగ్రహం సాంగం సాయుధం సశక్తిం సపరివారమావా- 
హయామి, స్థాపయామి, పూజయామి! (ఇతి పీతపుష్పాకతైరావాహయేత్‌) 


బృహస్పతిః: ఓం బృహస ఎతే అతియదర్యో అర్‌హీ ద్యుమద్విభాతి క్రతుమజ్ఞ- 


పూర్వప్రయోగే 542 గృహప్రవేశవిధిః 


నేషు! యద్దీదయచ్చవీసర్రప్రజాత్ర తదస్మాసు ద్రవీణం ధేహి చిత్రమ్‌! బ్రహ్మజ 
జ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమ తస్సురుచో వేన ఆవః। సబుధ్నియా ఉపమా 
అస్య విష్టాస్స తశ్చ యోని మసేతశ్చ వివీః ఇంద్రం వో విశ్వత స్పరిహపా- 


మహే జనేభ్యః। అస్మాకీమస్తు కేవీలః! ఓం భూర్భువస్సువీః|అస్మిన్క లశే అధి- 

దేవతా ప్రత్యధిదేవతాసహితబృహస్పతిగ్రహం సాంగం సాయుధం సశక్తిం 

సపరివారమావాహయామి, స్థాపయామి, పూజయామి] 

(ఇతి పీతపుష్పాక్షతైరావాహయేత్‌) 

శుక్ర: ఓం శుక్రం తే అన్యద్యజతం తే అన్యద్విషురూపే అహీనీ ద్యౌరీవాసి! 

విశ్వాహి వ మాయా అవీసి స్వధా వో భద్రా తే పూషన్నిహరా రాతిరస్తు! ఇంద్రాణీ 

మాసునారీషు సుపత్నీమహ మీశ్రవమ్‌! నహ్యాస్యా అపరం చ న జరస్తా మరీత్తే 

పతీః | ఇంద్ర మరుత్వ ఇహ పాహి సోమం యథా శార్యాతే అపీబ స్ఫుతస్యే| తవ 

ప్రణీతీ తవ శూరశర్మన్నా వివాసంతి కవయస్సుయజ్ఞాః। ఓం భూర్భువస్సువః! 

అస్మిన్కలశే అధిదేవతా ప్రత్యధిదేవతాసహిత శుక్రగ్రహం సాంగం సాయుధం 

సశక్తిం సపరివారమావాహ యామి, స్థాపయామి, పూజయామి! 

(ఇతి శ్వేతపుష్పాక్షతైరావాహయేత్‌) 

శనిః: ఓం శమగ్నిరగ్నిభీస్కర చృన్నీ స్తపతు సూర్యేః। శం వాతో వా త్వరపా 
అపస్రిధః॥ యమాయ సోమగ్‌ం సునుత యమాయ జహుతా హవిః|యమగ్‌ం- 

భుజం చృత్యగ్నిదూతో అరీంకృతః! ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వా 

నిప 


| ్జ ల 


ర్రితాబభూవ। యత్కా మాస్తే జహుమస్తన్నో అస్తు వయగ్గ్‌ంస్యామ 
పతయో రయీణామ్‌! ఓం భూర్భువస్సువీః॥ అస్మిన్కలశే అధిదేవతా ప్రత్యధి 
దేవతాసహిత శనైశ్చర గ్రహం సాంగం సాయుధం సశక్తిం సపరివారమావాహ 


పూర్వప్రయోగే 543 గృహప్రవేశవిధిః 


యామి, స్థాపయామి, పూజయామి] (ఇతి కృష్ణపుష్పాక్షతైరావాహయేత్‌) 
రాహుః: ఓం కయూనశ్చిత్ర ఆభువ దూతీ సదా వృీధస్సఖా! కయా శచీష్టయా 
వృతా! ఆయంగౌః పృశ్చీరక్రమీ దసేనన్మాతరమ్పునేః! పితరేం చ ప్రయం- 
త్సువేః! నమో అస్తు సర్చేభ్యో యేకే చ పృథివీ మను! యే అన్తరీక్షే యే దివి 
తేభ్యస్తృర్పేఖ్యో నమేః। ఓం భూర్భువస్సువీః। అస్మిన్కలశే అధిదేవతా ప్రత్యధి 
దేవతాసహితరాహుగ్రహం సాంగం సాయుధం సశక్తిం సపరివారమావాహ 
యామి, స్థాపయామి, పూజయామి (ఇతి కృష్ణపుష్పాక్షతైరావాహయేత్‌) 
కేతుః: ఓం కేతుం కృణ్వన్నీక్రేతవేపేశో మర్యా అప్రేశసే! సముషద్భీరజాయథాః! 
సచీత్రచిత్రం చితయన్నమస్మే చిత్రక్షత్ర చిత్రతమం వయోధామ్‌! చంద్రం రయిం 
పుర్తువీరీం బృహన్తం చంద్ర చంద్రాభీర్గుణతే యువస్వ| బ్రహ్మా దేవాసాం పద్రవీః 
కీవీనామృషిర్విప్రాణాం మహిషో మృగాణొమ్‌! శ్యేనో గృధ్రాణార్‌ స్వధీతి 
ర్వసౌనాగ్ల్‌ం సోమీః పవిత్ర మత్యేతి రేభన్న్‌ |ఓం భూర్భువస్సువీః! అస్మిన్కలశే 
అధిదేవతా ప్రత్యధి దేవతాసహితకేతుగ్రహం సాంగం సాయుధం సశక్తిం సపరి 
వారమావాహయామి, స్థాపయామి, పూజయామి] 
(ఇతి ధూమ్రపుష్పాక్షతైరావాహయేత్‌) 

దిక్చాలకావాహనమ్‌ 
ఇంద్రః: ఓం ఇంద్రీం వో విశ్వతస్పరిహపామహే జనేభ్యః! అస్మాకీమస్తు కేవీలః। 
ఓం భూర్భువస్సువః అస్మిన్కలశే పూర్వదిక్పాలకమింద్రం సాంగం 
సాయుధం సశక్తిం సపరివారమావాహయామి, స్థాపయామి, పూజయామి! 
అగ్నిః: ఓం అగ్నిం దూతం వృీణీమహే హోతారం విశ్వవేదసమ్‌! అస్య 
యజ్ఞస్య సుక్రతుమ్‌! ఓం భూర్భువస్సువః అస్మిన్కలకే ఆగ్నేయదిక్పాలక 


పూర్వప్రయోగే 544 గృహప్రవేశవిధిః 


మగ్నిం సాంగం సాయుధం సశక్తిం సపరివారమావాహయామి, స్థాపయామి, 
పూజయామి! 

యమః: ఓం యమాయ సోమదీం సునుత యమాయ జహుతా హవిః! 
యమగ్‌ంహే యజ్ఞో గచ్చత్యగ్నిదూతో అరేంకృతః। ఓం భూర్భువస్సువః! 
అస్మిన్కలశే దక్షిణదిక్పాలకం యమం సాంగం సాయుధం సశక్తిం సపరివార 
మావాహయామి, స్థాపయామి, పూజయామి! 

నిర్‌బుతిః: ఓం మోషుణః పరాపరా నిర్‌బుతిర్దుర్హణావధీత్‌! పతీష్ట తృష్టేయా 
సహ! ఓం భూర్భువస్సువీః। అస్మిన్కలశే నైబుతిదికా ఎలకం నిర్‌బుతిం 
సాంగం సాయుధం సశక్తిం సపరివారమావాహ యామి, స్థాపయామి, పూజ- 
యామి! 

వరుణః: ఓం జ్రమం మే వరుణ శ్రుధీ హవేమద్యా చ మృడయ త్వామీవస్యురా 
చీకే! ఓం భూర్భువ స్సువీః| అస్మిన్కలశే పశ్చిమదిక్పాలకం వరుణం సాంగం 
సాయుధం సశక్తిం సపరివారమావాహయామి, స్థాపయామి, పూజయామి! 
వాయుః: ఓం తవీవాయవృతస్పతే త్వష్టేర్ణామాతరద్భుత| అవాంస్యావృేణీ 
మహే! ఓం భూర్భువస్సువః! అస్మిన్కలశే వాయవ్యదిక్పాలకం వాయుం 
సాంగం సాయుధం సశక్తిం సపరివారమావాహయామి, స్థాపయామి, పూజ- 
యామి! 

కుబేరః: ఓం సోమో థేనుగ్‌ం సోమో అర్వీన్తమాశుగ్‌ం సోమో వీరం కీర్మణ్యం 
దదాతు | సాదస్యేం విదథ్యగ్‌ం సభేయం పితృశ్రవీణం యో దదొశదస్మై| ఓం 
భూర్భువస్సువీః। అస్మిన్కలకశే ఉత్తరదిక్పాలకం కుబేరం సాంగం సాయుధం 


సశక్తిం సపరివారమావాహయామి, స్థాపయామి, పూజయామి! 


పూర్వప్రయోగే 545 గృహప్రవేశవిధిః 


ఈశానః: ఓం తమీశొనంజగీత స్తస్థుషస్పతీం ధియం జిన్వమవీసేహూమహే 
వయమ్‌! పూషా నో యథా వేదీసామసీద్వ్య్భధే రక్షితా పాయురదబ్ధస్స్వస్తయే! 
భూర్భువస్సువీః। అస్మిన్కలశే ఈశాన్యదిక్పాలకమీశానం సాంగం సాయుధం 
సశక్తిం సపరివారమావాహయామి, స్థాపయామి, పూజయామి! 
ఊర్థ్వపురుషః: ఓం ఊర్థ్వ ఊషుణ పతయే తిష్టా దేవో న సీవితా!ప్రోర్ధో 
వాజస్య సనీతా యదంజిభీర్వాఘ ద్భీర్వి హ్వయామహే|ఓం భూర్భువస్సువః 
అస్మిన్కలశే ఊర్ధ్వపురుషం సాంగం సాయుధం సశక్తిం సపరివార మావాహ 
యామి, స్థాపయామి, పూజయామి! 
పృథివీ: ఓం స్యోనా పృథివి భపాన్ఫక్తరా నివేశనీ! యష్ఫా నశ్శర్మ సప్రథాః! 
అస్మిన్కలశే పృథివీంసాంగాం సాయుధాం సశక్తీం సపరివారసమేతామావాహ 
యామి, స్థాపయామి, పూజయామి! 
ఆవాహితదేవతారాధనమ్‌ 

ధ్యానమ్‌: 
శ్లో! వాస్తు మర్త్యో మహాకాయః కృష్ణాంగో రక్తలోచనః! 

ఏకవక్ర్రో ద్విబాహుశ్చ బర్బరాంగం చ దుర్ధరః। 

విశ్వాంబరం నాగరూపం భూభారార్చిత మస్తకమ్‌! 

ఆవాహయామ్య హం వాస్తుం వజ్రదేహో మహాబలమ్‌!! 

ఆగచ్భ భగవన్‌ వాస్తో సర్వదేవై రధిష్టిత। 

భగవన్‌ కురు కల్యాణం గృహే౭ స్కిన్‌ సన్నిధో భవ! 

పద్మాసనః పద్మకరో ద్విబాహుః పద్మద్యుతి సృప్రతురంగవాహః] 

దివాకరో లోకవపుః కిరీటీ మయి ప్రసాదం విదధాతు దేవః 


పూర్వప్రయోగే 546 గృహప్రవేశవిధిః 


శ్వేతాంబరశ్వ్వే తవపుః కిరీటీ శ్వేతద్యుతిర్ణండధరో ద్విబాహుః! 

చంద్రో౭ మృతాత్మా వరదః కిరీటీ శ్రేయాంసి మహ్యం విదధాతు దేవః 
రక్తాంబరో రక్తవపుః కిరీటీ చతుర్భుజో మేషగమో గదాభృత్‌! 
ధరాసుతశ్శక్తిధరశ్చ శూలీ సదా మమ స్యాద్వరదః ప్రశానః॥ 

పీతాంబరః పీతవపుః కిరీటీ చతుర్భుజో దండధరశ్చ సౌమ్యః। 
చర్మాసిధృత్సోమసుతః ప్రశాన్నస్సింహాధిరూఢో వరదో బుధశ్చ! 
స్వర్ణాంబరః స్వర్ణవపుః కిరీటీ చతుర్భుజో దేవగురుః ప్రశాన్నః। 
తథా౭సిదండం చ కమండలుం చ తథాక్షసూత్రం వరదో=స్తు మహ్యమ్‌॥ 
శ్వేతాంబరః శ్వేతవపుః కిరీటీ చతుర్భుజో దైత్యగురుః ప్రశాన్వ! 
తథా౭సిదండం చ కమండలుం చ తథాక్షసూత్రం వరదో౭స్తు మహ్యమ్‌॥ 
నీలద్యుతిర్నీలవపుః కిరీటీ గృధ్రస్థితి శ్చాపకరో ధనుష్మాన్‌| 

చతుర్భుజ స్ఫూర్యసుతః ప్రశాన్న స్స చాస్తు మహ్యం వరమందగామీ!! 
నీలాంబరో నీలవపుః కిరీటీ కరాళవక్ర్య కరవాల శూలీ! 

చతుర్భు జశ్చర్మధరశ్చ రాహుస్సింహాధిరూఢో వరదో౭స్తు మహ్యమ్‌| 
ధూమ్రో ద్విబాహుర్వరదో గదాభృద్ధృధ్రాసనస్థో వికృతాననశ్చ! 
కిరీటకేయూరవిభూషితాంగస్స చాస్తు మే కేతుగణః ప్రశాన్న || 
ఇంద్రస్సురపతిః శ్రేష్టో వజ్రహస్తో మహాబలః] 

శతయజ్ఞాధిపో దేవస్తస్మై నిత్యం నమో నమః! 

ఆగ్నేయః పురుషో రక్తః సర్వదేవమయో=వ్యయః। 

ధూమ్రుకేతుర్ధ్వజో యస్య తస్మై నిత్యం నమో నమః! 
మహామహిషమారూఢం దండహస్తం మహాబలమ్‌! 


పూర్వప్రయోగే 547 గృహప్రవేశవిధిః 


ఆవాహయామి యజ్జే౭ స్మిన్‌ పూజేయం ప్రతిగృహ్యతామ్‌! 
నిర్భతిం ఖడ్గహస్తం చ సర్వలోకైకభావనమ్‌! 
ఆవాహయామి యజ్జే౭ స్మిన్‌ పూజేయం ప్రతిగృహ్యతామ్‌ 
పాశహస్తం చ వరుణమర్ణాసాం పతిమీశ్వరమ్‌! 


ఆవాహయామి యజ్జే=స్మిన్‌ పూజేయం ప్రతిగృహ్యతామ్‌ 
వాయుమాకాశగం చైవ పవనం మృగవాహనమ్‌! 


ఆవాహయామి యజ్జే= స్కిన్‌ పూజేయం ప్రతిగృహ్యతామ్‌ 

సర్వనక్షత్రమధ్యే తు సోమో రాజా వ్యవస్థితః! 

తస్మై సోమాయ దేవాయ కుబేరాయ నమో నమః| 

వృషభస్కన్గమారూఢం శూలహస్తం పినాకినమ్‌! 

ఆవాహయామి యజ్జే౭ స్మిన్‌ పూజేయం ప్రతిగృహ్యతామ్‌! 

పద్మపాణిశ్చతుర్మూర్తి ర్వేదావాసః పితామహః] 

యజ్ఞాధ్యక్షశ్చతుర్వక్రస్తసి నిత్యం నమో నమః 

అనన్నరూపిణా యేన విష్ణునా సచరాచరమ్‌! 

పుష్పవద్ధరితం నిత్యం తస్మై తుభ్యం నమో నమః 
ఇతి ధ్యాత్వా, . ఆవాహితదేవతాభ్యో ఆసనం సమర్పయామి! అర్హ్యం సమర్ప- 
యామి! పాద్యం సమర్పయామి! ఆచమనీయం సమర్పయామి! ఆపో హిష్టా 
న. ఆపో జనయథా చ నఃి స్నానం సమర్పయామి! స్నానానంతర మాచమ- 
నీయం సమర్పయామి వస్త్రార్థమక్షతాన్‌ సమర్పయామి! ఉపవీతార్థమక్షతాన్‌ 
సమర్పయామి! ఆభరణార్థమక్షతాన్‌ సమర్పయామి! దివ్యగంధాన్‌ ధార- 
యామి! గంధోపరి అలంకరణార్థమక్షతాన్‌ సమర్పయామి! పుష్పైః పూజ- 


పూర్వప్రయోగే 548 గృహప్రవేశవిధిః 


యామి- ఓం వాస్తు పురుషాయ నమః! ఓం ఆదిత్యాయ నమః! ఓం సోమాయ 
నమః! ఓం భౌమాయ నమఃఓం బుధాయ నమః| ఓం బృహస్పతయే నమః| ఓం 
శుక్రాయ నమః| ఓం శనైశ్వరాయ నమః! ఓం రాహవే నమః! ఓం కేతుభ్యో నమః] 
ఓం ఇంద్రాయ నమః॥ఓం అగ్నయే నమఃఓం యమాయ నమఃఓం నిర్‌బుత- 
యే నమః| ఓం వరుణాయ నమః! ఓం వాయవే నమః! ఓం కుబేరాయ నమః! ఓం 
ఈశానాయ నమః! ఓం రుద్రాయ నమః! ఓం బ్రహ్మణే నమః| ఓం విష్ణవే నమః! 
ఓం నారాయణాయ నమః| ఓం అనన్తాయ నమః! ఓం భూమ్మై నమః| ఓం 
ఇంద్రాణ్యై నమః! ఓం ప్రజాపతయే నమః! ఓం గౌర్యై నమః| ఓం అద్భ్యో నమః| 
ఓం సర్చేభ్యో నమః! ఓం క్షేత్రపాలకాయ నమః! ఓం చిత్రగుప్తాయ నమః! ఓం 
కామధేనవే నమః] 
ధూపమాఘ్రాపయామి! దీపం దర్శయామి! దూపదీపానంతరమాచమనీయం 
సమర్పయామి[కదళీఫలాది నైవేద్యం సమర్పయామి! తాంబూలం సమర్ప 
యామి! నీరాజనం దర్శయామి! మంత్రపుష్పం సమర్పయామి! సర్వోపచా- 
రాన్‌ సమర్పయామి! ఏతే గంధాక్షతపుష్పధూపదీ పోత్తరీయాద్యాభరణాలం 
కారాస్సర్వో పచారాః] 
శ్లో॥ వాస్తుదేవ నమస్తుభ్యం భూశయ్యాభిరత ప్రభో! 

మద్ద్భహం ధనధాన్యాద్యైః సమృద్ధం కురు సర్వదా! 

దేవేశ వాస్తుపురుష సర్వ విఘ్న వినాశక! 

శాన్సిం కురు సుఖం దేహి సర్వకామాన్‌ ప్రయచ్చా మే! 

న్లో! బ్రహ్మా మురారిస్త్రిపురాన్తకారీ భానుశ్శశీ భూమిసుతో బుధశ్చ! 
గురుశ్చ శుక్రః శనిరాహుకేతవః సర్వే గ్రహాః శాన్తికరా భవన్లు! 


పూర్వప్రయోగే 549 గృహప్రవేశవిధిః 


న్లో! సూర్యః శౌర్యమథేందురుచ్చపదవీం సన్మంగళం మంగళః] 
సద్బుద్ధిం చబుధో గురుశ్చ గురుతాం శుక్రశ్ళుభం శం శనిః! 
రాహుర్మాహుబలం కరోతు సతతం కేతుః కులస్యోన్నతిం] 
నిత్యం ప్రీతికరా భవన్తు మమ తే సర్వేఒనుకూలా గ్రహాః॥ 
శ్లో! ఆయుశ్చ విద్యాం చతథాసుఖంచ ధర్మార్థలాభౌ బహుపుత్రతాం చ! 
శత్రుక్షయం రాజసు పూజ్యతాం చ తుష్టా గ్రహాః కేమకరా భవన్లు॥ 
అతి పుష్పాంజలిం దద్యాత్‌! 
(యది లఘు విధానపర్యంతమేవ కురుతే తదా ఏతదధ్యాయాంతోక్తప్రకారేణ కలశే 
ఆవాహితదేవతోద్వాస నం బ్రాహ్మణసత్కారాదీన్యత్రైవ కృత్వా సమాపయేత్‌। ) 
(ఇతి లఘుగృహప్రవేశవిధానమ్‌) 
విశేషతః వాస్తుహోమః 


లఘు విధానోక్తప్రకారేణ నవగ్రహపూజాంతం కృత్వా, నవగ్రహ,వాస్తుహోమాదీని 
విశేషతః కుర్యాత్‌! కేచిదత్ర సుదర్శన, పురుషసూక్త, శ్రీసూక్తహోమాశ్చ కుర్వన్తి 


కోజలట్లు లఘువిధానము మాత్రమే చేయుచున్నచో, ఈఅధ్యాయాంతములో నిచ్చినట్టుగా 
కలశములో నావాహన చేసిన దేవతల నుద్వాసన చేసి బ్రాహ్మాణసత్కారాదులను చేసి కార్య 
మును ముగించవలెను. తరువాత నిచ్చిన విశేషవిధానమును కూడ చేసినచో ఈ ఉద్వాసన 
సత్కారములను ఈవిశేషవిధానములోని హోమాదులన్నియు చేసిన పిమ్మట చేయవలెను. 

62 ప్రోగడ్త చెప్పిన లఘువిధానమును నవగ్రహపూజాంతముగ చేసి, విశేషవిధిలో దాని కనుబంధ 
ముగా నవగ్రహవాస్తుహోమములను చేయవలెను. కొందటీచ్చట సుదర్శన, పురుషసూక్తు 
శ్రీసూక్తహోమములనుకూడ చేయుచున్నారు. ఇతరులు నవగ్రహదానములనుకూడ చేయు 

చున్నారు. ఈదానప్రక్రియ ఇక్కడ చెప్పబడకున్నను, ఇది చేయదలచినవారు ' జననకాల దోష 
శాన్తిః” అను అధ్యాయములో నిచ్చినట్లుగా వీనిని చేయవచ్చును. నూతనగృహమందు హోమా 


పూర్వప్రయోగే 550 గృహప్రవేశవిధిః 


సూ|కిపాలాశం శమీమయం వేధ్మమాదీప్యోత్తరయా = గ్ని ముద్భృ త్యోత్తరేణ యజ- 
షాఇ గారం ప్రపాద్యోత్తరపూర్వదేశే అగారస్యోత్తరయా= గ్నిం ప్రతిష్టాపయతి! 
(రాత్రి గృహప్రవేశమైనచో నీక్రింది మంత్రముతో అగ్నిని తట్టలోనికి తీసికొనవలెను.) 

మం! ఉద్ధియమాణ ఉద్ధీర పాష్మనో మా యదవిద్వాన్‌ యచ్చీ విద్వాగ్‌ం- 
శృకార! అహ్నా యదేనీః కృతమేస్తి పాపమ్‌! సర్వీస్మాన్మోద్ధృతో ముజ్హు 


గ్నిని పరికల్పించు విషయములో క్రిందనిచ్చిన ఆపస్తంబసూత్రమున్నది. ఈసూత్రవిధాన మీ 
కాలములో దుష్కరమైనను దీని సారాంశమును గ్రహించుట ముఖ్యము. 

6షపాల్రాశం శమీమయం వా ఇధ్మం=మోదుగు లేక జమ్మి సమిధలను (జాపాసనాగ్నిలో అధిక 
ముగా వేసి), ఆదీప్య=వానిని బాగుగా వెలిగించి, ఉత్తరయా= పైదియగు ' ఉద్ధియమాణ' అను 
మంత్రముతో, అగ్నిముద్భత్య=ఆఅగ్నినొక తట్టలోని కెత్తుకొని (వేటొకతట్టలో ఇసుకను పోసి 
కొని, ఆతట్టపై నీ అగ్నినుంచిన తట్టను పెట్టుకొని), ఉత్తరేణ యజుషా= “ఇంద్రస్య గృహాః అను 
మంత్రముచేత, ఆగారం ప్రపాద్య=నూతనగృహమునకు చేర్చి, ఆగారస్యోత్తరపూర్వదేశే= 
ఆయింటిలో ఈశానదిశయందు, ఉత్తరయా=“ అమృతాహుతిం” అను బుక్కుతో, అగ్నిం ప్రతి 
ష్టాపయతి=ఆఅగ్నిని ప్రతిష్టించుచున్నాడు. ఇది ఈసందర్భుమునందలి ఆపస్తంబసూత్రము. 
గృహప్రవేశహోమమును జౌపాసనాగ్నిలోనే చేయవలెను. గృహస్థుడు తానున్న గృహములో 
గల జాపాసనాగ్నిలో అధికముగా సమిధలను వేసి, ఎక్కువగా అగ్నిని సృష్టించి, ఆ జాపాస 
నాగ్నినే ఈసూత్రములో నిచ్చినట్లుగా నూతన గృహములో ప్రతిష్టంపవలెననుట. దీనిలో పేర్కొన 
బడిన మంత్రములు క్రింద నీయబడినవి. కాని ఈకాలములో జాపాసనాగ్నిని ఎవ్వరునూ 
కాపాడుకొనుటలేదు. అందుచే పురాతనగృహములో విచ్చిన్నాగ్నిసంధానమును, జొపాసన 
మును చేసి, ఆఅగ్నిని తీసికొనిపోవచ్చును. కాని అగ్నినట్లు తీసికొనిపోవుట అననుకూలము 
కావచ్చును. అట్టి పరిస్థితిలో జొపాసనానంతరము ఆత్మసమారోపణము చేసికొని నూతనగృహ 
ములో జాపాసనాగ్నిపరికల్పనము చేసికొనవచ్చును. ఇదియు అసాధ్యమైనచో, నూతన గృహ 
మందే విచ్చిన్నాగ్నిసంధానౌపాసనములను చేసికొని, ఆఅగ్నిలోనే గృహప్రవేశవాస్తుహోమా 
దులను చేసికొనవలసియుండును. ఇట్టి స్థితిలో ఈసూత్రార్థమిచ్చిన మంత్రములతో అవసర 
ముండదు. ఐనను సూత్రపరిపూర్తికై ఆమంత్రముల నిచ్చట నీయడమైనది. 


పూర్వప్రయోగే 551 గృహప్రవేశవిధిః 


తస్మాత్‌! 

(పగలు గృహప్రవేశమైనచో నీక్రింది మంత్రముతో అగ్నిని తట్టలోనికి తీసికొనవలెను.) 
మం! ఉద్ధియమాణ ఉద్ధీర పాష్మనో మా యదవీద్వాన్‌ యచ్చ విద్వాగ్‌ 
శ్చకార! రాత్ర్యా యదేనీః కృతమీస్తి పాపమ్‌! సర్‌ వస్మాన్మోద్ధుతో ముజ్హ్బా 
తస్మాత్‌! 

(పై అగ్నితో నూతనగృహములోనికి ప్రవేశించు నపు డీక్రిందిమంత్రమును చదువవలెను.) 
మం|| ఇన్థ్రస్య గృహా వసుమన్తో వరూథినస్తానహగ్‌ం సుమనసః ప్రపద్యే! 


(అట్లు తెచ్చిన అగ్నిని నూతనగృహములో ఈశాన్యదిశయందు (లోగడ నవగ్రహపూజై 
ప్రతిష్టించిన కలశమున కుత్తరమున) క్రింది మంత్రముతోప్రతిష్టించవలెను.) 

మం|| అమృత్రాహుతిమమృతాయాం జహోమ్యగ్నిం పృేథివ్యామమృతస్త్య 
జిత్యై! తమా=సన్నం కామమహం ఉయాని ప్రజాపేతిర్యం ప్రథమో జిగా- 


యాగ్ని మగ్నా స్వాహా! 


ల ల శ్ర 

షట్పాత్రప్రయోగః 
సంకల్పః: 6 ప్రాళ్రానాయమ్య, “హరిరోం తత్సత్‌|శ్రీ గోవింద గోవింద గోవింద! శ్రీ 
మహావిష్ణోరాజ్ఞయా---భగ వత్కైంకర్యరూపం మమ కుటుంబస్య ఆయురారోగ్యైశ్వ 
ర్యాభివృద్ధ్యర్థం, చతుర్విధపురుషార్థఫ లసిద్ధ్యర్థం, సర్వారిషశమనార్గం, సకలవాస్తు 


థి టబ థి 


పె ఆప్రస్తంబసూత్రవిధానముచే గాని, వేజే విధానముగా గాని జొపాసనాగ్నిని సృజించి, ప్రాణా 
యామము చేసి, “హరిరోం తత్సత్‌--- వాస్తుహోమాదీని కరిష్య' అని సంకల్పించి, ఇంటిలోని 
ఈశాన్యదిశలో (ఇదివజకు ప్రతిష్టించిన కలశమునకుత్తరమున) స్థండిలమును స్థాపించి, ఆ 
అగ్నిని ప్రతిష్టించి, పరిధుల నుపయోగించుచు “షట్పాత్రప్రయోగః' అను అధ్యాయములో 
నిచ్చినట్లుగా చక్షుర్ణోమాంతము అగ్నిముఖమును చేసి, క్రింద నిచ్చిన సుదర్శన, పురుషసూక్త, 
శ్రీసూక్తువాస్తు హోమ, నవగ్రహహోమములను చేయవలెను. గమనిక: ఇందులో వాస్తు, నవగ్రహ 


నో 


పూర్వప్రయోగే 552 గృహప్రవేశవిధిః 


దోషజనితబాధోపశమనార్థం, సంతతసన్మంగళావాప్త్యర్థం, వాస్తుపురుష ప్రీత్యర్థం, నవ 
గృహప్రవేశకర్మాంగత్వేన వాస్తుహోమాదీని కరిష్య” - ఇతి సంకల్ప్య, గృహస్య 
ఈశాన్యదేశే స్థండిలం కల్పయిత్వా, షట్పాత్రప్రయోగేణ, పరిధీన్నిధాయ, చక్షుర్లో 
మాంతం కృత్వా, సుదర్శన, పురుషసూక్త, శ్రీసూక్త, వాస్తుహోమ,నవగ్రహహోమాన్‌ 
జహుయాత్‌! 
సుదర్శనమాలాంత్రమహోమః 
1. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ మహాచక్రాయ మహాజ్వాలాయ 
దీపరూపాయ సర్వతో రక్ష రక్ష మాం మహాబలాయ హుం ఫట్‌ స్వాహ! 
సుదర్శనాయేదం న మమ! 
సుదర్శనగాయత్రీమంత్రహోమః 
2. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి! తం నశ్చక్రః 
ప్రచోదయాత్స్వాహి! సుదర్శనాయేదం న మమ! 
65బ్దత్రి దశవారం వా అష్టోత్తర వింశ తివారం వా అష్టోత్తరశత వారం వా యథాశక్తి కర్తా 
బుత్విగ్భిస్సహ యుగపదాజ్య, చరు (పాయస), ప్రీహి,సమిధాహుతీన్‌ జహోతి! 
పురుషసూకహోమః 


యాగ] 


ఏ 


1.స్రహస్రశీర్‌షా పురుషః! సహస్రాక్షస్సహస్రీపాత్‌। స భూమీం విశ్వతో వృత్వా! 
అత్యతిష్టద్దశాజ్ఞులగ్గ్‌ స్వాహో! పురుషాయ నారాయణాయేదం న మమ॥ 


హోమములు ప్రధానముగా చేయవలసినవి. ఇతరహోమములు ఐచ్చికములు. అందుచే వీనిని 
అందజును చేయుట లేదు. ఐనను అన్ని హోమముల మంత్రము లిచ్చట నీయబడినవి. 

బట్టు పై సుదర్శనమాలామంత్రముతోను, పిదప సుదర్శన గాయత్రీమంత్రముతోను కర్త 
ముగ్గురు ఇతరబుత్విక్కులతో సహ ఆజ్య, చరు(పాయసు, ధాన్య, సమిదాహుతులను ఏక 
కాలమున అగ్నిలో వేయుచు 10 లేక 28 లేక 108 సార్లు యథాశక్తి హోమము చేయవలెను. 


ర్వప్రయోగే 553 గృహప్రవేశవిధిః 


. పురుష ఏవేదగ్‌ం సర్వీమ్‌! యద్భూతం యచ్చ భవ్యీమ్‌| ఉతామృతత్వ- 
స్యేశానః యదన్నేనాతిరోహతి స్వాహీ! పురుషాయ నారాయణాయేదం న 
మమ॥ 

. ఏతాపౌనస్య మహిమా! అతో జ్యాయార్‌ శ్చ పూరుషః పాదోస్య విశ్వా 
భూతాని! త్రిపాద్‌స్యా=. మృతం దివి స్వాహో! పురుషాయ నారాయణా 
యేదం న మమ! 

. త్రిపాదూర్ధ్వ్య ఉదైత్స్పురుషః। పాదోజస్యేహాభవాత్సునేః! తత్రో విష్వజ్వ్య- 
క్రామత్‌! సాశనానశనే అభి స్వాహా! పురుషాయ నారాయణాయేదం న 
మమ॥ 

. తస్మాద్విరాడజాయత। విరాజో అధి పూరుషః! స జాతో అత్యరిచ్యత। పశ్చా 
ద్యూమిమథో పురస్స్వాహో! పురుషాయ నారాయణాయేదం న మమ 

. యత్పురుషేణ హవిషా! దేవా యజ్ఞమతీన్వత। వసన్తో తస్యా= సీదాజ్యుమ్‌! 
గ్రీష్మ ఇధ్మ శ్శరద్ధవిస్సాహో! పురుషాయ నారాయణాయేదం న మమ! 

. సప్తాస్యాసన్పరిధయః] త్రిస్సప్త సమిధీః కృతాః దేవా యద్యజ్ఞం తీన్వానాః! 
అబధ్నన్‌ పురుషం ప్రశుగ్గ్‌ స్వాహీ! పురుషాయ నారాయణాయేదం న 
మమ॥ 

. తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్నీ! పురుషం జాతమేగ్రతః। తేన దేవా అయజన| 
సాధ్యా బుషయశ్చయే స్వాహీో। పురుషాయ నారాయణాయేదం న మమ! 
. తస్మాద్యజ్ఞాథ్స్‌ర్వహుతః! సంభృతం పృషదాజ్యమ్‌! ప్రశూగ్‌స్తాగ్‌శ్చేక్రే 
వాయవ్యానీ! ఆరణ్యాన్‌ గ్రామ్యాశ్చయే స్వాహా! పురుషాయ నారాయణా 
యేదం న మమ! 


పూర్వప్రయోగే 554 గృహప్రవేశవిధిః 


10. 


14. 


15. 


16. 


తస్మా ద్యజ్ఞాథ్సర్వ హుత్‌ః| బుచస్సామాని జజ్ఞిరే! ఛందాగ్‌ంసి జజ్ఞిరే 
తస్మాత్‌! యజస్తస్మాదజాయత స్వాహీ! పురుషాయ నారాయణాయేదం 
నమమ॥ 


. తస్మాదశ్వా అజాయన్త] యే కే చోభయాదీతః| గావో హ జజ్ఞిరే తస్మాత్‌! 


తస్మాజ్ఞాతా అజ్రావయస్స్వాహో పురుషాయ నారాయణాయేదం న మమ! 


. యత్సురుషం వ్యీదధుః! కత్రిధా వ్యీకల్పయన్న్‌! ముఖం కిమేస్య కౌ 


బాహూ! కావూరూ పాదావుచ్యేత్రే స్వాహో! పురుషాయ నారాయణాయేదం 
నమమ! 


. బ్రాహ్మణో౭స్య ముఖమాసీత్‌! బాహూ రాజన్యేః కృతః! ఊరూ తదీస్య 


యద్రైశ్యీః! పద్భ్యాగ్‌ం శూద్రో అజాయత స్వాహీ! పురుషాయ నారాయ- 
కాయేదం న మమ! 

చన్రమా మనీసో జాతః! చక్షోస్సూర్యో అజాయత! ముఖాదిస్థ్రీశ్చాగ్నిశ్చే! 
ప్రాణాద్వాయురీజాయత్ర స్వా హో|పురుషాయనారాయణాయేదం న మమ! 
నాభ్యా ఆసీదన్తరీక్షమ్‌! శీర్ణో ద్యౌస్సమీవర్తత] పద్భ్యాం భుమిర్జిశశ్ఫ్ఫోత్రాత్‌! 
తథా ల్లోకాగ్‌ం అకల్పయన్ధ్య్వాహా! పురుషాయ నారాయణాయేదం న 
మమ! 

రే! సర్వాణి 


వేదాహమేతం పురుషం మహాన్తీమ్‌! ఆదిత్యవేర్ణం తమేస్తస్తు 
రూపాణి విచిత్య ధీరః! నామాని కృత్వా౭.భివదన్‌ యదా౭=స్తే స్వాహా! 
పురుషాయ నారాయణాయేదం నమమ! 


. ధాతా పురస్తాద్యముదాజహారీ! శక్రః ప్రవిద్వాన్‌ ప్రదిశశ్చతస్రః! తమేవం 


విద్వానమృతీ ఇహ భవతి! నాన్యఃపన్థా అయనాయ విద్యతే స్వాహా! 


పూర్వప్రయోగే 555 గృహప్రవేశవిధిః 


పురుషాయ నారాయణాయేదం నమమ! 


. యజ్ఞేన యజ్ఞమే యజన్త దేవాః! తాని ధర్మాణి ప్ర్రమాస్యాసన్న్‌| తేహ నాకం 


మహిమానీస్సచన్నే యత్ర పూర్వే సాధ్యాస్సన్తీ దేవాస్స్వాహో] పురుషాయ 
నారాయణాయేదం నమమ! 

శ్రీసూక్తహోమః 
హిరీణ్యవర్ణాం హరీణీం సువర్ణ రీజత్రస్రీజామ్‌! చన్ద్రాం హిరణ్మయీం 


లక్ష్మీం జాతవేదో మ ఆవీహ స్వాహే! శ్రియా ఇదం న మమ॥ 


“తాం మ ఆవీహ జాతవేదో లక్ష్మీమీనపగ్రామినీమ్‌! యస్యాం హిరీణ్యం 


విన్దేయం గామశ్వం పురుషాన్రహగ్ట్‌ స్వాహా! శ్రియా ఇదం న మమ 


. అశ్వపూర్వాం రేథమధ్యాం హస్తిసాద ప్రబోధీనీమ్‌! శ్రియం దేవీముప- 


హ్వయే శ్రీర్మా దేవీ జషతాగ్‌ స్వాహా! శ్రియా ఇదం న మమ! 


శ కాంసోస్మితాం హిరీణ్య ప్రాకారామార్ద్రాం జ్వలన్లీం తృప్తాం తర్పయన్తీమ్‌! 


ప్రద్మేస్థితాం పద్మవేర్ణాం తామిహోపేహ్వయే శ్రియం స్వాహే!। శ్రియా ఇదం 
నమమ! 


8 చన్రాం పీభాసాం యశసా జ్వలీన్తీం శియం లోకే దేవజషాముదారామ్‌! 
దది ల =e చరం క క కాక 


తాం ప్రద్మినీమీగ్‌ం శరణమహం ప్రపీద్యేఒలక్ష్మీర్మే నశ్యత్తాం త్వాం వృణే 
స్వాహీ] శ్రియా ఇదం న మమ! 


- ఆద్రిత్యవీర్ణే తప్రసోధీజాతో వనస్పత్తిస్తవ్‌ వృక్షోథ బిల్వః|తస్య ఫలాని తపసా 


నుదన్తు మాయాన్తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ స్స్వాహో! 
శ్రియా ఇదం నమమ! 


పూర్వప్రయోగే 556 గృహప్రవేశవిధిః 


~ 


. ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ! ప్రాదుర్భూతోస్మీ రాష్ట్రేస్మిన్‌ 
కీర్తిమృద్రిం దదాతు మే స్వాహీ! శ్రియా ఇదం న మమ 
వాలని థి - YU 


0ంం 


. క్షుత్పిపాసామలాం జ్యేష్టామలక్ష్మీర్నాశయామ్యహమ్‌! అభూత్రి మసే- 
మృద్ధిం చ సర్వాన్నిర్దుద మే గృహాత్స్వాహీ! శ్రియా ఇదం నమమ! 

9. గంధద్వారాం దురాధ్రర్షాం నిత్యపుష్టాం కర్తీషిణీమ్‌! ఈశ్వరీం సర్వే 
భూతానాం తామిహోపహ్వయే శ్రియం స్వాహీ। శ్రియా ఇదం న మమ॥ 

10.మనస్తః కామమాకూతిం వాచస్సృత్యమీశీమహి| పశూనాం రూప మన్నీస్య 
మయి శ్రీశ్సీయత్రాం యశ స్పా హో! శ్రియా ఇదం న మమ! 

11. కరమేన ప్రజాభూతా మయి సంభీవ క్రర్ణమ శ్రియం వాసయ మే కులే మాతరేం 
పద్మమాలీనీం స్వాహో! శ్రియా ఇదం న మమ! 

12. ఆపస్తృృజన్తు స్పిగ్ధాని చికీత వస మే గృహే! నిచ దేవీం మాతరం శ్రియం 
వాసయ మే కులే స్వాహా! శ్రియా ఇదం న మమ! 

13. ఆర్ద్రాం పుష్కరీణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం! సూర్యాం హిర- 

ణ్మయీోం లక్ష్మీం జాతవేదో మ ఆవీహ స్వాహో శ్రియా ఇదం న మమ! 


14.ఆర్ల్రాం యః కరీణీం యషిం పింగళౌం పద్మమాలినీం! చందాం హిర- 
= జ న్య 1 =e కా స్తన ఆగ క 


ణ్మృయీం లక్ష్మీం జాతవేదో మ ఆవీహ స్వాహీ! శ్రియా ఇదం న మమ! 
15.తాం మ ఆవీహ జాతవేదో లక్ష్మీమీనపగ్రామినీమ్‌! యస్యాం హిరీణ్యం 
ప్రభూత్రం గావో ద్రాస్యోశ్వాన్వినేయం పురుషానహం స్వాహా! శ్రియా 
ఇదం న మమ 
16. మహాద్దేవ్యై చ విద్మహే విష్ణుప్రత్న్యై చ ధీమహి! తన్నో లక్ష్మీః ప్రచోదయా 
త్స్వాహో| శ్రియా ఇదం న మమ! 


పూర్వప్రయోగే 557 గృహప్రవేశవిధిః 


par 


గం 


లు 


4. 


pr 


గు 


ఎ 


వాస్తుపురుషహోమః 
వాస్తోష్పతే ప్రతీ జానీహ్మ్యస్మాస్థ్య్య్వావేశో తీనమీవో భివా నః! యత్త్వేమహే 
ప్రతి తన్నో జషస్వ శం నీఏధి ద్విపదే శంచతుష్పదే స్వాహా! వాస్తుపురుషా 
యేదంన మమ! 


. వాస్తోష్పతే శగ్మయా సగ్‌ం సదొతే సక్షీ మహా రణ్వయా గాతుమత్యా। ఆవః 


క్షేమ ఉత యోగే వరిం నో యూయం పొత స్వస్తిభిస్సదొ నస్స్వాహి! వాస్తు 
పురుషాయేదం న మమ! 


. వాస్తోష్పతే ప్రతరిణో న ఏధి గోభిరక్వేభిరిన్టో! అజరొసస్తే సఖ్యే స్యామ 


పితేవ్‌ పుత్రాన్‌ ప్రతీనో జషస్వ స్వాహీ! వాస్తుపురుషాయేదం న మమ 
అమీవహా వాస్తోష్పతే విశ్వారూపాజ్యావిశన్‌!సఫా సుశేవ ఏధి నస్స్వాహీ! 
వాస్తుపురుషాయేదం న మమ॥ 

నవగ్రహ హోమః 


. ఓం ఆకృష్ణేన(సత్యేన) రజసా వర్తమానో నివేశయన్న మృతం మర్విం చ! 


హిర్తణ్యయేన సవితా రథ్లేనా౭దేవో యాతి భువీనా విపశ్యన్థ్స్వాహో॥ 
సూర్యగ్రహా యేదం న మమ! 


గల అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసమ్‌! అస్య యజ్ఞస్య 


సుక్రత్రుగ్గ్‌ స్వాహో, అగ్నయ ఇదం న మమ! 


. ఓం కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యీసే! వోచేమ శం తమగ్‌ం హృదే 


స్వాహా రుద్రాయేదం న మమ॥ 


. ఓంఆప్యాయస్వ్వ సమేతు తే విశ్వతస్సోమ వృష్ణీయమ్‌!భవా వాజిస్య సజ్జథే 


స్వాహా] చంద్రగ్రహాయేదం న మమ! 


పూర్వప్రయోగే 558 గృహప్రవేశవిధిః 


5.ఓం అప్పు మే సోమో అబ్రవీదన్నర్విశ్వాని భేషజా! అగ్నిం చ్‌ విశ్వశేంభువ 
మాపశ్చ విశ్వభేషజీస్స్వాహో! అద్భ్య ఇదం న మమ! 


రా 


. ఓం గౌరీమీమాయ సలిలాని తక్షత్యేకీపదీ ద్విపదీ సా చతుష్పదీ! అష్టాపదీ 
నవీపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే ప్యోమన్‌ స్వాహ! గౌర్యా ఇదం న 
మమ! 


~ 


. ఓం అగ్నిర్మూర్ధా దివః కకుత్పతీః పృథివ్యా అయమ్‌! అపాగ్‌ం రేతాగ్‌ంసి 
జిన్వతి స్వాహో! అంగారకగ్రహాయేదం న మమ! 


00 


. ఓం స్యోనా పృథివి భపానృక్షరా నివేశేనీ! యచ్చా నశ్శర్మ సప్రథా సాహో! 

పృథివ్యా ఇదంన మమ! 

9. ఓం క్షేత్రస్య పతీనా వయగ్‌ం హితేనేవ జాయామసి!గామశ్వీంపోషయిత్నా్వా 
సనో మృడాతీదృశే స్వాహీ! క్షేత్రపాలకాయేదం న మమ॥ 

10. ఓం ఉద్బుధ్యస్వాగ్నే ప్రతిజాగృహ్యేన మిష్టాపూర్తే సగ్‌ంసృృజేథా మయం 
చ! పునః కృణ్వగ్గ్‌ స్వా పితరం యుపాన మన్వాతాగ్‌ంసీత్వయి తంతు 
మేతగ్గ్‌ స్వాహా! బుధగ్రహాయేదం న మమ! 

11. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదమ్‌! సమూఢమస్యపాగ్‌ం సురే 
స్వాహ! విష్ణవ ఇదం నమమ! 

12. ఓం స్రహస్రశీర్‌షా పురుషః సహస్రాక్షస్త్సృహస్రపాత్‌)! స భూమీం విశ్వతో 


వృత్వా! అత్యతిషదశాజులగ్‌ స్వాహి! నారాయణాయేదం న మమ! 
ఇ అద ర ౧ 


13. ఓం బృహేస్పతే అతియదర్యో అర్‌ హోద్ద్యు మది భాతి క్రతుమజ్జనేషు 
యద్దీదయచ్భవేసర్త ప్రజాత తదస్మాస్తు ద్రవీణం ధేహి చిత్రగ్గ్‌ స్వాహ! 
బృహస్పతిగ్రహాయేదం న మమ! 


పూర్వప్రయోగే 559 గృహప్రవేశవిధిః 


14. ఓం ఇంద్రీం వో విశ్వత స్పరి హపామహే జనేభ్యః। అస్మాఠీమస్తు కేవీల 


స్స్వాహీ| ఇంద్రాయేదం న మమ! 

15. ఓం బ్రహ్మ జజ్ఞానం ప్రథమం పురస్తా ద్విసీమత స్సురుచో వేన వః! 
సబ్తుధ్న యూ ఉపమా అస్య విష్టాస్సతశ్చ యోని మసతశ్చ వివస్స్వాహో। 
బ్రహ్మణ ఇదం నమమ! 


16.ఓం శుక్రం తే అన్యద్యీజతంతే అన్యద్విషురూపే అహీనీ ద్యౌరీవాసి|విశ్వాహి 
మాయా అవీసి స్వధా వో భద్రా తే పూషన్నిహ ర్తాతిర్‌స్తు స్వాహోశుక్రగ్రహా- 
యేదం న మమ! 

17. ఓం ఇంద్రాణీ మాసునారీషు స్తుపత్నీమహమీశ్రవమ్‌! నహ్యీస్యా అపరం చ 
న జరస్తా మరీత్తే పతిస్స్వా హో! ఇంద్రాణ్యా ఇదం న మమ! 

18. ఓం ఇంద్ర మరుత్వ ఇహ పాహి సోమం యథా శార్యాతే అపీబస్త్సుతస్య! 
తవ ప్రణీతీ తవ శూర శర్మన్నావివా సన్తి కవయస్సుయజ్ఞాస్స్వాహే! ఇంద్ర 
మరుత్వన్తాయేదం న మమ! 

19. ఓం శమగ్నిరగ్ని భీస్కరచ్చన్నీ స్తపతు సూర్యః | శం వాతో వాత్వర్రపా 
ఆపస్రిధస్స్వాహే! శనైశ్చర గ్రహాయేదం న మమ! 

20.ఓం యమాయ సోమగ్‌ం సునుత యమాయ జహుతా హవిః! యమగ్‌ం 
హే యజ్ఞో గచ్చత్యగ్నిదూతో అరంకృత స్స్వాహో! యమాయేదం నమమ॥ 

2 


జామ్‌ 


. ఓం ప్రజాపతే న త్వదేతాన్యన్యో విశ్వా జాతాని పరి తా బభూవ! యత్కా- 
మాస్తే జహుమస్తన్నో అస్తు వయగ్గ్‌ స్యామ పతీయో రయీణాగ్‌ స్వాహీో। 
ప్రజాపతయ ఇదం న మమ! 


పూర్వప్రయోగే 560 గృహప్రవేశవిధిః 


22. ఓం కయా నశ్చిత్ర ఆభువ దూతీ సదా వృీధస్సథా! కయా శచీష్టయా 
వృతా స్వాహ! రాహుగ్రహాయేదం న మమ! 

23.ఓం ఆయంగౌః పృశ్న్నీరక్రమీ దసనన్మాతరమ్చునేః! పితరం చ ప్రయం- 
త్సువ స్వాహా! భూభ్య ఇదం న మమ! 

24. ఓం నమో అస్తు సర్పేభ్యో యేకే చ పృథివీ మను! యే అన్తరీక్షే యే దివి 
తేభ్యస్సృర్పేభ్యో నమస్స్వాహా! సర్చేభ్య ఇదం న మమ! 

25. ఓం కేతుం కృణ్వన్నీ కేతవే పేశో మర్యా అపేశసే! సముషద్భీ రజాయథా 
స్వాహా! కేతుగణాయేదం న మమ! 

26. ఓం సచీత్రచిత్రం చితయన్త్నమస్మే చిత్రక్షత్ర చిత్రతమం వయోధామ్‌! చంద్రం 
రయిం పుర్తువీరీం బృహన్తం చంద్ర చంద్రాభీర్గుణతే యువస్వ స్వాహ! 
చిత్రగుప్తాయేదం న మమ! 

27.ఓం బ్రహ్మా దేవాసాం పదవీః కీవీనా మృషిర్విప్రాణాం మహిషోమృగాణామ్‌! 
శ్యేనో గృధ్రాణ్రార్ర్‌ స్వధీతి ర్వసౌనాగ్ల్‌ం సోమః పవిత్ర మత్యేతి రేభన్స్వాహో! 
బ్రహ్మణ ఇదం నమమ! 

“జతి దశవారం వా అష్టోత్తరవింశతివారం వా అష్టోత్తరశతవారం వా యథాశక్తికర్తా 

బుత్విగ్భిస్సహ యుగపదాజ్య, చరు, వ్రీహి,సమిదాహుతీన్‌ జహుయాత్‌! 

ఉత్తరతంత్రమ్‌:37తతః దర్వ్వ్యా ముపస్తీర్య! ఉత్తరార్థాత్సకృత్‌ స్విష్టకృదేవదాయ। 


కకబ్బట్టు పై మంత్రములతో కర్త ఇతరబుత్విక్కు లతో సహ ఆజ్య, చరు, ధాన్య, సమిదాహు 
తులను ఏక కాలమున అగ్నిలో వేయుచు 10 లేక 28 లేక 108 సార్లు యథాశక్తి హోమము 
చేయవలెను. 

67శ్రర్రువాత నొకసారి స్రువముతో స్రుక్కునందు నేతి నభిఘరించి, హోమద్రవ్యము నెక్కువగా 
స్రుక్కులో గ్రహించి, క్రింద నిచ్చిన 'హవ్యవాహమ్‌” అను మంత్రముతో హోమము చేయవలెను. 


పూర్వప్రయోగే 561 గృహప్రవేశవిధిః 


ద్విర భిఘార్య 'హవ్యవాహ' మితి జహుయాత్‌! 
మం! హవ్య వాహ మభిమాతిషాహీమ్‌! రక్షోహణం పృతనాసు జిష్టుమ్‌! జ్యోతీ- 
ష్మన్తం దీద్యీతం పురీన్ధిమ్‌! అగ్నిర్గ్‌ స్విష్టకృత మాహువేమ! స్విష్టమగ్నే అభి 
తత్పృణాహి! విశ్వాదేవ పృతనా అభిష్య ఉరున్నః పస్థాం ప్రదిశన్విభాహి! 
జ్యోతిష్మద్ధేహ్యజర్‌న్న ఆయుస్స్వాహీ! అగ్నయే స్విష్టకృత ఇదం న మమ॥ 
(తై.బ్రా.2.4.1.4) 


కోజ్పధ్మసన్నహనాన్యద్భిస్సగ్గ్‌ంస్పృశ్యాఇగ్నౌ ప్రహరతి! (జయాదిరాష్ట్రభృత్య నం 


ఆవాహితదేవతోద్వాసనమ్‌ 


6 *ఆవాహితాన్‌ సర్వాన్‌ దేవతాన్‌ యథాస్థాన ముద్వాసయామి' - ఇత్యుక్త్వా, 


కోకిపి దప ఇధ్మములకు కట్టిన దర్భత్రాటిని నీటిలో తడిపి అగ్నిలో వేసి, ప్రోక్షణిలోని నీరు ముట్టి, 
“షట్పాత్రప్రయోగః” అను ఆధ్యాయములో నిచ్చినట్లుగా స్రువముతో జయాదులను, రాష్ట్ర 
భృత్తులను, అనాజ్ఞాతాదిహోమమును, పూర్ణాహుతిని, అభివాదనాంతముగా చేసి, క్రింద నిచ్చి 
నట్టుగా కలశములో నావాహనము చేసిన దేవతలను ఉద్వాసన చేసి, కలశములోని నీటిని 
ముమ్మారు *శివగ్‌ం శివమ్‌” అను మంత్రముతో ఇంటిలోపలిభాగములో చుట్టూరా ప్రదక్షిణ 
ముగా చల్లి, బ్రాహ్మణులకు దక్షిణాతాంబూల సత్కారము చేసి, సుమంగుళులచే మంగళహారతి 
నిప్పించి ముగించవలెను. (ఇచ్చట చరుహోమమును చెప్పుటచే, “చరుహోమే జయాదిర్న'” 
అను వాక్యప్రకారము జయాదులగు 58 హోమములు వర్ణించి మిగితా ఉత్తరతంత్రమును చేయ 
వలసి యున్నది. కాని కొన్ని ప్రయోగములలో ఇవియు చేయుమని వ్రాసినారు. ) 

ఈ “ ఆవాహితాన్‌ సర్వాన్‌ దేవతాన్‌ యథాస్థాన ముద్వాసయామి' - అని సంకల్పించి, 


పూర్వప్రయోగే 562 గృహప్రవేశవిధిః 


మం॥ యజ్ఞేన యజ్ఞమయజన్త దేవాః! తాని ధర్మాణి ప్రథమాస్యాసన్న్‌! తేహ 
నాకేం మహ్రిమానీస్సచనై! యత్ర పూర్వే సాధ్యా స్సన్తీ దేవాః! 
“ శోభనకాలే పునరాగమనాయ చి ఇత్యుక్త్వా కలశోపరి అక్షతాన్‌ వికీర్య, ఆవాహిత 
దేవతా నుద్వాసయేత్‌! 

(ఇతి వాస్తుహోమవిధిఐ 


లల లలల లీ 
9 9 ఖం 9 9 ఖం 9 


“యజ్ఞేన యజ్ఞమయజన్త దేవాః అను మంత్రమును చదివి, “శోభనకాలే పునరాగమనాయ చి 
అని పలికి, కలశముపై అక్షతలు వేసి, దానిని కొంచెము ప్రక్కకు జరిపి, కలశములో నావాహ 
నము చేసిన దేవతలను ఉద్వాసన చేయవలెను. 


640క్చ్రృబ్టేద్రినే పుత్రదాతా భార్యాపుత్రేణ సహ మంగళస్నానం కృత్వా,ధృతోర్థ్వపుండ్ర 
యుత, సంధ్యావందనాదినిత్యకర్మాణి నిర్వర్య, భార్యాకుమారసహితః శుభవేదికాం 
ప్య, తత్ర సుమంగళీభిః దీపారాధనం కారయిత్వా, తాంబూల ఫల దక్షిణాసమేత 


Ny: 


1 


రిద్రాక్షతపాత్రం హస్తే గృహీత్వా, వేదికాయాః పశ్చాత్‌ ప్రాజ్ముఖః ఉత్థాయ, 

ఓం నమన్ఫ్సదేనే నమున్గ దొనన్స తీయే నమన ఖీనాం వురోగాణాం బసుపే నమో 
టివే నమః వృథ్లివ్యా/ (తై.సం.3-2-4-14)/నవ్రభ నభాం మే గోపాయ/ యే బ నభ్యా 
న్సభానదః/ తానని యా వతః కుడు/నర్హుమాయుడుపానతామ్‌/ (తై.బ్రా.1-2-1-26) 
“ నర్వేభ్య క్ళీదైవ్ష వేభ్యో నమః స్వామినః భవతా దయూలే మయా నమర్చి తామిమాం 
సౌవరీం దక్షిణాం యత్కించిదవీ యథోక్తభక్షణామిన న్వీకృత్య అన్ఫ్రిథినో మమ 
విత్భాూణాం జాళ్సుతవుణ్య లోకవ్రావ్తద్వార్యాశ్రీమన్నా రాయణవ్రీత్య ధం వ్రత్రదానం కర్తుం 
యోగ్య తానీధీమనుగ్రహాణు' -ఇతి ప్రార్థ్య నమస్కుర్యాత్‌.“ తథాస్తు, యోగ్యతాన్నిభై 
రన్తు”-ఇతి పరిషద్వచనమ్‌. 


640 పుత్రదానకర్త దైవజ్ఞలచే నిర్ణయింపబడిన శుభదినమున భార్యాపుత్రులతో సహ మంగళ 
స్నానము చేసి, ఊర్థ్వపుండ్రయుతుడై సంధ్యావందనాదినిత్యకృత్యములను ముగించుకొని, 
శుభవేదికకడకు భార్యాకుమారులతో వచ్చి, అచ్చట సుమంగళులచే దీపారాధన చేయించి, 
ఒక తట్టలో ఫలపుష్పాక్షతాదక్షిణలను పెట్టుకొని వేదికకు పశ్చిమమున (తాను కూర్చుండు 
పీటలకు వెనుక) తూర్పుముఖముగా లేచి నిలబడి, “ఓం నమస్సదసే” నుండి మొదలిడి *--- 
యోగ్యతాసిద్ధిమనుగ్రహాణ' వరకు చెప్పుచు సభను ప్రార్థించి, ప్రణమింపవలెను. అప్పుడు 
“తథాస్తు, యోగ్యతాసిద్ధిరస్తు'-అని పరిషత్తు అనుగ్రహింపవలెను. అట్లు సభానుజ్ఞను పొంది 
కర్త వారికి ఫలదక్షిణాతాంబూలముల నిచ్చి ప్రధానసంకల్పమును చెప్పవలెను. 
563 


పూర్వప్రయోగే 564 పుత్రస్వీకారవిధిః 


ప్రధానసంకల్పః క! క్రర్రా దర్శ్భేష్వాసీనః, దర్భాన్‌ ధారయమాణః, ద్విరాచమ్య, త్రిక 
ప్రాణానాయమ్య, 

శీమాన్వేంతణనాథార్య = కవితార్భి కకోనరీ/ 

వేదాంతాబార్య వర్యో మే నన్ని దత్తాం నదా వ్యాథి/ 

గుడుభ్యన్తభుడుభ్య ళ్ళ నమోవాకమ ధీమువౌ/ 

వృశీమపా బొత్తత్రార్యా బంవతీ జగతాం వతీ॥/ 

జుర్హాంబరథరం విష్ణుం తళివ్నర్థం బతుర్భు జొయ్‌/ 

వ్రనన్న వదనం ధ్యా యేత్సర్వవిమ్నో వశాన్తయే॥ 

యన్య ద్వి రభవర్రాద్యా* వారవ ద్యాః వరళ్ళుతమ/ 

విభుం నిభ్ను ంలి నతలతం వివ్వుక్సేనం తమ్యాశ్రయే/ 
"హారిరోం తత్సత్‌, శ్రీగోవిందు గోబింధ, గోవిందో- అన్య శ్రీభగవత?ూ మవోపుడువన్య 
ఎిష్రోరాజ్టయావ్రవర్తమానన్య ఆద్య్ర్రివ్యూ 2 ది5 తీయవరార్డే శ్వే తవరావాకల్సే పైవ 
న్వతమన్వంతరే కలియుగే వ్రథముపాదే జంబూద్సీవే భారతవర్ధే భరతఖండే శరాభఖే 
మేలోధక్షీణటిగ్భాగే అన్ఫ్ర న్‌ వర్తమానే వ్యా వహోరికే వ్రభొవాది వష నంవల్ళ్‌ రాశాం 
మధ్యే ----నంవళత్సురే ----అయనే ----ఖుతౌ----మానే ----వక్లో ----తిథౌ---- 
వానరే ----నక్షత్రయుక్రాయాం తుభనత్షత్ర కుభీయోగ, కుభికరణ ఏవం గుణవిజేషణ 
వికి యాం అస్యాం ఇుభతిణొ మమ విత్రాణాం జాళ్సుతవుణ్యు లోకవ్రావ్తద్వారా 


ఈ తర్వాత్ర ప్రధానకర్మార్థమై సంకల్పమును చేయవలెను. దీనికై తాను కూర్చొను పీటపై కర్త 
రెండు ఉత్తరాగ్రపు దర్భలను వేసి రెండుదర్భులను కుడి వైపు మొలలో దోపికొని, భార్యాకుమా 
రులతో సహ పీటలపై కూర్చొని రెండుసార్లు ఆచమించి, మూడుసార్లు ప్రాణాయామము చేసి, 
"శీమాన్వేంఠణనాథార్య "అనుశ్లోకమునుండి "యన్య ద్వ రభవక్రాద్యా” అను శ్లోకమువజికు 
చెప్పి, "వారిరోం తత్సత్‌, శ్రీ గోవింద---వివ్వుక్సేనారాభనం కరిష్యే "అని సంకల్పించి స న్వలేష 
భూతేనమయా--- అని సాత్త్వికత్యాగము చేసి, ముందుగా విష్వక్సేనారాధన చేయవలెను. 
“---గోత్రం ---నామధేయంి అని ఉన్నచోట కుమారుని గోత్రమును, పేరును చెప్పవలెను. “ -- 
-గోత్రాయ ----శర్మణే” అని ఉన్నచోట ప్రతిగ్రహీత గోత్రమును, పేరును చెప్పవలెను. 


పూర్వప్రయోగే 565 పుత్రస్వీకారవిధిః 


శ్రీమన్నా రాయణప్రీత్య ధం కామం =--గోత్రం ---నామధేయం అమ్మువ్నై ---గోత్రాయ క 
---ళర్ళ జోవత్రదానం కరిష్యే, తన్ని ర్వూమ్ను వరినమావ్య ర్రమాబౌ వివ్వ క్షే నారాభనం 
కరిష్యే "- ఇతి సంకల్ప్య, 
న్వశేవభూతేన మయా న్వీయైః నర్వ వరిబ్నదైః/ 
విభాతుం వ్రీతమాత్మా నం దేవః వ్రక్రముతే న్వయమ్‌॥ 
- ఇతి సాత్త్వికత్యాగం కృత్వా, పూర్వోక్తవిధినా విష్వక్సేనారాధనం కుర్యాత్‌. 
పుణ్యా హవాచనమ్‌ 
2ప్పున్వ ప్రాణానాయమ్య, “వూర్వోత్తవవంగుణవికేపణ విళిఫ్రాయామన్యాం జుభతిథౌ 
శ్రీభగవదాజ్టాయా శ్రీమన్నా రాయణప్రీత్య ధం వుత్రదాన కర్ణా ౦౧౦ కరు ర వుణ్యా వాం 
వాభయివ్యే” - బ్రతి సంకల్ప్య, పుణ్యాహం వాచయిత్వా, తజ్జలేన ఆత్మనం కుమారం 
చ ప్రోక్షయేత్‌! 
లో 8, Va అలి 
ప్రతిగ్రహీతృపాదప్రక్షాళనం పూజనం చ 
6 న్హో/రమో ఇ న్వ్యనంతాయ నవాన్రమూర్తయే/ నవాన్రపాదాక్ష శిరోడుభావావే/ 
es 
నవాన్రనామ్నే వుఠుపాయ శాళ్ల తే/ నవాన్రకోబ్‌ యుగభారిణో నమః| 


“2 వుఖుల ప్రాణాయామము చేసి, “పూర్వోక్త---పుణ్యాహం వాచయిష్యే” అని సంకల్పించి, 
“పుణ్యాహవాచనమ్‌” అను అధ్యాయములో చెప్పినట్లుగా పుణ్యాహమును చేసి, ఆజలముతో 
కర్త తనను, భార్యను, కుమారుని ప్రోక్షించుకొనవలెను. 

643 పుత్రదాత పుత్రుని దత్తత తీసికొనుచున్న వ్యక్తిని ఆహ్వానించి, “నమోస్త్వనంతాయి - అను 
శ్లోకమును చెప్పి అతని కాళ్లను కడిగి, గంధపుష్పాదులతో పూజించి, అతనికిని, అతని భార్య 
కును మొదటి అధ్యాయములో చెప్పినట్లుగా “ఆశాస్తేయంి అనుమంత్రముతో నూతనవస్త్రము 
లను కట్నముగా నీయగా వారా వస్త్రములను ధరించి దానస్థలమునకు రావలెను. అప్పుడు 
పుత్రుని అంగుళీయకాదులతో అలంకరించి, ఒడిలో కూర్చుండ బెట్టుకొని దానమీయవలెను. 


పూర్వప్రయోగే 566 పుత్రస్వీకారవిధిః 


స్త్రాణి ధృత్వాఇగచ్చేతామ్‌! తతః కుమార మంగుళ్యాదిభిర లంకృత్య! అంకే ఉప 
విశ్య దానం కుర్యాత్‌! 
దానవిధిః 
6ఈ4అ్రథభ్ర ప్రతిగ్రహీతా ప్రాణానాయమ్య, “వాంరోం తత్సల్‌, శ్రీగోవింద గోవింద, గోవిందో 
- అన్య శ్రీభగవతః మవావురువన్య విజ్లోరాజ్ఞయా వ్రవర్తమానన్య అధ్య బ్రివ్యాణః 
ద్వతీయవరార్డే జ్వేతవరావాకల్సేవైవన్వ తమన్వూంతరే కలియుగే వ్రథమపాదే జంబూ 
ద్వీవే భారతవరే భరతఖండే ళరాభైే మేరోరక్ష అటిగ్భాగే అన్ని న్‌ వర్తమానే వ్యావవోరికే 
వ్రభవాద వష్టీ నంవత్సరాణాం మద్యే ---నంవల్సు రే---- అయనే----౬బుతౌ ----మానే - 
---వక్షో ----తిథౌ---వానలే ---నక్షత్రయుక్తాయాం తుభనత్షత్త ఇజుభయోగు కుభీకరణ 
ఏవం గుణవిళేష్షణవి కిషాయాం అస్యాం తుభీతిథె అన్రత్రన్య మే వుత్రత్వు నిభం వ్రత్త 
న్వీరరణం కరిష్య '- అతి సంకల్ప్య, 
లో/తవ బీజిానముత్ఫన్న ౦ నర్వాలంరారనంయుతమ్‌/ 
Ge 
ఐివొరాముషి తాధాయ వ్రత్రం దేహ వరం మము 7 
ఇతి యాచయేత్‌|ోత్రతః పుత్రదాతా 
జో/మమ బీజానముత్ళన్న * నర్వాలంతారనంయుతతో 
(3c) 
అవాకామువ్ధు తాయ తుభ్యం దత్తోమయానుతః/ 2 
లో) ఇంద్రాగ్ని యమ్మునైర్భ తివరుణానిలయక్షపాః/ 
౧ (ఉగ యూ 
ఈశ౭ానోబ్రవ్యూ విఖ్లూ బనాక్ష జోభాన్క రాభయవఖో 3 


64 ప్పుత్రస్వీకర్త ప్రాణాయామము చేసి, 'వారరోం తత్సత్‌--- వుత్రన్వీకరణం కరివ్య” అని 
సంకల్పించి, “తవ బీజనముత్పన్నం' అను శ్లోకమును చెప్పి, కుమారునిమ్మని పుత్రదాతను 
యాచించవలెను. 

65 అప్పుడు పుత్రదాత 2,3,4 శ్లోకములను చెప్పి, పుత్రస్వీకర్త దోసిలిపై తన కుమారుని దోసిలిని, 
తనకుమారుని దోసిలిపై తనదోసిలిని పట్టి, తనభార్య తనదోసిలిలో హరిద్రాక్షతలను వేసి, 
జలమును ధారగా పోయుచుండగా, ' శ్రీమహావిష్ణుస్వరూపాయ---న మమ” అను వాక్యమును 
పలికి కుమారుని స్వీకర్తకు ధారాదత్తము చేయవలెను. 


పూర్వప్రయోగే 567 పుత్రస్వీకారవిధిః 


విక్వంభరాన్స ర్వభూతా సాక్షణ్య న్స ర్వ దేవతాః 

కామం కుమారం దాస్యామి బ్రివ్యూ నాడూవ్య రాంక్లీయా// 4 
శీమవావిళ్టున్వుడూవాయ లన వ్రతిగ్రవ్యత్రే భోగివృల్కె ంకర్యా ధం సాక్షలోదకనపాలత్‌ 
మిమం కుమారం తుభ్యమవాం నంవభదేన మమ”- ఇతి సాక్షతోదకదానం కుర్యాత్‌! 


5 
ప్రతిగ్రహణవిధిః 

“తత్త ప్రత్రిగ్రహీతా కుమారం “దేవస్యత్వే” తి, “రాజాత్వా వరుణో నయత్వే” తి 

గృహీత్వా, స్వాంకే ఉపవిశేత్‌! 

మం/"దేవన్యు త్వా నవితుః వ్రనవే/ ఆశ్వినోర్చా వుఖ్యా మ్‌/వు ట్లో వానా భ్యాంవ్రతో 


రలృభ్దోమి/(తై.ఆ.3.10) 

మం/రాజూ త్వా వరీణో నయతు దేవి బక్షీ జోవ్రడావతయే వుదీవమ్‌/ తేనొమృ తత్వ- 
మళ్యామ/యో దాల్రేమయో మహ్యామన్రు ప్రతిగ్రహొత్రే/క ఖభం కన్మా ప్రభాత 
కామః కామాయ/కామా దాతా! రామః ప్రతిగ్లః హొతా/కామగొం న ముద్ర మూవీక/ కామేన 


త్వా ప్రలీగృభోమి/ కామైతక్తే ఏషా తోకామ దక్షణా/డత్తానన్త్వా2 ౭ ఖీరనః ప్రతీ 
గృభ్టోతు/ (తై.ఆ.3.10) 


దత్తహోమః 
ఈ7ఆథ్ధ ప్రతిగ్రహీతా ప్రాణానాయమ్య! ' హరిరోం తత్సత్‌----శ్రీభగవదాజ్ఞయా అపు 
త్రేన మయా స్వీకృతపుత్రస్య పుత్రత్వసిద్ధిద్వారా శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం దత్త 


66 అప్పుడు పుత్రస్వీకర్త క్రింద నిచ్చిన “దేవస్యత్వా”, “రాజా త్వా వరుణో నయతు” అను 
మంత్రములను చదివి కుమారుని స్వీకరించి తన అంకమున కూర్చుండ బెట్టుకొనవలెను. 

67 అథ్ర=పిదప, ప్రతిగృహీతా=పుత్రస్వీ కర్త, ప్రాణానాయమ్య=ప్రాణాయామము చేసి, “హరి 
రోం తత్సత్‌---శ్రీభగవదాజ్ఞయా అపుత్రేన మయా స్వీకృతపుత్రస్య పుత్రత్వసిద్ధిద్వారా శ్రీమ 
న్నారాయణప్రీత్యర్థం దత్తహోమం కరిష్యమాణః తదంగమాదౌ  విష్వక్సేనారాధనం 
పుణ్యాహం చ కరిష్య' - ఇతి సంకల్ప్య = “హరిరోం తత్సత్‌” నుండి మొదలిడి దేశకాలనిర్దేశ 
ముతో కూడిన సంకల్పమును పైవిధముగా 'పుణ్యాహం చ కరిష్య” వణకు చెప్పి, విష్వక్సేనారా 


పూర్వప్రయోగే 568 పుత్ర 


ట్‌ 

ల 
dq 
oa 
© 
చి 
రం 


హోమం కరిష్యమాణః తదంగమాదౌ విష్వక్సేనారాధనం పుణ్యాహంచ కరిష్య' - 
ఇతి సంకల్ప్య|విష్వక్చేనార్చనం, పుణ్యాహవాచనం చ కృత్వా|పుణ్యా హజలేన 
కుమారం ప్రోక్ష్య “మాతే కుమారి మితి మాతురుపస్థే కుమార మాధాయ।| “అయం 
కుమారః ఇతి మాత్రాదక్షిణస్తనం పాయయిత్వా! 
మం॥ మా తోకుమూరగం రక్షోవధీన్మా దేచురత్యా సారిణే/ ప్రియా ధనన్య భూయా 
వధేమానా న్వే గృ పౌ/(తై.మం.పా.2.13) 
మం॥ అయం కుమాలో జరాన్రయతు దీరమాదయువయృన్నై త్వ Ep వ్రవ్యాయా 
యుర్వర్భో యళోబఆమ్‌/(తై.మం.పా.2.13) 

షట్పాత్రప్రయోగక్రమేణ అగ్నిముఖమ్‌ 
కకిష ట్పాత్రప్రయోగ క్రమేణ స్థండిలం కల్పయిత్వా, పరిధ్యర్థం పరిధీన్ని ధాయ 
చక్షుర్దోమాంతం పూర్వతన్తం కృత్వా, అన్వారబ్ధపుత్రేణ ఉత్తరా ఆహుతీర్దుహోతి 


ధనం, పుణ్యాహవాచనం చ కృత్వా=విష్వక్సేనార్చనను, పుణ్యాహవాచనమును చేసి, 
పుణ్యాహజలేన=పుణ్యాహ జలముతో, కుమారం ప్రోక్య=కుమారుని ప్రోక్షించి, “మా తే 
కుమారి మితి= “మాతే కుమారమ్‌” అను మంత్రముతో, మాతురుపస్థే=దత్తుతల్లి అంకమున, 
కుమారం=కుమారుని, ఆధాయ=ఉంచి, “అయం కుమారః ఇతి= “అయం కుమారః అను 
మంత్రముతో, మాత్రా= పెంపుడుతల్లియొక్క, దక్షిణ స్తనం=కుడిచంటిపాలను, పాయయిత్వా 
=త్రాగించి (త్రాగించవలెను) 

(ఇట్లు తల్లి అంకమున కూర్చుండబెట్టుట, పాలు త్రాగించుట శిశువును దత్తత నిచ్చినప్పుడే 
సాధ్యమగును. అప్పుడును దత్తుతల్లి స్తన్యమిప్పించుట సాధ్యము గాకపోవచ్చును. అందుచేత, 
వయసైన కుమారుని దత్తత తీసికొన్నచో, క్రియ చేయకుండ, ఈమంత్రములను లాంఛనముగా 
చెప్పవలసియుండును.) 

6కి త్రర్వాత “షట్పాత్రప్రయోగఃి అను అధ్యాయములో చెప్పినట్లుగా స్థండిలమును కల్పించి, 
పరిధుల నుపయోగించుచు అగ్నిముఖమును చక్షుర్ణోమాంతము చేసి, కుమారుడు తన తొడపై 
చేతినుంచి తనను తాకుచుండగా తర్వాత నిచ్చిన 7 మంత్రములతో ప్రధానదర్వీలో నేయి వేసికొని 
ఆజ్యహోమమును చేయవలెను. 


పూర్వప్రయోగే 569 పుత్రస్వీకారవిధిః 


౧ టబాతరగ్నం ప్రాతరిన్లాగొం వావామవా/ వ్రాతర్జత్రా వదుణా ప్రాతరళ్వినా/ ప్రాత 
రగు వూవణం ట్రివ్మూణన్చ తివ్‌/ ప్రాతస్ఫోవుముత డుద్రభం వొలవేము స్వాతో 
అగ్నీ ంధ్ర మిత్రావడుణాక్విన భగవూవ బ్రహ్మ వనన్సతి సోమ రుడ్రేబ్యళ్చ ఇదం 
నమమ 

2. ప్రాతరైతం భగముగ్రగం వాలవేమ/ వయం వుతమదీలేర్యో వభర్తా' ఆధ శి ద్యం 
మున్మోమానస్తురోళ్ళే ల్‌/ రాజూ బిద్యం భగం భక్షీత్యావా స్వాజూ! భొగాయేధం న 
మము 

J. భోగ బ్రణోళర్భ? నత్య రాధః/ భగేమాం భయముదవదదన్న ౫ భోగ బ్రణో జనయ 
గోభిర్లతు] భగ వ్రన్ఫ భొర్డ్యు నన్నా 5 మస్వావోభగాయేభునమమ/ 

4. డతేదానీం భగవన్తన్భ్యామ/ ఉత వ్రవిత్వ ఉత మధ్యే అవ్నో మ/ఉతోదోతా మమవ 
వ న ము. 

౨ భగోపవ భగవాగ్‌ం అన్తు దేవాః) తేనో వయం భొగవన్తస్స్యామ/ తం త్వా భగనర్వ 
ఇద్రోవాలీమిోన నోభగవులవతా భేవేవా న్వావో భగాయేభం నమమ/. న్న 

6 నవమధ్వరా యోవనో నమన్త/ ధధిక్రావేవ చవయే వదాయు/ ఆర్వాబీనం వను విధం 
భోగం న రజేమివాళ్వో వాజోన ఆవవాన్తు న్వావో/ భగేభ్యో వాజుభ్య ళ్ళ ఇదం న 
మము 

7. అక్వోవలీభోవులీర్న శషానః/ వీరవతీ నృదముబ్భృన్తు భద్రాః భృుతం యుహోనా 
విళ్వుతః వ్రవీనా/ యూయం వాత న్ఫ్వన్తిభి నృదొ నస్ఫాజో/ వాడొబ్య దం న 
మము/ 


649 బ్ర త్రి హుత్వా, జయాద్యగ్న్యుపస్థానాంతం కుర్యాత్‌ (అత్ర పరిధిప్రహరణాదికం 


649 పై 7 మంత్రములతో ప్రధానహోమము చేసి, ఆతర్వాత “షట్పాత్రప్రయోగఃి అను అధ్యాయ 
ములో చెప్పినట్లుగా జయాదిహోమమునుండి అగ్న్యుపస్థానాంతము, పరిధుల నగ్నిలో పరి 
హరించుచూ ఉత్తరతంత్రమును చేసి ముగించవలెను. 


పూర్వప్రయోగే 570 


& 
(6% 
బ్రా 


ఎకారవిధిః 


అభిమంత్రణమ్‌ 

క0వా॥' అస్మిన్నహమ్‌ ఇతి యజుషా కర్తా స్వాజ్కే కుమారం నిధాయ, 
మం/ అను న్న వాగం నవాన్రం వుష్యా మ్యే భమానన్న్వే వళే!(తై.మం.పా.2.11) 
క'వా॥| “అంగాదంగాత్‌” ఇతి ద్వాభ్యాం కుమారమభిమన్త్య, పునశ్చ తాభ్యాం శిశో 
ర్మూర్ధానమవషఘ్రాయ,పునశ్చ తావేవ మన్ర్రా తస్య దక్షిణకర్ణే జపేత్‌! అత్రాభిమంత్రణా- 
వఘ్రాణజపేషు త్రిష్పష్యసౌశబ్దే కుమారస్య జాతనక్షత్రం సంబుద్ధ్యా రహస్యం నిర్దిశేత్‌! 
మం॥/ అంగోదంగాత్సంబీవని వృాదీయాదభో జాయనే/ఆత్ఫా బై వ్రత్రనామా౭ నీ 
న జీవ తరబొళ్ళతమ్‌॥ అళ్ళో భవ వరజుర్భన వారణ్యమళ్తు తం భవ/వళూనాం త్వా 
వాంకారేశాభిడోస్రామి (అసౌ) /(తై.మం.పా.2.11,12) = 

పంచామృతప్రాశనం నామకరణం చ 
2త్రత్ర కుమారం తూష్టీం పంచామృతం (దధి మధు ఘృత క్షీర శర్కరామిశ్రణం) 
ప్రాశయిత్వా, యథావసరం నూతననామకరణం కుర్యాత్‌! 


650 తర్వాత ' అస్మిన్నహగ్‌ం' అనుమంత్రముతో, దత్తుతండ్రి తన ఒడిలో కుమారుని తీసికొని, 
651 “అంగాదంగాత్‌”, “అశ్మాభవి అను రెండు మంత్రములతో కుమారుని హృదయమం దభి 
మంత్రించి, మజల ఆ రెండు మంత్రములతోనే అతని తలనువాసనచూచి, మటిల ఆరెండు మంత్ర 
ములనే కుమారునియొక్కకుడిచెవిలో జపించవలెను. ఇచ్చట అభిమంత్రణము, అవస్రూణము, 
మంత్రజపము, మూడింటియందు కూడ (రెండవమంత్రములో) అసౌ అను శబ్బమున్నవోట, 
కుమారునియొక్క నక్షత్రనామమును సంబోధనప్రథమావిభక్తిలో రహస్యముగా, అనగా ఇతరు 
లకు వినపడకుండ చెప్పవలెను. (ఈనక్షత్రనామనిర్దేశమునకై “జాతకర్మ” ప్రయోగమును 
చూచునది.) 

652 తర్వాత అమంత్రకముగానే కుమారునిచే పంచామృతప్రాశనము చేయించి, అవసరమైనచో 
“నామకరణప్రయోగఃి అను అధ్యాయములో నిచ్చినట్లుగా కుమారునికి నూతననామకరణ 
మును చేయవలెను. 


పూర్వప్రయోగే 571 పుత్రస్వీకారవిధిః 


క3అనంతరం ప్రతిగ్రహీతృుదంపత్యా దాతృదంపత్యోః “ఆశాస్తేయి మితి యజషా 
నూతనవస్త్రదానం కుర్యాత్‌! తద్దంపత్యా తద్వస్త్రాణి ధృత్వాఇగచ్చేతామ్‌! తత ఆశీర్వ 
చనం మంగళగానం చ కారయేత్‌! బ్రాహ్మణభోజనం, సంతర్పణం కుర్యాత్‌! 


(ఇతి పుత్రస్వీకారవిధిఐ 


లీ వలం తోం తోం తీ తోం టో 
9 9 ఖం 9 ఖం 9 ఖం 


కో శ్రర్వాత కుమారుని స్వీకరించిన దంపతులు, కుమారుని జనకదంపతులకు ' ఆశాస్తేయం” 
అను మంత్రమును వాధ్యారు చదువుచుండగా నూతనవస్త్రములను కట్నముగా నీయవలెను. 
వారా వస్త్రములను ధరించి వచ్చిన తర్వాత అందరికి ఆశీర్వాదము, మంగళహారతి నీయవలెను. 
తర్వాత బంధుమిత్రులకు, బ్రాహ్మణులకు సంతర్పణము చేయవలెను. 


గణపతిపూజా 
(ఈగ్రంథము ననుసరించి దీనిలో వివరింపబడిన సంస్కారములను, వైష్ణవేతరులును 
చేసికొనవచ్చును. అట్టివారు కర్మారంభములో సంకల్పములో ' ఆదౌ విష్వక్సేనా 
రాధనం కరిష్యే” అనుటకు బదులు ' శ్రీమహాగణాధిపతిపూజాం కరిష్యే” అని మార్చు 
కొని “విష్వక్సేనపూజు కు బదులు ' గణపతిపూజ చేసికొని మిగితా ప్రయోగమును 
యథోక్తముగా చేసికొనవచ్చును. ఇట్టి వారికై ఇచ్చట గణ పతిపూజావిధాన మీయ 
బడినది.) 
సభాప్రార్థన: 
ఓం శ్రీ గురుభ్యో నమః వారిః ఓం/ 
మం// దేవీం వాబీమజాయన్ర దేవాః తాం ఎిళ్వుయూపాః వళపో వది! 
సా నో మన్హేవమూర్థ థువోనా/ధేనుర్వాగన్మా నువ నుష్జుతైతు/ 
శ్లో జురాంబరధోరం విష్ణుం తళివ్నర్థం బతుర్భు డము/ 
వ్రనన్న వదనం ధ్యా యేత్సర్వవిమ్నో వశాన్తయే/ 
తదేవ లగ్నం నుదినం తదేవ/తారాబలం భంద్రబలం తదేవ/ 
విద్యా బలం దైవబలం తదేవ/ లక్షీ వలే తేం౭ మ్రీయుగం న్యు రామి/ 
అయం మువాూూర్తన్సు మువాూర్తో=న్తు/శీ నభాయై నము 
నర్వేభ్యో మవోజనేబ్యో నమః/ 
దేవతాధ్యానమ్‌: ఆచమ్య, 
య ళ్ళివోనాముడూసాభ్యాం యా డేవీ నర్వములా! 
తయో న్ఫంన్య రణాత్పుంసాం నర్వతోజియ మజైళమ/ 
లాభీన్తే పాం ఉయన్తే పాం కుతన్తేపాం వరాభవః/ 
ఏప్తామిన్రీవరత్యా మో వ్యా భయ్యతో జనార్ధన 
యత్రయోగేత్వరు కృష్ణో యత్ర పార్రోభన్యురరః 
తత్ర శ్రీర్వడాయో భూతి ర్రవానీతి ర్భు తిర్జుమ/ 


572 


పూర్వప్రయోగే 573 గణపతిపూజా 


కల్యా శాట్ళు తగాత్రాయ కామితారవదాయి నే/ 
pe 

శ్రీమడ్నో జ్య ఉనాణాయ శ్రీనివాసాయ మజ్జ ళమ్‌/ 

నర్వమజ్థుళమాంగల్యే శివే నర్వారసాధికే/ 

కరణ్యో త్యంబకే దేవి నారాయణీ నమో౭న్తు తే" 
శ్రీ లక్ష్మీ నారాయశణాభ్యాా 0 నమః ఉమామమౌకళ్ళు రాభ్యాం నమః వాణీపారణజ్య (౮ 0/ 
ళబీవురనరాభ్యాం నమః అడునతీవళిపాభ్యాం నము శీ నీతారామాఖ్యాం నము 

డి థు అ (ల 
- ఇతి పుష్పాక్షతా న్నినయేత్‌! 
భూతోచ్చాటనమ్‌: 
శ్లో ఉత్తివన్తు భూతవిశాబాః పతే భూమిభారకాః 

ఏతేషా మవిరోభేన/ బ్రహ్మ కళ్ళ నమారభే/ 
పూజాసంకల్చకః: 
ప్రాణానాయమ్య,“ చుభే లోభనే మువాూర్తే అన్య శ్రీభగవతః మవోవుడువన్య 
విప్రోరాజ్రయావ్రవర్తమానన్య అధ్య బ్రివ్మా జః ట్వి తీయవరాలే శ్వేత వరావాకల్సే 
ఎైవన్వతమన్వాంతలే కలియుగే ప్రథమపాదే ఉంటూద్వీవే భారతవరే భరతఖండే 
కాల్ల మేరోర్టక్షీ ఆది గ్భా గే అన్ఫీ న్‌ వర్తమానే వ్యా వవోరికేవ్రభవాబి వి నంవత్స- 
రాణాం మధ్యే ----నంవత్ళ రే ----అయనే ----బుతౌ----మానే ----వక్తో ----తిథౌ 
----వానరే ----నక్షత్రయుక్రాయాం తుభనక్షత్ర, కుభీయోగ, కుభీకరణ ఏవం గుణ 
వికేషణవిశ్విాయాం అస్యాం జుభొతిథౌ మమోపాత్తదు రితక్షయ ద్వారా శ్రీవరమేశ్వర 
ద్రీత్యలం అముకళర్శ నిర్వమ్నే న వరనమావ్త్యర్రం ఉత్తలోత్తరాభివృధ్య గం భ ఆబౌ 
శీమవాగణాధవతివూడాం కరిష్యే, తభంగం కలకౌరాధనం కరిష్యే/” 


కలశపూజా: 
శ్లో! రలళన్య ముఖే విషుః కంలే డుద్రన్స మ్యాత్రితఃో 
మూలే తత్ర నితో బ్రివ్మో మధ్యే మాతృ గణాన్స్ట తాళ 
కుజౌ తు సాగరాన్సర్వే నవ్తడ్వీపా వన్యుగరా? 
బుగ్వైటో౭ భ యజిర్వేదస్ఫా మవేదోవ్యాథర్వణళో 


ఆశ్రొళ్ళ నవాతాన్న సర్వే తలళాంబు నమ్యాత్రితాః/ 


పూర్వప్రయోగే 574 గణపతిపూజా 


- ఇతికలశే గన్గపుష్పాక్షతాన్ని క్షిప్య హస్తేనాచ్భాద్య! 
మం॥/ ఆకలకేషు ధావతి వవిత్రే వరిషి బ్య తే ఉక్రార్యజ్లోను వర్ధలే(బు.సం.9.17.4) 
ఆకలకేషు ధావతి జ్యే నోవర్భ విగావాతే/అభి ధ్రోణా కన్ర్రభత/(బు.సం.9.67.15) 


ఉం ఆపోవా ఇధగ్‌ం నర్వుం విశ్వా భూతాన్యాపోః ప్రాణా వా ఆపః వళవ ఆపో౭ న్న 
మాపో= మృ తమావీన్న వ్రూడాపోవి రాడావీన్స్వ రాడావళ్ళ నాగ్‌ స్యాపోజ్యోలీగ్‌ 
ప్యాపోయడూర ష్యావీన్స త్య మావన్సర్వా దేవతా ఆపోభూడ్భు వన్సువరావ ఓమ్‌/ 
(తై.ఆ.6.22) 

శ్లో] గంగే భయమునే కృవ్లే గోదావరి నరన్వత/ 

నర్మదే న్నకు కావేరి జులే౭. న్మీ న్‌ నన్న ధం కుడు/ 
- ఇతికలశ మభిమంత్ర్య 
“ ఆయాస శ్రీమవోగణవతివూజారం దురితక్షయకారకాః” 

- బ్రతి కలశోదకేన దేవం, ఆత్మానం, పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య, 
ధ్యానమ్‌: 
మం:ఓం గోణానొం త్వా గణవేతిగ్‌ం వావామవౌ కవిం కోవీనా మువము క్రేవ-న్రమమ్‌/ 
జ్యోన్ల రాజం బ్రివ్యా జాం బ్రివ్యాణ నృత ఆ నోళ్ళ్యూజ్వు న్నూ తిభీ న్సీభనాభనమ/ 
(తై.సం.2.3.14)/ 
“ఓం భూడ్భువన్సు వః శ్రీమవోగణవతయే నమః ధ్యా యామి/ఆవావాయామి/ 

-... ఇతి ధ్యాత్వా౭.ఇవాహ్యా, 
ఆసనమ్‌: ' ఆసునీతే పునరస్మాసు ఇత్యాసనం దత్వా, అనంతర మర్గ్య,పాద్యాచమనీ 
యాని దద్యాత్‌! 
మం ఓం ఆనునీతేవునర్రస్కాను చక్షుఃవున ప్రాణ మివా నోధేవా భోగీము/ 
జ్యోక్సీ జ్యేను నూర్యే ముబ్బ రీన్త మునుముతే మృ భయా నన్స్వన్తీ! అమృతం బై ప్రాణా 
అము తమావః ప్రాణా నేన యథ్యాసాన మువవ్వూయతే/ 


పూర్వప్రయోగే 575 గణపతిపూజా 


నిలో భవ/వరబోభవ/నుముఖో భవ/వ్యాప్తో భవ/నంనివాతోభవ/నంనిరుభోభవ/ 
నర్వాభీవ్షవలవ్రదోభవ/న్థిరాననం తుడు/శ్రీమవాగణాభివతయే నమః) రత్న 
నింవోననం నమర్పయామి/పాదయోః పాధ్యం నమర్చ యామి/హన్తయోరర్థ్యం 
నమర్పయామి/యుఖో ఆచమనీయం నమర్చయామి/ 

స్నానమ్‌: “ఆపో హిష్టా మయోభువః' ఇతి సంస్నాప్య, స్నానానంతర 
మాచమనీయం సమర్పయేత్‌! 

మం॥/ఓం ఆపోప్మాఫా మయోభువస్తాసో ఊరే బధాతనమవా రణాయ బక్షనే/ 
యో పో శ్థావతమో రనన్తన్మ భాజయతేవా సః ఉళతీరివ మాతరః తన్నా ఆలం 
గమామ వోయన్య కయాయ జాస్వోధ/ ఆపో జినయధా చ నః (తై.సం.4.1.5.1) 
శ్రీమువోగణాధివతయే నమః స్నా నం నమర్చ యామి స్నా నానంతర మామ నీయం 
నమర్చ్పుయామి/ 


వస్తమ్‌: “అభివస్తా సువసనాని” ఇతి వస్తార మక్షతాన్‌ దత్వా, అనంతర మాచమ 

= ka © 
నీయం సమర్పయేత్‌! 
మం/ అభివ్యత్తా నువననాన్యే రాలి ధేచూ న్ఫు దుమాః వాయమానఃఅభివ్యవ్రా భర్తవే 
నోపారీత్యా 2 భ్య క్వాన్‌ రభీనోదేవ సోమ/(బు.సం.9.97.50) 
శ్రీమహాగణాధివతయే నమః వస్త్రాల మక్షతాన్‌ నమర్చు యామి/ అనంతలో మామ 
నీయం నమర్చయామి/ 
యజ్ఞోపవీతమ్‌: ' యజ్ఞోపవీతం పరమం పవిత్ర మితి యజ్లోపవీతార్ర మక్షతానత్వా, 

ణు స్తు (ws) (వ థి నో 

అనంతర మాచమనీయం సమర్పయేత్‌! 
మం/యజ్రోవవీతం వరీమం వవిత్రం వ్రజావతేర్య త్ల వాజేం వరస్తాత/ఆయువ్య 
మర్రంద్రతిమత్చా జుభ్రీం యజ్ఞోపవీతం బలమేన్తు తేజుఖో 
శ్రీమహాగణాధివతయే నమః యజ్రోవవీతారమక్షతాన్‌ నమర్ప యామి/ అనంతర 
మాబమనీయం నమర్చయామి/ 
గంధమ్‌: * గన్ఫద్వారా' మితి గంధం దత్వా, అనంతర మాచమనీయం సమర్పయేత్‌! 


పూర్వప్రయోగే 576 గణపతిపూజా 


మం/ర్లధ్వారాం డురాధ్రరాం నిత్యవష్రాం కలీవ జీమ/ఈళ్వరీగీం నర్వభూతానాం 
తామివోవవ్వూయే శ్రియమ్‌/ 
శ్రీమహోగణాధివతయే నమక గంధం నమర్చు యామి/ అనంతర మాబమనీయం 
నమర్చయామి/ 
పుష్పమ్‌: అనంతరం పుష్పాక్షతాన్‌ హస్తే గృహీత్వా షోడశనామపూజాం కుర్యాత్‌! 
మం॥ ఆయనో తే వరాయజోదూర్వొూరోవాన్తు వువ్చు ణీ! 
వ్రాదాళ్చే భఖరీకాణి నముద్రన్య గృ హో ఖామే॥ 
1 ఓం నుముఖాయ నమకి 2 ఓం ఏకదన్తాయ నమః ౩ ఓం కనీలాయ నమక 
4. ఓం గిజికరీకాయ నమక 5. ఓం లమ్మో దీరాయ నమ, 6. ఓం వికటాయ నమక 
7. ఉం విభ్ను రాజాయ నమక ఠి. ఓం గణాధిపాయ నమకి 9. ఓం ధూమ కేతవే నమక 
70. ఓం గోణాభ్య కాయ నమకి 11. ఓం ఫాలబన్హాయ నమః 12.ఓం గజాననాయ నమక 
డం వక్రతుండాయ నమకి 14.ఓం చూర్చుకరాయ నమః 15.ఓం వౌరంబాయ నమక 
16. ఓం నృందవూర్వడాయ నమః) 
శ్రీమవోగణాధివతయే నమఃోవవ్వైంవూశియామి/ 
ధూపమ్‌: అనంతరం” వనస్పత్యుద్భవై' రితి ధుపం సమర్పయేత్‌! 
శ్రోగవనన్పు త్యుద్నవై ర్లీవ్యె రా నాగంధోనునంయుతిః/ 
ఆనయ న్స ర్వదేవానాం యాపో౭ యం వ్రతిగ్భ వ్యా తామ్‌/ 
శ్రీముహోగణాధివలో యే నమక యూవమానూవయామిు/ 
దీపమ్‌: “సాజ్యం త్రివర్తి సంయుక్త మితి దీపం ప్రదర్శ్య్యాచమేత్‌! 
బ్లో) సాజ్యం త్రివర్తినంయుత్తం వస్నా నాయోడితం వ్రయం/ 
గృవోణ మజుళం దీవంత్తైలోక్ళ తిమిరానవామ్‌/ 
భక్త్యా దీవంవ్రయబ్భ్బామి దేవాయ వరమాళ్ళ నే/ 
త్రావామాం నరకాద్దోరా ధ్రవ్యజ్యోతి ర్న మన్తు తే 
శ్రీమవోగణాభధివతయే నమః దీవం బర్భయామి/భూవదీవానంతర మాభమనీయం 
నమర్చ్పుయామి/ 


పూర్వప్రయోగే 577 గణపతిపూజా 
నైవేద్యమ్‌: 

“ఓం భూడ్భువన్సువ”- ఇతి నైవేద్యం ప్రోక్ష్య 

"నత్యం త్వర్తేన వరేషి కామి (awéo త్వా నత్యేనవరేషి ఖ్బామి - అతి రాత్రౌ)” 


- ఇతి పరిషిచ్య, 
"అమృ తమన్తు, అమృ లోవన్తరేణమని - ఇత్యాపోశ నం దత్వా, 
"ఓంవ్రైణాయ న్యాజో/ ఓం అపానాయ స్యాజో/ఓం వ్యానాయ న్వావో 
ఓం ఉదానాయ స్యాజో/ఓం నమానాయ న్వాజూో/ఓం బ్రివ్మూ శోన్వావో 
క... 
" అము తావిధానవని ”- ఇత్యుత్తరాపోశనం దత్వా, 
వాస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రశాళయామి/జు ధాభమనీయం నమర్చ యామి/” 
- ఇతి హస్తపాద ప్రక్షాళ నార్థం జలం దత్వా, ఆచమనీయం సమర్శ్ప్య, 
తాంబూలనీరాజనాది: అనంతరం తాంబూలం, నీరాజనం చ సమర్పయేత్‌। 
శోచూరీవలెళ్చ కట్నూరై ర్నా గవల్లీద్ణలెర్యు తమ్‌/ 
ముక్రాభూరనమాయ్యక్తం తాంబూలం వ్రతిగ్భ వ్యా తామ్‌/ 
శీమవాగణాధవతయే నమః తాంబూలం నమర్చ యామి/ తాంబూలబర్వతానంతర 
మాభమనీయం నమర్చ యామి/కడ్పూ రనీరాజునం నమర్చ యామి/నీరాజినానంతర 
మాబభమనీయం నమర్చు యామి క్రీమవోగణాధివతయే నమకి నువ్వల మంత్రనువ్చుం 
నమర్చ్పుయామి/ 
ప్రదక్షిణమ్‌: 'యానికాని చ పాపాని” ఇతి ప్రదక్షిణ నమస్కారాన్‌ కుర్యాత్‌] 
శ్లో యానికాని చపావాని జన్మాన్తరక్భ తాని బ/ 
తాని తాని వ్రణళ్యన్లి వ్రదక్షణ వదేవదే/ 
పాపో వాం పావకర్శావాం పాపాత్మా పావనంభవః 
త్రాపా మాం కృవయా దేవ ళరణాగతవత్సుల/ 
వర్రతుక్లు మవోకాయ నూర్య కోజోనమవ్రభో 
అఆవిభ్నుం కుడు మే దేవేళనర్వకార్యేము నర్వాదా/ 


పూర్వప్రయోగే 578 గణపతిపూజా 


శీమవోగణాదవతయే నమక వ్రధక్షిణ నమస్య్మా రాన్‌ నమర్చ యామి/మనసోద్దిక్ల 
ధ్రాభ్థనాం నమర్గ్శ్స యాషు/ 
ప్రార్థనా: ప్రార్థ్య, గణపతిసమర్చితపుష్పాణి శిరసి ధారయేత్‌! 
న్లో వక్రతుండ మవోకాయ కోల్‌ నూర్యనమవ్రభ/ 
అవిథ్నుం కుడు దేవేళ నర్వాకార్యేము నర్వాదా/ 
లో/మంతహీనం కీయాపానం భక్తిహీనం గణాధివ/ 
గ ౯ (అ 2 
యలత్ఫూజొతం మయా దేవ వరివూర్థం తభన్తు తే 
అనయా వూడియా భగవాన్‌ నర్వాళ్ళ ఈ శ్రీ గణాధథివతి న్ఫువ్రీతోవరబోభూత్వా 
ఉత్తరే కర్భ జ్యావిథ్ళు మన్తీతి భవంతోమువోంతో=2ను గృభన్లు! ఉత్తరే కళ్ళ Ca 
విధ్ను మన్తు/శీమయవోగ ణాధివతివ్రసాదః ౦ శిరసా గు సోమి/ 
ఉద్వాసనమ్‌: “యజ్ఞేన యజ్ఞమయజన్త' ఇతి అక్షతాన్‌ దత్వా, గణపతిం యథాస్థానం 
ప్రతిష్టాపయేతి। 
మం/యజ్డైన యజ్ఞః మయడిన్త దేవాః తాని భర్మా ణీ వ్రథమాస్యా నన్న్‌/తేవా నాకం 
మవామాసోన్న బశ్రే(యలతవూర్వే నాధ్యాన్సుస్తి దేవాః 
శ్లో/రబ్భ CES) నుర్గోన్ల న్వఖానం వరమేళ్ళర్తో 
యత్రబ్రహ్మోా దయో దేవ తత్ర గబభ్భ గణాధివ॥ 
శీమవోగణాధివతిం యథ్యాానముద్వానయామి లోభినారే వునరాగమ నాయ బ/ 
ఓం తత్సత్‌! 
(ఇతి గణపతిపూజా సమాప్తా) 
4 


ల లీ లలల ల 
9 9 9 9 9 ఖం 9 


ఆశీర్వచనమనాః 
'ఈ 


1 హరిః ఓమ్‌! ఆయుష్మన్తం వర్చస్వన్నమ్‌! అథో అధీపతిం విశామ్‌! అస్యాః పృథివ్యా 
అధ్యీక్షమ్‌! బ్రమమీన్హు వృషభం కృీణు! (బ్రా.2.4.7) పూష్ణః పోషేణ మహ్యీమ్‌! ద్రీర్దా- 
యుత్వాయ శతశారదాయ! శతగ్‌ం శరద్భ్య ఆయుషే వర్చ్‌సే! జీవాత్వై పుణ్యాయ! 
(బ్రా.1.21)ప్రతేన వై దేవా జైత్వాని జిత్వా! యం కామమకొమయన్త తమాప్పువన్న్‌| 
యం కామేం కామయతే!తమేతేనౌ2 = ప్నోతి॥(బ్రా.2.7.14)| పృథ్వీ సువర్చా యువతి 
స్సృజోషాః పౌర్ణమాస్యుదగాచ్చోభీమానా!ఆప్యాయయన్రీ దురితాన్లి విశ్వా! ఉరు 
న్దుహాం యజీమానాయ యజ్ఞమ్‌!(బ్రా.3.1.1)! బుద్ధ్యా స్మ హవ్యై ర్నమసోప్రసద్య। 
మిత్ర నేవ మ్మీత్రధేయ న్నో అస్తు! అనూరాధాన్‌ హవిషా వర్ధయన్నః।! శతం జీవేమ శరద 
సృవీరాః(బ్రా.3.1.2)! క్షత్రస్య రాజా వరుణో= ధిరాజః! నక్షత్రాణాగ్‌ం శ్రతభీష గ్వసీష్టః 
తౌ దేవేభ్యః కృణుతో దీర్షమాయుః(బ్రా.3.1.2)! నవో నవో భవతి జాయమానో=హ్నాం 
కేతు రుషసా మేత్యగ్రే భాగ న్టేవేట్యో విదధాత్యాయ న్ప్రచన్ధ్రమీ స్పిరతి దీర్రమాయుః 
|(సం.2.4.14.44)| పర్యాప్త్యా అనన్తరాయాయ సర్వీస్తోమో= తిరాత్ర ఉత్తమ మహే 
రృవతి సర్వస్యాషై సర్వస్య జిత్రై సర్వమేవ తేసాజ = ప్పోతి సర్వీం జయతి 
(సం.5.4.12.58)| శతమానం భవతి శతాయుః పురుష శృతేన్ట్రీ య ఆయుష్షేవేన్దియే 
ప్రతీతిష్టతి!(సం.2.3.11.45)! సంత్వాసించామి యజీషా ప్రజామాయుర్ధనేం ఇ 
చ|(సం.1.6.1) సుమంగలీ రియం వధూ రిమాగ్‌ం సేమేత పశ్యీత! సౌభాగ్య మస్యై 
దత్వా యాథాస్తం విపరేతన!(ఏ.కాం.1.9)! జ్రమాం త్వమీన్హ్ర మీఢ్వ స్ఫుప్తుత్రాగ్‌ం 
సుభగాం కృణు! దశౌ౭ స్యాం పుత్రా నాధేహి పతీ మేకాద్రశం కృీధి! (ఏ.కాం.1.4)! 
దీర్గమాయురస్తు! 

RHR 
2. హరిః ఓం! అస్మే దేవాస్తో వపుషే చికిథ్సత యమాశిరా దమ్సేతీ వామమీశ్ను తః| 
పుమీ న్పుత్రో జాయతే వినకే వస్వథ విశ్వే అరపా ఏధతే గృహఃఆశ్రీరాయా దమ్బీతీ 


579 


పూర్వప్రయోగే 580 గణపతిపూజా 


వామ మీశ్నుత్తా మరీష్టో రాయస్సచత్రాగ్ల్‌ం సమోకసా! యా ఆ సీచ థృస్టుగ్ధం 
కుమ్భ్యా సహేష్టేన యామ న్నమీతిం జహాత్తు సః! సర్పిర్లీవీ పీవీరస్య జాయా 
పీవానః పుత్రా అకృీశాసో అస్య! స్రహజొనిర్యస్సుమఖస్యమాన ఇస్ట్రాయా= శిరగ్‌ం 
స్రహ కుమా = దొత్‌|ఆశీర్మ ఊర్జీ ముత సుప్రజాస్వ మిషేం దధాతు ద్రవీణగ్‌ం 
సవీర్చసమ్‌! సంజయన్‌ క్షేత్రాణి సహస్తా౭= హమిన్ల్ర కృణ్వానో అన్యాగ్‌ం అధీరా 
న్రపత్నాన్‌॥(సం.3.2.8)! 

ఆశిషమేవైతా మాళౌస్తే పూర్ణపాత్రే! అన్నతోఒనుష్టుభా! చతుష్ప్రద్వా ఏతచ్చనః 


ప్రతీష్టితం పత్నియై పూర్ణపాత్రే భవతి! ఆస్మిన్లోకే ప్రతితిష్టానీతి అస్మిన్నేవ లోకే ప్రతీ- 
తిష్టతి! అథో వాగ్వా అన్తుష్టుక్‌! వాజ్మిథునమ్‌! ఆప్రో రేతః ప్రజననమ్‌! ఏతస్మాద్వై 
మీథ్టునాద్ర్విద్యోతమాన స్తనయన్వర్షతి! రేతస్పిఖ్బున్న్‌| ప్రజాః ప్రజనయన్నీ! యద్వై 
యజ్ఞస్య బ్రహ్మణా యుజ్యతీ! బ్రహ్మణా వై తస్యే విమోకః। అద్భిశ్యాన్తీ! విముక్తం వా 
ఏతర్హియోక్తం బ్రహ్మణా! ఆదాటైనత్పత్నీ సహా౭ప ఉపీ గృప్హీతే శాన్వ్యై అంజలౌ 
పూర్ణప్రాత్ర మానీయతి! రేత ఏవా= స్యాం ప్రజా నీధాతి| ప్రజయా హి మీనుష్యేః పూర్ణః! 
ముఖం విమృష్టే! అవభృతపస్యైవ రూప జ్కృత్వోత్తిష్టతి! (బ్రా.3.3.10.75) 
గోమృగకజ్టేనే ప్రమా మాహుతిం జహోతి! పశవో వై గోమృగః! రుద్రో గ్ని 


స్వీష్టకృత్‌! రుద్రా దేవ ప్రశూ ననర్ధధాతి! అథో యత్రైషా == హేంతిర్‌ హూయతే! న 


(23 


త్రరుద్రఃిపశూ నభిమన్యతే! అశ్వ శఫేనీ ద్వితీయా మాహుతిం జహోతి! పశవో వా 
ఏకీ శఫమ్‌! రుద్రోఇగ్ని స్వీష్టకృత్‌! రుద్రా దేవ ప్రశూ నన్వర్ద్‌ధాతి। అథో యత్రైషా ==. 
హేతిర్‌ హూయతే! న తత్ర రుద్రః పశూ నభిమీన్యతే! అయస్మయేన కమణ్ణలునా 

వ చు అ = ౭2 = ఉ 
తృతీయామ్‌! ఆహుతిం జహోత్యాయాస్యో వై ప్రజాః! రుద్రో౭గ్ని స్వీష్టకృత్‌! రుద్రా 
దేవ ప్రజా అనర్టీధాతి! అథో యత్రైషా ౭౭. హుతిర్‌ హూయతే! న తత్ర రుద్రః ప్రజా 
అభిమన్యతే! (బ్రా.3.9.11.45) 


పూర్వప్రయోగే 581 గణపతిపూజా 


అపశ్యం త్వా మనేసా చేకీతానం తపసో జాతం తపీస్తో విభూతమ్‌|ఇహ హ ప్రజా 


మిహ రయిగ్‌ం రరాణః ప్రజాయస్వ ప్రజయా పుత్రకామ!అపశ్యం త్వా మనేస్తా 
దీధ్యానాగ్‌ం స్వాయాం తనూగ్‌ం బుత్వియే నాథమానామ్‌!ఉపమాముచ్చా 
యువతిర్బభూయాః ప్రజాయస్వ ప్రజయా పుత్రకామే/(ఏ.కాం.1.11) 

బుధ్యాస్మీ హమ్యైర్నమీసోప్రసద్య' మిత్రం దేవం మీత్ర ధేయం నో అస్తు! 
అనూరాధాన్‌ హవిషా వర్యయన్నః! శతం జీవేమ శరదస్సవీరాః (ట్రా.3.1.2) 

నవోనవో భవతి జాయమానోహ్నాం కేతురుషసామేత్యద్రీభాగం దేవేభ్యో విద్‌ - 
ధాత్ర్యాయన్చ్ర చన్హ్రమాస్తిరతి దీర్సమాయుః 

క్షత్రస్య రాజా వరుణో ధిరాజఃనక్షత్రాణాగ్‌ం శత భిషిషగ్వసీష్టః|తౌ దేవేభ్యః 
కృణుతో దీర్వమాయుః (బ్రా.3.1.2) 

పర్యాష్త్యా అనీనరాయాయ సర్వీస్తోమో౭ తిరాత్ర ఉత్తమ మహర్భవతి 
సర్వస్యాప్వై సర్వస్య జిత్ర్యై సర్వీమేవ తేనా౭౭ప్నోతి సర్వీం జయతి! 
(సం.5.4.12.58)| 

శతమానం భవతి శతాయుః పురుష శృశేస్ట్రీయ ఆయుపే ష్యేవేన్ట్రియే ప్ర పతీ 
తిష్టతి|(సం.2.3.11.45)| 

| సంత్వాసించామి యజుషా ప్రజామాయుర్ధనం చ|(సం.1.6.1)! 
RHR 

3) హరిః ఓమ్‌!! ! దీక్షయని దీక్షయని సద్యః పక సోమం క్రీణని క్రీణన్తి 


శ- 
య ఇతీ షు భవతి శతమ్‌! శతం బ్రొహ్మణాః| బ్రాహ్మణాః పీబని! పిబన్తి 


pa 


సప్తదశ మ్‌! స్రప్తదశగ్గ్‌ స్తోత్రమ్‌! స్రప్రదశమితీ సప్త- దశమ్‌! స్తోత్రం భవతి! భవతి ప్రాక్రాశౌ! 


mu ఇ ఆ 


మ. అధ్వర్యవే దదాతి! దదాతి స్రదీమ్‌! స్రఉముద్దాత్రే! ఉద్దాత్రే రుక్కమ్‌! 


=p = 


పూర్వప్రయోగే 582 గణపతిపూజా 


ఉద్గాత్ర ఇత్యుత్‌ - గాశ్రే| రుక్కగ్‌ం హోత] హోత్రేఒశ్వీమ్‌! అశ్వం ప్రస్తోతృప్రతిహర్హృ 
ఫ్యొమ్‌| ప్రస్తోతృప్రతిహర్హభ్యాం ద్వాదశ! ప్రస్తోతృప్రతిహర్శృభ్యామితీ ప్రస్తోతృప్రతి 
హర్శృ - భ్ర్యామ్‌| ద్వాదశ పష్టాహిః ప్రష్టాహీర్రహ్మణే! బ్రహ్మణే వశామ్‌! వశాం 
మైత్రావుణాయ'! మైత్రావరుణాయ బుష్తభమ్‌! మైత్రావరుణాయేతి మైత్రా - వ్రరు 
జాయ! బుష్తభం బ్రౌాహ్మణాచ్చగ్‌ంసినే! బ్రాహ్మణాచ్చగ్‌ంసినే వాసీసీ! వాసేసీ నేష్టాప్రో 
తృభ్యామ్‌! వాసేసీ ఇతి వాసేసీ! నేష్టాప్రోతృభ్యార్ల్‌ం స్థూరీ! నేష్టాపోతృభ్ర్యామితీ నేష్టా 
పోతృ - భ్యామ్‌! స్థూరీ యవాచ్రితమ్‌! యావాచ్రితమే చ్చావాకాయ। యవాచితమితీ 
యవ- ఆచితమ్‌! అచ్భావాకాయానడ్వాహీమ్‌! అనడ్వాహమగ్నీధే! అగ్నీధే భార్గవః 
అగ్నీధ ఇత్యగ్ని - ఇధే! భ్రార్ధవో హోకా! హోతా భవతి! భవతి శ్రాయనీమ్‌మ్‌ 
శ్రాయన్రీయం బ్రహ్మస్తామమ్‌! బ్రహ్మసామం భవతి! బ్రహ్మసామమితి బ్రహ్మ- సామమ్‌ 
భవతి వారవన్నీయమ్‌! వారవన్నీయమగ్నిష్టోమసామమ్‌! వారవన్నీయమితి వార - వన్నీ 


యమ్‌! అగ్నిష్టోమసామగ్‌ం సౌరస్వతీః। అగ్నిష్టోమసామమిత్యగ్ని ష్టోమసామమ్‌ 


సారస్వతీరపః! అపో గృీహ్హాతి| గృహ్హోతీతీ గృహ్హాతి! 
KRHHHHK 
సుమంగళులకు సామాన్యాశీర్వాదము: ఓమ్‌! మిత్రస్య శ్రద్ధా! సవితుః ప్రసూతిః। 


సూర్యీస్య మరీచిః! చన్చమీసో రోహిణీ! బుషీణా మరున్ధతీ! సుమంగలీ రియం వధూ 


రిమాగ్‌ం సీమేత్ర పశ్యత! సౌభాగ్య మస్యై దత్వా యాథాస్తం విపరేతన॥(ఏ.కాం.1.9)! 
ఇమాం త్వమీన్హు మీఢ్వ స్సుపుత్రాగ్‌ం సుభగాం కృణు! దశౌ= స్యాం పుత్రా నాధేహి పతీ 
మేకాద్దశం కృధి! (ఏ.కాం.1.4)! దీర్ణమాయురస్తు! 

వటువులకు సామాన్యాశీర్వాదము: బృహస్పతిర్వా అకామయత। బ్రహ్మవర్చసీ స్యా 
మితీ! స పతం బృహస్పతయే త్రిష్యాయ నైవారం చరుం పయసి నిరీవపత్‌| తత్తో వై స 
హ్మవర్చస్యేభవత్‌। బ్రహ్మవర్చసీ హ వై భవతి! (బ్రా.3.1.4.32)! తేజస్వీ యశేస్వీ 
సహ్మవర్చసీ స్యా మితీ! ప్రాజా హోతుర్లిష్ట్యా దుథ్సర్చేత్‌। యే యం ప్రాగ్రాద్యశీస్వతీ! 


| 
బ 
YU 
బి 
(టా - ణి 


పూర్వప్రయోగే 583 గణపతిపూజా 
సా 


మా ప్రోర్టోతు! తేజసా యశీసా బ్రహ్మవర్చసేనేతీ! తేజ్రస్వ్యేవ యశస్వీ బ్రహ్మవర్చసీ 
భవతి! (బ్రా.3.11.9.57) 
శ్రీకృష్ణబ్రహ్మ తన్ర పరకాల మహాదేశికేందా౭ను 
గృహీతాజనుగ్రహ పరిపాటీ 


౧) ఓం స్వామినః స్వస్తిమంత్రార్థా సృత్యా సృఫలా సృంత్వితి తత్రభవంతో 
భవంతో మహాన్లోనుగృహ్హాన్లు 

౨) అనయోర్దంపత్యో ర్వేదోక్తం దీర్షమాయుష్యం భూయాదితి తత్రభవంతో 
భవంతో మహాన్తోనుగృప్హూన్తు! ౨|| 

౩) అద్యానుష్టితే వైవాహికే శుభకర్మణి మంత్ర లోపే తంత్రలోపే ద్రవ్యలోపే శ్రద్ధాలోపే 
సంభవత్యపి సర్వం సాజ్ఞం యథావదనుష్టితం భూయాదితి తత్రభవంతో భవంతో 
మహాన్తోనుగృహ్హాన్లు| 

౪) ఇమౌ దమృతీ వందారుక బృందారక బృందాగ్రగణ్య కోటీర కోటితట ఘటిత 
చటుల మణిపటల విసృమర సురుచిర మరీచివీచి పరిచుంబిత చరణాంబుజస్య కల- 
శాంబుధిరాజన్య కన్యాస్తనస్తబక వాస్తవ్య నిస్తులకస్తూరికామోద ప్రశస్తి సౌవస్తిక కౌస్తు 
భాభరణస్య రమాలోచనచకోర హరిణకిరణస్య క్షమాచిత్తసరో జషట్చరణస్య నీలా 
విలాసవిహారశరణస్య శరణాగతభర ణాయత్తకరుణస్య నిఖిలభువనసుభగంకరణస్య 
ఫణాధరధురీణ ధరణిధరా భరణస్య జ్ఞానశక్తి బలైశ్వర్యాద్య నంత కల్యాణగుణ విలాస 
నివాసస్య శ్రీ శ్రీనివాసస్య పరదైవతస్యానుగ్రహేణ శచీపురందరావివాతిమాత్రసౌభాగ్య 
ధురంధరౌ, సరస్వతీచతురాననావివ సకలకలాచతురాననౌ, జానకీరఘునందనావివ 
జగదానందనౌ, రోహిణీచంద్రమసావివ పరస్పరప్రేమసాంద్రమనసౌ, అరుంధతీవసిష్టా 
వివ సదాచారనిష్టా, రతికుసుమచాపావివ అన్యోన్యానురూపరూపౌ, రుక్కిణీవాసు 
దేవావివ ప్రవర్థమాన పుత్రపౌత్రాదిసంతాన ప్రభావౌ చ భూయాదితి తత్ర భవంతో భవంతో 
మహాన్తోనుగృహ్హాన్లు॥ 


పూర్వప్రయోగే 584 గణపతిపూజా 


౫) అనయోర్థంపత్యోః శ్రీమత్సరసిజాసన సరస్వతీ యతిరాజ కరుకేశ నిగమాన్త 
దేశిక బ్రహ్మతంత్ర పరకాలయతివరాది గురుపరంపరా చిరకాలనిరంతరారాధిత చర- 
ణారవిందస్య శ్రీహయగ్రీవస్య నిరవగ్రహేణానుగ్రహేణ అతిసముద్రం గాభీర్యం, అతి 
దేవాచార్యం మతిచాతుర్యం, అతిజాహ్నవి పావనత్వం, అతిసూర్యం తేజస్విత్వం, 
అతిచంద్ర మాహ్లాదిత్వం చ భూయాదితి తత్రభవంతో భవంతో మహాన్తోను గృహ్హన్లు| 

౬) అస్మిన్‌ శుభోత్సవే ఘనసారఘనసార మృగమదఘుసృణమసృణిత వివిధ 
చందనగన్ధిః, అవికలవకుల మరువక కురువక మల్లీమతల్లీ చంపకచాంపేయమందార 
కుందారవిందేకుట జకదంబ కుసుమకదంబగుంభిత్ర ర్లోకోత్తర సౌరభకరంబితై, ర్మాల్య 
కదంబైః, ఏలాలవంగజాతీఫలకాశ్మీరజ కర్పూరపరిమళ పరిమిళితక్రముకఫల సుధా 
రసముగ్ధస్నిగ్ధసుధాచూర్ణపేశలై స్తాంబూలైశ్చ పరితోషితానాం భాగవతానామశేషాణా 
మమీషాం తత్రభవతాం భవతా మమోఘాభిరాశీర్భిరస్మిన్‌ కల్యాణగృహే శ్రీశ్రీనివాస 
దివ్యమహిషీమణేః శ్రీమహాలక్ష్మ్యా స్థేమాభూమానముద్దామాన మవలంబతామితి తత్ర 
భవంతో భవంతో మహాన్తోను గృహ్హాన్తు, సద్య స్సువృష్ట్యా సర్వే నదనదీతటాకా 
సృంపూర్ణా భూయాసురితి తత్రభవంతో భవంతో మహాన్తోనుగృహాన్తు, దేశోఒ౭యం 
నిరుపద్రవో౭స్తు, రాజా ధార్మికో విజయీ చ భవతు, సర్వేజనా స్సుఖినో భవంతు, 
సమస్త సన్మంగళాని భవంతు, సత్యా ఏతా ఆశిషస్సంతు!! 

సంభావనమంత్రాః (కట్నాదులు చదివించు మంత్రములు) 
బృహస్పతి (వాధ్యారునకు):ఓమ్‌! బృహస్పత్తే అత్తి యద్దర్యో అర్హాద్ద్యుమద్విభాతి 
క్రతుమ జ్ఞనేషు! యద్దీదయ చృవీసర్త ప్రజాత తద్రస్మాస్తు ద్రవిణం ధేహి చిత్రమ్‌! 


లం 


(సం.1.8.22.39)| బృహస్పతే సవిత ర్పోధమైనగ్‌ం సగ్‌ంశీతం చిథ్సన్తరాగ్‌ం సగ్‌ం 
శీశాధి! వర్ధటైనం మహతే సౌభగాయ విశ్వే ఏనమనుమదన్తు దేవాః! (సం.4.1.7.27)| 


వస్తాదు లిచ్చుటకు: వాసో దదాతి! స్రర్వదేవత్యం వై వాసః! సర్వా ఏవ దేవతాః ప్రీణాతి!! 


పూర్వప్రయోగే 585 గణపతిపూజా 


సువర్ణాదిపాత్రదానానికి: ఓమ్‌! హిరణ్యపాత్రం మధోః పూర్ణం దదాతి! మధవ్యో= 
స్తానీతీ! ఏకధా బ్రహ్మణ ఉపేహరతి! క్రై యజీమాన ఆయు స్తేజో దధాతి! 
(బ్రా.1.3.3.21| తథ్గువర్ణర్‌ం హిరీణ్యమభవత్‌। తథువర్ణీస్య హిరణ్యస్య జన్మే! య 
ఏవగ్‌ం సువర్ణీస్య హిరీణ్యస్య జన్మ వేద్‌! స్తువర్డీ ఆత్మనా భవతి! (బ్రా. 2.2.4.25)| 

సువర్ణాభరణదానానికి: ఓమ్‌! వసూనాం పవిత్ర మసీత్యాహ! ప్రాణా వై వసవః! తేషాం వా 


ఏతద్భాగధేయమ్‌! యత్తవిత్రమ్‌|తేభ్య ఏవైనత్కరోతి! (బ్రా.3.2.3.18) 


